



ప్రసంగాలు. 


సంపుటం. 8 


పాకిస్తాన్‌ 
లేదా 
భారతదేశ విభజన 


పునర్ము దణ 





ఆంధ్ర పదేక్‌ ప్రభుత్వ ప్రచురణలు 
1994 





డాక్టర్‌ బాబాసోహెబ్‌ అంబేడ్కర్‌ 
ఎం.ఏ, పి.హెచ్‌.డి డి.ఎస్‌.సి, బార్‌-ఎట్‌-ల్హా జె.పి, ఎల్‌.ఎల్‌.డి., డి. లిట్‌. 


జననం ః 14 ఏపిల్‌ 1891 పరినిర్వాణం ౩ 6 డిసెంబర్‌ 1956 


డా! బాబాపోహెట్‌ అంబేద్కర్‌ 
రచనలు == పసంగాలు 


సంపుటం = 8 


(వధాన నంసాదకులు 
ఆచార్య "పర్వారం జగన్నా ధం 
ఉపాధ్యక్షులు తెలుగు విశ్వవిద్యాలయం 


నంపొదకులు 
ఆచార్య ఆర్‌.వి. ఆర్‌. చం|దశేఖరరావు 


ఆచార్య కేతు విశ్వనాథరెడ్డ 


ఆనువాదం 


డా! బి.ఆర్‌. అంబేద్కర్‌ నార్వ[తిక విశ్వవిద్యాలయం 


సారధ్యం 
తలుగు విశ(ఎద్యాలయం 


కన్సీనర్‌ 
ఆచార్య జయధీర్‌ తిరుమలరావు 


(వేచురణ 
ఆంధప్రదేశ్‌ (ప్రభుత్యం 
1994 


Dr. BABA 5411౬9 AMBEDKAR 
RACHANALU - PRASANGALU Vol - VIII 


Pages : 14+XXIl+472 
(C) Government of Andhra Pradesh 


First Edition 
October 1993 


Second Edition వ్‌ 
October 1994 స్రీ హ్‌. 


fi 
gy స్య 
ర్ట 


Copies. ws థ్‌ 
Popular Edition. 4000 క 
Price 

Popular Edition. Rs. 40/- 


General Editor 
Prof. PERVARAM JAGANNADHAM 


Editors: 
Prof. R.V.R. CHANDRASHEKAR RAO 
Prof. KETHU VISWANATHA REDDY 


Convenor : 
Prof. JAYADHIR THIRUMAL RAO 


Copies can be had from : 

Registrar, 

Telugu University, 

Lalita Kala Kshetram, Public Gardens, 
Hyderabad - 500 004. 


Printed at 

Prinfas Printers 
2-2-25/P/4 (H-13) 

D.D. Colony, 
_ Hyderabad - 500 013. 
© : 614507 


ఆచార్య పేర్వారం జగన్నాథం | తేలుగు విశ్వవిద్యాలయం 
ఉపాధ్యక్షులు పబ్లిక్‌ గార్డెన్స్‌, 
ల. హాదరాబాదు 


రెండవ ముద్రణ ర్ట 


నవభారత రాజ్యాంగ నిర్మాత ః బాబాసాహెబ్‌డా, భీంరావు అంబేద్కర్‌ ఆంగ్ల రచనలను 
తెలుగులోకి అనువదించి. ద్రచురించే కార్య క్రమానికి ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం తెలుగు 
విళ్ళ విద్యాలయాన్ని సారధ్య సంభుంగా 'నియమిన్తూ అందుకోనం 18 లక్షల రూపాయలు 
మంజూరు చేసింది. ఈ ప్రణాళికను ప్రోత్సహించి నిధులు మంజూరు చేసిన అవ్బటి ముఖ్యమం త్రి 
మాన్యత్రీ నేదురుమల్లి జనార్దనరెడ్డి గారికీ, అంబేద్యర్‌ న ౦పుటాలను విజయవంతంగా తెలుగు 
వారికి అందజేయడంలో నవాకరిన్లు స్తేన్న వస్తు త్ర ముఖ్యమంత్రి మాన్యులు శ్రీ కోట్ల టు విజయభాన్కర 
రెడ్డి గారికీ ఈ నందర్భంగో' ధన్యవాదాలు నమర్చిన్తున్నాను. ఢా. అంబేద్కర్‌ భావజాలాన్ని, 
ఆయన ఆలోచనా నరళిని నేటి యువతరానికి తెలియజేసే దృష్టితో . ఈ (గంథాలను సాంఘిక 
నంక్షేమ శాఖ వోన్టళ్లకు నరథభరా చెయ్యాలని ఆంధ్ర ప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ శాఖ మమ్మల్ని 
కొరిధరి! అందుకోని" ఈ. నంవుటాలను ప్రత్యేకంగా పునర్ముద్రిన్తున్నాం. ఈ కార్యక్రమాన్ని 
విజయవంతంగా నిర్వహించుటకు నవాకరిన్తున్న ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వానికీ, సాంఘిక సంక్షేమ 
శాఖాధివతులకూ, పాఠకులకూ, ఆయా నంవుటాల నంపాదక వరానికీ మరోసారి ధన్యవాదాలు 


తెలియజేను పన్నాను 

ఘా పా స 
హైదరాబాదు | పేర్వారం జగన్నాథం 
ది. 14.10.1994 | 


విజయదశమి. 


ముందుమాట 


భారత రాజ్యాంగ నిర్మాతగా, దళితవర్గాల నాయకుడిగా, రాజనీతికోవిదుడుగా, న్యాయశాస్త్ర 
పారంగతుడుగా, (ప్రజాభిమానాన్ని. చూరగొన్న మనీషి డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌. 
కులవ్యవస్థలో కూరుకుపోయిన వారికి డా! అంబేద్కర్‌ ఒక ఆశాబ్యోతి. ఒక చె తన్య కేతనం. 
స్వేచ్చ, స్వాతం[త్యం, సమానత్వం, సౌభాతృత్వాల మేలు కలయికగా ఉండే సమాజం 
అంబేద్కర్‌ లక్ష్యం. 


మహర్‌ కులంలో జన్మించిన అంబేద్కర్‌ విద్యార్ధి దశ నుండే సమాజం చేత 
దుర్భరమైన అవమానాలను. ఎదుర్కొన్నారు. దాంతో చిన్నతనంలోనే ఆయన సంఘ 
సంస్కరణ, పీడిత జనోద్దరణే పరమ లక్ష్యంగా ఎన్నుకొన్నారు. ఆయన ఏ వృత్తి చేపట్టినా ఆ 
లక్ష్యానికి దూరం కాలేదు. ఆ లక్ష్యసాధన కోసం డా! అంబేద్కర్‌ రాజకీయ కార్యకలాపాలు 
నిర్వహిస్తూ, ఎన్నో నిర్మాణాత్మక కార్యక్రమాలను కొనసాగించారు. ఆ [క్రమంలోనే రచనలు 
చేయడం ప్రసంగాలు చేయడం ద్వారా ప్రచారం చేయడం, వంటి ప్రధాన మార్గాలను 
ఎంచుకున్నారు. 


బలహీన వర్గాలలో చె తన్యాన్ని రగిలించి వారికి నాయకత్వం వహించి డా| అంబేద్కర్‌ 
తన రాజకీయ మహాపస్థానానికి శ్రీకారం చుట్టారు. బొంబాయి రాష్ట శాసన సభ్యత్వం, 
రాజనీతి శాస్త్రంలో విశేష పరిజ్ఞానం డా! అంబేద్కర్‌ కృషికి ఎంతగానో దోహదం చేసినాయి. 


డా! అంబేద్కర్‌ అహర్నిశలు (ప్రతి దశలోనూ దళితుల అభ్యున్నతి కోసం కృషి చేశారు. 
రాజ్యాంగంలో దళితులకోసం ఏర్పాటయిన ప్రత్యేక హక్కులు, వసతుల కోసం నిర్విరామంగా 
కృషి చేసిన విషయం లోకవిదితమే. 


దళిత జనాభ్యున్నతి కోసం ఆయన సాగించిన అవిశ్రాంత పోరాటానికి వెన్నుదన్నుగా 
భారత చరిత, శ్రుతి స్మృతి పురాణాది (ప్రాచీన వాజ్మయాన్ని, అందుకు సంబంధించిన ఆధార 
(గంథాల్నిక్షుణ్ణంగా ఆకళింపు చేసుకున్నారు. తాను చేపట్టిన మవాత్తర సంస్కరణోద్యమాన్ని 
శక్తిమంతంగా నడిపించినారు. 


డా! అంబేద్కర్‌ ఏ రంగంలో కృషి చేసినా రచనా వ్యాసంగాన్ని విడనాడలేదు. 
రాజకీయ, ఆర్థిక, సాంఘిక, ధార్మికాది విషయాలపై అసాధారణ ప్రతిభతో ఆయన రాసిన 
రచనలు, చేసిన ప్రసంగాలు అంబేద్కర్‌ జ్ఞాన సంపదకు మణిహారాలు. 


అమూల్యమె న అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలను సేకరించేందుకు 1976లో 
మహారాష్ట ప్రభుత్వం ఒక నిపుణుల సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఫలితంగా డా! అంబేద్కర్‌ 


(గంథావళిని మహారాష్ట ప్రభుత్వం 1979లో డా! బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ జన్మదినోత్సవ 
దినాన ఆరగ్గంలో వెలువరించి భారతావనికి అందించింది. 


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం డా! అంబేద్కర్‌ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన 
రచనలు, ప్రసంగాలను తెలుగులోకి అనువదింపజేయాలని నిర్ణయించింది. ఈ విషయంలో 
అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్య నేదురుమల్లి జనార్టనరెడ్డిగారి ఆసక్తీ, ఉత్సాహం ' 
అనువాద కార్యక్రమానికి [పైరకాలయినాయి. వారు నిధులను కూడా సమకూరి నారు. 


అనంతరకాలంలో ముఖ్యమంత్రి మాన్య క్రీ కోట్ల విజయభాస్కరరెడ్డిగారు డా! 
అంబేద్కర్‌ రచనల అనువాద కార్యక్రమానికి మరింత చేయూత అందించినారు. అందుకు 
రాష్ట ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. 

ఆం (ధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ అనువాద కార్యక్రమ నిర్వహణకు సారధ్య సంస్థగా తెలుగు 
విశ్వవిద్యాల యాన్ని నియమించింది. తెలుగుశాఖలు ఉన్న కొన్ని విశ్వవిద్యాలయాలు, ఇతర 
ముఖ్య సంస్థలు ఈ అనువాద కార్యక్రమంలో భాగస్వాములను చేసి తెలుగు విశ్వవిద్యాలయ 
పూర్వ ఉపాధ్యక్షులు పద్మభూషణ్‌ ఆచార్య సి. నారాయణరెడ్డిగారు ఈ ప్రణాళికకు 
రూపకల్సన చేశారు. వారి నేతృత్వంలో అనువాద కార్యక్రమానికి ఆరంభం జరిగింది. 


పైన పేర్కొన్న వివిధ సంస్థలు డా! అంబేద్కర్‌ రచనల అనువాద కార్యక్రమాన్ని 
బాధ్యతయుతంగా స్వీకరించాయి. అంతేకాదు ఆయా సంస్థలకి చెందిన వ్యక్తులే సంపాదక 
బాధ్యతలు నిర్వహించినారు. వివిధ రచయితలు, పండితులు చేసిన అనువాదాల్లో సంపాదకులు 
ఎంత ప్రయత్నించినప్పటికి కొంత భిన్నత అనువాద _₹లీ బేధాలు చోటు చేసుకోక 
తప్పలేదు. 


డా! అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు అనువాద కార్య[క్రమానికి తగిన సలహాలు, 
సూచనలు ఇచ్చేందుకు ఒక పరిశీలనా సంఘం ఏరా ఎటైంది. పార్హమైెంటు మాజీ సభ్యులు శ్రీ 
కోట పున్నయ్య, ప్రముఖ విద్యావేత్త డా! టి.వి. నారాయణ, ఆంధ్రప్రదేశ! ప్రభుత్వ న్యాయశాఖ 
మాజీ కార్యదర్శి శ్రీ జె. వీరాస్వామి సభ్యులుగా ఉన్నారు. పరిశీలనా సంఘ సభ్యులు చేసిన 
సూచనలననుసరించి, వారి మార్గదర్శక సూతాలను ద ఎప్రలో ఉంచుకొని సారధ్య సంఘంగా 
తేలుగు విశ్వవిద్యాలయం అనువాద కార్యక్రమాన్ని ముందుకు నడిపెస్తున్నది. ఈ సందర్భంగా 
వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. 


డా! అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు సంపుటాలను అనువదించే బాధ్యతను తెలుగు 
విశ్వ విద్యాలయం వెంటనే వివిధ విశ్వవిద్యాలయాలకు, కొన్ని సంస్థలకూ అప్పగించింది. ఈ 
సందర్భంలో రాష్ట్రప్రభుత్వ విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ శాఖలు ఏర్పాటు చేసిన సమావేశాలకు 
తేలుగు విశ్వవిద్యాలయం తరపున రిజిస్ట్రార్‌ డా! తాళ్ల వెంకటరెడ్డి మా ప్రచురణల 
కార్యక్రమాన్ని [క్రమబద్ధం చేశారు. 


డా! అంబేద్కర్‌ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని తెలుగు విశ్వవిద్యాలయం 
అనువాదించి, ముద్రింపజేసిన ఏడవ సంపుటం తిరుపతిలో 14.4.1992నాడు ఆవిష్కృతమైంది. 


డా! అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకుని డా! అంబేద్కర్‌ పీపుల్స్‌ ఎడ్యుకేషనల్‌ 
(టస్ట్‌వారు అనువాదించిన మొదటి సంపుటం హైదరాబాదులో 14.4.1993నాడు 
ఆవిష్కృతమైంది. 


ప్రస్తుత నంపుటం డా! అంబేద్కర్‌ [గంథావళిలో ఎనిమిదోది. దీని అనువాదాన్ని 
డా! బి.ఆర్‌. అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారు నిర్వహించినారు. ఈ (గ్రంథంలో 
లీగ్‌ ఏమి కోరుకొంది, పాకిస్తాన్‌ వ్యతిరేకంగా హిందువుల వాదం, పాకిస్తాన్‌ కోసం హిందువులు 
సూచించే ప్రత్యామ్నాయం, సామాజిక స్తబ్దత, పాకిస్తాన్‌ ఉండతగునా తదితరమై న కీలకాంశాలను 
డా! అంబేద్కర్‌ విశ్లేషణాత్మకంగా చర్చించినారు. 


ఈ ఎనిమిదో సంపుటం అనువాదాన్ని డా! బి.ఆర్‌. అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం 
ప్రముఖ రచయితలకు, అనువాదకులకు అప్పగించింది. అనువాదాన్ని సకాలంలో ఆప ఏగించడానికి 
విశేషంగా తోడ్పడిన (పా కేతు విశ్వనాథ రెడ్డి, శాఖాధిపతి, తెలుగు అధ్యయన శాఖ; డా! బి.ఆర్‌. 
అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలంయం వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అనువాదకులు ఆచార్య 
ఎం. సత్యనారాయణరావు, శ్రీ ఆర్‌. వెంకళకేశ్వరరావు, డా! కె.యస్‌. రమణ, డా! ఐ. రామ 
(బ్రవ్మాం, డా! వి. (ప్రసన్నకుమార్‌ గార్టకు ధన్యవాదాలు. 


దీక్షతో, దక్షతతో త్వరితగతిని అనువాదానికి మెరుగులు దిద్దిన సంపాదకులు ఆచార్య 
. ఆర్‌.వి.ఆర్‌. చంద్రశేఖరరావు, ఆచార్య కేతు విశ్వనాథరెడ్డిగార్లకు నా అభినందనలు తెలియ 
జేస్తున్నాను. 

డా! అంబేద్కర్‌ రచనల అనువాద కార్యక్రమాన్ని (ప్రోత్సహించి, ఉత్సాహంతో ముందుకు 
నడిపిస్తున్న సాంఘిక సంశ్షేమా శాఖాధికారులకీ, ఉన్నత విద్యాశాఖాధికారులకు కృతజ్ఞతలు. 


ఈ [గ్రంథాన్ని సకాలంలో అందంగా ముద్రించిన ప్లానో గ్రాఫర్స్‌, హె దరాబాదు వారికి 
కృతజ్ఞతలు. 


ఈ సంపుటం అందరి వృదయాలను చూరగాంటుందని విశ్వసిస్తున్నాను. 


ఆచార్య పేర్వారం జగన్నాధం 
ఉపాధ్యక్షులు, తెలుగు విశ్వవిద్యాలయం 
1, అక్టోబరు, 1993 మరియు 
(ప్రధాన సంపాదకులు 


డాక్టర్‌ బాబాసోహెబ్‌ అంబేద్కర్‌ 


రచనలు == (పసంగాలు 


అర్జీ 


సంపుటం ఆతి 


నాది ఒట్టి బుర్ర కాకపోయినా, నిష్నక్షపాతమైె న బ్బురే. విశాల దృక్పథం ఉన్న 
ఎవళ్లయినా సర్వదా శ్లాఘనీయులే. ఈ విషయం అంతే అయినా, విశాల దృక్పథం ఉన్న బ్ముర 
ఒట్టి బు[ర కూడా కావచ్చు. ఆలాంటి విశాల దృక్పథం ఉన్న బు(ర. అది గనక సంతో షకరమై న 
షరతు అయితే - మనిషికి ప్రమాదకరమై న షరతు కూడా. ఒట్టి బు[ర్రవాణ్ని ఏ ఉత్పాతం 
అయినా సునాయాసంగా ఒడిసి పట్టస్తుంది. అలాంటి వ్యక్తి స్పెైర్యభారం, చుక్కాని లేని ఓడ 
లాంటివాడు. దానికి ఓ దారీ తెన్నూ ఉండదు. అది తేలి సాగవచ్చు, కాని పథ నిర్తేశం 
లేకపోవడంతో ఏ బండరాతిని కొట్టుకునో భగ్నం కావచ్చు. పాఠకుడికి ముఖ్యమై న, సముచిత 
విషయాన్నంతటిని అందించి సాయపడాలనే ఉద్దేశ్యం ఉన్నా, నా అభిప్రాయాల్ని పాఠకుడి 
మీద రుద్దడం లేదు అనే విషయాన్ని పాఠకుడు గమనిస్తాడు. సమస్యకు ఉన్న రెండు 
పార్మ్యాలనీ పాఠకుడి ముందుంచుతున్నాను. వాటినిబట్టి అతను తన అభిప్రాయాల్ని తను 
రూపొందించుకోవచ్చు. 


జు దాక్షర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ 
“పాకిస్తాన్‌ లేదా భారత విభజన” 
అన్న వ్యాసానికి ముందుమాటలో 


సు. 
లేం 
భారతదేశ విభజన 


రచన డా! బి.ఆర్‌. అంబేద్కర్‌ 


“మరింత వివేకం ఓ (ప్రభూ మరింతో వివేకం లేదా మనం 
జయించగల నందనవనాన్సి వూర్తిగా ధృ 1 ౦సిస్తాం" 


“పాకిస్తాన్‌ను గురించిన ఆలోచనలు ' (మొదటి ముదణ) 
అనే (గ్రంధంలోని ముఖప(తం మీది ఉళ్లేఖన 


(1946 ముదణకి పునర్ము దణ) 


రాము 
స్మృతికి 


పలకరించే దిక్కు, పేదరికంలో, వ్యధలలో యాతన పడే రోజుల్లో నాతో సమంగా వాటిని 
పంచుకునే సంసిద్ధతను వ్యక్తం చేస్తూ, శాంతచిత్తంతో, ఓర్మిని ప్రదర్శించినందుకూ, వాదయ 
_సౌశీల్యానికీ మనో నిబ్బరానికీ, వ్యక్తిత్వ పరిశుద్దతకూ గుర్తింపు చివ్నాంగా 


సమర్పితం Tren 


10. 
1l. 
12. 


13. 
14. 
15. 


ఎవయ సూచిక 


ఆముఖం 

ద్వితీయ ముదణకు ముందుమాట 
ప్రస్తావన 

ఉపో ద్దాతం 


భాగం =I 
పాకిస్తాన్‌ విషయమై ముస్తిముల వాదం 


లీగ్‌ ఏమి కోరుతోంది? 
వ్వస్థానం కోరుతున్న జాతి 
పతనం నుంచి పలాయనం 
భాగం = 1 
పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా హిందువుల వాదం 


ఏకతా విచి ఎవ్నం 
రక్షణ పాటవం దుర్భలమవడం 
పాకిస్తాన్‌ మత సామరన్యం 


భాగం = III 
పాకిస్తాన్‌ లేకుంకు మరేమిటి ? 


పాకిస్తాన్‌ కోసం హిందువులు సూచించే ప్రత్యామ్నాయం 
పాకిస్తాన్‌ కోసం ముస్తిములు సూచించే ప్రత్యామ్నాయం 
ఇతర దేశాల నుంచి నేర్చుకోవలసిన పాఠాలు 
భాగం = IV 
పాకిస్తాన్‌ ః కలిగే అనర్హం 


సామాజిక స్తబ్దత 
మతవరమైన దాడి 
జాతీయ విన దౌ 


భాగం = V 
పాకిస్తాన్‌ ఉండతగువా ? 
పాకిస్తాన్‌ సమస్యలు 
ఎవరు పిర్ణయించగలిగేది ? 


ఉపసంవోరం 
అనుబంధాలు 


మాలలు 


15 


27... 


39 
55 
93 


119 
185 
193. 


381 


ఆముఖం 


ఇది బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనల, (ప్రసంగాల 8వ సంపుటం. 1946లో “పాకిస్తాన్‌ 
లేదా భారత విభజన” అన్న (గంధం మూడవ ముద్రణ ఇందులొ పునర్ముద్రితం. దేశ 
విభజనకు దారి తీసిన ఆలోచనలకూ, సంఘటనలకూ సంబంధించి, ఈ ఉపఖండ రాజకీయ 
గతికి సంబంధించీ సామూహికమై న చారిత్రక వర్ణ పట్టకం ఇది. ప్రస్తుత రాజకీయ సాంఘిక 
ఘటనల్ని నిబద్ధ విద్యార్థి ఎవళ్లూ ఈ ఉపఖండంలో ఉపేక్షించలేరు. ఇక్కడ వ్యక్తమైన 
అభి పాయాలన్నిటినీ ఒప్పుకోకపోవచ్చు. కాని బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ తన కాలం నాటి 
సంక్తిష్ట సాంఘిక రాజకీయ సమస్యలన్నింటినీ (ప్రతిభా వ్యుత్పత్తులతో పరిశీలించారు. 
ఆయనను అర్ధం చేసుకోవాలన్న సంకల్పం ఉన్నవాళ్లకు సమస్యల ప్రస్తావన తీరు విశ్వాసం 

(su లు వీ 

కలిగిస్తుంది. ఈ సందర్భంలో పుస్తక శీర్షికను మొత్తంగా ఉల్లేఖించాలి. పాకిస్తాన్‌ లేదా భారతదేశ 
విభజన. భారత రాజకీయాల్లో ఏది ఏది? ఈ పుస్తకం “భారతదేశాన్ని స్వాతం|త్య పట్టికలో 
చేర్చండి” అనే ఎడ్వర్డ్‌ థాంప్పన్‌ గ్రంథంలో ఎంతో మన్నన పొందింది. ఆ విషయం గురించి 
తను రాసింది ఎంత విలువెందో అంబేద్కర్‌కు తెలుసు. 


దాని రెండవ ఎడిషన్‌ ప్రవేశికలో రాశారు. “అసలు కొరతను ఈ (గంధం తీరుస్తుంది. 

ఈ [గ్రంధంలోని భావాల్నీ, ఊవాల్నీ, వాదనల్నీ రచయితలూ, రాజకీయవేత్తలూ, పత్రికా 
సంపాదకులూ తమ వాదనల్ని సమర్టించుకోవడానికి ఎలా కాజేసిందో నేను గమనించాను. ఏ 
ఆధారాల నుంచీ తీసుకున్నారో కృతజ్ఞతలు చెప్పే మర్యాద కూడా వాళ్లు పాటించకపోవడం 
నాకు విచారం కలిగించింది. వాళ్లు ఇందులోని వాదనల్ని ఎత్తి రాసేసుకోవడమే కాదు భాషను 
కూడా సంగ్రహించారు. సరే, దాన్ని గురించి నేను పట్టించుకోలేదు. పాకిస్తాన్‌ సమస్య అనే 
చిక్కుముడితో వేగుతున్న భారతీయులకి [గంధం కొంతసేవ చెసిందన్నదే నాకు సంతోషం. 
ఈ [గ్రంధం [ప్రామాణికమై ందని గాంధీ, జిన్నాలు ఇటీవల తమ సంభాషణల్లో చెప్పడం, దిన్ని 
చూసి తీరాలని అనడం చాలు ఈ (గంధం విలువను తెలియజెయ్యడానిక. భారత 
రాజకీయాల్నీ, భారత చరిత్రనూ విశ్లేషణాత్మకంగా ప్రదర్శించిన [గ్రంధం ఇది. “భారత 
రాజకీయాలు ఏది ఏది” అని పిలవడానికి తగ్గంత సమాచారమూ, విషయపుష్ట దీంట్లో 
ఉన్నాయి. ఇది నిష్పక్షపాతంగా ఉంది. తార్కికంగా ఉంది. పాకిస్తాన్‌ వ్యతిరేకులు దీన్ని 
కాదనడం, పాకిస్తాన్‌ కావాలనేవాళ్లు దీన్ని స్వంతం చేసుకోకపోవడం అందుకు దాఖలా. ఈ 
ఉపఖండంలో అప్పుడు రూపు తీసుకుంటూ ఉన్న పరిస్టితి గురించి సూచనాత్మక దృశ్యాన్ని 
అంబేద్కర్‌ అందించారు. ఆయన రాజకీయ జోస్యుడు కాకపోయినా, రాబోయే ఉత్పాత 
చిహ్నాల్ని పసిగట్టారు. ఆ ప్రమాదాల్నీ, సంఘటనల్నీ అందుకునేట్టు తన ప్రజల్ని సమాయత్తం 





చెయ్యగలిగాడు. రాజ్యాంగ నిర్మాణం అనే రాజకీయ నాటకం వెనకాల సాంఘిక అంశాలున్నాయి, 
చారిత్రక .శక్తులున్నాయి. ఒక రాజకీయవేత్త కర్తవ్యం పరిస్థితిని మలచుకోవడం, సాంఘిక 
దురవస్టల్ని తగ్గించడం, వాఠాత్పరిణామాలని ఇముడ్చుకోవడం. అలాంటి సందర్భాల్లోనే 
మనుషులు గాడి తప్పిపోతారు. సిస్తలె న జాతీయవాదిగా, భారత ప్రజల ఉద్దారకుడుగా 
అంబేద్కర్‌ చేసిన కృషి అదే. శాంతి భద్రతల్ని కాపాడ్డంలో (బిటిష్‌వాళ్లు చేసిన పనిని ఆయన 
కీర్తించాడు. పరాధీనత నుంచి స్వాతంత్రానికి పరిణామం సాఫీగా, శాంతియుతంగా ఆనందదాయక 
భవిష్యత్‌ కేసి సాగాలని ఆయన కోరారు. 


ఇంగ్లీష్‌ భాషలో, రెండు పక్షాల వాదనల్నీ చాలా చక్కగా ముందుకు వెడుతుంది 
పుస్తకం. ఆ విధానం పాఠకుత్ది పక్షం పరిశుద్దమై న ఇంగ్లీషు భాషలోనో ఫాలర్‌ 
జాతీయాల్లోనో, నుడికారాల్లోనో తమ భావాల్ని వ్యక్తం చెయ్యాలనుకునేవాళ్లు అధ్యయనం 
చేసేటట్లు సునాయాసంగా, సులభ పదబంధాల్లో రాస్తారు డాక్టర్‌ అంబేద్కర్‌. ఆయనకు - 
ఉల్లేఖనల మీద అధికారం ఉంది. తన వె ఖరిని సమర్థించుకుందుకు విటిని వాడతారు. చెయ్యి 
తిరిగిన న్యాయవాదికి ఉండే భాషా చాతుర్యం ఉంది. బర్క్‌ నుంచి అగస్టయిన్‌ బి(రెల్‌ దాకా 
హాయిగా ఉల్లేఖిస్తారు. బి(రెల్‌ నుంచి తీసుకున్న ఒక భాగం చూడండి. “వంటవాళ్లని, 
యోధుల్ని, రచయితల్నీ వాళ్లు చేసిన పనినిబట్టి అంచనా కట్టాలి. రుచికరమై.న వంటకాల్ని 
బట్టి, ఎ భవోపేత విజయాల్ని బట్టి, రసపుష్టిగల (గంధాల్నిబిట్టి అంచనా కట్టాలి. ఇవీ మనం 
కోరేది. వంటింట్లోకి వెళ్లాలని గానీ యుద్ధరంగం మీదికి పోవాలనిగాని, అధ్యయన మందిరంలోకి 
(ప్రవేశించాలని గాని మన కోరిక కాదు. వంటమనిషి తన ఇష్టం వచ్చిన పెనం వాడుకోవచ్చు. 
యోధుడు తన సై నికుల్ని ఏ రీతిలోనే నా బార్జు తీసి ఉండనియ్యచ్చు. రచయిత తనకి తోచిన 
పద్ధతిలో తన వస్తువునో, ఇతివృత్తాన్నో మలచుకోవచ్చు. ఏ వంటకం వడ్డంచారు. బాగుందా 
అనే మనం అడుగుతాం. పుస్తకం వస్తే చదివిస్తుందా అనే అడుగుతాం”. 


“రచయితల (పథమ కర్తవ్యం ఇంపుగా రాయడం అని గుర్తు చయ్యళ్ఞుర్లదు. కొంతమంది. 
ఇంపుగా రాయలేని వాళ్లు అలా నెగ్గుకొచ్చారు. అందుచేత ఎవళ్ళూ బాధ పడాల్సిందేమీ లేదు. 
రచయిత గంభీరంగా రాయవచ్చు. సరదా పుట్టించవచ్చు. కాని సాధ్యమై నంత ఆహ్లాదకరంగా 
ఉండాలి. చదవడం అనేది తలమీద రుద్దిన విధికాదు, అందుచేత రసహీనంగా ఉండడానికి లేదు. 
నువ్వు దిన్ని చదివి తీరాలన్న శాసనం ఏదీలేదు”. 


ఇక్కడ పునర్ము[దిస్తున్న పుస్తకం సాఫిగా సాగుతుంది. ఒక సాహిత్యఖండం అనడానికి 
సంకోచమే లేదు. దీనికి చారితక సామయికత ఉంది. “సాహిత్యధ్యయనానికి పరిచయం" 
అన్న [గ్రంధంలో విలియం హడ్సన్‌ ఇలా అంటాడు ః 


“గంథంలోని వస్తువేదె నా కానీయండి. దాన్ని ప్రసాదిం చిన తీరు అ 
కలిగించాలి. సాహిత్యానికి వున్న ముఖ్యాంశాల్లొ ఇదొకటి. బౌద్దిక అనుభూతి పూర్వక 
విషయాన్ని మించి, అంటే జీవిత మౌలిక తత్వాన్ని మించి, అది తన రూపం ద్వారా బుద్ధిని 


ఆకట్టుకోవాలి. అంటే పక్షమే! ఒక లలితకళ. ఇతర లలితకళలస్నిట్లాగ దీనికీ దీని 
నియమాలు, నిర్మాణ 'చాతుర్య నిబంధనలూ వున్నాయి. ఈ పుస్తకాన్ని చక్కని సాహిత్య 
'ఖండంగా ఎవళ్లైనా ఒప్పుకుంటారు. ఉదాత్తశె లీ రహస్యాల్ని నేర్చుకుని జ్ఞాపకం పెట్టుకునే 
భాగాలు ఎన్నో? ఇందులో ఉన్నాయి. వాటిని అంబేద్కర్‌: బర్క్‌, గిబ్బన్‌, కార్రై గ్‌ మొదలై న వాళ్ల 
నుంచి నేరు ఎకున్నారు. 

"డాక్టర్‌ అంబేద్కర్‌కూ, గాంధీజీకి మధ్య ఉన్న సారూపత్యల్ని అర్ధం చేసుకోవడం కష్టం 
కాదు. ఇద్దరూ ఈ ఉపఖండంలోని శాంతిని కాంక్షించారు. శాంతి అనేది ప్ర ద్దికీ ఆనుసంఘీకం 
అని, దాని విలువని అంబేద్కర్‌ చెపా ఎరు. ట్ర ఉల్లేఖిస్తూ ఆయన ఇలా అన్నారు ః “బల 
ప్రయోగం తాత్కాలికం మాత్రమే. ఒకక్షణం పాటు అది ఉండవచ్చు, కానీ మళ్లీ లొంగదీసుకునే 
అవసరాన్ని అది తప్పించలేదు, ఎప్పుడూ జయించాల్సి ఉన్న దేశాన్ని పాలించడం కుదరదు. 

- బల ప్రయోగానికి మరో అభ్యంతరం దాని అనిశ్చితత్వం. భీతాంగం కలిగించడమే బల (ప్రయోగ 
ల లక్ష్యం కాదు. 


' సాయుధాగారమే విజయమూ కాదు. నెగ్గ లేకపోతే మీకు వనరులుండవు. ఆక కుదరక 
పోతే బిల (ప్రయోగం ఉండనే ఉంది. కాని బల ప్రయోగం విఫలమై తే ఇక రాజీకి ఆశ మిగలదు. 
అధికారాన్నీ, పదవినీ దయతో కొనవచ్చు, కానీ ఓటమిపాలెన, శుష్కించిన హింస భిక్షలాగా 
అర్థించలేదు. బల ప్రయోగానికి మరో" అభ్యంతరం ఉంది. కాపాడుకోవాలనే (పయత రంలో 
మీరు అసలు వస్తువునే పాడు చెయ్యవచ్చు. మీరు దేనికోసం పోరాడేరో అది(ప్రజలవిశ్వాసం 
పొందడం) మీరు తిరిగి పొందేది కాదు. శుష్కించిన, కృశించిన, వృధా అయిన, పోటీలో. 
క్రయమె న వస్తువు”. 


ఇలాంటి భాగాలు ఎన్నో ఉన్నాయి. వాటిని ఉల్లేభిం చకుండా ఉండలేం. డాక్టర్‌ 


అంబేద్కర్‌ గతకాలపు మేధావుల అద్భుత సాహచర్యంలో ఉన్నాడు. ఆయన లేన్‌పూల్‌నూ, 


ram 


టాయన్‌ బినీ, బెస్‌నూ, లార్డ్‌ ఆక్టన్‌నూ పాఠకుడికి ముచ్చట కలిగేట్టు ఉల్లేఖిస్తాడు. తన 
వాదనల్ని వివరిస్తాడు. గణాంక వివరాల పట్టికలూ, అంకెల వివరాలూ, అధికార పత్రాల 
ఉల్లేఖనలూ, డాక్టర్‌ అంబేద్కర్‌ మేధా సంపత్తిని తెలియజేస్తాయి. విద్వాంసులకు ఆయన 
నమూనా, తలే వృత్తి న్యాయవాదికినీ. డాక్టర్‌ అంబేద్కర్‌కీ తార్కికత బలమై న అంశంగా 
ఉన్నా, దానికి కట్లువెన జీవితానుభవం నుంచీ (ప్రేరణ వచ్చింది. అయినా ఆయన కసి. 
బజట్టుకున్ని వాడు కాదు. 


. హాస్యం, చతురోక్తి ఆయన రచనల్లో మిణుకుమంటాయి. చర్చకు “ఉప సంహారం 
ఉల్రేథించదగ్గది. “ఇక్కడ అపు చేస్తాను. ఈ విషయం గురించి చెప్పవలసి దాన ్నంతటినీ 
చెప్పాననుకుంటాను. న్యాయ పరిభాష వాడాలంటే, నా వాదనలు ముగించాను. సుదీర్హంగానే 
చేశాననుకుంటాను. అలా చెయ్యడంలో విక్టోరియన్‌ న్యాయవాదులకు ఇష్టమైన శెలిని 
వాడాను. ఆ పద్ధతిలో ఉభయపక్షాలూ ఒకళ్లతో ఒకళ్లు వాద ప్రతివాదాలు చేసుకుంటారు...” 


IV 


తర్వాత సమస్యను జాగ్రత్తగా ప్రతిపాదిస్తాడు. విభజన సమన్యను ఎలా పరిష్కరించార్సిందీ 
చూపిస్తాడు. ఈ అభ్యాసం చేస్తూ పరిస్థీతిలోని తార్కికతను విశ్లేషిస్తాడాయన. అనుభవంలో 
వేళ్లు పాదుకున్న పరిశీలనా పద్ధతి ఆయనది. వాగ్వివాద నై పుణ్యమే కాదు, ఈ ఉపఖండంలోని 
నిత్య జీవిత సత్యాన్ని సైతం నసుగుడు లేకుండా గుర్తించడం. అబ్రహాం కష్టాన్‌ “పరిశీలనా 
నిర్వహణ - ప్రవర్తనా శాస్త్ర రచనా విధానం”లో చెప్పినట్టు డాక్టర్‌ అంబేద్కర్‌ పద్దతి ఉం .. 

శాస్త్రాన్ని కల్పన నుంచి వేరు చేసేది [ప్రామాణిక అంశం. అంతర్గత సమతులనం, ఆమా'౨కి , 
వస్తే కచ్చితమైన సంగతత్వం కూడా భమాన్విత పద్దతిగానూ, శా స్తీయపట్దతిగ మూ 
కనిపించవచ్చు. ఆర్కిమెడిస్‌ సూత్రాన్ని విశదీకరిస్తూ 'నిలబ.క్టానికి పరికల ఎనను ఇవ్వండి, 
నేనో లోకాన్నే నిగమిస్తాను' అని మనం చాటవచ్చు. కాని ఆ పరికల ఎన ఎంతె నా ఇచ్చేదాకా 
అది కల్పనా ప్రపంచమే. అనుభవం ఒక్క కే వాస్తవికమై న పరికల్పనల్ని ఇస్తాయనీ, అందుకనే 
మన పరికల్పనల్ని నిరంతరం పునర్విశ్లేషించుకోవాలని అంబేద్కర్‌ అంటూ ఉండేవాడు. 

నిగమనతర్కం ఒక్కకే దీన్ని వ్యాఖ్యానించడానికి చాలదు. సిద్దాంతాలూ, అనుభూతులూ, 

విలువలూ, రాగద్వేషాలూ మామూలుగా సామాన్యుడీ బౌద్దిక సరంజామాగా ఉంటాయి. ఒకో 

అప్పుడు బుద్ది నె శిత్యం ఉన్నవాళ్లు కూడా అలాంటి ఆలోచనా ధోరణిలో పడతారు. అలాంటి 
ఆలోచనా ధోరణులే మనకి విషయాల్ని మంచిగానో, చెడ్డవిగానో చేస్తూ ఉంటాయి. కానె తే 
అది తాత్కాలిక అభిప్రాయమే. మనం మన నమ్మకాల, రాగద్వేషాల కాల్పనిక (పపంచం నుంచి 

బయట పడతాం. 


“పాకిస్తాన్‌ లేదా భారతదేశ విభజన” అనే పుస్తక చారిత్రక విషయానికి విలువె న 
మూలభూత అంశం. నలభై అయిదేళ్లయినా దీని సామయికత సంఘటనల విలువ పెరిగింది. 


పరిశోధనా విద్యార్ధికి, సామాన్య పాఠకుడికీ కూడా దీన్ని చదవడం చక్కని, ప్రయోజన 
పుష్టమై న అనుభవం. డాక్టర్‌ అంబేద్కర్‌ చారిత్రక దృక్పధంతో చేసిన కృషి అలరిస్తుంది. 


రా 
సంపాదకవర్గం, డై రెక్టర్‌ ఆఫ్‌ ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ బొంబాయి, పి.ఎస్‌. మోర్‌ 
అందించిన సహకారానికి కృతజ్ఞతులు తెలియజేస్తోంది. మేనేజర్‌ ప్రభుత్వ ప్రెస్‌, నాగపూర్‌, 
కె.యస్‌. బన్‌వాట్టికి అభినందనలు తెలియజేస్తోంది. ఈ సంపుటిని ఎడిట్‌ చెయ్యడంలో 
ఆయన సహకరించారు. విద్యాశాఖ కార్యదర్శి, (ప్రత్యేక నిధుల అధికారీ, వారి సిబ ఎంది ఈ 
పుస్తకం వెలుగు చూడ్డానికి ఎంతో శ్రమ పడ్డారు. వాళ్లకు మా కృతజ్ఞతలు. 


కమల్‌కిషోర్‌ కదం 
విద్యాశాఖ మంగ” 
అధ్యక్షుల్కు డా! బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ 
రచనల ప్రచురణ కమిటీ 
ఎమ్‌.ఎస్‌. బొంబాయి 
(అను 8 ఆరి యార్‌) 


ది తయ ముదణకు ముందుమాట 


ః ॥ 


పాకిస్తాన్‌ సమస్య ప్రతివాళ్ళకూ తలనొప్పిగా తయారెంది. ఇతరుల కంటే నాకే 
ఎక్కువ బాధాకరం ప్రతుల. ఇతర ప్రధాన సారస్వత క షి చేయాల్సింది చాలా ఉన్నప టికీ 
పాకిస్తాన్‌ విషయమే నన్ను ఎక్కువ బాధిస్తోంది. ఈ విషయంలో ఈ రెండవ ముద్రణే నా 
చివరి కృషి అని భావిస్తున్నా. ఈ ముద్రణ (ప్రతులు అయిపోయే లోపలే ఈ సమస్య _ 
పరిష్కారమవటమో లేదా ఉపసంహరణ కావటమో జరుగుతుంది. 


.మొదటి ము[దణకు, రెండవ ముద్రణ నాలుగు విషయాల్లొ భిన్నంగా ఉంది. 


మొదటి ముద్రణలో ఎన్నో అచ్చుతప్పులు దొర్లటం పట్ల చాలామంది పాఠకులూ, 

సమీక్షకులూ ఫిర్యాదులు చేశారు. రెండవ ముద్రణలో అచ్చుతప్పులు లేకుండా ఉండటానికి 
చాలా జాగ్రత్త పడ్డాను. మొదటి ముద్రణలో మూడు భాగాలే ఉన్నాయి. పాకిస్తాన్‌ స సమస్యలోని 
వివిధ విషయాలపై నా అభిప్రాయాలను అయిదవ అంశంగా అదనంగా చేర్చాను. మొదటి 
ముద్రణలో పాకిస్తాన్‌ సమస్య గురించి రాసినప్పుడు నౌ అభి పాయాలను వెల్లడించలేదన్న 
విమర్శ ఒకటి ఉంది. మరో విషయంలో కూడా ఈ రెండవ ముద్రణ మొదటి ము[ద్రణకు గా 
భిన్నంగా ఉంది. మొదటి ముద్రణలో లేని భౌగోళిక పటాలను కొన్నింటిని ఇందులో 
చేర్చాను. అనుబంధాలను విస్తృతం చేశాను. మొదటి ముద్రణలో 11 అనుబంధాలే 
ఉన్నాయి. ఈ ముద్రణలో 25 అనుబంధాలను చేర్చాను. మొదటి ముద్రణలో లేని 
సూచికను ఈ ముద్రణలో చేర్చాను. 


ఈ [గంథం యదార్హంలో ఒక అవసరాన్ని తీర్చిందని నేను భావిస్తున్నాను. ఈ 
[గ్రంధంలోని భావాల్నీ, వాదనల్నీ ఆలోచనలనీ వివిధ రచయితలూ, రాజకీయ నాయకులూ, 
_ పత్రికా సంపాదకులూ ఏ విధంగా తమ వాదాన్ని బలపరచుకోవడానికి ఉపయోగించుకున్నారో _ 
_ నేను గమనించాను. కాని తమ అభిప్రాయ ప్రకటనలో నా (గ్రంథానికి గుర్తింపు ఇవ్వాల్సిన 
సంప్రదాయా ష్న కూడా వాళ్ళివ్వరూ పాటించలేదు. అంతేకాదు, కొన్ని సందర్భాల్గా 
వాదనలతోపాటు [గఐథంలోని భాషను కూడా వాడుకున్నారు. పాకిస్తాన్‌లాంటి చిక్కుముడి 
వ్యవహారంతో సతమతమౌతున్న భారతీయులకు ఈ. [గంథం ఎంతో సహాయకారి కావడం 
చాలా సంతోషదాయకమై న విషయం. గాంధీ, జిన్నాలు ఇద్దరూ'తమ చర్చలో ఈ [గ్రంథాన్ని 
(ప్రామాణికమై.న గ్రంథంగా అంగీకరించటం ఈ [గ్రంథ (ప్రాశస్త్యాన్ని చాటుతోంది. 


vl 


"పేరును బట్టి ఈ (గ్రంథం కేవలం పాకిస్తాన్‌కు సంబంధించిన సమస్యలకే పరిమితమై ౦దని 
తోస్తుంది. అంతకంటే ఎక్కువగానే ఈ (గ్రంథంలో విషయాలను చర్చించాను. మత, 
దృక్కోణం నుండి భారత చర్మితనూ రాజకీయాలనూ విశ్లేషించాను. ఆ విధంగా కూడా. 
పాకిస్తాన్‌కు సంబంధించిన కొన్ని విషయాలను విశదీకరించ ప్రయత్నించాను. ఇది కేవలం ' 
పాకిస్తాన్‌ సమస స్యకే పరిమితమైన సమగ (గంథం కాదు. ఇందులో' భారత చరిత్రకూ, 
రాజకీయాలకూ సంబంధించిన అనేక విషయాలను విస్త్రృతంగా చర్చించాను. ఒక విధంగా 
దీన్ని రాజకీయాలలో ఏది ఏమిటి అన్న విషయ పరిశీలనగా పేర్కొనవచ్చు. 


ఈ (గ్రంథం హిందువుల్నీ, ముస్టిముల్నీ సమానంగా అసంతృప్తి పరచింది. వాళ్ళ 
అసంతృప్తులకు కారణాలు వేర్వేరుగా ఉన్నాయి. ఈ (గ్రంథం పట్ల ఇలాంటి స్పందనలను 
= నేనేమీ తప్పుగా భావించటం లేదు. హిందువులు దీన్ని కాదనటం, ముస్రిములు దీన్ని ఒప పక 
నిరాకరించటం నన్నేమీ నిరుత్సావాపరచబం లేదు. దీనిని నేను ఏకషక్షవాదంగా రచించలేదు. 
వాస్తవాలను నిస్సంకోచంగా 4 స్వేచ్చగా మీ ముందుంచ ప్రయతి ్నంచాను. 


నేను ఈ [గ్రంథంలో చెప్పిన విషయాలు తమను గాయపరచాయని కొందరికి బాధగా 
ఉంది. ఎంత గౌరవ స్టానాల్గొ వున్న వ్యక్తులకె నా, వర్గాల్నకె నా బాధ కలగచ్చు. కాని నేను దాన్ని 
పట్టించుకోలేదు. ఇల మార్గాన్ని అనుసరిస్తున్నందుకు నేను బాధపడ్డానే కాని పశా త్తాప 
పడలేదు. ఎవర్తికె నా బాధ కలిగించినట్లయితే నా లక్ష్యంలోని నిజాయితీని నిష్పక్షపాత వె ఖరినీ 
దృష్టిలో ఉంచుకుని, నన్ను క్షమించగోరుతాను. ఏ రాగద్వేషాలూ లేకుండా రాశానని నేను. 
నమ్ముతున్నా. నిష్పక్షపాతంగా రాశానని చెప్పుకోవటం లేదు. తన దేశాన్ని గురించి మాట్లాడే : 
టప్పుడు గానీ కాలమాన పరిస్థితుల గురించి ఆలోచించేటప్పుడుగానీ ఇవాళ ఏ భారతీయుడు 
'కిమ్మనా స్తిగా ఉండడం సాధ్యం కాదు. అలా ఉండడం మర్యాద కాదని అంటాను. పాకిస్తాన్‌ 
విషయాన్ని పరిశీలిస్తున్నప్పుడు నేను అవగాహన చేసుకున్న మేరకు నిర్జుష్టమై న, భావస్ఫోరకమై న 
లక్ష్యాన్ని అందివ్వడమే నా లక్ష్యం. ఇరుపక్షాల వాదనల్లోనూ నాకు తెలిసిన బలాబలాలను మీ 
ముందుంచ ప్రయత్నించాను. మూర్ధమూ, ఆచరణ సాధ్యమూ కాని మార్గాలను అనుసరించటం 
వల్లి కలిగే తాల వెల్సడించ ప్రయత్నించాను. 


రాజ్యాధికారం, రాజ్యంలోని రాజ్యవ్యతిరేక జాతీయ వాదం - వీటి మధ్య జరిగిన 
"పోరాటాల చారిత్రక సాక్ష్యం రూఢిగానూ ని ర్ప్వంద్వంగానూ లేదు... 


ఫ్రీడ్‌మాన్‌ మాటల్లో చెప్పాలంకే : “తనకు వ్యతిరేకమై న ఒక జాతిని ఏదో ఒక 
సందర ఛంలో తన అధికారంలో ఉంచటానికి నిర్బంధించని ఆధునిక రాజ్యర ఒక్కటి కూడా 
లేదు. స్కాట్టు, |బిటన్లు, కాటలాన్లు, జర్మనులు, పోలీష్‌వారు, జెక్కులు, ఫీన్నులు వీరంతా 
ఒక క్రాలంలో కాకపోతే మరెప పాడె నా, వారికి ఇష్టం ఉన్నా లేకున్నా అధికారికమై న్‌ థాజ్యం 
వారిని విధేయులుగా ఉండటాని ్న శాసించింది. తరచూ pe (బిటన్‌, ఫ్రాన్స్‌లు ఉపయోగించిన 


Vii 


బలప్రయోగం వల్లి చివరికి రాజ్యాధికారానికీ బాతి ఐక్యతావాదులకూ మధ్య సహకారమూ 
సమన్వయమూ ఏర్పడ్డాయి. కాని చాలా సందర్భాల్లో జర్మనీ, పోలెండ్‌, ఇటలీ, చాలా 
సెంట్రల్‌ యూరోపియన్‌, బాల్కన్‌ రాజ్యాల్లో జాతివాదం తమకు ఇష్టంలేని రాజ్యాధికారపు 
సంకెళ్ళను తెంచుకొని తమదై న రాజ్యాల్ని ఏర్పరచుకొన్నాయి. 


మొదటి ముద్రణలో జాతివాదాన్ని అణచివేసిన, కాలగర్భంలో వెలసిపోయిన రాజ్యాల 
అనుభవాలను వివరించాను. ముద్రణలో పోలికలకోసం ఇతర రాజ్యాల అనుభవాలను కూడా 
చేర్చాను. వివిధ వర్గాల, జాతుల ప్రజలు ఒకే రాజ్యం నీడలో శాంతియుత సవాజీవనం గడపీన 
అనుభవాలను చేర్చాను. ఇరుపక్షాలవారికీ ఇచ్చిన సలహాల్లో నేను చాలావరకు అవసరాన్ని 
మించని ఉదే ఎగరహితమై న భాషనే వాడాను. షక్షపాతరోగికి వె ద్యం చేస్తున్న వె ద్యుడు కదలిక 
వీలుకాని అవయవాలను ఏ విధంగా అనునయంగా కదిలించ (పయత్నిస్తాడో ఆ విధంగా నేను, 
నిద్రాణంగా కాకపోయినా నిస్తబ్దంగా ఉన్న సామాన్య భారతీయుణ్శ్ని, అజ్ఞానంగా . కాక 
అనుమానించకుండా ఉండే సామాన్య భారతీయుడి మేల్కొల ఎ ప్రయతి శ వా ఈ 

ప్రయత్నం ఆశించిన: ఫలితాని ఎ ఇస్తుందని ఆశిస్తున్నాను. 


బొంబాయి ఖాల్తా కాలేజీకి చెందిన ఆచార్య మనోవార్‌ “బి చిచ్నిస్‌, శ్రీ కె.వి. చిత్రేలకు 
కృతజ్ఞతలు చెప్పకుండా ఈ ఉపోద్దాతాన్ని ముగించలేను.. వారిద్దరూ శ్రమ అనుకోకుండా 
మొదటి ము[దణలో దొర్లిన అచ్చుతప్పులు ఈ ముద్రణలో లేకుండా కృషి చేశారు. ఆచార్య 
చిట్నిస్‌ ఈ [గ్రంథానికి సూచికను సిద్దం చేశారు. ఇందువల్ల (గంధపు విలువ పెరిగింది. వారికి 
a నను ను కృతజ్ఞుల్లే, 


1 జనవరి, 1945 . బి.ఆర్‌. అంబేద్కర్‌ 
22, పృథ్విరాజ్‌ రోడ్‌, ' 
న్యూఢిల్లీ. 


పస్తావన 


ఈ |గంథానికి సుదీర్ణమై న ఉపోద్దాతం రాయటం వల్ల, ముందుమాట రాయటానికి 
ఎలాంటి అవకాశం లేదు. ఈ [గ్రంథానికి 'చివరిమాటి రాను. చివరిమాట రాయటం వల్ల 
ముందుమాట రాయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. చివరిమాటతో సమతూకంగా ఉండేందుకు 
గాను ముందుమాట రాసే అవకాశం కలిగింది. ఈ (గ్రంథంలో చర్చించిన సమస్యలను మీ 
ముందుంచటానికి గల కారణాలను వివరించటానికీ, సమస్యల [ప్రాధాన్యాన్ని పాఠకులకు 
తెలియజెప్పటానికీ ముందుమాట రాయాల్సిన అవసరం రెండవది. బొంబాయి రాష్ట్రంలో 
గత మూడు సంవత్సరాలుగా “ఇండిపెండెంట్‌ లేబరు పార్టి అనే రాజకీయ పార్టీ పనిచేస్తున్న 
విషయం పాఠకులకు తెలియడం చాలా అవసరం. ఈ పార్ట్‌ అంత పురాతనమైంది కాదు, 
రాజకీయల్లో పండిపోయి వ ఎడ్జాప్యం రాలేదు. బుద్ధి మాంద్యమూ రాలేదు. ఇతర రాజకీయ 
పార్టీలతో పోల్చినప్పుడు ఇండిపెండెంట్‌ లేబరు పార్టీ చె తన్యంతో ఆవిర్భవించిన కొత్త పార్టీ. 
అది దేనికీ లొంగి పడి వుండే పార్టీ కాదు. లాహోర్‌ సమావేశంలో ముస్టింలీగ్‌ పాకిస్తాన్‌ 
తీర్మానాని వ అంగీకరించాక, ఇండిపెండెంట్‌ లేబరు ' పార్టీ కార్యవర్గం సమావేశమై పాకిస్తాన్‌ 
సమస్యపట్ల అవలంబించాల్సిన వైఖరిని గురించి చర్చించింది. పాకిస్తాన్‌ భావన విషయంలొ 
ఎలాంటి అభ్యంతరాలు లేవనెత్తనవసరం లేదని కార్యవర్గం నిర్ణయించింది. ఒక 'విధంగా 
పాకిస్తాన్‌ భావన పట్ల ఇండిపెండెంటు లేబరు పార్టీ ఆకర్షితురాలె ంది. మతపరమై న సమస్యల 
పరిష్కారానికి తెగల ప్రాతిపదికగా రాష్ట్రాల ఏర్పాటు కే పశ్రీస్తక్‌.. భావన అని 
అభిప్రాయపడింది. ఇప్పటి పరిస్థితుల్లో పాకిస్తాన్‌ భావనపై తన అభిప్రాయం ప్రకటించనవసరం 
లేదని కార్యవర్గం నిర్ణయించింది. అందువళ్లి ఇండిపెండెంట్‌ లేబరు పార్టీ కార్యవర్గం పాకిస్తాన్‌ 
భావన సమస్యను చర్చించి నివేదించటానికి ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీలో నాతో 
సహా కింది వారున్నారు. దీనికి ఎం.వి. దోండే బి.ఎ., (ప్రిన్సిపల్‌ శె ర్మన్‌, ఎస్‌.సి. జోష్‌ ఎం.ఎ. 
ఎల్‌. ఎల్‌.బి., అడ్వొకేట్‌ ఓ ఎస్‌. ఎం.ఎమ్‌.సీ.. ఆర్‌.ఆర్‌. భోలే బి.యస్సీ., ఎల్‌. ఎల్‌.బి., 
ఎం. ఎల్‌.ఎ; డి.జి. జూధవ్‌ బి.ఎ., ఎల్‌. ఎల్‌.ది., ఎం.ఎల్‌.ఎ; ఎ.వి. చిత్ర భి.ఎ., ఎం. ఎల్‌. ఎ; 
సభ్యులు. అందరూ ఇండిపెండెంటు లేబరు పార్టీ సభ్యులే. దీనికి డి.వి ప్రధాన్‌, బొంబాయి 
మున్సిపల్‌ కార్పొరేషన్‌ సభ్యుడు కార్యదర్శి. ఈ కమిటీ నన్ను పాకిస్తాన్‌ నివేదికను రాయమని 
కోరింది. నేను రాశాను. ఈ నివేదికను ఇండిపెండెంటు లేబరు పార్టీ కార్యవర్గానికి సమర్పిస్తే, 
వారు దీన్ని చర్చించి ప్రకటించమని కోరారు. ఆ నివేదికే ఈ (గ్రంథం. 


పాకిస్తాన్‌ సమస్యను అధ్యయనం చేసేవారికి సహాయకారిగా ఉండాలన్నదీ |గంథ రచన 
లక్ష్యం. ఈ లక్ష్యంగా నేను ఈ (గ్రంథంలో అవసరమై న సమాచారంతో పాటుగా 14 


ప్రస్తావన ర్ట ౨ 


అనుబంధాలను, ౩ పటాలను చేరా ను. ఇవన్నీ గంథంలో ఉండాల్సిన ప్రధాన విషయాని 
నేను భావించాను. 


ఈ (గ్రంధంలోని పేజీలు కేవలం చదవటం మాత్రమే కాదు; విషయాని ్న తర్కించి 
చూడాలి. తన తరం ఇర్టీషు వారికి కార్తె ల్‌ ఇచ్చిన హెచ్చరికను మనసుకు పట్టించుకోమంటానుః 


“ఇంగ్లండు |ప్రతిభాశాలిత్వం ప్రపంచ ధిక్కారంగా నభో మండలం వె పు పయనించడం 
లేదు. తుఫానును దూసుకుంటూ పోతున్న గరుడష్షిలాగా - ఇంగ్లండు ప్రతిభాశాలిత్వం 
కబళించే ఆశపోతు ఉట్ణపక్షీలా ఆబగా.... ఆశ్రయించిన భ్రాంతి ఏదై తేనేం. సమస్య ఉండనే 
వుంది. సమస్య కుంటుతూనే వుంది. కాని ఇప్పుడిది తప్పనిసరిగా ఉన్నట్టుంది. ఉష్టసక్షి 
ఒక్కసారిగా కాకపోయినా మరొకసారి భాంతి వదిలి కళ్ళు తెరిచి తన పరిసరాలను అర్ధం 
చేసుకోవాల్సి ఉంటుంది. సమస్య ఎదురు కాకముందే మేల్కోవడం. మంచిదిః దేవతలు, 
మనుషులు మనల్ని మేల్కొలిపారు. పెద్దలు చెప్పిన మంచి మాటలు పరుషంగా మందలించి 
మేల్కొనేటట్టు ఆదేశిస్తున్నాయి.” 


ఈ విధమైన హెచ్చరికలు భారతీయులకు కూడా వర్తిస్తాయి. ఒకప్పటి ఇంగ్లీషు వారికి 
వర్తించిన విధంగానే ఇవి నేటి భారతీయులకూ వర్తిస్తాయి. మనం వాటిని వింటే మంచిది. 
వినకపోవడం వల్ల ల్లి కష్టాలు వస్తాయి. 


ఇప్పుడు ఈ నివేదిక తయారు చేయటంలో సహాయపడిన వారికి కృతజ్ఞతలు. శ్రీ 
ఎం.జి. తిప్నిస్‌ డి.సి.ఇ (కాలాభవన్‌, బరోడా) పటాలను గీయడంలోనూ శ్రీ చగన్‌లాల్‌, 
_యస్‌.మోడీలు లె ప స పు చేయడంలోను ఎంతగానో సహాయం అందించారు. హదు వెస్‌న సనక 
పనిపట్ల వారు చూపిన శ్రద్దాసక్తులకు నేను కృతజ్ఞుణ్ని. స్నేహితులైన శ్రీ బి.ఆర్‌. క ద్రేకర్‌, 
శ్రీ కె. స చిత్రేలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. వారు అతి క్రీప్రమైన డైస్‌ ప్రూఫులోనూ చాలా 
కృషి చేశారు. 


బి.ఆర్‌. అంబే ద్కర్‌ 


28, డిసెంబరు, 1940 
రాజగృహ, దాదర్‌ 


బీ”ంబాయి - 14. న 


వవ వ తం 


పాకిస్తాన్‌ విషయంపై ముస్టింలీగ్‌ తీర్మానం విభిన్న అభిప్రాయాలకు దారి తీసింది. 
కొందరు దాన్ని తమ సమె క్యతకూ, శక్తికీ, శెశవదశలో సోకే రాజకీయ. మశూచకమన్నారు. 
మరికొందరు అది యధథాలాపమె ౦ది కాదని, ముస్తిముల ఆలోచనల శాశ న on™ 
దిని పట్ల వ్యా వంత క 


యదార్దంలో తీర్మానం లేవనెత్తిన సమస్య చాలా వివాదాస స్పదమె ంది. . ప్రధానమైన 
సమస్య కూడా ఈ వివాదాస్పద సమస్య విషయంలో ఒకరినొకరు చిత్తు. చేసుకోవడానికి 
వినియోగించుకోని వాదమంటూ లేదు. భారతదేశాన్ని రెండు (పత్యేక జాతి రాజ్యాలుగా 
రాజకీయ విభజనం కావాలని చేసే ఈ డిమాండు తమ ఊహలకు అందని విధంగా ఉందని 
కొందరు వాదిస్తారు. శతాబ్దాలుగా నిలిచిన భారత దేశ సమైక్యతను కావాలని భగ్నం చేసే 
ప్రతిపాదన పట్ల ధర్మాగ్రవ్వులై న వాళ్ళ ఆగ్రహం తమ ఆలోచనల్ని వ్యక్తం చేయకుండా 
అడ్డుపడుతోంది. మరికొందరు దాన్ని అంత తీవ్రంగా భావించాల్సిన సమస్య కాదంటున్నారు. 
దానిని చాలా చిన్న సమస్యగా అంచనా వేస్తున్నారు. ఉపమానాల్తా, రూపకాల్లో సమస్యను 
దాట వేస్తున్నారు. “తలకాయ నొప్పి వచ్చిందని తల పగులగొట్టుకోం”. “బిడ్డ తల్లి ఎవరని 
తగాదా పడుతున్న ఇద్దరు స్త్రీల సమస్య పరిష్కారానికి బిడ్డని "రెండుగా చీల ఎం . పాకిస్తాన్‌ 
న అర్థం లేదనటానికి పెన చెప ఎన రెండు ఉదాహరణలను. పేర్కొంటున్నారు. ఇది 
వోద్వేగ సంబధమై న విషయం. ఈ వివాదంలో సమస్య అవగాహన కనా ED మూర్థత్వం 
అధికంగా వుందని, వెలుతురు కన్నా వేడీ ఎక్కువగా వుందని, నిష్పక్షపాతంగా పరిశీలించే 
విద్యార్షిక తోచకమానదు. ఈ విషయంలో నా అభిప్రాయం నాకే పరిమితం కాకపోయినప్పటికీ 
నిశి ్పతమై ంది. పాకిస్తాన్‌ కోరిక కేవలం రాజకీయమై ందని కాలంతోపాటు అది అంతరిస్తుందని 
నేను భావించటం లేదు. శారీరక వ ఎక్లీక్రమంల్‌ ఆంతరంగికంగా లక్షణాలు వృద్ధి చెందినట్లుగా 
నా దృష్టిలో ముఫ్రిం రాజకీయ వర్గం ఒక ప్రత్యేక రాజకీయ లక్షణాన్ని సంతరించుకాంటున్నట్టుగా 
తోస్తోంది. పరిణామక్రమంలో ఆ లక్షణం అలాగే ఉండటం లేదా అంతరించడం అనేది 
హిందువులు, ముస్లిములు తమ తమ ఉనికి కోసం జరిపే పోరాటంలోని వివిధ శక్తులపై 
ఆధారపడి వుంటుంది. పాకిస్తాన్‌ అంటే నాకు ఉత్సాహం లేదు. దానిపట్ల నాకు కోపం లేదు. 
హాస్యాస్పదంగా ఉందని రకరకాల పేర్లు పెట్టడం ద్వారా ఆ ఆలోచనను తుంచి వేయలేం. 


| R=) 


దాన్ని .హాస్యోస్సదమై ౦దని కొట్టి పారవేయదలచుకున్నవారు, అర్ధం కాని విషయానికి 
నినాదంపేరు పెట్టినంత మాత్రాన దానికి గల అర్ధం అంతరించి పోదు.. ఒక్కొక్కసారి పెట్టిన. 
: (జ ఉం 

పేరు సార్ధకం "కాకపోయినప్పటికీ, అది . గుండెకు ఫిరంగి గుండులాగ .తగలక మానదు. 
భారతదేశంలోని " తొంభె శాతం "మంది ముస్లిముల భావోద్వేగపూరిత పథకాన్ని పూర్తిగా 
విచారించకుండా కొట్టి పారేయడం సమంజసమై న విషయం కాదు. పాకిస్తాన్‌ తీర్మానాన్ని. 
అర్థం. చేసుకోవటంలోనూ, అధ్యయనం చేయటంలోనూ దాని పర్యావసానాలను అంచనా 
చేయడంలోనూ బౌచిత్యం ఉంది. వీటన్నిటినీ చూశాక పాఠకుడి మనసులో ఒక 'షశ్న ' 
ఉదయిస్తుంది: ' పాకిస్తాన్‌ విషయంపై" రాసిన ఈ [గంథం సమయానుకూలమై౦దా? 
పఠనీయమై ౦దా? అదనుకి దొరికిన పండ్లను తింటున్నట్లుగానే ఈ 1గంథాన్ని పఠించాలా? 
- అన్నదే పాఠకుని (ప్రశ్న. సమయానుకూలమై నట్లయితే పఠనీయమై నదేనా? ఇవన్నీ ఉత్తమమై న 
(ప్రశ్నలే. పాఠకుల నాకర్షించే రచయిత ఉపోద్దాతంలోనే తన లక్ష్యాన్ని పొందుపరచాలి. 


"ఈ (గంథం అదను గురించి ఏ విధమైన సందేహమూ లేదు. భారతదేశాన్ని వీక్షించే 
భారతీయులు, గత 20 సంవత్సరాలుగా ఎన్నో మార్పులకు గురె న విషయాన్ని (గ్రహిస్తారు. 
భారత 'దేశాని న్ని. గురించి [పాఫెసరు ఆర్నాల్డ్‌ టాయన్‌బీ 1915లో రాస్తూ ఇలా అన్నారు ః. 


“పందొమి దవ శతాబ్దపు బ్రిటీషు రాజనీతిజ్ఞులు భారతదేశాని ్న ని దిస్తున బ్ర సాందర్యవతిగా 
వర్ణించారు. ఆమెను (పేమించటానికి 4 తమకు విధాయకమై వ హక్కు ఉందనుకున్నారు. ఎడారి 
ప్రాంతం 'నుండీ వచ్చే నే వారి బారి నుండి రక్షించడానికి భారతదేశం చుట్టూ ముళ కంచెను 
వేశారు. ఇప ప్పుడు ఆ సౌందర్యవతి మేల్కొని చేయి చాపుతోంది. బందిపోట్లు ప్ల మర్యాదస్తుతై న 
పెద్ద మనుషులుగా బా(గత్తగా మారి ఎడారిని నందనవనంగా కూడా మారుస్తున న్నారు. కాని 
బ్రిటీషు వారి ముళ్ళకంచెను చూసి భయపడుతున్నారు. ముళ్ళకంచెను మర్యాదగా తీసివేయ 
మంటే తీసివేస్తాం. అయితే వారు బలవంతులయ్యేధాకా ఆ మాట అనరు. ఈ గొడవల్లో 
భారతదేశ, రాజకుమారి సానుభూతి మన్నై పు వుండదు. మేల్కొంది గనుక తన వాళ్ళవెపు 
వెళ్ళమను కుంటుంది. మన సహాయం లేకుండానే వాళ్ళని, ఎదిరించగలనని తలస్తోంది.” “ 


"మనం కాస్తా తెలివిగా అ 1 భారతదేశం ఎన్నటికీ బ్రిటీషు నె స్నామాజ్య ఆత్మిక 
సా భాతృత్వ- పరిధి:'నుండి బయటికి. వెళ్ళదు. "స్వతంత్రమైన “జీవనాన్ని -అభిల పస్తుంది. 
రః కామన్‌వెల్తులోని.-ఇతర సోదర. దేశాల మార్గాన్ని. అవలంబించవచు ల 


1. | ఉపోదాతం. 


రచయిత ఇంగ్రీషు' దేశస్తుడు. పె మాటలు 1915లో అనా ఎరు. అయినప ప్పటికీ, ఆ 
భావాలనే కులమత భేదం లేకుండా క అనుసరిస్తున్నారు. బాయన్‌బీ 
చెప్పిన నిద్రిస్తున్న భారత సుందరి మేల్కొంది. ఇప్పుడు భారతదేశాన్ని గురించి భారతీయులకు 
ఏ భావాలున్నాయి? నిద్రిస్తున్న భారత సుందరిని గతంలో గమనించిన వారంతా ఆమె ఇప్పుడు = 
గతంలో లాగా దేవకన్యలా కాకుండా కొత్తగా ప్రవర్తిస్తోందని భావిస్తున్నారు. ఆమె మతిభమించిన. 
కన్య. ద్రైదీభావం కలది. సగం మానవుడుగా సగం జంతువుగా నిరంతరం పరస్పరం ఘర్షించే . 
దెెదీభావాలతో కనిపిస్తుంది. ఆమె దౌ్వెదీభావం పట్ట ఎవర్షికైనా సందేహం ఉన్నట్లయితే 
భారతదేశాని ్న పాకిస్తాన్‌, హిందుస్తాన్‌ అని రెండుగా విభజించాలని డిమాండు చేసే ముస్తింలీగు 
తీర్మానంతో అది తీరిపోతుంది. దె కదీభావ ఫలితంగా ఏర్పడ్డ విక్షోభాల నుంచీ, ఘర్షణల నుంచీ 
విముక్తమై హిందూ ముస్లిములు తమ తమ సంస్కృతులకు అనుకూలమైన వేరు వేరు 
ఆవాసాలలో నివసిస్తారు. 


పాకిస్తాన్‌ (ప్రశ్నను ఒక ప్రత్యేక పథకంగా గమనించాల్సిన విషయంలో ఎలాంటి 
సందేహం లేదు. ముస్టిములు పాకిస్తాన్‌ పథకాన్ని చర్చించాలంటారు. రాజకీయాధికారాన్ని 
వదులుకోవడానికి ముందు టిటిషు (పభుత్వం, హిందువులు 'ముస్టిములు ఏదో ఒక 
పరిష్కారం . చేసుకోవాలంటారు. అలాంటి పరిష్కారానికి పట్టుబట్టటంలో (బిటీషువారిని 
మనం తప్పు పట్ట వీలులేదు. మై నారిటీలుగా వున్న ముస్తిముల పె పెత్తనం చలాయించే 
హిందూ మెజారిటీ వర్గానికి ప్రభుత్వాధికారాన్ని బదిలీ చేయడానికి (బ్రిటిషువారు సుతరామూ 
ఒప్పుకోరు. దానితో సామాజ్యవాదం అంతరించదు. మరో సామాజ్యవాదాన్ని సృష్టంచినట్లవు 
తుంది. పర్యవసానంగా హిందువులు పాకిస్తాన్‌ విషయాన్ని చరి రం ఉండలేరు. 


అన్యధా మరో మార్గం లేదు. కనుక పాకిస్తాన్‌ పథకాన్ని క వస్తే మనం 
కొన్ని విషయాలను జ్ఞాపకం వుంచుకోవాల్సి ర. 


ఈ సీ షయాన్ని హిందువులు ముస్టిములు పరిష్కర్షించుకోవాలన్నది మొదటి వి" 
ఈ విషయంలో వారు మరొకరి సహాయం కోరనక్కరలేదు. బ్రిటీషువారు. ల. 
భావించటానికి కూడా వీలులేదు. బ్రిటిషు సామాజ్యవాద ప్రయోజనాల దృష్ట్యా భారతదేశం 
ఒకటిగా వుంటుందా, రెండుగా వుంటుందా లేక .కాం(గైసువారు . భావిస్తున్నట్టుగా భాషా 
ప్రయుక్త రాష్ట్రాలు ఇర్షవెగా ఉంటుందా అనే విషయం అతీతమై ౦ది.. -అవన్నీ: బ్రిటిషు 
పామ్రాజ్యకలో అంతరో wn వుండటమే ss వారి ఆశయం. భౌగోళిక విభజన వల్ల 


ఉపోద్దాతం Xill 


వారీ ఆశయాలకు భంగం కలగనంతవరకూ (బ్రిటీషువారు జోక్యం కలుగబేసుకోరు. 


హాకీస్తాన్‌! పథకాన్ని తుంచి వేయడానికి (బిటిషువారు బలప్రయోగాన్ని ఉపయోగిస్తారని 
ఒకవేళ! హీందువులు అనుకుం కే అది అసాధ్యమైన విషయం. బలప్రయోగం నివారణోపాయం 
కాదన్నది మొదటగా గుర్తుంచుకోవాల్సిన విషయం. అమెరికన్‌ వలసల విషయంలో బలప్రయోగం 
నీష్ఫలర అన్న వీషయాన్ని చాలాకాలం క్రిందటే బర్క్‌ ప్రవచించారు. ఒక్క హిందూ 
మహాసభవారీ కోసమే గాక అందరికోసం బర్క్‌ మాటలను ఉల్లేఖించవచ్చు ః 


“ష్ష్వేల్రం బఠిప్రయోగం తాత్కాలికమై ంది. అది కొంతవరకే నిలువ గలుగుతుంది. 
అంతర్గత కారణాలను శాక్షతంగొ నిర్మూరించజాలదు. శానతంగా బలప్రయోగం ద్వారా 
జయిస్తూ జాతిని పాలించలేరు. మరొక ఆక్షేపణ ఏమంటే బలప్రయోగం అనిశ్చితమై ౦ది. 
| భయం భయమే ఎప్పుడూ. బలప్రయోగ పరిణామం కాదు. ఆయుధాలు కలిగి యుండటమే 
వీజయం కాదు. విజయం. సాధించ లేకపోతే నీకు వనరులు లేనట్లే. రాజీ సాధ్యపడనప్పుడే 
బలప్రయోగం. కనీ బరి ప్రయోగం నిష్ఫలమయినప పుడు మరే విధమై న రాజీకి అవకాశముండదు. 
కొన్ని సమయాల్లో శక్తినీ అధికారానీ స ప్రజల దాక్షిణ్య కారుణ్యాలతో సాధించవచ్చు. కాని 
బలప్రయోగం నిష్ఫృలమై నప్పుడు శక్తినీ అధికారాలనూ బిక్షంగా అర్ధించరాదు. బలప్రయోగం 
లక్ష్యాలను. నిర్వీర్యం చేస్తుంది. దేనికోసమై పోరాడారో సాధించింది అదికాదు. లక్ష్యం 
సాధించాక దాని విలువ తగ్గిపోయి ఉంటుంది. అందువల్ల పాకిస్తాన్‌కు ప్రత్యామ్నాయంగా 
బిల ప్రయోగాని | ఆలోచించటానికి వీలులేదు. 


ముస్టిములకు స్వయం నిర్ణయాధికార వాక్కును ఇవ్వకుండా ఉండే వీలులేదు. 
స్వయం నిర్ణయాధికారం పట్లు విశ్వాసం ఉండి, యూరోపు ఖండంలోని అతి చిన్న రాజ్యాలకు 
కూడా ప్రసాదించిన స్వయం న్నిరయాధికారాన్ని తమకు బ్రిటన్‌ ఇవ్వాలని హిందువులు 
కోరుకుంటున్నారు. అలాంటి స్వయం న్లిర్ణయాధికారాన్ని దేశంలోని ఇతర మై నారిటీలకు 
ఇవ్వరాదని హిందువులు కోరడం సమంజసమై న విషయం కాదు. పాకిస్తాన్‌ ఆలోచనలను 
మానుకోవాలని బిటీషు ప్రభుత్వం ముస్లిములను బలవంతపెట్టాలని అంటున్న హిందూ 
జాతీయవాదులు ఒక విషయాన్ని విస్మరిస్తున్నారు. విదేశీ దురాక్రమణ, సామాజ్యవాదాల 
నుండి స్వాతంత్ర్యం కావాలనే జాతీయవాదపు హక్కు, మెజారిటీ జాతీయవాదం నుండ 
సా న. కావాలనే ప నారిటీల స ఒకే రకమై సవి కవ 'రెండవదాని కనా వె మొదటిది 


Cn 


XIV ఉపోదాతం 
ఖు 


పోరాటంలోని రెండు దృక్కోణాలు. సామాజ్యవాద కబంధ వాస్తాల నుండి స్వాతం|[త్యం 
కావాలని పోరాడుతున్న జాతీయవాదులు మెజారిటీవర్గ దురాక్రమణ జాతీయవాదం నుండి 
రక్షణకోరే మైనారిటీల హక్కులను కాలరాచేటందుకు బ్రిటీష్‌ సామ్రాజ్యవాదుల స సహాయం 
అడగ వీలులేదు. ఈ సమస్య హిందువులు, ముస్టిములే పరిష్కరించుకోవాలి. బ్రిటన్‌ ఈ 
సమన్యను పరిష్కరించ వీలులేదు. ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మొదటి వి*,'' ౦. 


భారతదేశం మొత్తానికి ఒకే కేంద్ర (పభుత్వం ఏర్పాటు అవుతుందన్న. విషయానికి 
వ్యతిరేకతే పాకిస్తాన్‌ అని భావించాలి. పాకిస్తాన్‌ ఏర్పాటు పథకం భారతదేశానికి రెండు కేంద్ర 
ప్రభుత్సాలుండాలంటుంది. అవి ఒకటి హిందుస్తాన్‌, రెండవది పాకిస్తాన్‌. మొదటిది రెండో 
ముఖ్యమైన దానికి దారి తీస్తున్నదన్న విషయాన్ని భారతీయులుగా మనం గమనించాల్సి 
ఉంటుంది. కొత్త రాజ్యాంగాన్ని ఏర్పరచి అమలు జరపక మునుపే పాకిస్తాన్‌ సమస్యను 
పరిస్కరించ వాల్చి ఉంది. భారతదేశానికంతకూ ఒకే కేంద్ర ప్రభుత్వం ఉండాలనుకోవటం 
పాకిస్తాన్‌ హిందుస్తాన్‌లకు వేర్వేరు కేంద్ర (పభుత్వాలుండాలనే భావనకు వ్యతిరేకం. విషయం 
ఈ విధంగా ఉన్నప్పుడు వాయిదా వేయడానికి వీలులేదు. (ప్రస్తుత పథకాని న్ని విడనాడాలి లేదా 

పథకాన్ని ఏర్పరచుకోవాలి. సర్వాంగీకారంతో ఏదో ఒక నిర్భయం చేయాల్సి వుంది. 
ఇప ప గనుక పాకిస్తాన్‌ ఏర్పాటు పథకాన్ని పాతిపెట్టినట్టయితే మళీ అది ఆవిర వృవించదన బ్ర 
నమ్మకం లేదు. పాకిస్తాన్‌ను పాతి పెట్టటమంకే పాకిస్తాన్‌ భూతాని ్న పాతి పెట్టటంలాంటి 
సమస్యకాదు. ఒక కేంద (ప్రభుత్వ స్థాపనకు వ్యతిరేకతే పాకిస్తాన్‌ సిద్దాంతం. ఇలా భావించినట్లయితే 
పాకిస్తాన్‌ భూతం నశించదు. బతికే ఉంటుంది. దాని నీడ భారతదేశ రాజకీయ భవిష్యత్తు మీద 
పడుతుంటుంది. శాశ్వత పరిష్కారాన్ని వాయిదా వేస్తూ తాత్కాలిక నిర్ణయం చేయటం అంత 
విజ్ఞతతో కూడిన విషయం కాదు. రోగాన్ని తెలుసుకోకుండా మందు: వేయటం లాంటి 
దవుతుంది. "రోగం నయం కాదు; మళ్ళీ వస్తుంది. ఆ రావటం చాలా తీవంగా ఉంటుంది. 


( | భారతదేశానికి ఒకే కేంద ప్రభుత 0 ఉండాలనే సమస స్యపరిష్కారమై ందని భావించడానికి 
వీలులేదు. ఆ సమస్య నేటితో అంతమయ్యేది కాదు. వ. కావచు వ . | 


భారతదేశంలో ఎలాంటి కేంద్ర ప్రభుత్వమూ ఉండఠాదన్న విషయాని వ ముస్లిములు 
బహిరంగంగానే ప్రకటించారు. అందుకు కారణాలను కూడా వారు పోదీకరించారు. జనాభాలో 
ముస్టములే ఎక్కువగా వున్న అయిదు రాష్టాల్ల్‌ వారు ముస్తిముల పాలనను ఏర రచారు. ఈ 
ఇర యయ రాష్ట్రాల్లో స స్వతంత్ర ముస్టిం ప్రభుతా లను ఏర్పరచి, వాటి మనుగడ కానసాగ్లేబందుకు 


ఉపోదాతం xv 
ప్రయత్నిస్తున్నారు. ఈ వాస్తవం వల్ల భారతదేశాని కంతటికీ ఒకే కేంద్ర ప్రభుత్వం 
ఎర్చ్పడడాన్ని ముస్లిములు కంటకంగా భావిస్తున్నారు. హిందువుల మెజారిటీగల కేంద్ర 
ప్రభుత్వ పర్యవేక్షణ ముస్టిం మెజారిటీ గల రాష్ట్రాలపై వుంటుందని, ముస్లిం రాష్టాల 
ఆంతరంగిక వ్యవహారాల్లో అది జోక్యం చేసుకుంటుందనీ వారు ఊహిస్తునా ఎరు. 'భారతదేశాని 
కంతటికీ ఒకే కేంద్ర ప్రభుత్వాన్ని అంగీకరించడమం'శకే, ముస్లిం మెజారిటీ రాష్ట్రాల వల్ల కలిగే 
లాభాలను కోల్పోవటంగా ముస్లిములు భావిస్తున్నారు? ముస్లిముల మోజారిటీగల రాష్ట్రాల పె 
హిందువుల మెజారిటీ గల కేంద్ర ప్రభుత్వ నియంత్రణ ఉండడంగా భావిస్తున్నారు. ఆ 
నియంత్రణ నుండి. తపి పంచుకోవటానికి అసలు కేంద ప్రభుత్వమే లేకుండా ఉండాలని 
ముస్టిములు వ్యాఖ్యానిస్తున్నారు. 


ఒక్క ముస్తీములే కేంద్ర ప్రభుత సం ఏరా ్పటును వ్యతిరేకిస్తునా సరా? మరి హిందువుల 
సంగతి ఏమిటి ? హిందువుల రాజకీయ చర లని ్నంటిలోనూ భారతదేశ రాజకీయ రాజ్యాంగ 
చట్రంలో కేంద్ర ప్రభుత 0 ఏరా ఎటు శాశ్వతమన్న గౌరవభావన ఉన ఎగా కనిపిస్తుంది. 

అలాంటి దాన్ని ఎంతవరకూ అంగీకరించవచ్చుననే విషయాన్ని 'నేను చెప లేను. కాని 
హిందువుల చర ఎల్లా రెండు విషయాలు (ప్రధానమై నవిగా ప్రముఖమై నవిగా కని ఎస్తునా పయ. 

అవి భవి ష్యత్తులో ఏనాడె డె నాకేంద్ర ప్రభుత కావాలనే భావాని ల హిందువులు విరమించుకునేట్లు 
చేయవచు ప్ప. 


హిందూ రాల మధ్యగల సాంస్క తికవై ఎ రం మొదటి ప్రధాన విషయం. హిందువులు 
. మెబారిటీగా ఉండే రాష్ట్రాలు సుఖ సంతోషనుయ కుటుంబం కాదు, శిఖ్ధులకు బేంగాలీల. మీద, 

రాజుపుత్రులకం మదరాసీల మీద 'మక్కువ లేదు. బెంగాలీలు తమ బెంగాలునే 'అధికంగా 
ప్రేమిస్తారు. మదరాసీ తన (ప్రపంచానికే పరిమితమవుతాడు. భారతదేశంలో ముస్లిం సామ్రాజ్యాన్ని | 
_ నిర్మూలించడానికి సమకట్టిన మరాఠీలు, తాము తక్కిన హిందువులను సుమారు వంద 
సంవత్సరాల పాటు పాఠించామన్న సంగతిని గుర్తుకు తెచ్చుకోరు. హిందువుల రాష్ట్రాల్లో 
అంగీకృతమై న సాంప్రదాయాలు లేవు. వారిని సమై క్యపరిచే ప్రయోజనాలూ లేవు. మరొకప్రక్క 
- భాషాభేదాలు, తెగభేదాలు, గతంలోని ఘర్షణలు వారిని విడదీస్తున్నాయి. అయితే హిందువులందరూ 
సమై క్యమవుతున్నారు. వీరినందరినీ ఒకేజాతిగా సమై క్యపరచే భావం పాదుకొంటోంది అన్న 
విషయం నిజం. అయితే వారు ఇంకా ఒక జాతిగా ఆవిర్భవించి లేదన్న విషయాన్ని మనం 
. విస్మరింపరాదు. వారు ఒక జాతిగా ఆవిర్భవించే (ప్రయత్నాలు చేస్తున్నారు. వారు ఆ 


XVI . ఉపో ద్దాతం 


ప్రయత్నంలో సఫలీకృతం కాకముందే. అపజయం క్‌ ఏ. సమె మైక్యవరతానిక 
వంద సంవత్సరాలుగా జరుగుతున ఎకృషికీ ఫలితం లేకపోవచ్చు. = 


"రెండవది ఆర్టికవా "0 కేంద్ర ప్రభుత్వం ఏర్పరచి నిర్వహీంచటంలోని ఆర్థిక సాధక 
బాధకాలు ఇంకా అవగాహన అయినట్లు తోచదు.. కేంద్ర ప్రభుత్వ నిర్వహణకు. ప్రతి రాష్ట్ర. 
ప్రభుత్వానికి ఎంత ఖర్చు అవుతుందన్న విషయం బోధపడీనట్టు తెలియదు. . 


(బిటిష్‌ ఇండీయా వార్షిక ఆదాయం : 194,64,17,926 రూపాయలు. ఇందులో 
రాష్ట్రాల ద్వారా అభించే మొత్తం 73,57,50,125 రూపాయలు. కేంద్ర ప్రభుత్వం తన 
వనరుల ద్వారా సమకూర్చుకునే వార్షిక ఆదాయం, 121,00,67,801 రూపాయలు. కేంద్ర 
ప్రభుత్వ నిర్వహణకు ఎంత వ్యయం అయ్యేదీ పై న వివరించిన అంకెలు తెలుపుతాయి. కేంద్ర 
ప్రభుత్వ నిధులు కేవలం దేశంలో శాంతి పరిరక్షణ కే పరిమితం అయ్యేటట్టు ఉండేందుకు గాను 
అంత పెద్ద మొత్తం చెల్లించాల్సిన విషయాన్ని గురించి ప్రజలు ఆశ్చర్యం (పకటించకపోరు. ఈ 
సందర్భంలో, రామ్రాల్టోని (ప్రజలు చాలా కష్టాల నెదుర్కూంటూన్నారన్న విషయాన్ని మనం 
గమనించాల్సి వుంది. రాష్ట్రాలకు తమ అర్థిక వనరులను వృద్ధిపరచుకునేందుకు ఎలాంటి ఇతర 
మార్గాలు లేవు అన్న విషయాన్ని మనం గుర్తుంచుక్‌'వాలి. 


కేంద్ర ప్రభుత్వ నిర్వహణకయ్యే ఖర్చును భారతదేశ ప్రజలే భరించాలి. ఆ వ్యయంలో 
రాష్టాలకన్నిటికీ సమభాగాలు లేవు. కేంద ప్రభుత్వ ఆదాయ వనరులు క్ష కస్టమ్స్‌ సుంకాలు 
2) ఎక్సైజ్‌, 3) ఉప్పు, 4) కరెన్సీ 5) పోస్టు శులిగ్రాఫ్‌లు 6) ఆదాయపు పన్ను 7) శై ల్వేలు. 
భారత (ప్రభుత్వం ప్రకటించిన లెక్టలను బట్టి కేంద్ర ప్రభుత్వ వనర్శులె న. కరెన్సీ, పోన్టు. 
“టెలిగ్రాఫ్‌, రైల్వేల ఆదాయాన్ని. రాష్ట్రాలవారీగా విభజించడానికి వీలులేదు. ఇతర వనరుల 
ద్వారా సమకూరే ఆదాయాన్ని రాష్టాలవారీగా లెల్టించడానికి . వీలుంది. 


ఉపోదొాతం XVII 


రా(ష్టాలు క జ రాష్ట (ప్రభుతా లు వాటి కేంద (ప్రభుత్వం, కేంద 

వనరుల నుంచి పొందిన వనరులను సేకరించిన 
ఆదాయం. ఆదాయం 

1. మద్రాసు 16,13,44,520 95326745 

2. బొంబాయి 124459553 225344247 

3. బెంగాల్‌ 127660892 237901583 

4 యుపి. 127999851 40553030 

5. బీహార్‌ 52383030 15437742 

6. సెంట్రల్‌ |పావిన్సెస్‌, 

బేరార్‌ 42741280 3142682 

7. అస్సాం. 25848474 18755967 

8. ఒరిస్సా 18199823 567346 

9. పంజాబ్‌ 113586355 11801385 

10. వాయవ్య 18083548 928294 

1. సింధ్‌ 37029854 56646915 


పైన వివరించిన పట్టిక ద్వారా కేంద్ర ప్రభుత్వ నిర్వహాణకయ్యే వ్యయం భారంగా 
ఉండటమే కాక రాష్ట్రాల మధ్య సమంగా లేదు. బొంబాయి రాష్ట ప్రభుత్వం 12,44,59,553 
రూపాయల ఆదాయాన్ని సేకరిస్తే, కేంద్ర ప్రభుత్వం బొంబాయి రాష్టం నుండి 
22,53,44,247 రూపాయల ఆదాయాన్ని సేకరిస్తోంది. బెంగాలు రాష్ట్ర (ప్రభుత్వం 
12,76,60,892 రూపాయల ఆదాయం సేకరిస్తే కేంద్ర ప్రభుత్వం బెంగాలు నుండి 
23,79,01,583 రూపాయలను సేకరిస్తోంది. సింధ్‌ ప్రభుత్వం 3,70,29,354 రూపాయల 
ఆదాయం సేకరిస్తే సింథ్‌ రాష్ట్రం నుండి కేంద్ర ప్రభుత్వం 5,66,46,915 రూపాయల 
ఆదాయం పొందుతోంది. అస్సాం రాష్ట ప్రభుత్వ ఆదాయం 2.5 కోట్ల రూపాయలు కాగా 
అస్సాం రాష్టం నుండి కేంద్ర ప్రభుత్వం 2 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందుతోంది. 
పైన వివరించిన రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూరిస్తే మిగతా రాష్ట్రాల నుండి 
కేంద ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం లేదు. వాయవ్య రాష్ట్ర ఆదాయం 1,80,83,548 


XVIII _ఉపోదాతం 


రూపాయలు కాగా ఆ రాష్ట్రం నుండి కేంద్ర ఆదాయం 9,28,294 రూపాయలు మాత్రమే. 
యునై టెడ్‌ ప్రావిన్సిస్‌ 13 కోట్ల రూపాయలు ఆదాయం కాగా కేంద్ర ప్రభుత్వానికి 4 కోట్లు 
మామే ఇవ్వగలుగుతోంది. బీహారు రాష్ట్రం 5.5 కోట్టు ఆదాయం కాగా కేంద్రానికి 1.5 
కోట్టు మాత్రమే లభిస్తోంది. సెంట్రల్‌ లై ఆదాయం 4 కోట్టు కాగా oe 31 


లక్షలు. 


ఇప ్పటివరకు ఈ ఆర్థిక విషయాన్ని ఎవరూ గమనించినట్టు లేదు. కేంద్ర ప్రభుత్వ 
మనుగడను బలపరుస్తున్న హిందువులు కూడా ఆర్థిక విషయాన్ని గమనించాల్సి వుంది. 
అప్పుడు వారికి ఇప్పుడున్న ' దేశభక్తి విషయం కన్నా ఆర్థిక విషయమే : ప్రధానమై ౦దిగా 
కన్సించవచ్చు. ముస్టిములు మత విషయమై హిందువులు ఆర్టిక విషయమై కేంద్ర ప్రభుత్వం 


లేకుండా ఉండటాన్ని బలపరిచే అవకాశాలునా యి. 


ఇదే జరగబోయేట్లయితే, అలాంటిది కొత్త రాజ్యాంగం రూపొందకముందే జరగటం 
మంచిది. కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ కొత్త రాజ్యాంగం రూపాందటం జరిగాక పై 


చెప్పిన విషయం జరిగేటట్టయితే అది చాలా వినాశకారిగా వుంటుంది. అలాంటి వినాశనంలో 


భారతదేశం అంతర్జానమవటమే గాక హిందువుల సమై క్యతను కాపాడడం కూడా కష్టమవుతుంది. 


హిందువులు మెజారిటీ కాగల రాష్ట్రాల మధ్య సమై క్యత బలంగా లేదన్న విషయాన్ని ఇంతకు 


ముందే వివరించాను. ఉన్న కొద్దిపాటి-సమై.క్య భావానికి భంగం కలిగేటట్టయితే మిగిలిన 


హిందువుల రాట్దాల మధ్య జకం సాధించటం కానిపని. ఇందువల్లనే భారతీయులు. సా 


రాజ్యాంగం రూపాందక ముందే అది తాత్కొలికమై నదా లేదా శాశ ్వతమై ౦దా అనే విషయాన్ని 
నిర్ణయించుకోవాలి. దేశమంతటికినీ ఒకే పునాదిపై స రాజ్యాంగ నిర్మితిని రూపాందించుకుస్నాక 
దాన్ని విభాగించాలని న్నిర్ణయించినప డు అసలు నిర్మితికే మోసం కలగవచు J మొత్తం, 


నిర్మితి నుండి ఒక భాగం వేరు చేసినప్ప ఎడు మిగతా భాగపు పునాదులు దెబ ఎతినవచు 3. "ఒకేా 


రాజ్యాంగపు నిర్మితిని: ఏర స్పరచటం వల్ల అది భవి ష్యత్తులో బీటలు తీసే అవకాశాలు ఎక్కువగా 
ఉన్నాయి. ముస్లిములకు ప్రత్యేక రాజ్యాంగం. కతన 9 ముస్లిం రాష్ట్రాల "కోర్కెలను 
మని ఎన్నించినట్లయితే మిగతా హిందూ. గా. రాష్ట్రాల మధ్య న భంగం కలిగే అవకాశం ఉంది. 


. రాజ్యాంగారికు. భంగపాటు. ప్రమాదం ఎదురై న సందరా లకు చర్తిత్రలో కొదవలేదు. 
అమెరికన్‌ యూనియన్‌లోని దక్షిణాది. -ర్యాష్రాల విషయం ఒక ఉదాహరణ. నేపాల్‌ రాష్ట్రం 


నఫికా యూనియన్‌కు వెలుపలే ఉండాలనుకుంది. పశి కృమాప్రేలియా రాష్ట్రం ఆ్యప్రేలియ్లా : 


ఉపోద్దాతం | XIX 
- "కామన్‌వెల్త్‌ నుండి వె దొలగాలని ఇటీవలే నిశ నా 


సందరా ఎల్లో వాస్తవానికి భంగపాటు జరుగలేదు. జరిగిన చోట మళీ వ సర్దుబాట్లు 
ఏర డ్డాయి. భారతీయులకు అలాంటి అదృష్టం ఉంటుందని నేను భావించటం లేదు. వారిది 
చెకోస్టోవేకియా ఉదాహరణగా ఉంటుందేమో. ఒకవేళ ముస్లిం రాష్ట్రాలు విడిపోతే భవిష్యత్తులో 
వాటిని అంతర్యుద్ధం తరువాత అమెరికాలో లాగా తిరిగి భారతదేశంలో సమై క్యం చేయవచ్చునని 
అనుకోవటం పారపాటే అవుతుంది. ఒకవేళ భారత రాజ్యాంగం అధినివేశ రాజ్యాంగం అయితే 
రాజ్యాంగపు భంగపాటును ఆపటం బబిటిష్‌ వారికి కూడా కష్టమౌతుంది. అందువల్ల కొత్త 
రాజ్యాంగానికి ముందే పాకిస్తాన్‌ సమస్యను పరిష్కరించటం మంచిది. న 


రాబోయే రాజ్యాంగ సంస్కరణాల సవరణలలోపున పాకిస్తాన్‌ ఏరా టు పథకం 
విషయాన్ని భారతీయులు పరిష్కరించుకోవటం తప్పనిసరి అని భావించేటట్లయితే, ఆ 
సమస్యను కూలంకషంగా అవగాహన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతే నా వుంది. రాజ్యాంగ 
చట్టం నిమిత్తం ఏర్పాటై న రౌండ్‌టేబుల్‌ కాన్ఫరెన్స్‌లో కొంతమంది భారతీయులు పాకిస్తాన్‌ 
విషయమై కొంత అజ్ఞానాన్ని ప్రదర్శించారు. దాంతో 'అబ్దర్వరొకు చెందిన గార్విన్‌, సైమన్‌ 
కమీషన్‌ భారతదేశంపై నివేదికను సమర్పించే బదులు, ప్రపంచ రాజ్యాంగాల్టోని వివిధ 
అధికరణాలు ఏ విధంగా భారతదేశ సమస్యలకు సమాధానంగా ఉండగలవో వివరించనట్లయితే 
బాగుండేదని వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని ఏర్పరచుకొంటున్న దక్షిణా ఫ్రీకా ప్రతినిధులకోసం 
ఇలాంటి నివేదికనే రచించటం జరిగింది. అలాంచి నివేదిక వల్ల లోటుపాట్లను (గ్రహించవచ్చు. 
అందరూ అలాంటిదాన్ని ఆహా వం . 


ఈ గంథం ప్రస్తుతం అవసరం అనడానికి ఇది చాలు. రెండవ ప్రశ | మమ ఈ 
గ్రంథం చదవటానికి అనుకూలంగా వుందా అనే విషయం అగస్టీన్‌ బ(రెల్‌ అన్న మాటలను. 
ఎవ షన మరచి చిపోలేరు.. 


పాచకులి Ss సైనికుల్ని, రచయితల్ని వాళు ఇ చేసే పనినిబష్ట అంచనా కట్టాలి. 
నోరూరించే వంటకాలు, వె భవోపేతమైన విషయాలు, ఆహ్లాదకరమె న (గంధాలు మనం 
అర్థిస్తాం. వంటకాల్లో వేటినీ కలుపుతారు, యుద్ద తంత్రాలు వ్యూహాలూ మనకనవసరం... 
వంటశాలకూ, మండలికీ, రచనా స్టలానికీ వెళ్ళాలన్న కోరిక మనకుండదు. పాచకులు తమకు 
ఇష్టం వచ్చిన రీతిలో వంట పాత్రలను, శాల వాడుతారు. సైనికులు తమకు ఇష్టం 


ఇ హా 


ఉపోద్దాతం XX 


వచ్చిన రీతిలో వ్యూహాన్ని ఏర్పరచుకొ టారు. రచయిత తాను చెప్పదలచుకున్న దాన్ని తన. 
ఇష్టం వచ్చిన రీతిలో రచిస్తాడు. వంటకాలను వడ్డిస్తున్నప్పుడు అవి మంచిగా ఉన్నాయా? 
యుద్ధరంగంలో పోరు జరుగుత్నుప డు ఎవరు గెలిచారు! పుస్తకం వల. నప్పుడు 
చదవదగ్గదా? అన్న ప్రశ్నలే మన అంంలులలాలు. 


అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటట్టు రాయాల్సిన ఆవశ్యకత గురించి రచయితలకు 
జ్ఞాపకం చేయాల్సిన అవసరం వుండదు. ఇందుకు అంగీకరించని వారు కూఢా కొన్ని మంచి 
రచనలు చేశారు. వాటిని గురించి అసంతృప్తి చెందనవసరం లేదు. ప్రతి రచయితా, తన 
పుస్తకాన్ని పాఠకులకు ఇంపై న రీతిలో చదివించే లక్ష్యంతో రాయాలి. చదవడం ఒక విధి కాదు. 
ఎవళ్ళ పుస్తకాన్నీ చదవమని ఎవరికీ నిర్బంధం లేదు. 


ఈ విషయం నాకు బాగా తెలుసు. కాని ఆ విషయం గురించి నేను ఎక్కువగా 
బాధపడటం లేదు. అది ఇతర పుస్తకాలకు వర్తిస్తుందేమో కాని “పాకిస్తాన్‌ (గ్రంథానికి వర్తించదు. 
ప్రతి భారతీయుడు “పాకిస్తాన్‌ గ్రంథాన్ని చదవాలి. దేశాన్ని సక్రమమై న మార్గంలో నడపాలంకే 
ఈ గ్రంథం కాకపోతే మరో (గ్రంథం ద్వారానై నా పాకిస్తాన్‌ సమస్యను అవగావాన చేసుకోవాలి. 


ఏ పుస్తకమై నా పఠన యోగ్యంగా లేకపోతే, అంటే అభిరుచి దృష్ట్యా బాగా లేకపోతే 
పాఠకుడికి నచ్చే విషయాలు రెండు అందులో వుంటాయంటాను. 


ఇందులోని విషయాలు మంచివిగా జరప మొదటి విషయం. (గంధస్తమై న . 
విషయం మంచిదె ఉండవచ్చుకాని దాన్ని అందుకోవడానికి ఎక్కువ (శమ పడాల్సి వుంటుంది. 
ఈ [గంథంలో గల గత ఇర్గవె సంవత్సరాల భారత రాజకీయ సామాజిక చరిత్ర వుందే, దాన్ని 
ge భారతీయుడు అతత కాళ వుంది. 


ఈ [గ్రంథంలో పక్షపాత వెఖరి లేకపోవటం రెండవది. పాకిస్తాన్‌ ఏర్పాటు పథకానికి 
సంబంధించిన నమస్త విషయాలను తెలియటమే నా అక శం. అంతేగాని పాకిస్తాన్‌ కోసం 
వాదించటం లేదు. వివరించటం ల క్షం కానీ మీ మనసుల్ని మార టైం నా లక్ష క్షం కాదు. 
పాకిస్తాన్‌ పై నాకు ఎలాంటి అభిప్రాయాలూ లేవనటం సబబు కాదు. నాకూ కొని ఇ 
అభిప్రాయాలున్నాయి. కొన్నింటిని వెల్లడించాను. మరికొని వంటిని మీరే గ్రహించాల్సి 
వుంటుంది. నా అభిప్రాయాల గురించి రెండు విషయాలను చెప వచు క అభిప్రాయాలు 
వివరించి వాటిని శే హేతుబద్ధంగా చెప పటం మొదటిది. నేను ఏమి చెపి నా అవి ప్రజల నిశ్చిత 


xx | ఉపోదాతం 


దురభిమానాల మీద ఆధారపడకపోవటం రెండవది. ఒక రకంగా అవి నా ఆలోచనలు 
మాత్రమే. అభిప్రాయాలు కావు. మరో రకంగా చెప్పాలంచకే నాది ఏమీలేని శూన్యపు బుర 
కాదు. ఏనను కొన్ని అభిప్రాయాలను. హ్వానిస్తాను. అన్ని రకాల అభిప్రాయాలను ఆహ్వానించే 
వారిని మనం మెచ్చుకోవచ్చు. ఇది ఇలా ఉండగా అభ్మిపాయాలన్నింబిని ఆహా నించే బుర్ర, 
ఒట్టి బు[రే అయి ఉండే ప్రమాదాలు మెండుగా ఉంటాయి. ఒట్టి బుర్రల వల్ల ప్రమాదాలు 
వాటిల్లే అవకాశాలుసో ఎయి. అలాంటివారు చుక్కానిగాని, గడకర కాని లేనట్టి పడవ వంటివారు. 
అలాంటి వారికి మార్గదర్శకత్వం లభించదు. అలాంటివారు నీటిలోని పడవలాగా తేలియాడుతారు. 
చివరికి నౌకాభంగంలాగా ప్రమాదం వైపుకు చేరుతారు. సమస్యపై గల అన్ని విషయాలను 
పాఠకుల ముందుంచటానికి ఈ ప్రయత్నంలో నా అభిప్రాయాలను వేటినీ చేర్చలేదు. ఇరు. 
పక్షాల వాదనలను పాఠకుల ముందుంచా. పాఠకులే వారి అభిప్రాయాలను ఏర్పరచుకొంటారు. 


అవసరమై న వాస్తవాలను పాఠకుల ముందుంచటంలో కొన్ని సందర్భాల్లో నేను 
ఆగ్రహం కలిగించవచ్చు. అలాంటి నిందారోపణలు చేసారని కూడా నాకు తెలుసు. అలాంటి 
దానికి నేను స్వచ్చంధంగాను, సంతోషంగాను క్షమాపణ వేడుతాను. వారికి ఆ(గవాం 
తెప్పించటం నా ఉద్దేశ్యం కాదు. యధాలాపంగా చదివే పాఠకుడికి విషయ (ప్రధానమై న 
: వాస్తవాలను వారి దృష్టికి తేవాలన ్నదే నా తాపత్రయం. నాపై వచ్చే ఎలాంటి కోపాన్నైనా 
పాఠకుడు పక్కకి తోసి తన ఆలోచనల్ని విషయం మీద కేంద్రీకరించమని కోరుతున్నాను. 


భాగం == 1 
పాకిస్తాన విషయమె 
న్యు ఎంఏ కల హాదర 

మ 


లీగ్‌ ఏమి 
కోరుకుంటోంది? 


పాకిస్తాన్‌ విషయమై ముస్రిముల వాదం 
కేంది కారణాల మూలంగా మ్నుస్టిములు సాక్షీస్తాన్‌ వాదనను నమర్థిన్తున్నారు. 


తాగ పరంగా నజాతీయమైన (పాంతాలన్ని ంటీనీ ఒక సరిపొలనా green చేయాలని 
మ్ముస్టిములు కోరుతునా ఒరు. 


ఈ విధంగా అత్యధిక సంఖ్యాకులెన మ్ముస్తిములు గల నబాతీయ సౌలనా (పాంతాలన్ని ంటీనీ 
కలిపి (పత్యోక రాజ్యాలుగా నీరా బటు చేయాలన దే మ్ముస్టీిముల కోరిక. 
ఎ. మృస్టిములందరూ తాము ఒకో (వత్వోక జాతిగా జాతీయ స్థానం కావాలంటున్నాడు. 


బి. హిందువులు తమ మెజారిటీ ద్వారా ముస్తీములను రెండవ తరగతి పొరులుగా 
పరాయివాళ్ళుగౌ ఉన్నామన్న భావాన్ని కలిగిన్తున్నారు. 


ఈ విషయాల పరిశీలనకు ఈ భాగాని ఎ) వినియోగిన్తున్నా ను, 


లీగ్‌ ఏమి కోరుతోంది ? 


1940 మార్చి 26వ తేదీన హిందూ భారతదేశం ముందెన్నడూ లేనంత ఉలిక్కిపడింది. 
ఆ రోజున లాహోర్‌లో జరిగిన సమావేశంలో ముస్రీంలీగ్‌ ఈ కింది తీర్మానాలను 
ఆమోదించింది. 


1. + అఖిల భారత ముస్తీంలీగ్‌ వర్కింగ్‌ కమిటీ 1939, ఆగష్టు 27; సెప్టెంబరు 
17,18; అక్షోబరు 22న, 1940 ఫిబ్రవరి 3న రాజ్యాంగ సమస్య విషయంలో తీసుకున్న 
నిరయాలను, : లాహోర్‌లో సమావేశమౌతున్న అఖిల భారత ముస్రీంలీగ్‌ అంగీకరిస్తూ; 
1935 భారత రాజ్యాంగ చట్టుంలోని సమాఖ్య ప్రణాళిక తమకు త కాదనీ, కః దేశపు 
ప్రత్యేక పరిస్థితులలో అది విజయవంతం కాజాలదనీ, భారతీయ ముస్తిములకు అది 
అంగీకారం స్‌ పునరుద్దాటించింది. 


2. 1939 అక్టోబరు 18న బ్రిటిష్‌ ప్రభుత్వం తరపున వై స్రాయి ప్రకటించిన 
సందేశంలో 1935 భారత రాజ్యాంగ చట్టు ప్రాతిపదికను తిరిగి వివిధ పార్టీ (ప్రయోజనాలతో 
చర్చిస్తామన్నారు. కాని భారత దేశపు ముస్లిములు మొత్తం : గంగ ప్రణాళికను తిరిగి 
నూతనంగా చరి ఎంచాలనీ, పాత sas మెరుగులు దిద్దడం తమకు అంగీకారం కాదనీ లీగ్‌ 
పునరుద్దాటించింది. 


తె, ముస్లిములు సంభ్యాత్మకంగా అధికంగా ఉన్న వాయవ్య, తూర్పు మండరి 
ప్రాంతాలను స్వతంత్ర రాజ్యాలుగా చేయాలి. వాటిలోని భాగస్వామ్య (ప్రాంతాలు స్వయం 
ప్రతిపత్తి సార్వభౌమత్వం కలిగివుండాలి. అలాంటి [ప్రాతిపదిక సూత్రం తప్ప మరే విషయం 
ముస్లిములకు అంగీకారయోగ్యం కాదని ఈ సమావేశం ప్రకటిస్తున్నది. 


“న్‌ ఆఅంబేద)-ర్‌ రచనలు = (పసంగొలు 
6 డాక్టర్‌ బాః ఆం: గ్రా c 


4. ఈ మండలాల్లోని మై నారిటీలకు అవసరమై న మత, రాజకీయ, సాంస్క pee 
ఆర్టిక విషయాలపై వారితో చర్చించి రాజ్యాంగ రక్షణలు కలి వ న _ 
ప్రాధాన్యమిస్తోంది. ముస్లిములు మై నారిటీలుగ ఉన్న ఇతర ప్రాంతాల్లో 
అంగీకారంతో వారి మత, సాంస్కృతిక, ఆర్జిక, రాజకీయ, పాలనాది ఇతర రక్షణలను 
(ప్రయోజనాలను కలుగబేయారలి. 

5. పెన చెప్పిన సూత్రాలు ఆధారంగా కొత్త రాజ్యాంగం ప్రణాళికను ఏర్పాటు 
చేయాలని వర్కింగ్‌ కమిటీకి ఈ సమావేశం అధికారం ఇస్తోంది. ఆయా [ప్రాంతాల రక్షణ, విదేశీ 
వ్యవహారాలు, కమ్యూనికేషన్లు, కస్టమ్సు తదితర అవసరమై న అధికారాలను దత్తం చేయాలి. 


ఈ తిర్మానం అంతరార్హం ఏమిటి? తీర్మానపు మూడవ పేరాలో ముస్తిములు అధికంగా 
వున్న (ప్రాంతాలను స్వతంత్ర రాజ్యాలుగా ఏర్పరచాలని లీగ్‌ సూచిస్తున్నది. మాటల్లో విడమర్చి 
చెప్పాలంటే పంజాబు, వాయవ్య రాష్ట్రం, బెలూచిస్టాన్‌ వాయవ్యపు సేంట్‌ తూర్పున 
బెంగాల్‌, (బిటిష్‌ ఇండియాలో ఉండే బదులు (బ్రిటన్‌కు వెలుపల స్వతంత్ర రాజ్యాలుగా 
ఏర్పడాలి. ముస్తింలీగ్‌ తీర్మానంలోని అసలు అర్హం ఇది. 

స్వతంత్ర రాజ్యాలుగా ఏర్పడ్డాక, ఈ ముస్లిము రాష్ట్రాల్లో ప్రతీదీ స్వతంత్ర సార్వభామత్వ 
రాజ్యాలుగా వుంటాయా లేదా అవన్నీ కలిసి సమాఖ్యగా కాని ఏక కేంద్ర (ప్రభుత్వంగా కానీ 
ఏర్పడతాయా అనే విషయాన్ని తీర్మానం సూచిస్తోందా? ఈ విషయంలో తీర్మానంస వచో 
వ్యాఖాతగా కాకపోయినా అసంధిగంగా ఉంది. ఈ స్వతం|[త రా|బ్దాలన్ని అంతర్గత యూనిట్లుగా 
ఒక స్వయం ప్రతిపత్తిగల సార్వభౌమత్వ రాజ్యంగా ఏర్పడే మండలాలుగా ఏర్పరచాలన్న 
విషయాన్ని తీర్మానం సూచిస్తోంది. అంతర్గత యూనిట్లు అనే పదం సమాఖ్య ఏర్పాటును 
సూచిస్తున్నది. అలా అయినట్లయితే సార్వఫామత్వం యూనిట్ల స్వభావంగా ఉండవీలులేదు. 
యూనిట్ల సమాఖ్య, యూనిట్ల సార్వభౌమత్వం పరస్పరం వ్యతిరీకాత్మకమై నవి. అందువల్ల 
తీర్మానం “సమ్మేళన” రాజ్యం గురించే సూచిస్తున్నట్లు భావించాల్సింది. ఈ స్వతం[త్ర 
రాజ్యాలు సమాఖ్యగా ఏర్పడతాయా లేక సమ్మేళన రాజ్యంగా ఏర్పడతాయా అన్నది ప్రస్తుతం 
చర్చనీయాంశంకాదు. వారి ప్రాథమిక కోరిక చాలా ప్రధానమై నది. ఈ రా|ష్టాలను భారత దేశం 
నుండి వేరు చేసి స్వతంత్ర రాజ్యాలుగా ఎర్పరచాలన్నదీ ప్రధానమైన అంశం. 


తీర్మానంలో సూచించిన విషయం సరికొత్త (ప్రణాళిక అనే (భ్రమను కలిగిస్తున్నది. 
1930 డిశంబరులో లక్నోలో జరిగిన అఖిల భారత ముస్టీంలీగ్‌ వార్షిక నమావేశపు 
అధ్యక్షోపన్యాసంలో సర్‌ మహ్మద్‌ ఇక్సాల్‌ చెపి ఎన అంశమే ఈ తీర్మానంలో పునరుద్దాటించారు. 
అప్పట్లో ఈ (ప్రణాళికను లీగ్‌ అంగీకరించలేదు. కాని ఆ ప్రణాళికను రహ శ్ర అలీ తీసుకుని 
పాకిస్తాన్‌ అనే పేరు పెట్టారు. ఆ (ప్రణాళికకు అదే పేరు ఖాయమెంది. రవామత్‌ అలీ 
బి.ఎ. ఎల్‌.ఎల్‌.బి., 1933లో పాకిస్తాన్‌ ఉద్యమాన్ని (ప్రారంభించారు. ఆయన భారతదేశాన్ని 


లీగ్‌ ఏమి కోరుతోంది ? 7 


పాకీస్తాట్‌, హిందూస్తాన్‌గా విభజీంచారు. ఆయన పాకిస్తాన్‌ ప్రణాళికలో, పంజాబు, వాయవ్య 
సరివాద్దు రాష్టం, కాశ్మీర్‌, సింథ్‌, బెలూచిస్టాన్‌లు. ఉన్నాయి. ఆయన ఉద్దేశ్యంలో మిగతా 
(ప్రాంతాలన్నీ హీందూస్తాన్‌ ఉత్తర (ప్రాంతంలోని అయిదు ముస్లిం [ప్రాంతాలను కలిపి 
స్వతంత్రంగా ప్రత్యేక పాకిస్తాన్‌ ఏర్పడాలన్నదే ఆయన ప్రణాళిక. ఈ ప్రతిపాదనను రౌండ్‌ 
టేబిల్‌ సమావేశంలో సభ్యులకు పంచిపెట్టారు. కాని ప్రణాళికను అధికారికంగా ప్రతిపాదించలేదు. 
ప్రణాళికకు (ప్రయివేటుగా (బ్రిటిష్‌ ప్రభుత్వపు అంగీకారం లభించేటట్లు ప్రయత్నాలు 
జరిగాయి. కాని బ్రిటిష్‌ ప్రభుత్వం సమ్మతించక దాన్ని (ప్రాచీన ముస్లిం సామాజ్యపు 
పునరుద్దరణ ప్రయత్నంగా భావించింది. . 

పాకిస్తాన్‌ తొలి (ప్రతిపాదనను లీగ్‌ విస్త్రతపరచింది. తూర్పు (ప్రాంతంలో బెంగాలు, 
అస్సాం రా(ష్టాల ముస్తిములతో మరొక ముస్లిం రాజ్యం ఏర్పడాలని సూచించింది. ఇది తప్ప 
మిగతాదంతా సర్‌ ఇక్సాల్‌ చేత ప్రతిపాదితమై రహమత్‌ ఆలీచే ప్రచారం అయిన పాకిస్తాన్‌ 
ప్రణాళికనే లీగ్‌ అంగీకరించింది. తూర్పున ప్రతిపాదించిన, ముస్లిం రాష్ట్రానికి ఏ పేరూ 
పెట్టలేదు. ఇందువల్ల రహమత్‌ ఆలీ ప్రతిపాదించిన సిద్దాంతం, సమస్యలలో ఎలాంటి భేదమూ 
రాలేదు. అందరూ ఆశించినట్టుగా సమస్య దృక్కోణాన్ని విస్తృతపరిచినప్పుడు ముస్తీంలీగ్‌ 
రెండు ముస్లిం రాజ్యాలకు ఎలాంటి నామకరణమూ చేయలేదు. అందువల్ల పశ్చిమంలో 
ముస్లిం రాజ్యం, తూర్పున ముస్థ్టిం రాజ్యం అనే సుదీర్హమైన- పేర్దతోనే వ్యవవారించాల్సి 
వస్తోంది. ఈ విషయంలో ద్విజాతి సిద్దాంతానికి ప్రతీకగా పర్యవసానంగా వున్న పాకిస్తాన్‌కు 
తూర్పు పాకిస్తాన్‌, పశ్చిమ పాకిస్తాన్‌ అనే పేర్లను నేను ప్రతిపాదిస్తున్నాను 

ఈ ప్రణాళిక వల్ల హీందూ భారతదేశం సావధానం కావటమే కాక హిందూ భారతదేశాన్ని 
భయ భ్రాంతుల్ని చేసింది. ఈ 1పతిపాదనలో కొత్తది కాని, భయభ్రాంతులు కలుగదే సేదికానీ 
ఏది ఉందన్నదే స్వాభావికమైన ప్రశ్న. 

[| 


వాయవ్య (ప్రాంతంలోని రాష్ట్రాలను అను సంధించటం భయ।భాంతిని కలుగచేసేదా? 
అలా అయినట్లయితే, గతంలోని వ ప్రాయీలు, పాలకులు, గవర్చరులు, సై నికాధికారులు ఈ 
పథకాన్ని ప్రతిపాదించారన్న విషయాన్ని మనం గుర్తుకు తెచ్చుకోవాలి. వాయవ్య (ప్రాంతంలోని 
పాకిస్తాన్‌లోని పంజాబు, వాయవ్య సరివాద్దు రాష్టం 1849లో |బిటిష్‌ వారు సంజాబును 
జయించినప్పట నుండి ఒకటే రాష్ట్రం 1911 దాకా ఈ రెండు రాష్ట్రాలు ఒకటిగానే ఉన్నాయి. 
1901లో లార్డ్‌ కర్ణన్‌ ఈ రెండింటిని విడగొట్టే ఇప్పటి రెండు రాష్ట్రాలను ఏర్పరచారు. 
పంజాబు కన్నా ముందుగాక, ఆ తరువాత సింథ్‌ను బిటిష్‌ వారు జయించి ఉన్నట్లయితే 
సింధ్‌ను పంజాబు రాష్ట అంతర్భాగంగా చేసే వారు. అవి రెండూ పక్క పక్కన ఉండటమే కాక, 
ఆ రెండిటినీ ఒకటిగా అనుసంధించే సజైజ్‌నది వాటి గుండానే ప్రవహిస్తుంది. సింధను 


8 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు = ప్రసంగాలు 


బొంబాయి రాష్టంలో చేర్చారు. పంజాబు లేనప్పుడు అది ఒక్క శే saa స 
బ్రిటిష్‌ వారు సింధ్‌ను పాలించారు. కాని సింథ్‌ను పంజాబులో కలిపివేసే . 
విస్మరించలేదు. అప్పుడప్పుడూ (ప్రతిపాదనలు చేస్తూనే వచ్చారు. లార్డ్‌ డల్హౌసీ గవర్న 
జనరలుగా ఉన్నప్పుడు మొదటిసారిగ సింథ్‌ను పంజాబులో చేర్చాలన్న (ప్రతిపాదనన చేశారు. 
కాని అర్దిక కారణాల వల్లి ప్రతిపాదనకు కంపెనీ బోరు ఆఫ్‌ డైరెక్టర్ల అనుమతి లభించలేదు. 
సిపాయిల తిరుగుబాటు తరువాత ఈ ప్రతిపాదనను మళ్ళీ చర్చించలేదు. సింధునదీ తీరం 
పొడువునా సరెన రోడ్డు రవాణా మార్గాలు లేనందున లార్డ్‌ కానింగ్‌ ఈ ప్రతిపాదనని 
నిరాకరించారు. 1876లో లార్డ్‌ నార్త్‌ బ్రూక్‌ సింధ్‌ను పంజాబులో చేర్చాలన్న అభిప్రాయాన్ని 
(ప్రకటించారు. నార్త్‌ బూక్‌ తరువాత 1877లో గవర్నరు జనరలుగా వచ్చిన లార్డ్‌ లిట్టన్‌ 
పంజాబుకు చెందిన ఆరు సరివాద్దు జిల్లాలను సింద్‌ [ప్రాంతపు జిల్లాలతో కలిపి విశాల తర్‌, 
రాష్టం ఏర్పరాచాలనుకున్నారు. ఇందులో పంజాబుకు చెందిన ఆరు సరిహద్దు జిల్లాలైన 
హజారా, పెషావర్‌, కోవాట్‌, సిస్‌ ఇండస్‌ (ప్రాంతంలేని బిన్నూ, అదే మినహాయింపులో డేరా 
ఇస్మాయిల్‌ ఖాన్‌, డేరాఘాజిఖాన్‌, కరాచీ లేని సింధునధి (ప్రాంతం ఉన్నాయి. అదే ప్రతి 
పాదనకు లార్డ్‌ లిట్టన్‌ సింధ్‌ [ప్రాంతం లేని లోటును బొంబాయి రాష్ట్రానికి తీర్చీటందుకు 
సెంట్రల్‌ ప్రావిన్స్‌స్‌ మొత్తం బొబాయికి చేర్చాలన్నారు. ఈ ప్రతిపాదన లేవీ సెక్రటరీ ఆఫ్‌ 
స్టేట్‌ అంగీకారం పాందలేకపోయాయి. లార్జ్‌ లాన్స్‌డౌన్‌ (1888-94) వె ప్రాయిగా వున్న 
కాలంలో సింద్‌ను బొంబాయి నుండి విడదీసే ప్రతిపాదనను మళ్ళీ (ప్రవేశపెట్టారు. కానీ 
బెలూచిస్తాన్‌ ఏజన్సీ ఏర్పడడంతో సింధ్‌ సరివాద్దు రాష్ట్రపు హోదాను కోల్పోయింధి. అందువల్ల 
సింద్‌ రాష్ట్రాన్ని పంజాబుకు చేర్చలేదు: (బ్రిటిష్‌ వారు బెలూచిస్తాన్‌ను సంపాదించుకోలేక 
పోయినట్లయితే ఒక పాలనా (ప్రాంతంగా పాకిస్తాన్‌ ఏర్పడడాన్ని చాలా కాలం కిందకే మనం 
చూసేవాళ్ళం. 


బెంగాలులో స్వతంత్ర ముస్తిం రాజ్యం ఏర్పడాలన్న విషయం కొత్తదే మీకాదు. 
1905లో అప ్పటీ.వె 'ప్రాయి లార్డ్‌ కర్ణన్‌ బెంగాల్‌ రా(ష్టాన్ని ఢక్కా రాజధానిగా తూర్పు బెంగాలు, 
కలకత్తా రాజధానిగా పశ్చిమ బెంగాలును ఏర్పరచటం మనందరికీ తెలిసిన విషయమే. కొత్తగా 
ఏర్పరచిన తూర్పు బెంగాల్‌లో పూర్వపు బెంగాలు రాష్ట్రానికి చెందిన క్రింది జిల్లా.న్నాయి. 
1 ఢక్కా, 2. మై మెన్‌సీంగ్‌, 3. ఫరీద్‌పూర్‌, 4. బేకర్‌ గంజ్‌, 5. తిప్పెర, 6. నవభాళీ, 7. 
చిట్టగాంగ్‌, 8. చిట్టగాంగ్‌ పర్వత (ప్రాంతాలు, 9. రాజాసాహి, 10. దినాజ్‌ పూర్‌, 11. 
జలపై గురి, 12. రంగపూర్‌, 13. జోరా, 14. పబ్బా, 15. మాలా, పూర పు బెంగాల్‌ రాష్ట్రైనికి 
చెందిన మిగతా (ప్రాంతాలుతో పశ్చిమ బెంగాలు ఏర్పడింది. ఇందులో సెంట్రల్‌ (ప్రావిన్సెస్‌ 
నుంచి వేరుచేసిన సంబాల్‌ పూర్‌ను గూడా చేర్చారు. 


ఒకే రాష్ట్రాన్ని రెండుగా విభజించటం జరిగింది. భారతదేశ చరిత్రలో దీన్ని బెంగాలు 
విథబన అని పిలుస్తారు. తూర్పు బెంగాల్‌, అస్సాం లోని కొంత [ప్రాంతం మినహా మిగతాదంతా 


లీగ్‌ ఏమి కోరుతోంది ?. 9 
ముస్లిములు ఉన్న (ప్రాంతమే. కాని 1911లో హిందువులకు లొంగి బ్రిటిష్‌ ప్రభుత్వం ఆ 
విభజనను రద్దు చేసింది. ఈ విభజనను హిందువులు వ్యతిరేకించారు. ముస్లిముల కోరికల్ని 
బ్రిటిష్‌ ప్రభుత్వం ఖాతరు చేయలేదు. ఏమం'కే వాళ్ళకి వెన్నెముక లేదు. బెంగాలు విభజనం 
రద్దు కాక పోయినట్లయితే తూర్పు బెంగాలు ముస్లిం రాష్టంగా అలాగే కొనసాగి వుండేది. 
ఇప్పటికి దానికి 30 సంవత్సరాల చరిత్ర ఉండేది. 


హిందూస్తాన్‌ నుండి పాకిస్తాన్‌ను వేరు చేయటమనేది భయ।భాంతం చేసే విషయమా? 
అలా అయినట్లయితే ఈ సమస్యకు సంబంధించిన కాం[గ్రిసు విధానాల (ప్రాతిపదిక సూత్రాలను 
మరొకసారి చూడటం మంచిది. కాంగ్రెసులో గాంధీజీ ఆధిపత్యం పంపాదించగానే దాన్ని 
'ప్రజాసంస్థగా చేసేందుకు ఆయన రెండు పనులు చేశారు. సహాయ నిరాకరణను ప్రవేశ 
పెట్టడం మొదటిది. 


భారత రాజకీయాల్లోకి గాంధీజీ (ప్రవేశించక పూర్వం రాజకీయ రంగంలో ప్రధాన 
స్థానం కోసం కాంగగైసు, ఉదారవాదులు, (లిబరల్‌ ల్స్‌), బెంగాలుకు చెందిన బ(ర్రరిస్టులు 
పోటీపడుతుండే వారు. కాంగ్రెసు ఉదారవాదులు య. ఒక పార్టీకి చెందిన వారే. ఇప ప్పుడు 
వారిని విభాగిస్తున్న విభేధాలు అప్పట్లో లేవు. అందువల్ల భారతదేశంలోని "చెర్రరిస్టులు, 
ఉదారవాదులూ అనే రెండు రాజకీయ పార్టీలే ఉన్నాయని భావించాలి. రెండింటిలోను 
ప్రవేశానికి చాలా కఠినమై న నిబంధనలు ఉండేవి. లిబరల్‌ పార్టీలో ప్రవేశానికి చాలా కఠినమైన 
నిబంధనలు ఉండేవి. లిబరల్‌ పార్టీలో (ప్రవేశానికి ఉన్నత విద్యార్లత లేక అధిక విజ్ఞాన 
సము పార్టనం ఒక నియమంగా ఉండేది. అధ్యయన పరుడుగా ఖ్యాతి పాందనిదే ఎవ్వరికి లిబరల్‌ 
పార్టీలో "ప్రవేశం లభించేదికాదు. అందువల్ల విద్యలేని వారు రాజకీయాధికార స్థానానికి ఎదిగే 
అవకాశాలు లేవు. ఊహించ వీలులేని కఠిన నియమాలు 'టెరరిస్టులలో |పవేశార్లతలుగా 
వున్నాయి. జీవితం సమర్పించ సిద్దమయ్యేవారు, అంటే జీవితాన్ని కేవలం అంకితం 
చేయటం గాదు, మరణించ సిద్దపడే వారే బరరిస్టులతో చేరేవారు. సామాన్యులెవ్వరూ 
బటరరిస్టులలో చేరలేదు. సహాయనిరాకరణానికి విద్య అవసరం లేదు. జీవితం అర్చించార్సిన 
అగత్యం అంతకంకే లేదు. విద్య లేనివారికి, జీవితం అర్చించకుండానే దేశభక్తులుగా చెలామణీ 
కావాలన్న యావ వున్నవాళ్ళకి సహాయ నిరాకరణం మధ్యేమార్గమయింది. లిబరల్స్‌, 
'చెరరిస్ట్‌ పార్టీల మధ్య కాంగ్రెసు పార్ట్‌ మధ్యే మార్గంగా మంచి (ప్రాచుర్యాన్ని పొందింది. 
భాషాప్రయుక్త రాష్ట్రాల సూత్రం (ప్రవేశపెట్టడం గాంధీ చేసిన రెండవ. విషయం. 
గాంధీజీ నేతృత్వంలోనూ, మార్గ దర్శకత్వంలోనూ చేసిన కాంగ్రెసు నియమావళిలో 
భారతదేశాన్ని భాషాప్రాతిపదికగా ఈ కింది రా(ష్టాల్ని వాటివాటి ముఖ్య me 
విభబించాలన్నారు. 


10 డాక్టర్‌ బాబాసోహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


రాష్టం భావ కేంద్ర కార్యాలయము పై 
అజ్మీర్‌, మేర్వారా హీందుస్తానీ అజ్మీర్‌ 
ఆంధ్ర తెలుగు మద్రాసు 
అస్సాం అస్సామీ గోవాతి 
బీహార్‌ హీందుస్తానీ పాట్నా 
బెంగాల్‌ బెంగాలీ కలకేత్తో 
బొంబాయి (సిటీ) మరారీ, గుజరాతీ బెంజొయు 
ఢిల్లీ హీందుస్తానీ ఢిల్లీ 
గుజరాత్‌ గుజరాతీ అవా స్టటాజూట్‌ 
కర్నాటక కన్నడ ఫార్యాల్‌ 
కేరళ మలయాళం కాలికట్‌ 
మహాకోసల్‌ హిందూస్తానీ జబల్‌పూర్‌ 
నాగపూర్‌ మరాఠీ పూనా 
వాయవ్య సరివాద్దు రాష్టం పుష్తు పెషావర్‌ 
పంజాబు పంజాబి లాహోర్‌ 
సింట్‌ సింద్‌ కరాచీ 
తమిళనాడు తమిళం మద్రాసు 
యునె బడ్‌ (ప్రావిన్స్‌స్‌ హిందుస్తానీ లక్నో 
ఉత్కళ ఒరియా కటక్‌ 

విదర్భ (బెంగాల్‌ మరాఠీ అకోలా 


ఈ విభజనలో రాష్ట్రాల వె శాల్యం, జనాభా, ఆదాయాలకు [ప్రాధాన్యం ఇవ్వలేదు. (పతి 
పాలనా (ప్రాంతం తన ప్రజలకు కావలసిన కనీస పౌరజీవనం అందించటానిక అవసరమై న 
భౌగోళిక |పాంతం, ఆదాయం ఉండాలన్న నిషయానికి ఈ (ప్రతిపాదనలో స్థానం లేదు. భాష 
నిర్ణాయక సూత్రమై పోయింది. బలహినంగా వున్న భారత సామాజిక జీవన వ్యవస్థ మరింత 
విచ్చిన్నం కాగల దన్న భావానికి (ప్రాధాన్యత లభించలేదు. స్టానిక దేశభక్తి ఆధారంగా కాంగ్రెసుకు 
అధికమైన విధయత సమకూర్చాలన్న ఉద్దేశ్యంతో ప్రతిపాదించటం జరిగింది. భాషా 
(ప్రయుక్త రా(ష్టాల భావానికి బలం చేకూరింది. కాం(గెసు అధికారంలోకి వస్తే భాషా (పయుక్త 
రాష్ట్రాలను ఏర్పాటు అమలు చేయాల్సినంతగా బలం చేకూరింది. ఇప ్పటిశే, భీహారు నుండి 
ఒరిస్సా విడిపోయింది. ఆంధ్రులు మదరాసు నుండ విడపోవాలనుకుంటున్నారు. మహారాష్ట 
నుండ విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలని గుజరాతీలు మాతం అనుకోవడం లేదు. 


లీగ్‌ ఏమి కోరుతోంది ? 11 


గుజరాతీలు ప్రస్తుతానికి విడిపోవాలన్న భావాన్ని విడిచివేశారు. మహారా|ష్టలోనే కలిసిఉండటం 
గుజరాతీయులకు 'రాజకీయంగానూ ఆర్థికంగానూ చాలా లాభసాటి అని వారు భావిస్తుండ 
వచ్చు. 


భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజన కాంగెనువారు అంగీకరించిన సూత్రం. కర్ణాటక, 
ఆంధ్ర విడిపోవాలని కోరటానికి భాషా విభేదాలు కారణమని, పాకిస్తాన్‌ విభజన సాంస్కృతిక 
విభేదం వల్ల అని భావించటం పొరపాటు అవుతుంది. ఈ గుర్తింపులో భే “''౦ది. అయితే 
భాషా భెదమన్నది సాంస్కృతిక విభేదానికి మరోపేరు. 


కర్నాటక, ఆంధ్ర విడిపోవాలనటం భయ భ్రాంతులు కలిగించనట్లయితే పాకిస్తాన్‌ 
విభజన విభాంతిని ఎందుకు కలిగిస్తుంది. అది విచ్చిన్నకరమై నదె తే కర్నాటక మహారాష్ట 
నుండి, ఆంధ్రులు, మద్రాసు నుండి విడిపోవడం కూడా విచ్చిన్న కరమై ౦దే. సాంస్కృతిక 
స్వేచ్చ కావాలని కోరుకుంటున్న పాకిస్తాన్‌ కోరిక భాషారాష్టాల ఏర్పాటులాంటి దానికీ 
సమానమైన కోరికే. 


స స్తానం కోరుతున ఎ జాతి 


స స్తానం కోరుతున ఎ జాతి 


విడిపోవాలనుకుంటున్న కోరికలపై భాష సంస్కృతి, పాలనా విషయాలు ప్రగాఢ 
ప్రభావం కలిగిస్తున్నాయన్న విషయాన్ని అందరూ అంగీకరిస్తున్నారు. ఎవ్వరూ ఈ కోరికల 
విషయమై పట్టించుకొవడం లేదు. అందరూ అంగీకరించటానికి సిద్ధంగా ఉన్నారు. కాని 
ముస్లిములు విడిపోవాలనే కోరికను మించిన దాని కోరుతున్నారని హీందువులు అంటున్నారు. 
ముస్లిములు ఎందుకు ఈ మార్గాన్ని ఎంచుకొన్నారు? వారు దేశ విభజనను ఎందుకు 
కోరుతున్నారు? సఖ్యతగా వున్నవారు ఎందుకు రాజ్యాంగపరంగా హిందుస్తాన్‌ పాకిస్తాన్‌గా 
విడిపోవాలని కోరుతున్నారని హిందువుల (ప్రశ్నిస్తున్నారు. 


ఇందుకు సమాధానం, భారతదేశంలోని ముస్టిములంతా ప్రత్యేక జాతి అని ప్రకటించిన 
ముస్తింలీగ్‌ తీర్మాన ప్రకటనలోనే వుంది. ముస్టీంలీగ్‌ చేసిన ఈ (ప్రకటనను మ 
వ్యతిరేకిస్తున్నారు. అవహేళన చేస్తున్నారు. కూడా. 


హిందువుల వ్యతిరేకత సహజమై ౦దీ. భారతదేశం ఒకే జాతి అవునా కాదా అన్న 
విషయం,ఆంగ్లో ఇండియన్‌, హిందూ రాజకీయ నాయకుల మధ్య భారత జాతీయ కాంగ్రెసు. 
ఏర్పడిన నాటినుండి చర్చనీయాంశమై పోయింది. భారతదేశం ఒక జాతి కాదన్న వి" .'' న్ని 
(ప్రకటించటంలో ఆంగ్లో - ఇండియన్‌ నాయకులు ఎన్నడూ అలసత్వం ప్రదర్శించలేదు. 
భారతదేశంలోని ప్రజలను భారతీయులన టాన్ని నామ మాత్రమేనని అంగీకరించరు. భారతదేశాన్ని 
తెలుసుకోవటమంటే భారతదేశం అనేది లేదన్న విషయాన్ని అంగీకరించటమేనని ఒక ఆంగ్లో 
-ఇండియన్‌ నాయకుడు అభిప్రాయపడ్డాడు కూడా. హిందూ రాజకీయ నాయకులు, 
దేశభక్తులు, మరొక ప్రక్కనుంచి భారతదేశం ఒకజాతి అని ఎలుగెత్తి చాటుతున్నారు. ఆంగ్లో 
ఇండియన్‌ నాయకుల వాదన సరియై ౦ది కాదనటానికి వీలు లేదు. జాతీయ కవియై న 


16 డాక్టర్‌ బాబాసోహెబ్‌ అంబేద। ర్‌ రచనలు = ప్రసంగోలు 


డా! టాగూరు కూడా వారితో అంగీకరిస్తున్నారు. కాని హిందువులు ఈ విషయంలో 
డా! టాగూరుతో అంగీకరించటం లేదు. 


ఇందుకు రెండు కారణాలున్నాయి. హిందువులు భారతదేశం ఒకజాతి కాదని 
అంగీకరించటానికి సిగ్గుపడటం మొదటి కారణం. జాతీయత, జాతివాదం ప్రజలి ప్రత్యేక 
గుణాలని భావిస్తున్న ప్రపంచంలో, భారతదేశం ఒకజాతి అని హిందువులు భావించటం 
సహజమైన విషయమే. భారత దేశానికి జాతీయత లేదనాబం, సమావేశమౌతున్న (ప్రజలు 
దుస్తులు ఎ లేకుండా నగ ్నంగా ఉన్నారనటమేనని హెచ్‌-జి. వెల్ఫ్‌ వ్యాఖ్యానించారు. స్వపరిపాలనా 
వాంఛకు జాతీయతకు చాలా దగ్గర సంబంధం ఉందన్న విషయాన్ని (గ్రహించటం రెండవ 
కారణం. 19వ శతాబ్ధం చివరి నాటికి జాతిగా భావిస్తున్నవారంతా స్వపరిపాలన కావాలంటున్న 
దేశ భక్తులు, ఇప్పుడు తామొక జాతి అని నిరూపించుకోవల్సి వచ్చింది. ఈ కారణాల వళ్లి 
హిందువులు భారతదేశం ఒక జాతి అవునా కాదా అని చరి ఎంచటాన్ని మానుకోలేదు. ప్రజలను 
జాతిగా పేర్కొనటమే జాతియతా! ప్రజలే ఒక జాతిగా ఉన్నారనటమా అనే విషయానికీ 
సంబంధించిన కారణాల గురించి హిందువులు పట్టించుకోవడంలేదు. వారికి ఒక్క విషయం 
మాత్రమే తెలుసు. భారత దేశం ఒక జాతి అని నిరూపించాలి., లేదా నిరూపించుకోక పోయినా 
పరవాలేదుగానీ స వరహాల సంపాదించుకోవడంలో విజయం పొందాలి. 


ఈ వాదాన్ని ఏ భారతీయుడూ ఖండించటం లేదు. ఈ వాదం అందరి అంగీకారం 
పొందటమే కాదు; చాలామంది అనుభవజ్ఞాలె న చరిత్ర కారులూ, దేశభక్తులూ వాదాని 1 
బలపరుస్తూ ప్రచార సాహిత్యం రాస్తున్నారు. హిందూ సమాజ సంస్కరణ వాదులు దీనిని 
ప్రమాదభరితమై న విషయమని తెలిసి కూడా బహిరంగంగా ఖండించటం లేదు. ఈ 
విషయాన్ని ప్రశ్నించిన వారందరినీ (బ్రిటిష్‌ ఉద్యోగి బృందం చేతిలోని కీలుబొమ్మలనీ, దేశ 
(దోవులనీ పిలవటం పరిపాటి అయింది. హిందూ రాజకీయవాదులు చాలా కాలంగా ఈ 
వాదాన్ని ప్రచారం చేస్తున్నారు. వారి ప్రత్యర్షలె న ఆంగ్లో - ఇండియన్‌ రాజకీయవాదులు 
మిన్నకుంటున్నారు. హిందూ రాజకీయ వాదుల ప్రచారం చాలా వరకూ విజయవంతమైంది. 
విజయవంతం కానున్న సమయంలోనే ముస్టీంలీగ్‌ ప్రకటనం వెలువడింది. భేదాభిప్రాయాలు 
బయటపడ్డాయి. వెలువడిన ప్రకటన ఆంగ్లో -ఇండియన్‌ రాజకీయ నాయకులది కానందున 
అది మరింతగా దెబ్బతీసింది. భారతదేశంలోని ముస్లిములు (ప్రత్యేక జాతి అయినట్లయితే 
భారత దేశం ఒక్క జాతికాదు. ఈ వాదం. హిందూ రాజికీయ నాయకుల వాదాన్ని పటాపంచలు ' 
చేసింది. దానితో వారు భేదం చెందటం సహజమైన విషయమే. అందువల్లనే హిందువులు 
దీనిని వెన్నుపోటు అని అంటున్నారు. అది వెన్నుపోటు అవునో కాదో? వనీ ముస్టిములు 
ఒక ప్రత్యేక జాతి అని అనవచు స 'దాని వెనుకనే సమస్త విషయాలూ దాగి ఉనా యి. "దీనితో 
.- జాతి అంటే? అనే వి ,'"'౦ ఉత్పన్నమైంది. ఈ విషయమై టామ్స్‌ చక్కగా వివరించారు. 


అవసరమని భావించేవారు ఆవి” ,' "ని ఏ అధ్యయనం చేయవచు ఎ వివిధ [పాథమిక భావనలనూ 
| 


న స్తానం కోరుతున ్న జాతి. 17 


వాటి పర్యవసానాలనూ (గ్రహించవచ్చు. అయితే విషయాన్ని గ్రహించి క్లుప్త క్లుప్తంగా వివరిస్తే చాలు. 

జాతీయత అనేది ఒక సామాజిక భావన. అది కలిసి మెలిసి ఉంటున్న వారి మధ్య వృద్ధి చెందిన 
అవగాహన (ప్రోది. తామంతా బంధువులం, దగ్గర వారమూ అని భావించే సామాజిక ఆలోచన. 
ఈ భావనకు రెండు విధాలైన అర్ధాలున్నాయి. తమ బంధువులూ స్నేహితులూ అంతా ఒకటే 
నన్న భావన ఒకటి. తమవారు కాదనుకొన్న వార్తివె పు గల వ్యతిరేక భావన రెండవది. మొదటి 
భావన అన్ని రకాలె న ఆలోచనలనూ ఒకటిగా బంధిస్తుంది. మరొకటి తమవారు కాదనుకొన్న 
వారినుండీ తమను వేరు చేస్తుంది. ఇదే ఇతర సమూహాలకు చెందామన్న భావన. దీనినే 
జాతీయ భావన లేదా జాతీయత అని పిలుస్తాం. 


ఈ పరీక్షే ముస్లిముల కోరికలకు అన్వయిద్దాం. భారతదేశంలోని ముస్తిములు ఒక 
ప్రత్యేక వర్గానికి చెందిన వారన్నది యధార్దమా కాదా? వారికి ఇలాంటి భావన ఉందన్న 
విషయం యధార్దమా కాదా? ప్రతీ ముస్లి తానొక ప్రత్యేక ముస్తిం వర్గానికి చెందిన వాతి అని 
ముస్లిమేతర వర్గ సభ్యుణ్ణి కాదనీ భావిస్తున్న విషయం నిజమాకాదా? 


ఈ ప్రశ్నలకు సమాధానం అవును అని భావించినట్టయితే, వివాదం సమసిపోతుంది. 


ముస్లిములు ప్రత్యేక జాతి అనే విషయాన్ని నిన్సందేహంగా అంగీకరించవచ్చు. 


వివాదాలు ఎన్నివున్నా, ఒకే జాతిగా పేర్కొనటానికి హిందువులు, ముస్టిములు మధ్య 
కొన్ని దగ్గర సంబంధాలునా షయన్న విషయాన్ని హిందువులు (ప్రకటించాలి. అందువల్ల వారి 
మధ్య సఖ్యత మరింతగా పెరిగిపోతుంది. వివరంగా తక హిందువులు ముస్లిములు 


చాలాకాలంగా కలిసిమెలిసి జీవిస్తున్నారు. 


హిందువులు ముస్లిములు మధ్య ఎలాంటి జాతి వ ఫైష్టనే వారి మొట్ట మొదటి 
వాదన - పంజాబ్‌! ముస్తిములు,పంజాబీ హిందువులు; బెంగాలీ ముస్తిములు బెంగాలీ హిందువులు; 
బీహారీ ముస్తీములు, బీహారీ హిందువులు; యు.పి. ముస్లిములు, యు.పి హిందువులు; 
మద్రాసు ముస్లిములు, మద్రాసు హిందువులు; బొంబాయి ముస్లిములు, బొంబాయి 
హిందువులు అందరూ ఒకే జాతికి చెందిన వారు. మద్రాసు ముసిం, మద్రాసు బ్రాహ్మణుని 
మధ్య, మద్రాసు పంజాబీ బ్రాహ్మణుల మధ్య కంటే. ఎక్కువ దగ్గరి సంబంధాలున్నాయి. 
ఉన్నదన్న విషయానికి ఎక్కువ (ప్రాముఖ్యత. ఇవ్వడం రెండవ విషయం. హిందువులకు, 
భిన్నంగా ముస్లిముల మధ్య భాషాపరమై న సమై క్యత పూర్తిగా వుంది.పంజాబ్‌లో హిందువులు, 
ముస్లిములు పంజాబీ భాషనే మాట్లాడుతారు. సింధ్‌లో ఇరువురు సింధీ భాషనే మాట్లాడుతారు. 
బెంగాల్‌లో బెంగాలీ భాషనే ఉపయోగిస్తారు. గుజరాత్‌లో ఇరు మతాలవారు గుజరాతీ 
భాషలోనే మాట్లాడు కుంటారు. మహారాష్ట్రలో మరారీ భాషను వాడుతారు. ఇదే విధంగానే 
అన్ని రాష్ట్రాలలోను ఇరు మతాలకు చెందిన వారు ఆ భాషనే ఉపయోగిస్తుంటారు. పట్టణాల్లో 
ఉండే ముస్లిములు మా(తమే ఉర్దూను, హిందువులు ఆ రాష్ట భాషనూ ఉపయోగిస్తున్నారు. 


18 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు = ప్రసంగాలు 


పట్టణాలకు వెలుపల హిందువులు ముస్లిముల మధ్య భాషాపరమై న సమైక్యతగా భారత 
దేశంలో కలిసిమెలిసి జీవిస్తున్నారన్నది మూడవ అంశం. అది ప్రతే ప్ర హిందువుల దేశం 
కాదు. ప్రత్యేకంగా ముస్తిములు. దేశమూ కాదు. 


జాతి సమై క్యత పరంగానే కాక, రెండు రకాల సాంస్కృతిక జీవనానికి సంబంధించిన 
సాధారణ సామాన్యుల మీద కూడా విశ్వాసం ఉంచటం జరిగింది. చాలా మంది ముస్లిముల 
సామాజిక జీవనంలో అనేకానేక హిందూ సాంప్రదాయాలు పెనవేసుకు పోయాయి. పంజాబులో 
' గల అవన్‌లో అందరూ ముస్తిములే, కాని వారు తమ పేర్ణలోనూ వంశావళిలోనూ |బాహ్మణీయరీతి 
సాంప్రదాయాలను కొనస్తాగి(చటమన్నది ఒక ఉదాహరణగానే పేర్కొనవచ్చు. ముస్తిములలో 
చాలా మందికి హిందువుల ఇంటిపేర్దున్నాయి. చౌదరి అనే ఇంటిపేరు హిందువులకు 
చెందింది. యు.పి లోను, ఉత్తర భారతంలోని చాలామంది ముసల్మానులకు చౌదరి ఇంటి 
పేరుంది. పెళ్ళితంతులో కొన్ని ముస్లిం వర్గాలు కేవలం పేరుకే ముస్లిము మతస్తులు; వారు 
వివాహమ హోత్సవాల్లో హిందూ: సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. మొదటి హిందూ 
సాంప్రదాయంలో పెళ్ళి చేసుకొని తరువాత ముస్లిం ఖాజీని పిలిచి ముస్లిం సాంప్రదాయం 
(ప్రకారం వివాహం జరుపుకుంటున్నారు. కొన్ని ముస్తిం వర్గాల వివాహాం వారసత్వం, పోషకత్వ 
బాధ్యతల విషయాలలో హిందూ'న్యాయ సూత్రాలను అనుసరిస్తున్నాయి. షరియత్‌ చట్టం 
ఆమోదం పొందక ముందు పంబాబు, వాయవ్య రాష్ట్ర ప్రాంతాల్లో ఈ విషయం యదార్ధమై ందే. 
సామాజిక రంగంలో హిందూ సమాజ కుల వ్యవస్థ ముస్తిం సమాజ అంతరా గంగ 
మారిపోయింది. మత వ్యవహారాల్లో చాలా మంది ముస్రిం పీరులు హిందువులను శిష్యులుగా 
చేర్చుకున్నారు. అలాగే హిందూ సాధువులు కొందరు ముస్టిములను తమ అనుచరులుగా 
చేర్చుకున్నారు. ఇరు మతాలకూ చెందిన యోగుల స్నేహ సంబంధాలు, సందర్భాలు (పజ 
విశ్వాసాన్ని పొందాయి. పంఖాభ్‌లో సిరాట్‌ 'వద్ద 19వ శతాబ్ధంలో జమాలి సుల్తాన్‌, డీయాల్‌ 
భవాన్‌ అనే యోగులు యిద్దరూ పరస్పర సే స్నేహభానంతో జీవనం గడిపారు వారిద్దరి 
సమాధులు ఒకదాని పక్క మరొక్కటి ఉన్నాయి.. వారిద్దర్నీ హిందువులు ముస్లిములు 
సమానంగా గౌరవించి పూజించేవారు. కాంగ్రాజిల్లాలోని షాల్‌ వద్ద (క్రీ.శ. 1700 నాడు 
ముస్రిం బైరాగి బావాఫాతు, హిందూ యోగి సోధి గురు గులాబ్‌సీంగ్‌ దావరా ప్రవక్త అనే 
బిరుదును పొందాడు బాబా షవానౌ అనే హిందూ సాధువును జాంగ్‌ జిల్లాలో చాలా మంది 
అనుసరించే వారు. ఆయన వాస్తవానికి ముస్లీం పీర్‌ శిష్యుడు. ముస్లిం పీర్‌ ఆయన పేరును 
మిశ్రానుండి మీర్‌షాగా మార్చారు. : 
ఇవన్నీ యధథార్దమనటంలో ఎలాంటి సందేహాలకు తావులేదు. ముస్టిములలోని 
అనేకులు హిందువుల జాతికి చెందిన వారే అవటంలో కూడా ఏ విధమైన సందేహాలూ లేవు. 
మవమ్మదీయులందరూ ఒకే భాషను మాట్లాడటం లేదు. వారు హిందువులు మాట్లాడే భాషనే 
అనుసరిస్తున్నారనడం నిర్వివాదమై న అంశం. కొన్ని సాధారణ సామాజిక అంశాలు రెండు 


న్వేస్థానం కోరుతున్న జాతి 19 
మతాలలోనూ సమానంగా ఉన్నాయి. కొన్ని మతపరమైన ఆచారాలనూ, ఆరాధనలనూ 
రెండు మతాలకు చెందిన వారూ అనుసరిస్తున్నారు. కానీ ఇవన్నీ హిందువులు ముస్లిములు ఒకే 
జాతికి చెందిన వారవటానికి ఎంత వరకూ సహాయ పడతాయి? లేదా వారిలో తాము ఒకే 


జాతికి చెందిన వారమన్న భావాన్ని కలుగబేయటానికి ఈ విషయాలు ఎంతవరకు సహాయకారి 
అవుతాయన్నదే ప్రధానమైన ప్రశ్న. 


హిందువుల వాదనలో చాలా లోపాలున్నాయి. రెండు మతాలలో గల సాధారణ 
అంశాలను స్వీకరించటం, ఇమిడీంచుకోవటం వివేకంతో చేసిన ప్రయత్నాల ఫలితమన్నది 
మొదటిది. కేవలం యాంత్రికమై న కారణాల ఫలితంగానే ఐక్యత చేకూరింది. అది కేవలం 
అసంపూర్తిగా జరిగిన మత మార్చిడుల ఫలితాలు. భారతదేశంలాంటి దేశంలో మెజారిటీ 
ముస్లిం (పజలను హిందూ కుల వ్యవస్టనుండి చేర్చుకోవటం జరిగింది. తిరుగబడుతారన్న 
భయం వల్లా, ఒప్పించగల సామర్ద్యం ఉన్నా సరెన ప్రబోధకులు లేనందువల్ల అక్కడక్కడ 
ముస్లిం వర్గాల సామాజిక మత జీవనంలో కొన్ని హిందూ మత మూలాలు గోచరిస్తుం 
టాయి. శతాబ్దాలుగా హిందువులు ముస్లిములు ఒకేరకమై న పరిసరాల్లో జీవిస్తున్నారు. అందువల్ల 
రెండు మతాల వారిపై పరిసరాల ప్రభావాలు ఒకేరీతిలో వున్నాయి. అలాంటిీ (ప్రభావాలకు ఇరు 
మతస్టులూ ఒకే విధంగా ప్రతిస్పదించారు. ఒక రకంగా ఈ సాధారణ విషయాలు హిందూ 
ముస్థిం ఏకీకరణకు అంకురార్పణం చేసిన అక్పరు చక్రవర్తి కృషి అవశేషాలని చెప్పవచ్చు. అది 
ఒక రకంగా మృత(పాయమై న గతం, దానికి వర్తమానం గానీ భవిష్యత్తుగానీ లేవు. 


తెగ ఐక్యత, భాషా సమై క్యత, ఒకేదేశంలో నివసించటం వంటీ వాదనల విషయం 
మరొక రకంగా కూడా వుంది. జాతి నిర్మాణం విషయంలో ఇవే నిర్మాణాత్మక వి". "లె నట్లయితే 
హిందువులు చేస్తున్న వాదనలో బలం ఉంది. వారంతా ఒకే తెగకు చెందిన వారు; ఒకే భాషను 
మాట్లాడుతున్నారు. ఒకే దేశంలో నివసిస్తున్నారు. అందువల్ల హిందువులు, ముస్తిములు ఒకే 
జాతికి చెందినవారు. చారితక అనుభవాలలో తెగ, భాష దేశం అనేవి జాతి నిర్మాణానికి 
దోహదపడే కారకాలుగా సమగ్రమైన స్వభావం కలవి కావు. రీనన్‌ బహు చక్కగా ఈ 
విషయాలను వివరించారు. ఈ విషయాన్ని మరో విధంగా చెప్పలేం. ఆయన చాలా కాలం 
కిందకు జాతీయత అన్న వ్యాసంలో ఇలా అన్నారు. “తెగను జాతిగా భావించటానికి వీలులేదు. 
యధథార్హంలో స్వచ్చమైన తెగ అంటూ ఏదీలేదు. తెగ (ప్రాతిపదికగా రాజకీయాలను 
ఏర్పరచుకోవచ్చు. గతంలో చాలా బలమైన కారకంగా ఉన్న తెగ మూలకం, [క్రమంగా తన 
(ప్రాముఖ్యాన్ని కోల్పోయింది. మానవ చరిత జంతుశాస్తానికి బిన్నమై ౦ది. ఎలుకల్లో లాగా 
ఒక పిల్చుల జాతి లాగా ప్రతి విషయానికి (ప్రాతిపదిక కాదు”. 


భాషను గురించి మాట్లాడుతూ రీనన్‌ ఇలా అన్నారుః భాషపున్నరె క్యతను ఆహ్వానిస్తుంది. 
ఐక్యతకు అది ప్రతిబంధకం కాదు. అమెరికా సంయుక్త ర్యాష్టైలు, ఇంగ్లండ్‌, స్పానిష్‌ అమెరికా, 


20 డాక్టర్‌ బాబాసోహిబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


స్పెయిన్‌లలో ఒకే విధమైన భాషవుంది. కాని అవన్ని కలిసి ఒకే జాతిగా లేవు. ఇందుకు 
భిన్నంగా నాలుగు, అయిదు భాషలు మాటాడే ప్రజలు ఒకే జాతిగా స్విట్టర్లాండు ఆవిర్భవించింది. 
మనిషిలో భాషను మించింది మరొకటీ ఉంది. అది అతని ఇచ్చ. భిన్న భాషలు మాట్లాడే 
వారయినప్పటికీ, సి ;ట్టిల్లాండు (ప్రజల్లొ కలిసి మెలిసి జీవించాలనే ఇచ్చ కన్పిస్తోంది. 

ఒకే దేశంలో నివసించటంపై రీనన్‌ ఈ విధంగా అన్నారు ః 


జాతి ఆవిర్భావానికి ప్రదేశమనేది ఒక అడుగుపార లాగా ఉంటుంది. మిగతా విషయాలకు 
(ప్రాతిపదిక మానవ హృదయం. ప్రజల విషయంలో మానవుడే ప్రధానం, మరొకటి ఏదీ దీనికి 
సరిలేదు. తెగ, భాష, నివసిస్తున్న దేశం మొదలై నవేవీ జాతి నిర్మాణానికి సరిపోవన్న విషయాన్ని 
చర్చించాక రీనన్‌ మరే విషయాలు జాతి నిర్మాణానికి అవసరమన్న ప్రశ్న వేశారు? ఆ ప్రశ్నకు 
ఆయనే ఈ కింది విధంగా సమాధానం ఇచా రుం 


జాతి ఒక జీవాత్మ. అదొక ఆధ్యాత్మిక సూత్రం. జీవాత్మ, ఆధ్యాత్మిక సూతం 
రెండూ, వేరుగా కనిపించినా వాస్తవంలో అవి రెండూ ఒకటు. ఒకటీ గతానికీ, రెండవది 
వర్తమానానికీ సంబంధించినవి. గత కాలపు జ్ఞాపకాల (ప్రోది ఒకటి. కలిసి జీవించాలన్న ఇచ్చ 
రెండవది. గతం నుండి లభ్యమై న వారసత్వాన్ని భద్రపరచాలన్నకోరిక, దాన్ని మానవుడు 
వృద్ధి పరచడు. వ్యక్తీ లాగే గత కాలపు ప్రయత్నాలు, దీక్షలు కోల్పోవడాలు ద్యారా జాతి తన 
మనుగడను వెల్లడిస్తుంది. మనల్ని తీర్చి దిద్దింది మన పూర్వీకులే అయినందున వాళ్ళను 
పూజించటం, గొరవించటం మన కర్తవ్యం. 


“వీరోచిత గతం, మహాపురుషులు, కీర్తి - నిజమై న కీర్తి - ఇవన్నీ కలిసి జాతి భావనకు 
పునాదులు వేస్తాయి. అందరికీ చెందిన గతకాలపు వె భవాలు, అలాంటి వై భవాలనే నిర్మించాలన్న 
తపన, కలిసి మెలసి చేశామన్న భావన, మళ్ళీ అలానే చేయాలన్న ఆకాంక్ష అన్నీ కలిసి 
(ప్రజలను జాతిగా ఐక్యం చేస్తాయి. వారు కోల్పోయిన విషయాలను, అనుభవించిన కష్టాలను 
గుర్తుకు తెచ్చుకుంటారు. మనం నిర్మించిన గృహాన్ని మనమే (ప్రేమించి, మన వారసులకు 
ఇద్దామనుకుంటాం. గతం లోని వారే మేము, మీ ఆశయాలకు తగ్గట్టుగా మేం ఉంటాం అన్న 
స్నార్టన్‌ మంత్రం (ప్రతిజాతిగీతంగా వెలుగొందుతుంది. 


గతకాలపు కీర్తి అపకీర్తులను సమంగా పంచుకొంటాం. భవిష్యత్తులో ఆశయాలను 
ఇలాగ సాధించుకొంటాం. కలిసీ కష్టంచాం. కలిసి ఆనందించాం. ముందు కూడా కలిసే 
వుందామనుకుందాం. భిన్నత్వాల మధ్య ఈ కారణాలను మనం అర్దం చేసుకోవచ్చు. కలిసి 
కష్టాలు అనుభవించారన్న విషయం యదాక్రంలో సంతోషాని కన్నా సమె క్యతకే ఎక్కువ 
ప్రధాన కారణమౌతుంది. జాతీయస్మృతుల విషయంలో విజయాల కన్నా సంతాపాలే 
(ప్రధానం. అవి విధులను నిర్ణేశిస్తాయి. ఆ విధుల నిర్వహణకు అందరి ప్రయత్నాలు “అవసరం. 
హిందువులు, ముస్తిములు సరిసమానంగా గరి $0చేవో ఖేదపడేవో ఎవె నా చారిత్రక సంఘటన 


స్వస్థానం కోరుతున్న జాతి 21 
లున్నాయా! అది ప్రస్తుత సమస్యకు ప్రధానమైన విషయం. హిందువులు, ముస్రిములు 
స్‌ మై క్యమని జాతి అని భావించేటట్లయితే, ఈ ప్రశ్నకు హిందువులే సమాధానం చెపా ఎలి. వారి 
సంబంధాలను పరిశీలించినట్టయితే పరస్పర. పోరాటానికి సన్నద్దమై న రెండు వర్గాలుగా 
కని స్తాయి. అందరికీ సంబంధించింది పాందేటందుకు ఇంతవరకూ జరిగిన ప్రయత్నాలు ఏవీ 
లేవు. రాజకీయ రంగంలోను, మత వ్యవహారాల లోనూవారి గతమంతా పరస్పర వినాశకరమై న 
పరిస్థితులే. భాయి పరమానంద తన కరపతంలో ఇలా రాశారు. “ముస్తింల దండయా(తల 
నుండి తమ మాతృభూమి కోసం జరిపిన పోరాటం, జాతీయోద్యమంలో హిందువులు 
పృథ్విరాజ్‌, రాణాప్రతాప్‌, శివాజీ, బేరాగిబిర్‌లను గౌరవిస్తారు. ముస్లిములు దండయాత్రలు 
చేసిన మహ్మాట్‌ బిన్‌ ఖాసిం, జౌరంగజేబులాంటి వారిని తమ వీరులుగా భావిస్తారు.” మత 
వ్యవహారాల్లొ హిందువులు రామాయణం, మహాభారతం, భగవద్గీత నుండి ఉత్తేజం పొందుతారు. 
హిందూ ముస్లిములను కలిపివేసే కంక విడదీసే విషయాలే ప్రముఖమై నవి. హిందూ ముస్లిం 
సామాజిక జీవనం నుండి భాష, ఒకే తెగ, ఒకే రాజ్యంలాంటి విషయాలపై ఆధారపడటంలో 
హిందువులు ప్రాతిపదిక విషయం ఏది? యాదృచ్చికం ఏది? కృతకం ఏది? అనే విషయాలలో 
పారబడుతున్నారు. రాజకీయ మత వ్యతిరేకతలు తక్కిన విషయాలకంకే ఎక్కువగా 
హిందువులనూ ముస్తిములనూ విడదీస్తున్నాయి. అవి వారిని సమై క్య పరచలేక పోతున్నాయి. 
గతాన్ని ఇరువురూ విస్మరించేబట్లయితే ఐక్యతకు అవకాశాలు ఎక్కువ అవుతాయి. ఈ 
విషయంపె జాతి నిర్మాణంలో గతాన్ని మరవటం గురించి రీనన్‌ అన్న మాటలను గమనిద్దాం. 


“చారిత్రక పారపాటు విస్మరణ స్వభావమని అంటాను. జాతి నిర్మాణంలో ప్రధానమై న 
మూలకమని భావిస్తాను. ఒక్కొక్క సందర్భంలో చారిత్రక అధ్యయనాలు జాతీయతా భావానికి 
(ప్రతిబంధకంగా ఉంటాయి. చారి తక పరిశోధన వల్ల రాజకీయ సంఘటనల వెనుక గల హింస 
వెలుగులోకి వస్తుంది. అలాంటివాటిలో కొన్ని లాభదాయకమె నవి ఉండవచ్చు. కూరత్వంలో 
ఏనాడు సమైక్యతను సాధించలేం. ఉత్తర దక్షిణ (ఫ్రాన్సులకు మధ్య సమై క్యత అతివాద ధోరణి 
ఫలితమే. దాదాపు వంద సంవత్సరాలు భయంకరమై న పాలన కొనసాగింది. లౌకికత్వాన్ని 
స్తరపరచటంలో ఆదర్శ(పాయుడై న (ఫెంచిరాజు సమైక్యతను ఏర్పరచారు. కాని దగ్గరగా 


పరిశీలిస్తే తన గౌరవాన్ని కోల్పోయిన వాడయ్యాడు. ఆయన నిర్మించిన జాతే ఆయన్ని 
శపించింది. ఆయన చేసింది, సాధించింది కొద్దిమంది |శేష్ణుల పరిజ్ఞానానికే పరిమితమైంది.” 


పశ్చిమ యూరప్‌. చార్మితక సూత్రాలు తులనాత్మక పరిశీలనకు పనికివస్తాయి. 
(ఫెంచిరాజు మార్గాన్ని అనుసరించిన చాలా దేశాలు వినాశనానికి గురయ్యాయి. స్టీఫన్‌ 
రాజరికంలో మెగాయరథ్ధు, స్లావులు ఎనిమిది వందల యేండ్లు క్రితం ఎలా వున్నారో ఈనాడు 
కూడా అలానే వున్నారు. వివిధ వర్గాల వారిని సమై క్యపరిచే బదులు హాప్స్‌బర్స్‌ రాజవంశం 
ఒకరిమీద ఒకరిని పురిగొల్సింది. 


22 డాకర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 
యు 


ముస్లిములది (పత్యేక జాతి అనే భావన వారి నాయకుల్లో ఇటీవల వచ్చిన ల 
భావించటంలో ఉపయోగం ఏమి లేదు. అది కేవలం ఆరోపణ మాత్రమే కసత రర ఇప్పటి 
వరకు ముస్తిములు తమను ఒక (పత్యేక మతవర్గంగా భావించుకోవటంలోనే తృప్తి 
ఇటీవలనే వారు తాము ఒక ప్రత్యేక జాతియని పేర్కొంటున్నారు. వ్యక్తులపె ఆరోపణలు 
చేయటమంకే ఈ సిద్దాంతాన్ని కాదనటం కాదు. ఒకప్పుడు ముస్టిములు తామొక (పత్యేక 
వర్గమని భావించుకున్నారు గనుక, ఇప్పుడు వారు తమను (ప్రత్యేక జాతిగా ప్రకటించుకోవటాన్ని 
ఆటంకపరచటం వారి జాతీయ భావ మనస్తత్వాన్ని తప్పుగా అర్ధం చేసుకోవటం జరుగుతుంది. 
ఎక్కడై నా ఉన్న ప్రజలు జాతిగా పేర్కొనటానికి అర్హులు కారనటం యదార్థ బాహ్య విషయం 
అవుతుంది. అలాంటి వాదనలకు చారిత్రక ఆధారాలేవీ లేవు. 


(ప్రొఫెసర్‌ బాయన్నీ ఇలా అన్నారు : “అన్నీ కాని, ఏ ఒక్కటికాని జాతీయతకు 
దోవాదం చేసేవని వాదించటం కష్టతరం. యుగాలుగా జాతీయతా మూలకాలు ఉండవచు ఎ: 
అవి ఎలాంటీ (పతిస్సందననూ కలుగజేసి ఉండకపోవచ్చు. ఒక సందర్భాన్ని మరొక 
సందర్భంతో పోలి? చెప లేం. అలాంటి కారకాలే ఒకచోట జాతీయతకు దోవాదపడవచు J: 
మరాకచోట ఏ (ప్రభావం కలిగించి ఉండకపోవచ్చు.” 


ఇదే నిజమై ఉండవచ్చా? |ప్రాఫెసర్‌ బార్కర్‌ అన ఎట్లు చాలా శతాబ్దాలుగా జాతులు 
నిశ్శబ్దంగా ఉండవచ్చు. ఆ జాతుల సభ్యులు ఏ విధమైన ఇచ్చను ప్రకటించి ఉండక పోవచ్చు. 
కూడా. ఇలాంటిదే ముస్టిముల విషయంలో జరిగి ఉండవచు ఎ జాతీయతా భావం. వారికి 
స్పృహ కలిగి ఉండకపోవచు ఎ- అందువల్లనే వారు చాలా ఆలస్యంగా తమను ప్రత్యేక జాతిగా 
ప్రకటేంచుకొన్నారు. అంతమాత్రాన వారికి జాతీయతా స వౌ లేదనుకోవటం పొరపాటు. 


బొహిమియాలో జెక్కులు, జర్మనులు గ్లాసులోని నీళ్ళమీద నూనెలాగా మాతమే 
కలిసిపోయారు. మత (ప్రాతిపదిక మీద జాతులను వేరు వేరుగా ఉంచే టర్కీ .విధానాల వల్లి 
హీనమైన ఫలితాలు వెల్లడయ్యాయి. అది తూర్పును సర్వనాశనం చేసింది. స్మిమా, 
సాలోనికాలాంటి పట్టణాల విషయమే చూడండి. వాటిలో (పతిదానిలో నాల్నుగె దు వర్గాలు 
వాటే పూర్వస్మృతులతో కలిసి వున్నాయి. వారిమధ్య ఐక్యతకు దోహదపడే విషయమేమీ 
లేదు. పౌరులందరూ అని ్నటినీ సమానంగా పంచుకోవటమే జాతికి అవసరమై న విషయం. 
ఎవ్వరినీ వెలివేయకూడదు. ఏ (ఫెంచిపౌరుడూ కూడా తాను బర్గండియన్‌, అలన్‌, విసిగోథ్‌ 
అని భావించరు. ప్రతి (ఫెంచి పౌరుడు సింట్‌బక్త్‌లో మియాను మరచిపోయి ఉండవచు న 
13వ శతాబ్దపు దక్షిణాది మూకుమ్మడి వాత్యలను కూడా 
(ఫొన్సులోని కుటుంబాలలో తమ పూర్వ చార్మితక స హను 
వేలాది కుటుంబాలు కలిసిపోయి తమ 


మరిచిపోయి ఉండవచ్చు. 
కలిగి ఉండవచ్చునేమో కాని, 
పూర్వ చరిత్రను జ్ఞప్తికి తెచ్చుకోలేకుండా ఉనా నరో 
కాని హిందువులు, ముస్లిములు ఇద్దరూ తమ గత చరితను మరచి పోయేటట్లు లేరు. 


__ సృ్యస్థానం కోరుతున్న జాతి 23 


గతం వారి మతంతో పెనవేసుకొని ఉంది. గతాన్ని వదులుకోవడమంటే మతాన్ని విడ 
'నాడటమే అవుతుంది. దీన్ని ఆశించటం నిరాశే అవుతుంది. 


అందరూ కలిసిమెలిసి ఉండాలన్న చారి(తక ఉదాహరణం ఏదీ లేనందున, హిందువులు, 
ముస్లిములు ఒకే జాతి అనే హిందువుల వాదంలో పస లేదు. అది నిజమనటం [భమ 
అవుతుంది. హిందువులు, ముస్టిములు కలిసి మెలిసి ఉంటున్నారన్న భావన ముస్తిములలో 
లేనట్లు హిందువుల్లో కూడా లేదు. 


జాతీయతా భావం ఉండి, (ప్రత్యేక జాతిగా కొనసాగాలన్న ఇచ్చలేని సందర్భాలు 
ఉన్నాయనుకోవటం వల్ల ఏమి లాభం లేదు. కెనడాలో (ఫ్రెంచివారు, దక్షిణాఫీకాలో ఇంగ్లీషు 
వారిని ఇందుకు ఉదాహరణలుగా పేర్కొనవచ్చు. ప్రజలకు జాతీయతా భావ స్పృహ ఉండి 
కూడా, జాతివాదం బలపడటానికి దోహదపడి ఉండవచ్చు. మరోమాటలో చెప్పాలంటే 
జాతీయతావాదం లేని జాతులు ఉనా ఎయి. ఈ వాదం ఆధారంగా ముస్తిముబు ప్రత్యేక జాతి 
అయి ఉండవచ్చు కాని, ప్రత్యేక జాతివాదం ప్రతిపాదించనవసరం లేదనవచ్చు. కెనడాలో 
(ఫించివారు, దక్షిణాఫ్రికాలో ఇంగ్లీషు వారి స్టితిలాంటిదే. తమదని వారెందుకు సంతృప్తి 
చెందరు? అలాంటి స్థితి మంచిదే. ఇలాంటి స్టీతి గురించి ముస్లిములను దేశ విభజనను 
అడుగవద్దని కోరుతూ వాదించవచ్చు. అయితే ముస్లిములు పట్టుబట్టినబ్లయితే ఈ వాదం 
వారి విభజన కోరికకు వ్యతిరేక వాదం కాదు. 


ఇలా వాదించటాన్ని వారి వాదనను వ్యతిరేకించటంగా భావించరాదు. రెండు విషయాలను 
వారిని కోరవచ్చు. జాతివాదం, జాతీయతావాదం మధ్య భేదమున్నదనటం మొదటిది. అవి 
రెండూ మానవుల మానసిక ఆలోచనలకు ప్రతిబింబాలు. జాతీయత అంటే బంధుత్వ 
సంబంధాలుగల మానసిక స్థితి. జుతివాదమనగా బంధుత్వ సంబంధాలతో ప్రత్యేకంగా 
మనగలగాలని కోరుకోవటం. జాతీయతా భావం లేకుండా జోతివాదం ఉండదనేది రెండవది. 
జాతివాదం కోరటమే జాతీయతా భావం కలిగి ఉండటమనేది అన్నివేళలా వాస్తవం కాదు. 
జాతీయతా భావం ఉండవచు ఎ కొని జాతివాదం లేకపోవచ్చు. జాతీయతా భావం అన్ని. 
సందరా భలలోనూ బాతివాదానికి దారి తీయదు. జాతీయత జూతివాదానికి దారి తీయటానికి 
రెండు పరిస్థితులు చాలా అవసరం. జాతిగా కలిసి మెలిసి జీవించాలన్న ఇచ్చ కలిగి ఉండటం 
మొదటిది. అలాంటి ఇచ్చా (ప్రకటనమే జాతివాదం. జాతివాదం మనగలగటానికి భౌగోళిక 
(ప్రాంతం అవసరం. భౌగోళిక (ప్రాంతం జాతివాద రాజ్య ఆవిర్భావానికి దోహదం చేస్తుంది. 
జాతికి సాంస్కృతిక (ప్రాంతాన్ని ఇస్తుంది. భౌగోళిక ప్రదేశం లేకుండా జాతివాదం లేదు. లార్డ్‌ 
ఆక్షన్‌ మాటల్లో “అది శరీరం కోసం వెతుకుతున్న ఆత్మలాంటిది. ఆ శరీరం నశిస్తే ఆత్మకు 
మరో శారీరక రూపం అవసరమౌతుంది”. ముస్తిములు ఒక జాతిగా ఉండాలని నిక్చయించుకున్నారు. 
(పకృతి. వారికొక భౌగోళిక (ప్రాంతాన్ని సూచించింది. వారు దాన్ని ఆ(క్రమించుకొన్నారు. ఆ 


24 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


ప్రదేశమే కొత్తగా ఏర్పడుతున్న ముస్లిం జాతికి మాతృభూమి. ఇలాంటి పరిస్థితుల్లో కెనడాలో 
(ఫెంచివారు, దక్షిణాఫ్రికాలో ఇంగ్లీషువారు పొందుతున్న స్థితికి భారతీయ ముస్తిములు 
అంగీకరించక తమకొక మాతృభూమి కావాలని కోరుకోవచ్చు. 


పతనం నుంచ పలారొనం 


పతనం నుంచి పలాయనం 


భారతదేశాన్ని విభజించి ప్రత్యేక ముస్టిం రాజ్యాల ఏర్పాటు కోరికను. ముస్తిములు ఏ 
విధంగా సమర్థించుకుంటారు? ఎందుకీ క వట వాళ ఖ బాధలేమిటి? అని హిందువులు 
ఆగ్రహంతో అడుగుతున్నారు. 


చరితను అధ్యయనం చేసిన వారెవరెనా రాజ్య ఆవిర్భవానికి జాతివాదం న్వరెన 
కారణమేనని అంగీకరించక మానరు. ప్రఖ్యాత చరిత్రకారుడు లార్డ్‌ ఆక్షన్‌ చెప్పినట్టు £ 
“పురాతన యురోపియన్‌ వ్యవస్థలో జాతుల హక్కులను ఏ (ప్రభుత్వాలూ గుర్తించ 
లేదు. (ప్రజలు వాటిని కోరలేదు. జాతుల ప్రయోజనాలు గాక రాజ కుటుంబీకుల ప్రయోజనాలు 
రాజ్య సరిహద్దులను [క్రమబద్ధం చేశాయి. (ప్రజల అభీష్టాలను పట్టించుకోకుండా రాజ్యపాలన 
కొనసాగింది. స్వేచ్చలన్నింటినీ అణగద్రొక్కినప్పుడు, జాతి స్వేచ్చను గురించి ఎవ్వరూ 
పట్టించుకోలేదు. ఫెన్‌లన్‌ మాటల్లో న్‌ ప్రతి రాజకుమారుడు తన వివాహ కానుకగా రాజ్యాలను 
సీ స్వీకరించేవాడు”. 


జాతులకు ఏవిధమైన గుర్తింపు ఉండేది కాదు. అవి జాగృతమై నప్పుడుః “మొదట 
(ప్రజలు తమను పాలిస్తున్న రాజులపై దండయాత్రకు దిగినవారిపె తిరగబడ్డారు. (ప్రజలు 
తిరుగుబాటుదారుల పాలనను వ్యతిరేకించారు. ఆపె ప్రజలపై రాజులు చేస్తున్న అకృత్యాలకు 
వ్యతిరేకంగా తిరగబడ్డారు. ఖచ్చితమైన బాధలూ, కారణాలూ ప్రజల తిరుగుబాటుకు 
(ప్రోత్సాహానిచ్చాయి.. పిదప సంపూర్ణమై న మార్పులకు దోవాదం చేసిన ఫ్రెంచి విప్లవం 
చెలరేగింది. స్వేచ్చలేక బాధ పడుతున్న ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడటాన్ని . 
(ఫ్రెంచి విష్ణవం సమర్ధించింది. అది ప్రజల సార్వభౌమత్వాన్ని ప్రకటించింది. ప్రజా సార్వభౌమత్వం 
పె గతంలోని నియంత్రణలు లేవు. ప్రస్తుత రాజ్యపు నియం|త్రణాధికారం లేదు. (ఫెంచి విప్లవం 


28 డాక్టర్‌ బాబాసోహి బ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


నేర్చిన పాఠాల్ని ఉదారవాద తత్త్వవేత్తలందరూ సమర్థించారు. “మానవ జాతి తన ఇష్టం వచ్చిన : 
రీతిలో విభాగమయ్యేటందుకు స్వేచ్చ ఉండాలి. వారు ఎవరెవరితో కలిసి ఉండాలన్నది వారే 
న్నిదయించుకోవాలి” అని మిల్‌ వ్యాఖ్యానించారు. 


ఆయన మరింత ముందుకు వెళ్ళి ఇలా అన్నారు ః ప్రభుత్వాల సరివాద్దులు 
జాతీయతల సరిహద్దులు కలిసి ఉండారి. స్వేచ్చగా సంస్థలు ఏర్పడాలి”. 


(ప్రజల ఇచ్చ అనే ప్రజాస్వామ్య సార్వభామత్వ సిద్దాంతంలో జాతీయతా సిద్దాంతం 
 కరిసి కంది. ఒక చాతి రాజ్యంగా ఏర్పడాలన్న కోరికకు ఎలాంటి కారణాలను చూపనక్కర 
లేదు. అలాంటి కోరికను సమర్దించటానికి ప్రజల ఇచ్చ చాలు. 


కానీ, తాము కోరిన కోరికకు సంబంధించిన బాధలను ఏకరువు పెట్టాలంకే చాలా. 
బాధలున్నాయని ముస్లిములు అంటున్నారు. వాటన్నింటినీ ఒక్క వాక్యంలో చెప్పవచ్చు... 
రాజ్యాంగ రక్షణలు వారిని హిందువుల మెజారిటీ నియంతృత్వం నుండి రక్షించలేవు. 

రౌండ్‌ కేబుల్‌ కాన్ఫరెన్స్‌ సమావేశంలో ముస్లిములు తమకు కావలసిన రక్షణలను. 
పేర్కొంటూ పధ్నాలుగు సూత్రాల ప్రణాళికను రచించారు. సమావేశానికి వచ్చిన హిందువుల 
ప్రతినిధులు ఆ ప్రణాళికను అంగీకరించ సిద్దపడలేదు. అనిశ్చిత పరిస్టితి ఏర్పడింది. బ్రిటిష్‌ 
ప్రభుత్వం జోక్యం కల్పించుకొని తన “కమ్యూనల్‌ నిర్ణయాన్ని” ప్రకటించింది. ఈ నిర్ణయం. 
వల్ల ముస్తిములకు తాము కోరుకున్న పధ్నాలుగు సూత్రాల రక్షణ లభించింది. కమ్యూనల్‌ 
అవార్డు పె పె హిందువులలో పెల్టుబికిన వ్యతిరేకతలో కాం[సు భాగస్వామి కాలేదు. దాన్ని జాతి 
వ్యతిరేక చర్య అని నిందించే వాక్కుగాని, ముస్టిముల మద్దతుతో దానిని మారే ఏ ఆలోచ్లనను 
కానీ కాంగ్రెసు ప్రదర్శించలేదు. ముస్టిములకు బాధ కలిగించే ప్రయత్నాలను వేటినీ కాంగ్రెస్‌ 
చేయలేదు. కేంద అసెంబ్లీలో కమ్యూనల్‌ అవార్డుకు వ్యతిరేకంగా తీర్మానం (ప్రతిపాదించిన 
సమయంలో దానికి కాంగైసు ఆశీస్సులు లభించలేదు. కాంగ్రెసు దాన్ని సమర్దించనూ లేదు. 
వ్యతిరెకించనూ లేదు. ఈ అంశాన్ని ముస్తిములు కాంగ్రెసు తమ పట్ల ప్రదర్శించిన 
'స్నేవభావంగా భావించారు. 


హిందువులు మెజారిటీగా ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెసుకు ఎన్నికల్లో విజయం లభించటం - 
పట్ల కూడా ముస్లిములు కలత పడలేదు. వారు కాంగ్రెసు నుండి భయపడాల్సిన అవసరం. 
లేదను కున్నారు. కాం[గెసు, ముస్టింలీగ్‌ రెండూ కలిసి రాజ్యాంగం అమలులో సహకరిస్తారను' 
కున్నారు. కాని హిందూ రాష్ట్రాల్లో రెండు సంవత్సరా. మూడు నెలల కాంగ్రెసు పాలన 
ముస్తిములను నిరాశాపరులుగా చేసింది. ఫలితంగా వారు కాంగ్రెసుకు బద్ద ద్ద శతృవులయ్యారు. 
1939 డిశంబరు 22న జరిగిన “విమోచన దినంలో ముస్తిముల "వ్యతిరేకత పూర్తిగా 
ప్రదర్శితమై ది. ముస్తిముల బద్ద వ్యతిరేకత ఒక్క కాం గ్రెసుకే పరిమితం కాలేదు. రౌండ్‌ 
కేబుల్‌: కాన్ఫరెన్సులో ( రాజ్యం కోరటానికి సిద్దపడిన కాం(గైసుతో కలిసి సిద్దపడిన ముస్లిములు 


పతనం నుంచి పలాయనం 29 
ఇప్పుడు స్వరాజ్యానికి వ్యతిరకులయ్యారు. 
ముస్టిములకు ఆ(గహం తెప్పించటంలో కాం[గ్రెసువారు చేసింది ఏమిటీ? కాంగ్రెసు 
పాలనలో ముస్టిములు భయకంపితులయ్యారని, అణగదొక్కబడ్డారని ముస్టింలీగ్‌ ఆరోపిస్తుంది. 
లీగ్‌ నియమించిన రెండు కమిటీలు కూడా ఈ విషయాన్ని పరిశీలించి నివేదికలు సమర్చిం 
చాయి. ఈ విషయంలో నిషృక్ష విచారణ జరగాల్సి ఉంది. అయితే హిందూ ముస్లిం విభేదాలకు 
రెండు విషయాలు ముఖ్య కారణాలయ్యాయి. 1) ముస్రముల ఎకెక (పాతినిధ్య సంస్థగా 
ముస్తింలీగ్‌ ను కాంగ్రెసు గుర్తించ నిరాకరించటం; 2) కాంగ్రెసు మెజారిటీ పొందిన రాష్ట్రాల్లో 
ముస్లింలీగ్‌ తో కలిసి కాంగ్రెసు సంక్షీర్ష ప్రభుత్వాలను ఏర్పాటు చేయలేకపోవటం. 


మొదటి విషయంలో కాం[గెసు, ముస్లింలీగ్‌ రెండూ మొండి వె ఖరిని ప్రదర్శించాయి. 
కాం[గైసు, ముస్తింలీగ్‌ ను ముస్టింలకు | ప్రాతినిధ్యం వహించే అహోర్‌లు, జాతీయ ముస్లిములు, 
జమాయిత్‌-ఇ-ఉలేమా లాంటి సంస్థలతో పాటు ఒక సంస్టగా గుర్తించ సిద్ధపడింది. కాని 
ముస్టింలీగ్‌ను ఏకైక ముస్లిం (ప్రాతినిధ్య సంస్థగా గుర్తించడానికి కాంగ్రెసు నిరాకరించింది. 
మరొకపక్క ముస్తింలీగ్‌ తనను ముస్టిముల ఏకె క ప్రాతినిధ్య సంస్థగా కాంగ్రెసు గుర్తించనంతవరకూ 
దానితో చర ఎలకు సిద్ధ్రపడలేదు. "లీన్‌ కోరిన కోరికను హిందువుల తలకు మించిన కోరికగా 
భావించి పరిహాసం జ జాతుల మధ్య సంధి ఒప్పందాలు ఎలా ఏర్పడుతాయన్న 
విషయాన్ని హిందువులు తెలుసుకోనట్టయితే వారు తమ కోరిక ఎంత దుష్ట్రమై నదో 
తెలుసుకోగలుగుతారని ముస్టిములు అంటున్నారు. ఒక జాతి ఇంకొక జాతితో ఒప్పందం 
చేసుకోదలచినప్పుడు ప్రభుత్వాన్ని అధికారిక (ప్రతినిధిగా గుర్తించటం జరుగుతుంది. ఏ 
దేశంలోనె నా సమకాలీన ప్రభుత్వం (ప్రజలందరికీ (ప్రాతినిధ్యం వహించదు. ప్రతిచోటా 
ప్రభుత్వం మెజారిటీ ప్రజలకే ప్రాతినిధ్యం వహిస్తుంది. (ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వాలకు 
ప్రజల పూర్తి మద్దతు లేదన్న కారుతో ఏ రాజ్యాలు కూడా తమ మధ్యన వివాదాలకు 
అన్వయించాలని ముస్లిములు భావిస్తున్నారు. ముస్లిములందరికీ లీగ్‌ [ప్రాతినిధ్యం 
వహించకపోవచ్చు. కాని దానికి మెజారిటీ ముస్లిముల మద్దతు ఉంది. హిందువులు ముస్లిముల 
సమస్యను పరిష్కరించటంలో ముస్టిముల మద్దతుగల ముస్లింలీగ్‌ తో సంప్రదింపులు జరపవచ్చు. 
ఒకటి కన్నా ఎక్కువ సంస్థలకు (ప్రజల మద్దతు ఉన ఎట్తయితే ఒక దేశపు ప్రభుత్వం మరొక 
దేశపు (ప్రభుత్వాన్ని గుర్తించనట్లు లీగ్‌ను గుర్తించకపోవచ్చు. అదే విధంగా కాంగ్రెసు 
ముస్టింలీగ్‌ ను గుర్తించటం లేదు. అంప్రైతే కాంగ్రెసు జాతీయ ముస్లిములను లేదా అహోర్‌లను 
లేదా జమాయిత్‌-ఇ-ఉలేమాను గుర్తించి వారితో రెండు మతాల మధ్య పరిష్కారం కుదర్భవచ్చు. 
అయితే అలా వ్యవవారించే ముందు లీగ్‌తో ఒప్పందం లేదా ఇతర ముస్లిం సంస్థలతో 
ఒప్పందం - ఏది ముస్లిములకు అంగీకారమవుతుందన ఇ విషయాన్ని కాంగ్రెసు అర్థం 
చేసుకోవాలి. కాంగ్రెసు ఎవరితోనో ఒకరితో వ్యవహరించాలి. ఎవరితోనూ వ్యవహరించకపోవటం 
మూర్ధత్వమే గాక తుంటరితనం కూడా అవుతుంది. కాంగ్రెసు అనుసరిస్తున్న ఈ వె ఖరి వల్ల 


జ 


30 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


ముస్తిములు చికాకు చెందుతున్నారు. అసహనంగా ఉంటున్నారు. తమని విడదీయటానికి 
తమలో భేదాలు పుట్టించి తమను బలహీన పరచడానికే కాంగ్రెసు వె ఖరి తోడ్చడుతున్నదని 
ముస్తిములు భావిస్తున్నారు. 


శాసనసభలోని ముస్టిముల విశ్వాసం పొందగల ముస్టిమును మంత్రిగా కేబినేట్‌లో 
నియమించాలన్నది ముస్లిముల రెండో కోరిక. కాంగ్రెసు అధికారంలోకి రాగానే ఈ విధంగా 
నియామకాలు జరుగుతాయని ముస్తిములు భావించారు. కాని వాళ్ళకు ఒట్టి అసంతృప్తి 
మిగిలింది. ఈ కోరిక విషయంలో కాంగ్రెసు వారు శాసనబద్ధ వె ఖరిని అవలంబించారు. ముస్లిం 
శాసన సభ్యులు తమ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెసు శపగం పె సంతకాలు చేసి కాంగ్రెసులో 
చేరేటట్లయితేనే మంత్రివర్గంలో స్టానం కల్పిస్తామని కాం గైసు వివరించింది. దీనిని ముస్తిములు 
మూడు కారణాల రీత్యా వ్యతిరేకించారు. 


మొదటగా; కాంగ్రెసు వాదాన్ని నమ్మక|దోహమని ముస్తిములు పేర్కొన్నారు. తమ 
కోరిక రాజ్యాంగ సూ|త్రబద్ధమై న కోరిక అని ముస్టిముల వాదన. మంత్రివర్గాల్లో మై నారిటీలకు 
స్థానం కల్పించాలన్న విషయం రౌండ్‌ కేబుల్‌ సమావేశాలప్పుడు అంగీకరించటం జరిగింది. . 
ఈ విషయాన్ని చట్టబద్దం చేయాలని మైనారిటీలు పట్టుబట్టాయి. ఈ విషయాన్ని 
సమావేశం ద్వారా నియం(త్రించుకుందామని హిందువులన్నారు. రెండింటికి మధ్యేమార్గం 
ఒకటి దొరికింది. గవర్నర్ల కోసం రూపొందించే మార్గదర్శక సూత్రాల్లో ఈ విషయాన్ని 
చేర్చాలని మైనారిటీల (ప్రతినిధులకు మంత్రివర్గంలో స్థానం కల్పించే బాధ్యతను గవర్నర్ల 
కీవ్వాలనుకున్నారు. ఈ విషయాన్ని చట్టబద్ధం చేయటానికి ముస్లిములు పట్టుపట్టకుండా 
హిందువుల మంచితనం. మీద విశ్వాసం ఉంచారు. ముస్తిముల పట్ల తమ వైఖరి సరి 
అయినదేనని, చాలా సానుకూలంగా ఉందని కాంగ్రెసు పార్టీయే ఈ ఒప్పందాన్ని పాటించలేదు. 


రెండవది :ః కాంగ్రెసు వైఖరి సంప్రదాయ పరిధిని వక్రమార్గం పట్టించేదిగా ఉందని 
ముస్తిముల భావన. ఈ విషయంలో వారు గవర్నరు ఆదేశ మార్గదర్శక సూతాలలోని 
మైనారిటీ సభ్యుడు అన్న పదం మీద అర్ధం ఆధారపడుతున్నారు. మై నారిటీ వర్గాల సభ్యుడు 
అన్న పదానికీ, మైనారిటీ వర్గాల విశ్వాసం గల సభ్యుడన్నదే సరెన అర్థమని ముస్టిములు 
వాదిస్తున్నారు. ఇందుకు భిన్నమైన వె ఖరిని కాంగైసు అవలంబించింది. కాంగిసు శపధం 
సంతకం చేసిన వారినే మంత్రివర్గంలో చేర్చుకుంటామనటం, దేశంలో ఇతర పార్టీలు 
లేకుండా, కాం[గ్రెసునే ఏకైక పార్టీగా చేయటానికేనని వ్యాఖ్యానించటం జరిగింది. కాంగ్రెసు 
శపధాలపై సంతకాలు చేయాలన టానికి మరో ఉద్దేశ్యం ఏదీ ఉండబోదు. ఈ విధంగా సంపూర్ణా 
ధికారయుత రాజ్యం ఏర్పరచటానికి హిందువులకు ఎలాంటి అభ్యంతరం ఉండబోదు. కాని 
ముస్తిములు దీన్ని తమను రాజకీయంగా అంతమొందించే కుతం(త్రమని అంటున్నారు. 


ఈ విషయాన్ని అమలు చేయాల్సిన బాధ్యత గల గవర్నరులు అమలు చేయ నిరాకరిం 


పతనం నుంచి పలాయనం 31 


చటం వలన ముస్టిములు మరింతగా వ్యధ చెందుతున్నారు. ప్రభుత్వం నెలకొల్చే మెజారిటీ 
కాంగగెసుకే ఉన్నందున వారిని కాదని మైనారిటీ సభ్యుని మంత్రిగా నియమించడానికి 
కొంతమంది గవర్నరులు నిరాకరించారు. మరొక పార్టీ ఏదీ కాం[గైసుకు ఉన్న స్థితిలో లేదు. 
కాంగ్రెసు మద్దతుదార్హయినందున మరికొంతమంది గవర్నరులు అమలు చేయటానికి 
నిరాకరించారు. అలాంటివారు కాం(గైెసు దుస్తులెన ఖద్దరు వ(స్తాలని ధరిస్తూ కాంగ్రసుకు 
విధేయతను ప్రకటిస్తున్నారు. కారణమేదై నప్పటికీ తమకు గల రక్షణల ఉల్లంఘనం జరిగిందని 
ముస్లిములు తెలుసుకున్నారు. 

ఇందుకు కాం[గైసు వారి సమాధానం రెండు రకాలుగా ఉంది. మొదటగా మంత్రివర్గ 
సమష్టి బాధ్యతా సూత్రానికి సంకీర్ణ ప్రభుత్వాలు అతీతమై నవని వారి అభిప్రాయం. దీన్ని 
ముస్లిములు గౌరవప్రదమై న కారణంగా ఎంచటం లేదు. బిటిష్‌ వారు ఒక్కరు మాత్రమే 
బాధ్యతను తమ (పభుత్వ పద్దతిలోని (ప్రాధమిక సూత్రంగా అంగీకరించారు. కాని ఇటీవల 
దాన్ని కూడా విస్మరించారు. ఈ విషయాన్ని (బిటిష్‌ పార్హమెంటు కూలంకషంగా చర్చించింది. 
ఒకసారి భావించినట్టుగా బాధ్యతాయుత సూ|త్రాన్ని అతిక్రమించరాని సూత్రంగా ఇప్పుడు 
భావించార్సిన అవసరం లేదన్నది. కాంగైసు ప్రభుత్వాలలో సమిష్టి బాధ్యత లేదన్నది రెండో 
విషయం. అవి వివిధ శాఖల ప్రభుత్వాలు. ప్రతి మంత్రీ సర్వస్వతం[తుడు. ప్రధాని కూడా ఒక 
మంత్రే. కాంగైసువారు సమిష్టి బాధ్యత గురించి మాట్లాడటం అనావశ్యకమై న విషయం. ఈ 
కారణం చెప్పటంలో చిత్తశుద్ది లేదు. కాంగ్రెసుకు మెజారిటీ లేని కొన్ని రాష్ట్రాల్లో అది సంకీర్ణ 
ప్రభుత్వాలలో పాల్గొంది. అలాంటి సందర్భాల్లొ ఇతర పార్టీలకు చెందిన మంత్రులను తమ 
పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెసు శపధాన్ని అంగీకరించాలని అడగలేదు. సంకీర్ణ 
ప్రభుత్వం మంచిది కానట్లయితే, ఒక చోట మంచిదిగానూ, మరొకచోట మంచిది 
కాకుండానూ ఉంటుందా అని ముస్తములు అడుగుతున్నారు. 


మెజారిటీ ముస్టిముల విశ్వాసం లేని సందర్భాల్లో మంత్రుల న ముస్లిం (ప్రతినిధులు 
ముస్లిముల (ప్రయోజనాలను కాపాడటంలో విఫలం కాలేదన్నది కాం[ైసు వారి రెండవ 
సమాధానం. వారు ముస్టిముల ప్రయోజనాలు కాపాడటంలో తమ సర్వశక్తులను వినియోగించారు. 
ఇది పోప్‌ ప్రభుత్వాల విషయమై చెప్పటం మీద ఆధారపడుతుంది. 

“పభుత్వ రకాల గురించి మూర్ణులు పోటీ పడుతుంటారు. చక్కని పరిపాలనను 
అందించేదే మంచి ప్రభుత్వం”. 


ఈ విధమైన సమాధానం చెప్పటంలో కాం(గెసు అధిష్టాన వర్గం ముస్తిముల, 
మై నారిటీల (ప్రధాన వాదాన్ని సరిగా అర్ధం చేసుకున్నట్టు కనపడదు. ముస్రిములకు కాంగగైసు 
మంచి చేసిందా లేదా అన్నది వారిద్దరి మధ్యా గల తగాదాలకు. వారి తగాదా మరొకదాన్ని 
గురించి, స్వరాజ్యం వస్తే హిందువులే పాలక జాతా? ముస్టిములు ఇతర మైనారిటీలు 


32 డాక్టర్‌ బాబాసోహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 

పాలితులా? సంక్షీర్ణ మం|త్రివర్గాల కోరికతో ఈ సమస్య ముడిపడి ఉన్నది. ఈ సమస్యపై 
: ప స . వారు తమను పాలిత జాతి కింద 

ముస్లిములు మై నారిటీలు నిర్దిష్టమైన వాదనను చేస్తున్నారు. వారు తమను వె ,. 

జమకట్టువద్దంటునా ఎరు. 


పాలకవర్గం పాలితులకు మంచి చేశారన్నది ఆజ నెట్టి, పాలిత ప్రజలుగా 
ము[ద వేయించుకోవడానికి ముస్తిములు మై నారిటీలు ఇషప్తపడటం లేదు. భారతదేశంలో 
భారతీయులకోసం బిటీష్‌ వారు చాలా మంచి పనులు చేశారు. రోడ్లను బాగు పరచారు. 
శాస్త్రీయ. పద్దతులపై కాలవల్ని తవ్వించారు. రైలు మార్గాలు వేశారు. పోస్టల్‌ సర్వీసులను 
ఏర్పాటు చేశారు. తూనికల్ని కొలతల్ని [క్రమబద్ధం చేశారు. భూగోళశాస్త్రం, నక్ష్మతశాస్తం, 
వె ద్యశ్యాస్త్రాలను తగు విధంగా సవరించారు. అంతర్ల కలహాలను రూపుమాపి పరిస్థితులలో. 
అభివృద్దిని సాధించారు. ఇన్ని మంచి పనులు చేశారు గనుక మనం  స్వపరిపాలనను కోరకుండా 
బ్రిటీషు వారికి విధేయులుగా ఉండటాన్నే కోరుతున్నామా? ఈ మంచిపనులు చేసినందువల్ల 
భారతీయులు బ్రిటీషువారికి వ్యతిరేకంగా స్వ పరిపాలన కోసం పోరాడటాన్ని విరమించారా? 
ఇలాంటి పనిని భారతీయులు చేయలేదు. (బ్రిటీషువారు చేసిన మంచి పనులతో భారతీయులు 
సంతృప్తి పడి ఊరుకోలేదు. స్వరాజ్యం కోసం పోరాడుతూనే ఉన్నారు. ఇది కూడా అలాంటిదే. . 
ఐరిష్‌ దేశభక్తుడు “కుర్రాం'. చెప్పినటుల ఆత్మగౌరవం లేకుండా ఎవ్వరూ కృతజ్ఞులె 
ఉండరాదు. ఏ వనిత కూడా తన పాతివ్రత్యాన్ని కోలో ఎయి జీవించలేదు. ఏ జాతి సైతం తన 
గౌరవాన్ని కోల్పోయి క తజ్జతాబద్ధమై ఉండలేదు. మరొకరకంగా ఉండాలంటే జీవితతత త్తం 
కారె రైల్‌ చెప్పినట్లు ' “పంది వేదాంతం లాగా ఉండాలి”. ముస్లిములు ఇతర మై నారిటీలు కాంగ్రెసు 
నుండి మంచితనాన్ని గాక, తమ ఆత్మగౌరవ పరిరక్షణకే ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇస్తున్నారన్న 
విషయాన్ని కాంగ్రెసు అధివ్వాన వర్గం (గ్రహంచాలి. తమ అస్తిత్వాన్ని గురించి ఎరుక ఉన్న 
మనుషులు, కొవ్వు పెంచే తిండి కోసమే ఎెంపర్జాడే పందుల్హాంటి వాళ్ళు కాదు. వారికి ఆత్మ 
గౌరవం ఉంటుంది. దాన్ని ఎవళ్ళూ “స్వర్గ సామ్రాజ్య దత్తం చేస్తామని ఆశపెట్టినా 
వదులుకోరు. క్షుప్తంగా చెప్పాలంటే “జీవితం మాంసం కన్నా అధికమై ది”. 


కాం[ైసు హిందువుల స సంస్థ అని కాదని చెప్పి లాభం లేదు. హిందువులే అధికంగా ఉన్న 
సంస్ట హిందువుల మనస్సుల ఆశయాలను మాత్రమే (ప్రతిబింబిస్తుంది. రాజకీయాలలో 
కాంగ్రెసు చాలా గౌరవంగా వ్యవహరిస్తున్నది. హిందూ మహాసభ మొరటుగా వ్యవవారిస్తోంది. 


రెండింటి మధ్యగల భేదం ఇదే. ఈ భేదం తప్ప అ హిందూ మహాసభల మధ్య 
మరెలాంటి భేదమూ లేదు. 


ఇదే విధంగా పాలకులు, పాలితుల విభేదాని స కాంగ్రెసు పాటించటం లేదని చెప టంలో 
కూడా ఫలితమేమీ లేదు. ఒకవేళ ఇదే నిజమై నట్లయితే కాంగ్రెసు ఇతర మై నారిటీలను తనతో 
సమాన భాగస్తు స్తులుగా గుర్తించగలిగే గే వినమ్రతను, చిత్తపుద్ధిని రుజువు చేసుకోవాల్సి వుంది. అలా 


పతనం నుంచి పలాయనం 33 


గుర్తించినట్లు దాఖలా ఏమిటి? నాకు ఒకే పరీక్ష కన్పిస్తుంది. ఇతర మై నారిటీల (ప్రతినిధులతో 
కలిసి అధికారం పంచుకోవటానికి కాం(గెసు ఒప కోవాలి. అలాంటి దానికి కాం|గైెసు 
సిద్ధమేనా? ప్రతివారికి దానికి సమాధానమేమిటో తెలుసు. తనకు విధేయత చూపనటువంటి 
వర్గాల ప్రతినిధులతో అధికార భాగసా వమ్యానికి కాంగ్రెసు సిద్దంగా లేదు. అధికార భాగసా గమ్యం 
కావాలంటే ముందుగా కాంగ్రెసుకు విధేయం గా ఉండాలి. కాంగ్రెసుకు విధేయంగా ఉండని 
వర్గాన్ని రాజకీయ అధికారానికి దూరంగా ఉంచాలన ఇదే కాం[గ్రెసు సిద్దాంతంలాగా కనిపిస్తోంది. 


రాజకీయ అధికారం లేకపోవటమే పాలక పాలితులజాతుల మధ్య విభేదానికి ప్రధాన 
కారణం. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెసు ఈ సూతానికే కట్టుబడి ఉంది. ఇప్పటికే తాము 
చాలా బాధలు పడ్డామని ముస్టములు అంటున్నారు. పాలితజాతిగా మారటం చిట్టచివరి 
దెబ్బగా ముస్తీములు భావిస్తున్నారు. భారతదేశాన్ని (బిటీషువారు ఆక్రమించటం మొదలు 
పెట్టగానే ముస్తిముల వినాశనం [ప్రారంభం అయింది. కార్య నిర్వహణ, పాలన, న్యాయశాస్త్ర 
రంగాల్టో (బ్రిటీషువారు ప్రవేశపెట్టిన ప్రతిమార్చూ ముస్తిములను క్రమంగా దెబ్బతీశాయి. 
 పౌరన్యాయం విషయంలో హిందూ న్యాయాన్ని అనుసరించడానికి భారతదేశపు ముస్లిం 
పాలకులు అనుమతించారు. కాని వారు హిందూ శిక్షాస్మృతిని అనుమతించటం లేదు. ముస్తిం 
పాలకులు, హిందువులకు ముస్లిములకు ముస్టిము గిక్షాస్మ్ట్రతినే అమలు జరిపారు. ముస్రిము 
శిక్షాస్మృతిని బ్రిటిషు ప్రభుత్వం మొదటగా సంస్కరించటం [ప్రారంభించి మెకాలే పీనల్‌కోడ్‌ 
మార్పులను పూర్తి చేసింది. భారతదేశంలోని ముస్లిముల గౌరవ ప్రపీత్తుల స్థాయికి ఇది మొదటి 
విఘాతం. దీని తరువాత ముస్లిం పౌరన్యాయాన్ని, షరియత్‌ను అమలు పరచటాన్ని [క్రమంగా 
తగ్గించి వేశారు. వ్యక్తిగత సంబంధాల న వివావాం, వారసత్వం విషయాల్లోనే షరియత్‌ ముస్లిం 
న్యాయాన్ని వాడటాన్ని (బిటీషువారు అనుమతించారు. దీంతోబాటుగా 1837లో పర్షియా 
భాషను కోర్టు వ్యవహారాల భాషగా మార్చివేసి, దాని స్థానంలో ఇంగ్రీషునూ ఇతర (ప్రాంతీయ 
భాషలనూ ప్రవేశపెట్టారు. ఆ తరువాత భాజీల వ్యవస్థను రద్దు చేశారు. దీనితో ముస్లిం పాలకుల 
కాలంలో షరియత్‌ను అమలు చేసిన ఖాజీల వ్యవస్థ రద్దు అయింది. వారి స్థానంలో 
న్యాయవాదులు, న్యాయమూర్తుల నియామకం [ప్రారంభం అయింది. అలాంటివారు ఏ 
మతానికి చెందిన వారెనా ముస్లిం న్యాయాన్ని అన్వయిస్తూ తీర్పులను చెప్పే అధికారాన్ని 
దాఖలు పరిచారు. ఇవన్నీ ముస్లిముల బాధలను పెంచాయి. ఫలితంగా ముస్రిములు తమ స్టాయి 
పోయిందనుకున్నారు. వారి న్యాయశాస్త్రం పనికిరానిదె ౦ది. వారి భాషను, విద్యను పక్కకు 
నెట్టివేశారు. వీటితోపాటు సింధ్‌, జౌథ్‌ సంస్థానాలను |బిటీషువారు .కలిపివేసుకోవడం, 
సిపాయిల తిరుగుబాటు ముస్తిముల స్థాయికి విఘాతం కల్షించాయి. సిపాయిల తిరుగుబాటు 
వల్ల ముస్లిం ఉన్నత వర్గాలవారు మరీ బాధపడ్డారు. వారు సంపదను కోల్పోవటమే గాకుండ, ఆ 
తిరుగుబాటులో పాల్గొన్నందుకు శిక్షలు కూడా అనుభవించాల్సి ఉంది. తిరుగుబాటు తర్వాత 
- పెద్దా, చిన్న ముప్రములందరూ తమ స్థాయిని కొల్పోయి కింది స్థాయికీ దిగారు. వారి గొరవం 


24 డాక్టర్‌ బాబాసోహెబ్‌ అంబేద్కర్‌ రచనలు = (ప్రసంగాలు 


అంతరించింది. గౌరవం, విద్య, విధుల లేమితో వారు హిందువులను ఎదుర్కోవాల్సి వచ్చింది. 
రెండు మతాల మధ్య పోరాటంలో బిటిషు వారు తటనస్ట్యాన్ని ప్రదర్శించారు. ఈ పోరాటంలో 
ముస్లిముల స్థితి నురింతగా దిగజారిపోయింది. | బిటిషువారు భారతదేశాన్ని పూర్తిగా జయించటంతో 
హిందువుల ముస్రిముల స్థితిగతుల్లో చాలా విప్తవాత్మకమై న మార్పులు వచ్చాయి. దాదాపు 
అయిదువందలేండ్డు ముస్లిములు భారతదేశపు హిందువులను పాలించారు. (బిటిషు వారి 
విజయంతో ముస్టీిముల స్థాయి, హిందువుల స్థాయికి సరి సమానం అయింది. పాలకుల = 
నుండి తోటి పాలితుల స్థాయికి ముస్టిములు చేరుకున్నారు. హిందువులను పాలించే స్థాయి 
నుండి, హిందువులతో సమానంగా పాలితుల స్థాయికి చేరుకోవడం వాస్తవంలో చాలా 
అవమానకరమై నది. ఇలాంటి అవమానాల నుండి తపి పంచుకోవటానికి (పతే కమె న స్వతంత్ర 
ముస్తిం రాజ్యాలు ఏర్పడాలని ముస్లిములు కోరటం అస్వాభావికమా? 


భాగం = 2 
పాకిస్తాన్‌కు వ్యతిరెకంగా 
 వాందువుల వాదం 


- నక్రతా విచ్చిన్నం 


పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా హిందువుల వాదం 

పాకిస్తాన్‌ (ప్రణాళికను వ్యతిరేకించే హిందువుల ఆలోచనలకు మూడు కారణాలను 
పేర్కొనవచ్చు. వాళ్ళ అభ్యంతరాలు = 
1. అది భారలదేళ సమైక్యతకు భంగం కలిగించి రెండుగా విభజిన్తుంది కాబట్టే; 
2 ఆది భారతదేశ ర్గక్షణ పొటవాని హై బలహీన పరుస్తుంది కాబట్టే; 
శి. మతో నమస్వా వరిష్కారంలో వివలమొతుంది కాబట్టి; 

ఈ అభ్యంతరాల్లో వీదినా నత్తా ఉందా? ఆ అభ్యంతరాల నత్తాను వరిశీలించటమే ఈ 
భాగం లక్ష్యం. 


ఏకతా నిచి 'న్నం 


భారతదేశ సమై క్యత నాశనమౌతున్నదన్న అభియోగం చేయడానికి ముందు, హిందువులు 
వారు కోరుతున్న సమై క్యత ఉన్నదా అన్న విషయాన్ని రూఢి పరచుకోవాల్సి ఉంది. పాకిస్తాన్‌ 
హిందుస్తాన్‌ల మధ్య' ఎలాంటి ఐక్యం ఉంది? 


ఐక్యం ఉన్నదంటున్న హిందువులు, భారతదేశం సుండి విడిపోవాలంటున్న ముస్తిముల - 
(వాంతాలు ఎల్లప్పుడూ భారతదేశంలో అంతర్భాగంగానే ఉన్నాయంటునా ఎరు. ఇది చారిత్రక 
సత్యం. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. చంద్రగుప్తుడు పాలించిన రోజుల్లో ఇవి భారత 
దేశంలోని ప్రాంతాలే. ఏడవ శతాబ్దంలో భారతదేశాన్ని సందర్శించిన చెనా యాత్రికుడు 
హుయాన్‌త్చాంగ్‌ కాలంలో కూడా ఇవి భారతదేశంలోని అంతర్భాగాలే. హుయాన్‌త్సాంగ్‌ తన 
దినచర్య పుస్తకంలో భారతదేశం ఐదు విభాగాలుగా ఉన్నదని రాశాడు. ఆయన భాషలో అవి 
“అయిదు ఇండీలు”. 1) ఉత్తర భారతం, 2) పశ్చిమ భారతం, 3) మధ్యభారతం, 4) తూర్పు 
భారతం, 5) దక్షిణ భారతం. ఈ ఐదు విభాగాల్లో 80! లు ఉండేవి. వుయాన్‌త్తాంగ్‌ 
“ప్రకారం ఉత్తర భారతంలో పంజాబు, కాశ్మీరు దానిని ఆనుకుని ఉన్న పర్వత (ప్రాంతాలు, 
సింధూనదికి ఆవల తూర్పు ఆస్టనిస్తాన్‌ మొత్తం, సరస ;తీ నదికి పశ్చిమాన గల ప్రస్తుతపు 
'సిస్‌, సప్లైజ్‌ రాజ్యాలు, కాబూలు, జలాలాబాద్‌, పెషావర్‌, ఘజనీ బన్నూ జిల్లాలు ఉండేవి. 
ఇవన్నీ కపిసరాజు ఆదీనంలో ఉండేవి. కపిసరాజు హిందూ క్షత్రియుడు. ఆయన రాజధాని 
కాబూల్‌కు 27 మైళ్ళ దూరంలోగల చరికార్‌ అయి ఉండవచ్చు. పంజాబులోని తక్షశిల, 
శింఘాపురం, ఉరస, పూంచ్‌, రాజోరి (ప్రాంతాలు కాశ్మీరు రాజు.అధీనంలో ఉండేవి. ముల్తాన్‌, 
శోరెకోట్‌లలో కలిసిన మై దాన ప్రాంతమంతా లాహోరుకు దగ్గరలో గల టాకీ లేక సంగల 





శి... ః 


40 | డాక్టర్‌ బాబాసోహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


రాజు పాలనలో ఉండేది. వుయాన్‌త్తాంగ్‌ భారత సందర్శన యాత సందర్భంలో ఉత్తర 
భారతపు సరిహద్దులు ఆ విధంగా విస్తరించి వున్నాయి. కాని, టాయన్నీఈ విధంగా వ్యాఖ్యానించారు. 
“ఒకప్పుడు ఉన్నటువంటి, లేదా వున్నాయీ అనుకునేటివంటి పరిస్టితులు నుంచి తీసుకున్న 
వాదన “చారిత్రక భావనకి మనం హెచ ఎరికగా ఉండాలి. ఆ పరిస్థితులు ఇప్పుడిక ఉనికిలో 
లేవు. అలాంటి వాటిని ఈ పరమోదాహరణల ద్వారా చాలా సులభంగానే చూపించవచ్చు. 
ఒకప్పుడు (టీపోలీ రోమన్‌ సామాజ్యంలో ఉండేది కనుక (టిపోలీని ఆక్రమించుకోవడాన్ని 
తమ మాతృభూమికి చెందిన (ప్రాంతాన్ని పునరాక్రమించుకోవటంగా ఇటాలియన్‌ పత్రికలు 
ప్రచురించాయి. ఒక ప్రక్క క్రీ.పూ. నాల్గవ శతాబ్దపు అలెగ్జాండర్‌ పాలిత భాగంలో పెల్టా 
ప్రాంతం ఉన్నందున మాసిడోనియా [ప్రాంతాన్ని [గ్రీకులు తమదేనని అంటున్నారు. 


_. మరోపక్క క్రీశ. పదవ క్షతాద్దిపు బల్గేరియన్‌ జారు వంశీకుల రాజధాని అయిన ఓ క్రిడా 


(ప్రాంతాన్ని తమదని బల్గేరియన్లు వాదిస్తున్నారు. గతమంతా కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ 
ఎవరూ తమ తమ వాదనలను ఉపసంవారించుకొనేటట్లు లేరు”. 


ఇలాంటి తర్కమే మనం కూడా అన్వయించుకొంటున్నాం. మనదేశంలో కూడా 
ఒకప్పటి పరిస్థితుల ఆధారంగా వాదవివాదాలు పెరుగుతున్నాయి. ఆనాడున్న పరిస్థితులు 
ఇవాళ లేవన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. వుయాన్‌త్సాంగ్‌ వెళ్ళిపోయాక ఒక వెయ్యేళ్ళ 
కాలం నాటి చరిత రచనలో నమోదు చెయ్యాల్సిన తర్వాతి యదార్థ విషయాల్ని 
పరిగణనలోకి తీసుకోకుండా వదిలేస్తున్నాం. 


వుయాన్‌త్సాంగ్‌ వచ్చినప్పుడు ఒక్క పంజాబే గాకుండా నేటి ఆస్టనిస్తాన్‌ [ప్రాంతం 
కూడా భారతదేశం అంతర్భాగంగా ఉండేది. పంజాబు, ఆస్టనిస్తాన్‌ల ప్రజలు మతపరంగా వేద, 
బౌద్ద మతాలకు చెందినవారే. వుయాన్‌త్సాంగ్‌ భారతదేశాన్ని వదిలి వెళ్ళాక ఏం జరిగింది? 


వాయవ్య [ప్రాంతం నుండి భారతదేశం పె కి ముస్టిం గుంపులు దండయా।త చేయడం 
చాలా (ప్రధానమైన సంఘటనగా పేర్కొనవచ్చు. మవ్మాద్‌బిన్‌ ఖాసిం నాయకత్వంలో 
భారతదేశం పె కి మొదటి ముస్తిం దండయాత్ర జరిగింది. ఇది క్రీ.శ. 711లో జరిగింది. వారు 
సింధు [ప్రాంతాన్ని జయించారు. ఎందుచేతనంకే మొదటి ముస్టిం దండయా' శ తర్వాత 
వాళ్ళు దేశంలో శాశ్వతంగా స్థీరపడలేదు. దండయా (తకు ఆజ్ఞ ఇచ్చిన బాగ్దాదులోని ఖలిఫాకు 
సుదూర సింధూ |పాంతంలోగల తమ (ప్రత్యక్ష అధికారాన్ని తొమ్మిదవ శతాబ్దపు మధ్యకాలానికి 
ఉపసంహరించుకొన్నారు. ఈ అధికార ఉపసంహరణ తరువాత 1001 సంవత్సరంలో మహ్మద్‌ 


ఘజనీ దండయాత్రలు ప్రారంభమయ్యాయి. 1030లో ఘజనీ చనిపోయినా, 30 సంవత్సరాల 


కాలంలో ఆయన 17సార్టు భారతదేశం పైకి దండెత్తి వచ్చారు. ఆయన తరువాత 1173లో 
మహ్మద్‌ ఘోరీ భారతదేశంపై దండయాత్రలు ప్రారంభించారు. ఒక ముఫ్పై సంవత్సరాల 


"పాటు భారతదేశాన్ని దోచుకున్నారు. ఆ తరువాత చెంఘిజ్‌ఫాన్‌ నాయకత 50లో మొఘలు 





క్షే న జ 


ఏకతా విచి న్నం 41 


సకేజ భారతదేశం రావటం ఆరంభమై ౦ది. అవి మొదట 1221లో ఆరంభమయ్యాయి. 
అప్పట్లో వారు కేవలం భారతదేశపు సరివాద్దుల్లోకి వచ్చారు. కాని దేశం లోపలికి చొచ్చుకొని 
రావటానికి వారు సాహసించలేదు. ఇరవై సంవత్సరాల తర్వాత వారు లాహోర్‌ పై దండెత్తి 
జయించారు. వారి దండయాత్రలన్నింటిలోకీ మహా భీకరమై౦ది 1398లో తె మూరు 
నాయకత్వంలో జరిగినటువంటిది. ఆ తరువాత 1526లో భారతదేశం పైకి బాబరు దండెత్తి 
వచ్చారు. బాబరు రాకతో భారతదేశంపై దండయాత్రలు నిలిచి పోలేదు. ఆ తరువాత మరో 
చైండుసార్డు భారతదేశంపై దండయాత్రలు జరిగాయి. 1738లో నాదిర్దా పంజాబుపై 
సముద్రపు హోరులాగా దండెత్తి వచ్చారు. ఆయన తరువాత 1761లో న. షా అద్దాలి. 
మూడవ పానిపట్టు యుద్దంలో, మళ్ళీ దేశంలో హిందువుల (ప్రభుత్వం తల ఎత్తలేని రీతిలో 
మహారాష్ట్రులను, pee ఓడించారు. ఆ విధంగా భారతదేశంలో హీందువులు. తమ 
అధికారాన్ని ముస్లిములకు ధారాదత్తం చేయాల్సి వచ్చింది. 


కేవలం టోపిడీ, యుద్ద విజయాల కోసమే ముస్లిం దండయాత్రలు (ప్రారంభం 
కాలేదు. వాటి వెనుక మరొక లక్ష్యం ఉంది. సింధూనది ఓడరేవుల్లో ఒకటైన దేబుల్‌ దగ్గర. 
పట్టుకున్న అరబ్బుల సేనలను విడుదల చేయించి సింధురాజును శిక్షించే ఉద్దేశ్యంతో 
మహ్మద్‌ బిన్‌ ఖాసిం సింధూ [ప్రాంతంపై దండయాత్ర ప్రారంభించారు. బవు దేవతోపాసన, 
విగ్రహారాధనగల హిందువులపై దాడీ చేసి భారతదేశంలో ఇస్తాం మతాన్ని స్థాపించటం కూడా 
వారి ఉద్దేశ్యమనే విషయంలో ఎలాంటి సందేవాం లేదు. వాజ్ఞూజ్‌కు పష పంపించిన సందేశాలలో 
ఒకదానిలో మహ్మద్‌ బిన్‌ ఖాసిం ఇలా పేర్కొన్నారు. పు మేనల్లుడిని ఆయన' 
యోధులను, ఉద్యోగులను బంధించాం. (దోవులను ఇస్లాం మతంలోకి మార్చాం. విగ్రహాలను 
ధ్వంసం చేశాం. దేవతా విగ్రహాలు గల దేవాలయాలకు బదుల్ముమసీదులు,. ఇతర (ప్రార్ధనా 
స్థలాలను నెలకొల్పాం. కుత్చా చదివాం. | ప్రార్హనాపరులకు పిలుపు ఇచ్చాం. న్నిర్జీత సమయాల్లో 
(ప్రార్ధనలు జరిగేటట్లు చేశాం. ప్రతీరోజూ ఉదయం, సాయంకాలం తక్సీరు, భగవంతుని 
కీర్తనలు సాగేటట్లు చేశాం”. 


రాజు శిరస్సుతో పాటు పంపిన పై సందేశాన్ని అందుకొని వాజ్ఞాజ్‌ కింది విధంగా 
జవాబిచ్చారు. 


“అందరికీ రక్షణ కల్పించాల్సింది. శతృవులు, మి|తులు, చిన్నా, పెద్దా తారతమ్యం 
చూడవద్దు. మతదోహులను బబ్రతకనీయవద్దు. వారి గొంతుకలు కోసి వేయాలన్నదే 
భగవద్వాక్యం. దీనినే భగవంతుని ఆజ్ఞగా భావించాల్సింది. రక్షణ ఇవ్వటంలో సదా సంసిద్ధంగా 
ఉండటం వల్ల నీ పని చాలా ముందుకు సాగుతుంది. నీవారిపై తప్ప శతృవులపై ఎలాంటి 
దయాదాక్షిణ్యాలు చూపించవద్దు '. 


మహ్మద్‌ ఘజనీ తాను భారతదేశంపె చేసిన దండయా (తలని ఎంటిని పవిత్ర యుద్దాలుగా 


42 డాక్టర్‌ బాబాసాహెబ్‌ ఆంబేద్కూర్‌ రచనలు - ప్రసంగాలు 


భావించాడు. మహ్మద్‌ ఘజనీ చరిత్రకారుడైన “అల్‌ఉల్బీ' ఆయన దండయాత్రలను ఈ 
విధంగా వర్ణించాడు. 


“విగహాలున్న దేవాలయాలన్నింటిని పడగొట్టారు. ఇస్టాం మతాన్ని స్ట్రాపించారు. 
నగరాలను ఆక్రమించారు. అపవిత్రులనూ, విగ్రహారాధకులనూ నిర్మూలించారు. ముస్టీములు 
గర్వపడేటట్లుగా వ్యవహరించారు. ఆ తరువాత స్వదేశం చేరుకుని ఇస్టాం మత వ్యాప్తికి చేసిన 
కృషిని సవివరంగా వివరించారు. ప్రతి సంవత్సరం భారతదేశంపై పవిత్రయుద్దం చేయటానికి 
ఘజనీ ప్రతినబూనారు”. 


మహ్మద ఘోరీ దండయాత్రలలో కూడా మనకు ఆయనలో ఇలాంటి పవిత్ర 
ఉద్దేశ్యమే గోచరిస్తుంది. ఘోరీ చేపట్టిన కార్యకలాపాలను ఘోరీ చరిత్రకారుడై న హసద్‌ నిజామీ 
ఈ కింది విధంగా వర్ణించారు. 


“హిందుస్తాన్స్‌పై పవిత్ర యుద్ధం జరపటమే నా దండయాత్రల ప్రధాన లక్ష్యం. 
బహుదేవతల కాలుష్యం, విగహారాధనల అపవిత్రత నుండి దేశానికి విమోచన కలిగించడమే 
ఆయన లక్ష్యం. ఆయన దండయా(తల తర్వాత ఒక్క దేవాలయం కూడా మిగల్లేదు. 


ఈ మూరు తన జ్ఞాపకాలలో భారతదేశంపై ఎందుకు దండయాత్రలు చేశారో వివరించారు: 


“అపవిత్రులకు వ్యతిరేకంగా యుద్ధం చేసి వారిని మహ్మద్‌ ఆజ్ఞాపించిన మతస్థులుగా 
మార్చటమే నా హిందుస్తాన్‌ దండయాత్రల లక్ష్యం. దేవాలయాలను, విగ్రహాలను ధ్వంసం 
చేసి, విగ్రహారాధన విశ్వాసాల నుండి, బహు దేవతల బాధల నుండి విముక్తి కలిగించటమే లక్ష్యం. 
పర్యవసానంగా దేవుడి ముందు మనమందరం ఘాజీలుగాను, ముజిహిట్‌లుగాను, సహోదరులు 
గాను, మత. ర్వకులుగానూ వుంటాం”. 


భారతదేశ ౦పె ముస్లిములు జరిపిన దండయా[తలను ఒక రకంగా ముస్తిముల మధ్య 
యుద్దాలుగా భావించవచ్చు. దేశంపై దండయా(తలు జరిపిన వారందరినీ ముస్తిములుగా 
భావించటం వల్లనే యథార్థం మరుగున పడింది. వాస్తవంలో వీరిలో తార్తర్‌లు, ఆప్టనులు, 
మంగోలులు ఉన్నారు. మహ్మద్‌ ఘజనీ తార్తారు, మహ్మట్‌ ఘోరీ, ఆప్టను దేశస్తుడు; తైమూరు 
మంగోలు దేశస్థుడు; బాబర్‌ తార్తార్‌; నాదిర్జా, మహ్మద్‌ షా ఖ్‌, ఆప్టనులు. భారతదేశంపై 
దండయాత్ర జరపటంలో ఆప్టనులు తార్తారులను నిర్మూలించ నిశ్చయించారు. తార్తారులు 
ఆప్టనులకు వ్యతిరేకంగా వ్యవవారించారు. వారంతా పరస్పరం. ఆత్మీయతలు గల ఒక 
' కుటుంబానికి చెందినవారుగా వ్యవవారించలేదు. వారిలో ఇస్తాం మత సౌభాతృత్వం బాగా 
సెరగలేదు. వారు పరస ఎరం బద్ధ వ్యతిరేకులు. నారి మధ్య తరచూ పరస్పర విధ్వంసానికి 
యుద్దాలు జరుగుతుండేవి. వారి మధ్య వ్యతిరేకతలు, శతృత్వాలూ ఉన్నప్పటికి, వారంతా 
హిందూ మత విశ్వాసాల నిర్మూలనాన్ని ధ్యేయంగా పెట్టుకున్నారన్న విషయాన్ని మనం 


ఏకతా విచి స వం 43 


గుర్తుంచుకోవాలి. భారతదేశంపై దండయాత్ర చేసినవారు ఉపయోగించిన పద్దతులు, ఆ 
తరువాత జరిగిన చరిత్ర విషయంలో (ప్రాముఖ్యం లేనివిగావు. మహ్మద్‌ బసీం తన మతావేశాన్ని 
ప్రదర్శించటానికి ప్రథమ సాక్ష్యంగా డియోల్‌ నగరంలో తాను బందీలుగా పట్టుకున్న 
(బ్రాహ్మణుల నందరినీ బలవంతంగా సున్తీ చేయించారు. అలా సున్తీ చేయించటాన్ని 
(బ్రాల్మాణులు నిరాకరించారన్న విషయాన్ని తెలుసుకొన్న మహ్మద్‌ బసీం 17 సంవత్సరాలు 
వై బడ్డ వారినందరినీ చంపించివేశారు. తక్కిన స్త్రీలు, పిల్లలు, పురుషులను బానిసలుగా 
మార్చారు. హిందూ దేవాలయాల్ని దోచుకున్నారు. దేవాలయపు సంపదలోని అయిదోవంతును 
న్యాయ సమ్మతమైన ప్రభుత్వ భాగంగా (గ్రహించి మిగతా దానిని సైనికులు తమ మధ్య 
సమంగా పంచుకొన్నారు. 


హిందువులకు భీతి కలిగించే పనుల్ని మొదట మహ్మద్‌ ఘజనీ చేపట్టారు. 1001 
సంవత్సరంలో రాజా జయపాల్‌ ఓటమి తరువాత ఆయనను నడివీధిలో ఊరేగిస్తూ 
నడిపించారు. అలా నడిపించి అవమాన పరచటాన్ని ఆయన కుమారులు, సామంతులు 
వీక్షించారు. అపవిత్రుల మనస్సులలో ఇన్లాం మతం పట్ల భక్తిశ్రద్ధలు పెరుగుతాయని 
భావించటం జరిగింది. 


అపవితులను చంపటమనే విషయం మహ్మాద్‌కు చాలా సంతోషం కలిగించింది. 
1019లో చాంద్‌రాయ్‌ పై చేసిన దండయాత్రలో ఆయన చాలామంది అపవిత్రులను 
చంపించారు. కొందరిని ఖై దీలుగా తీసుకొని వెళ్ళారు. అపవిత్రులను సంవారించటం పూర్తయ్యే 
దాకా ముస్లిములు సంపదను కొల్లగొష్టే విషయంపై కి తమ దృష్టిని మరల్బలేదు. హిం దువుల 
సె న్యాలకు చెందిన ఏనుగులు హిందూ మత విశ్వాసాలను వదులుకొని స్వచ్చందంగానే వచ్చి 
మహ్మద్‌ సెన్యంలో చేరాయని చరిత్రకారులు అతిశయోక్తులు రాశారు. 


చాలా సందర్భాల్లో బీహారుపె మహ్మద్‌ భక్తియార్‌ ఖిల్జీ విజయం మాదిరీ హిందువుల 
నరమేధం వల్ల దేశంలోని హిందువుల సంస్కృతికి కొంత విఘాతం కలిగిన మాట వాస్తవమే. 
మహ్మద్‌ భక్తియార్‌ ఖిల్టీ బీహారు లోని నద్దియార్‌ను ఆ[క్రమించినప్పటి విషయాలను తబాఖాత్‌ 
ఇనాసిరిలో ఈ విధంగా వివరించారు. 


“విజేతలు విపరీతమై న విధ్వంసం చేశారు. నగరంలో చాలామంది ముండిత శిరస్కులె న 
(బాహ్మణులు. వాళ ఎందరిని చంపించారు. చాలా (గంధాలు దొరికాయి - కాని వాటిలో ఉన్న 
విషయాలను, బ్రాహ్మణులందరూ చనిపోవటం వల్ల ఎవ్వరూ వివరించలేక పోయారు. 
నగరం, కోట అధ్యయన కేంద్రాలు.” 


ఈ విషయంలో సాక్ష్యాధారాలను క్టుప్తీకరిస్తూ డా! సై టస్‌ ఈ విధంగా వివరించారు. 
“దేవాలయాలు, వి[గహాల విధ్వంసం విషయంలో మనకు చాలా సాక్ష్యాధారాలు ఉన్నాయి. 
మనం ఇదివరకే గమనించినట్టుగా మహ్మద్‌ బిన్‌ ఖాసిం సింధలో ఒక [క్రమపద్ధతిలో విధ్వంస 


44 డాక్టర్‌ బాబాసోహెబ్‌ అంబేద్కర్‌. రచనలు = ప్రసంగాలు 


కాండను జరిపారు. కాని ఆయన మూల్తాన్‌లో గల దేవాలయాన్ని మాత్రమే విడిచిపుచ్చారు. 
ఆ దేవాలయానికి లభించే ఆదాయం ఆకర్షణీయంగా ఉండేది. ఆ దేవాలయాన్ని సందర్శించే 
యాత్రికులు విగ్రహాలకు చాలా కానుకలు చెల్లించేవారు. ఆ విగ్రహం పుడ చుట్టూ గోమాంసం 
తగిలించి తన కసి తీర్చుకున్నాడు. కాని న ఎ ధ్వంసం చేయలేదు. 


మినహాజ్‌ ఇసిరాజ్‌ మరింతగా వివరించారు. “దాదాపు వెయ్యి దేవాలయాలు ధ ;ంసం 
చేసిన కీర్తి మహ్మట్‌దె. సోమనాధ్‌లోని దేవాలయాన్ని ధ్వంసం చేసి, విగ్రహాన్ని విరగ్గొట్టి 
దోచుకున్నారు. విరగ్గొట్టిన విగ్రహాన్ని నాలుగు [ప్రాంతాలలో విసిరి వేశారు. గజనీలోని జామె 
మసీదులో ఒక భాగాన్ని, తన రాజసౌధపు సింహద్వారం ముందు ఒక భాగాన్ని, మూడో భాగాన్ని 
నాలుగో భాగాన్ని మక్కా మదీనాలకు పంపారు. ప్రతి సంవత్సరం భారతదేశంలోని అపవిత్రత 
నిర్మూలన కొరకు దండయాత్రలు చేస్తానని మవ్మాద్‌ ఘజనీ ప్రతిజ్ఞ చేశాడని లేన్‌పూలే 
అన్నారు. సోమనాధ దేవాలయం ధ్వంసమయ్యేదాకా ఆయన నిద్రపోలేదు. దానికోసం 
ఆయన తన వృద్దాప్యంలో కూడా కష్టమై న ఎడారి దారిన మూల్తాన్‌ నుండి అనహాల్‌ వరకూ 
తీరం వెంట యుద్ధం చేస్తూ ప్రయాణించి సుప్రసిద్ద దేవాలయాన్ని చేరుకున్నాడు; 


“లక్షలాది యాత్రికులు అక్కడకు చేరేవారు. వెయ్యిమంది బ్రావ్మాణులు దేవాలయంలో 
పూజలు శః సవాళ్ళు. ఆభరణాలను సంపదను రక్షించేవారు. వందలాది నర్తకీమణులు, 
గాయకులు దేవాలయ సింహద్వారం ముందు నిలిచి గానం చేస్తూ, నృత్యాలు చేసేవారు. ఆ 
దేవాలయంలో మణులు, వజాలు, రత్నాలు పొదిగిన పొడవాటి శివలింగం ఉండేది. దేవా 
అయ ప్రాకారాన్ని సంరక్షీస్తున్న వేలాది బ్రాహ్మాణులు విశ్వాసహీన్నులె న ముస్లిములు నిర్భయంగా 
సోమనాధ దేవాలయం పైకి దండెత్తి రావడాన్ని ఆశ్చర్యంగా చూస్తూ, సోమనాధుడే వారిని 
గిక్షిస్తాడని భావించేరు. ముస్టిం సైనికులు నిర్భయంగా దేవాలయ (ప్రాకారపు గోడలు ఎగబాకి 
దేవాలయలలో చొరబడ్డారు. తనే సవకుల (ప్రార్థనలను వినకుండా దేముడు మూగవాడయ్యాడు. 
అప్పుడు జరిగిన పోరులో దాదాపు 50 వేలమంది హిందువులు తమ మత విశ్వాస రక్షణలో 
అసువులు కోల్పోయారు. దేవాలయంలోకి చొరబడ్డ ముస్రిములు ఆనందోత్సాహాలతో 
అపవిత్రం చేసి దేవాలయ సంపదను దోచుకున్నారు. లింగాన్ని పడగొట్టి ముక్కలు 
ముక్కలుగా చేసి ఆ ముక్కలను విజేత భవనానికి తరలించారు. కము. ద్వారాలను 
పెకలించుకొని పోయి ఘజనీలో నెలకొల్పారు. విగ్రహాలను విధ్వంసం చేసిన వారు 
దేవాలయపు ఆహార సంపదను ఆనందోత్సాహాలతో పంచుకున్నారు.” 


మహ్మద్‌ ఘజనీ చేసిన ఘనకార్యం చాలా పవిత్రతను సంతరించుకుంది. ఆ సంపదా 
యాన్ని, ఆయన తరువాత భారతదేశంపై కి దండెత్తి rE అనుసరించారు డా! టైటస్‌ 
మాటలో: నా ల 


. “మళ్యాట్‌ ఘజనీ తరువాత ఛారతదేశంపైకి దండెత్తి వచ్చిన వారిలో హక్‌ ఘోరీ 


ఏకతా విచి న్నం 45 


ఒకరు.. అజ్మీర్‌ పె జరిపిన దండయాత్రలో దేవాలయాలను పునాదులతో సహా పెకలించి 
వేశారు. దేవాలయాల స్థానాల్లో మసీదులు నిర్మించాడు. ఇస్తాం మత సిద్దాంతాలను, ఆచార 
సాంప్రదాయాలను ప్రతిష్టించాడు. ఢిల్తీ నగరం, దాని పరిసరాల్లోని దేవాలయాలన్నింబినీ 


ధ్వంసం చేశాడు. విగ్రహాలను పగులగొట్టాడు. విగ్రహారాధన .లేకుండా చేశాడు. దేవాలయాల 
స్టానాల్గొ మసీదులు నిర్మించాడు.” 


“కుతుబుద్దీన్‌ ఐబక్‌ కూడా దాదాపు వేయి దేవాలయాలను ధ్వంసం చేశాడు. వాటి 
పునాదులపై మసీదులు నిర్మించాడు. ఇదే రచయిత కుతుబుద్దీన్‌ ఐబక్‌ ఢిల్రీలోని జొమామసీదును 
నిరి శ్రంచాడన్నాడు. దేవాలయాల విధ 90సం వల్ల అభించిన జిలా కలో నూ,స ర్లాభరణాలతోనూ 
మసీదులో అలంకరించారు. దేవాలయాల సత్వర విధ్వంసానికి ఏనుగులను ఉపయోగించారు. 
దేవాలయాల రాళ్ళను పెకిలించి, మసీదు నిర్మాణానికి ఉపయోగించి వాటిపై ఖురాన్‌ 


సూక్తులను చెక్కించారు. ఢిల్లీ జామామసీదు తూర్పు ద్వారానికి ఎదురుగా వున్న 27. 


దేవాలయాలను పడగొట్టించి వాటి రాళ్ళను మసీదును నిర్మించడానికి ఉపయోగించారన్న 
విషయాన్ని శాసనాలు కూడా చాటుతున్నాయి. “జామా మసీదుకు కుతుబుద్దీన్‌ నిర్మించిన. 
మినారుకు (పతిగా రెండవ మినారును నిర్మించాలన్న ఉత్సాహంతో అల్టావుద్దీన్‌ పర్వతాల 
నుండి రాళ్ళు తెప్పించటంతో పాటు, దేవాలయాలను ధ్వంసం చేసి కూడా రాళ్ళను 
తెప్పించాడని అమీర్‌ ఖు(సస్రూ చెప్పారు. ఆయన దక్షిణ దేశ దండయాతలలో, ఉత్తర 
హిందుస్తాన్‌లో తన ముందు తరం వాళ్ళు చేసిన్టే అల్లావుద్దీన్‌ దేవాలయాలను ధ్వంసం 
చేశాడు”. " 
సుల్తాన్‌ ఫిరోజ్‌ షా రాసిన “పుల్‌హాత్‌ లో ఆయన దేవాలయాలు పునర్నిర్మించ 

తలపెట్టిన హిందువుల పట్లు ఎలా వ్యవహరించారో వివరించారు. విగ్రహారాధనను సహించరాదన్న 
ప్రవక్త ప్రవచించిన సూక్తుల ప్రకారం ఢిల్లీ పరిసరాలలో గల దేవాలయాలని ్నంటినీ ధ్వంసం 
చేయించాడు. ఎదురు తిరిగిన హిందూ మతస్థులను వధించాడు. విగ్రహారాధన నిలిచి పోయేదాకా 
ఈ కార్యక్రమాన్ని సాగించాడు. దేవుని దయవల్ల ముసల్మానులు తమ భగవంతుని నిశ రింగా 
(ప్రశాంతంగా ప్రార్థించుకో గల్లుతు నా ఎరన్నారు. 

 షాజహాను కాలంలో కూడా హిందువులు పునర్‌ నిర్మించుకో తల పెట్టిన దేవాలయాల 
న్నింటినీ ధ్వంసం చేయించారన్న విషయాన్ని మనం చరిత్రలో చదువుకున్నాం. వాందువులఎ 
జరిపిన ఈ కార్యక్రమాని ఇ బాద్దానామాలో ఇలా వివరించారు. 


= “అక్బరు చక్రవర్తి పాలనాంతపు రోజుల్లొ చాలా దేవాలయాల పునర్నిర్మాణం. 


('ప్రారంభవై పూర్తి కాలేదన్న విషయం షాజహాను చక్రవర్తి దృష్టికి తేబడిందని చరితకారులు 
చెప్పారు. అప్పటికింకా బెనారస్‌ దేవాలయ పునర్నిర్మాణం పూర్తి కాలేదు. ఇప్పుడు దాన్ని 


పూర్తి చేయాలనుకుంటున్నారు. ఒక్క బెనారస్‌లోనే గాక తన యావత్‌ సామాజ్యంలోనూ 


46 డాక్టర్‌ బాబాసోహిబ్‌ అంబేద్కర్‌ రచనలు = ప్రసంగాలు 


పునర్నిర్మింప తలపెట్టిన దేవాలయాలన్నింటినీ కూలగొట్టమని షాజహాను ఆజ్ఞాపించారు. 
ఒక్క అలహాబాదు రాష్ట్రంలోని బెనారస్‌ జిల్లాలోనే 76 దేవాలయాలను పడగొట్టడం 
జరిగింది”. 


క్రీ.శ. 1669 ఏప్రిల్‌లో తత్తా, మూల్తాను, బెనారసు, ప్రత్యేకంగా బెనారసు పట్టణంలో 
(బాహ్మణులు అర్ధం పర్టం లేని [గ్రంధాలను అధ్యయనం చేయిస్తున్నారన్న సంగతిని 
బొరంగబేబు తెలుసుకొన్నారు. అక్కడికి దూరపాంతాల నుండి హిందువులు ముస్లిములు 
కూడా చేరుకుంటున్నారని కూడా (గ్రహించారు. హిందూ పాఠశాలలను, దేవాలయాలను 
ధ్వంసం చేయాల్సిందని చక్రవర్తి తన కింది సుబేదారులకు ఆజ్ఞలిచ్చాడు. విగ్రహారాధనను, 
మూర్ధపు విజ్ఞానాన్ని నిలుపుదల చేయించమని ఆజ్ఞాపించాడు. బెనారస్‌లోని విశ్వనాధుని: 
దేవాలయాన్ని ప్రభుత్వాధికారులు ధ్వంసం చేశారన్న విషయం చక్రవర్తికి నివేదించటమె ంది. 
డా! పైటస్‌ ఈ విధంగా అన్నారు ః 


“మవ్మాదు, తె మూరులాంటివారు విగ్రహారాధన, సంపదను కొల్లగొట్టడం, ఓడినవారిని 
బానిసలుగా మార్చటం, విశ్వాసహినులను స్వర్గానికి పంపించటంలాంటి విషయాలకే (ప్రాముఖ్యం 
ఇచ్చారు. కాని మతాంతరీకరణం పట్ల వారు శ్రద్ద కనబరచలేదు. పాలకులు శాశ్వతంగా దేశంలో 
స్టీరపడినాకనే వారి దృష్టి మతాంతరీకరణం వైపు మళ్ళింది. తాము జయించిన [ప్రాంతాల్లో 
ఇస్తాం మతాన్ని (ప్రతిష్టంచటం వారి (ప్రధాన విధానమై పోయింది.” 


“దేవాలయాల విధ్వంసంలో మహ్మదుతో సరిసమానమై న ఖ్యాతి గడించిన కుతుబుద్దీన్‌, 
ఐబక్‌ 12వ శతాబ్దపు ఉత్తరార్ధ భాగంలోనూ 13వ శతాబ్దపు ఆరంభంలోనూ మతాంతరీకరణకు 
తన యావచ్చక్తని వినియోగించాడు. ఇందుకు ఒక సంఘటనను ఉదవరించవచ్చు. 1194లో 
అలీఘర్‌ వద్ద గల కార్నల్‌కు వెళ్ళినప్పుడు అక్కడగల హిందువులలో (ప్రాణభీతి కలవారు 
మతం మార్చుకున్నారు. మతం మార్చుకోలేని వారిని హతమార్చారు.” 


మతం మార్పిడికి మరింత తీవ్రంగా చర్యలు చేపట్టిన ఉదాహరణలు కోకొల్లలు. ఈ 
సందర్భంలో ఫిరోజ్‌షా క్రీ.శ. 1351-1387 కాలంలోని సంఘటనలను పేర్కొనవచు ఎ: కల్తీ 
నగరంలోని ఒక బాహ్మణున్నిపె స్వగృహంలో విగ్రహారాధన చేస్తునా ఎడన్న నేరం ఆరోపించబడింది. 
ముస్లిం స్త్రిలను తన మతంై పు ఆకర్షిస్తున్నాడన్న నేరాని ఎ కూడా ఆరోపించారు. ఆయనను 
రాజస్ట్రానానికి పిలిపించి న్యాయవాదులు, న్యాయమూర్తులు, వె ద్య శిఖామణులు, పెద్దల సమ 
క్షంల్‌ విచారణకు నిలిపారు. ఆ బ్రాహ్మణుడు ఇస్లాం మతంలో చేరాలి లేదా ఆయనను సజీవ 
దహనం చేయాలని వారు తీర్పు ఇచ్చారు. ఇస్లాం మత విశా ఏసపరులు తీర్పును వినిపించారు. 
స్నర న మార్గాన్ని అవలంబించమని ఆ బ్రావ్మణున్ని కోరారు. కాని (బాహ్మణుడు నిరాకరించాడు. 
సుల్తాను ఆజ్ఞతో (బ్రాహ్మణుని 'సజీవ దవానం చేశారు. సుల్తాన్‌ ఇన్లాం మత సూత్రాలను 
సడలించకుండా నిశ ఎలదృప్టితో ఆజ్ఞలను జారీ చేశారని వ్యాఖ్యాతలు ఆయనను కీర్తించారు.” 


ఏకడా విచి న్నం 47 


మహ్మదు దేవాలయాలను ధ్వంసం చేయడమే కాదు, తాను జయించిన హిందువులందరినీ 
బానిసలుగా మార్చారు. డా! "పై టస్‌ ఈ విధంగా అన్నారు ః 


“ఇస్థాం దండయాత్రలు [ప్రారంభమై న దినాల్టోలాగా దేవాలయాల విధ్వంసం, హిందు 
వుల వధలాంటివే కాక ఓడినవారిని బానిసలుగా మార్చటం కూడా ఆరంభమై ౦ది. నాయకులకు, 
సామాన్యులకు విజయానంతరం దొరికిన సంపదను పంచుకోవటానికి ప్రోత్సాహం అభించింది. 
మహ్మదు ఇస్లాం మతం కాని వారిని చంపించాడు. దేవాలయాలను ధ్వంసం చేశాడు. ఓడి 
పోయిన వారిని బానిసలుగా మార్చారు. సంపదను కొల్లగొట్టారు. మొదటి దండయా(త 
సందర్భంలో ఆయన చాలా సంపదను దోచుకొని వెళ్ళారు. దాదాపు 5 లక్షలమంది హిందూ 


క్‌ ఆం 


(నై పురుషులను బానిసలుగా మార్చారు. 


క్రీ.శ. 1017లో కనోజ్‌పై దండయాత సన హహా. ఖై దీలుగా తీసుకెళ్ళాడు. 
వాళ్ళు ఎంతమందో లెక్కపెస్టే వాళ్ళ వేళు నొప్పులు పెట్టాయి. క్రీ.శ. 1019 తరువాత 
ఘజనీ మధ్య ఆసీయాలలో భారతీయ బానిసల అమ్మకం ఎంత సాధారణమై పోయిందీ 
చరిత్రకారులు ఈ విధంగా వివరించారు; 


“బానిసలు ఎందురున్నారంకే ప్రతి బానిసను రెండు నుండి పది దీనారులను ఇచ్చి 
కొనుక్కునేవారు. ఆ తరువాత వారిని ఘజనీ తీసుకెళ్ళేవారు. దూరప్రాంతాల నుండీ 
వర్తకులు, ఘజనీ వచ్చి కొనుక్కొనేవాళ్ళు. అందమై నవాళ్ళు, అంద విహీనులు, ఎ(రటివారు, 
నల్లటివారు అందర్నీ బానిసలుగా చేసి అమ్మేవారు.” 


క్రీ.శ. 1202లో కుతుబుద్దీన్‌ కలింజరును పట్టుకొన్నాడు. దేవాలయాలను ధ్వంసం 
చేసి మసీదులు నిర్మించాక విగ్రహారాధన రూపు మాసిపోయింది. 50 వేల మంది బానిసలుగా 
మారారు. 


పవిత్ర యుద్దంలో ఓడిపోయిన హీందువులందరూ బానిసలయ్యారు. యుద్దం 
లేనప్పుడు కూడా ముస్లిములు అనుసరించిన పద్దతుల వరి హిందువులు తమ వ్యక్తిత్వాన్ని 
కోల్పోయారు. 14వ శతాబ్దపు ఆరంభంలో అల్లావుద్దీన్‌ పాలిస్తున్న రోజుల్లో కొన్ని 
(ప్రాంతాలలో హిందువులు ఆయనకు కష్టాలను నష్టాలను కలుగబేశారు. అందువల్ల వాళ్ళు 
మళ్ళీ తిరుగుబాటు చెయ్యలేని విధంగా పన్నులు విధించారు. 


“హిందువులు గుర్రాన్ని ఎక్కడానికి వీలులేదు. ఆయుధాలు ఉంచుకోకూడదు. మంచి 
బట్టలు వేసుకోకూడదు. ఏ' విధమైన విలాస జీవితం గడిపే వీలులేదు”. జిజియా పన్ను 
విధింపును గురించి డా! చైటస్‌ ఈ విధంగా అన్నారు ః 


“సుల్తానులు, చక్రవర్తులు, రాజుల పాలించిన ప్రాంతాలన్నింటినూ జిజియా పన్ను 
చెల్లించాల్సి ఉండేది. ఈ పన్నును చాలా క్రమబద్ధంగా వసూలు చేసేవారు. కొన్ని సందర్భాలలో 
లా ఠా 


48 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 

పన్ను విధింపు నామమాత్రంగా ఉండేది. సార్వభౌముని శక్తినిబట్ట పన్నుల చెల్లింపులు సకష 
కాని క్రీ.శ. 1665లో అకృరు పాలనకు వచ్చిన తొమ్మిదవ సంవత్సరంలో జిజియా పన్నును 
రద్దు చేశారు. అప్పటికే ఎనిమిది శతాబ్దాలుగా ముస్లిములు హిందువుల నుండి పన్నును 
వసూలు చేస్తుండేవారు. 


“లేన్‌పోల్‌ ఈ విధంగా అన్నారు ౩ “తన భూమిలో తనకు లభించిన ఆదాయంలో సగం 
పన్ను రూపంలో ప్రభుత్వానికి చెల్రించాలి. బ్యరెలు, గొ(రైలు, ఇతర క్షీరద పశువుల మీద 
కూడా పన్ను చెల్లించాలి. ఎకరానికి ఇంత, పశువుకు ఇంత అని ధనవంతులూ, బీదవారు 
సమంగా పన్నులు చెల్లించేవారు. లంచాలు తీసుకునే అధికారులను విచారణ లేకుండా పదవి 
నుండి తొలగించేవారు. వారికి కొరడా దెబ్బలు, వేళ్ళలో సూదులు గుచ్చటం, చేతులకు 
సంకెళ్ళు వేయటం, చెరసాలలకు పంపించటం లాంటి శిక్షలు విధించేవారు. కొత్తగా 
నిబంధనలు ఏర్పాటు అయ్యాయి. ప్రతి రెవిన్యూ అధికారి పదిమంది సంపన్న హిందూ 
' కుటుంబాల నుండి పన్నులు వసూలు చేయాలి. వెండి, బంగారం, చివరకు తమలపాకులను 
హిందువులు ఉపయోగించే వీలులేదు. వారు సంపన్న ముస్లిముల ఇళ్ళలో చాకిరీ చేయాల్సి 
వచ్చేది. ప్లేగు వ్యాధి పీడన కన్నా, రెవిన్యూ. అధికారులు వసూళ్ళు చాలా భయంకరంగా 
ఉండేవి. ప్రభుత్వ ఉద్యోగి కావటం కన్న మరణించటం మేలనుకునేవారు. అటువంటి వారికి 
ఏ హిందువూ తమ కూతుళ్ళనిచ్చి పెళ్ళి చేసేవారు కాదు.” 


ఆ కాలపు చరిత్రకారుడు ఈ విధంగా అన్నాడు ః “ఈ నియమాలను చాలా కఠినంగా 
అమలు జరిపేవారు. చౌకీదారులు, ఖుద్దులు, మొకద్దములు గుర్రాలను అధిరోహించేవారు 
కాదు. వారికి ఆయుధాలు ఉండేవి కావు. మంచి వ(స్రాలు కూడా ధరించేవారు కాదు. తాంబూల 
సేవనం నిషేధం. ఏ హిందువూ తల ఎత్తుకుని తిరిగీ వీలులేదు. కొరడా దెబ్బలు, చెరసాలలు, 
సంకెళ్ళు మొద్యలె న శిక్షల ద్వారా పన్నులు వసూలు చేసేవారు.” 


ఇదంతా కేవలం పిచ్చి అనుకోవడానికి వీలులేదు. నై తిక వక్రత అనుకోవడానికీ లేదు. 
జరిగినవన్నీ ఇస్లాం నాయకుల విశాల దృక్పధపు ఆమోదంలో జరిగినవే. సుల్తాన్‌ అల్లావుద్దీన్‌ 
అడిగిన ప్రశ్నలకు జవాబిస్తూ ఖాజీ ఇన్లాం మతంలో హిందువుల స్థానం గురించి ఇలా అన్నారు; 


“వారు విధేయులు మాత్రమే. రెవెన్యూ అధికారులు వెండి అడిగితే బంగారం ఇవ్వాలి. 
రెవెన్యూ అధికారి మట్టి విసిరితే అది తినటానికి నోరు తెరవాలి. మట్టిని మింగాలి. నమతతో 
పన్నును చెల్లించటంలోనూ మట్టిని మింగటంలోనూ “ధిమ్మికకి చూపించాల్సినంత చూపించి 
నబ్లవుతుంది. వారిని దేవుడు చాలా హీనంగా చూస్తాడు. వారిని అలాగే చూడమని దేవుడు 
చెప్పాడు. హిందువులను తొక్కిపట్టి ఉంచటమనేది ముస్టిముల పరమ పవిత్రమైన విధులలో 
(ప్రధానమైంది. వారు ప్రవక్తకు శతృవులు. అందువల్ల వారిని వధించాలని, దోపిడీ చేయాలనీ, 
బానిసలుగా మార్చాలని ఆజ్ఞాపించారు. వారిని ఇస్లాం మతానికి మార్చండి లేదా చంపండి; 


ఏకతా విచి న్నం 49 


బానిసలను చేయండి. వారి సంపదను ధ్వంసం చేయండి 'వానిషాొ'లాంటి పెద్ద మతాచార్యుడే 
హిందువులపై జిజియా పన్ను విధించమని చెపా ఎరు. ఇతర ఇస్లామిక్‌ న్యాయశాస్త్ర కోవిదులు 
“ఇస్లాం లేదా మరణం' అనేదాన్ని శాసించారు.” 


మహ్మదు ఘజనీ మన దేశానికి దండెత్తి వచ్చిన నాటి నుంచీ మహ్మద్‌ షా అబ్దాలీ 
మనదేశం నుండి వెళ్ళిపోయేదాకా 762 సంవత్సరాల పాటు జరిగిన చరిత అది. 


ఉత్తర భారతమంతా ఆర్యావర్తం అని అనటం హిందువులకు ఎంత వరకూ సమంజసం? 
ఒక కాలంలో ఉత్తర భారత హిందువులకు చెందినది కనుక ఎల్లకాలం వారికే చెందాలనటం 
ఎంత వరకూ సబబు? ముస్లిములు విడిపోవడాన్ని వ్యతిరేకించే హిందువులు, చారిత్రక 
మనోభావానికి కట్టుబడి ఉండేవారిని గత 762 సంవత్సరాలుగా జరిగిన వాస్తవాలను మరచిసోవా 
అందామా? ఈ కాలంలో ఏం జరగలేదని భావిద్దామా? 


దండయాత్రల పర్యావసానాలే గాక నా ఉద్దేశ్యంలో ఉత్తర భాతరపు సాంస్కృతిక 
స్వభావాల్గొ మార్పులు వచ్చాయి. అలా మార్పులు వచ్చిన [ప్రాంతాలను పాకిస్తాన్‌గా 
ఏర్పరచమంటున్నారు. ఆ [ప్రాంతాల్లో హిందువుల ముస్టిముల మధ్య ఐక్యత లేకపోవడమే గాక 
వారి మధ్య వెరి భావం నెలకొని ఉంది. 


ఈ దండయాత్రల మొదట పర్యవసానం ఉత్తర భారతం తక్కిన భారతదేశం నుండి 
వేరు కావటం. మహ్మద్‌ ఘజనీ తన ఉత్తర భారత దండయా(తల తరువాత ఉత్తర భారతాన్ని 
భారతదేశం నుండి వేరు చేసి ఘజనీ పట్టణం నుండి దాన్ని పరిపాలించాడు. మవ్మాట్‌ ఘోరీ 
విజేతగా వచ్చి ఉత్తర భారతాన్ని తక్కిన భారతదేశంతో కలిపి మొదట లాహోరు తర్వాత ఢిల్లీ 
నుండీ పరిపాలించాడు. అక్బరు సోదరుడై న హాకీం కాబూల్‌, కాందహార్‌లను ఉత్తర భారతం 
నుండీ వేరు చేశాడు. మళ్ళీ వాటిని 1738లో నాదిర్హా వేరు చేశాడు. శిఖ్బల కృషి అర్ధం 
కాకపోనట్లయితే భారః*దేశం నుండి ఉత్తర భారతం మొత్తం భారతదేశం నుండి వేరయ్యేది. ఒక 
విధంగా ఉత్తర భారతాన్ని _రెల్వే వేగనుతో పోల్చవచ్చు. దాన్ని ఏ క్షణం దేనితోనైనా 
కలపవచ్చు, విడదీయవచ్చు. దీనికి సమాంతరమై న ఉదాహరణగా ఆల్ఫౌస్‌-లొొరె న్‌ (ప్రాంతాన్ని 
చెప్పవచ్చు. మొదట్లో ఆల్సెస్‌-లోరెన్‌ [ప్రాంతం స్వెట్టర్లాండు మరియు ఇతర దిగువ 
దేశాలలాగే జర్మనీకి చెంది ఉండేవి. అలా 1680 దాకా కొనసాగింది. 1680లో (ఫెంచివారు 
దాన్ని జయించి (ఫాన్సులో కలుపుకున్నారు. ఆ విధంగా 1871 దాకా (ఫ్రాన్సులో అంతర్భాగంగా 
ఉంది. 1871లో జర్మనీ ఆ (ప్రాంతాన్ని గెలుచుకొని తన సామాజ్యంలో భాగంగా చేసుకుంది. 
మళ్ళీ 1918లో దానిని జర్మనీ నుండి వేరు చేసి ఫ్రాన్సులో కలిపారు. 1940లో ఫ్రాన్సు నుండి 
వేరు చేసి జర్మనీలో కలుపుకున్నారు. 


దురాక్రమణదారులు అవలంబించిన పద్దతులు, ఆ [ప్రాంతం మీదా (పజల మీదా (ప్రగాఢ 
[పభావాన్ని క లుగబేశాయి. హిందువులకూ ముస్టిములకూ మధ [వె మనస్యం పెరగటం జరిగిన 


50 డాక్టర్‌ బాబాసోహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


పర్యవసానాల్లో మొదటిది. వె మనస్యం ఎంతవరకూ వృద్ధి చెందిందంటే ఒక వంద సంత్సరాల 
రాజకీయ జీవితం తరువాత కూడా మరచిపోలేనంతగా మారింది. ప్రతి దండయాతలో 

దేవాలయాలు ధ్వంసమయ్యాయి. బలవంతంగా మత మార్పిడులు జరిగాయి. మరెంతో 

మంది బానిసలియ్యారు. ఈ పర్యవసానాలు ముస్లిములకు గర్వకారణంగాను, హిందువులకు 

అవమానకరమై నవిగాను మిగిలిపోయి సదా వేధించటం లేదా? ఈ విషయాలన్నింటినీ 

పక్కకు నెడితే అసలు ఆటంకం భారతదేశపు ' వాయవ్య భాగంలోనే జరిగింది. ముస్లిం 

నండయా[త్రలు సముద్రపు అలల్లాగా ఒకదానివెంట ఒకటి ఈ [ప్రాంతాన్ని బీభత్సం చేసింది. 

౫ తరువాతనే చెదురు మదురుగా తక్కిన భారతదేశంలోకి దండయాత్రల ప్రభావం పాకింది. 

చక్కీన భారతానికి చాలా ఆలస్యంగా చాలా తక్కువ ప్రభావాన్ని కలుగజేశాయి. దూర్మపాంతాల 

సుండీ తిరిగి వెనక్కు మళ్ళాయి. అలా మళ్ళినప్పుడు ఆర్య సంస్కృతి ప్రబలంగా ఉన్న ఈ 

.పోంతంలో ఇస్లామిక్‌ సంస్కృతి నూతన మత రాజకీయ దృక ధాన్ని ఏర్పరచింది. ముస్లిం 

తఎడయా[త్రల నాయకులు హిందువులను అసహ్యించుకొంటూ వెళ్ళిపోలేదు. అలా 

పళ్ళినట్టయితే మంచిగానే ఉండేది. వారు వ్యతిరేక భావంతో సంతృప్తి చెందలేదు. సంవర్ధక 

చర్యలు కూడా చేపట్టారు. వారు ఇస్లాం మత బీజాన్ని నాటారు. ఇస్లాం మత బీజపు వ ట్ర వాలో 

మంచిగా జరిగింది. అది ఎండాకాలంలో నాటిన బీజం లాంటిది కాదు. ఒక వృక్షంలాగా బలంగా 

ఎత్తుగా పెరిగింది. ఉత్తర భారతంలో ఇస్లాం బీజంలాగా నెలకొని మహావృక్షమై ంది. ఒండ్రుమట్టి 
చేరి మొక్కకు బలం వచ్చినట్టుగా తరువాత జరిగిన ముస్తిం దండయాత్రలు ముస్టిం మతాభి 

వృద్ధికి బాగా దోహదం చేశాయి. మహావృక్షంగా ఇస్లాం మతం పెరగగా మరుగుజ్జు వృక్షాలుగా 

హిందూ బౌద్ధమత సంస్కృతులు మిగిలిపోయాయి. శిఖ్బల బలం కూడా ముస్లిం మహావృక్షాన్ని 

కదిలించలేకపోయింది. యదార్ధంలో శిఖ్బులు ఉత్తర భారతాన్ని జయించి యజమానులె నప్పటికీ 
మళ్ళీ ఉత్తర భారతాన్ని వుయాన్‌త్సాంగ్‌ కాలం నాటి హిందూ సంస్కృతికి చేరువగా 
తేలేకపోయారు. ఉత్తర భారతాన్ని శిబ్బులు తిరిగి తక్కిన భారతదేశానికి కలిపి వేశారు. 
అయినప్పటికీ అది అల్సెస్‌-లౌరె న్‌ (ప్రాంతంలాగా రాజకీయంగా విడివడటానికి కలువటానికి 
సంసిద్ధంగా తయారై ది. ముందు చూపులేని మనిషిమా [త్రమే ఈ యదార్జాలను విస్మరిస్తాడు. 
లేక పాకిస్తాన్‌ అంటే భారతదేశాన్ని రెండుగా చీల్చటమని భావిస్తాడు. 


హిందుస్తాన్‌ పాకిస్తాన్‌ల మధ్య ఎలాంటి సఖ్యతను హిందువులు కాంక్షిస్తున్నారు? అది 
భౌగోళికమైన సమైక్యత అయితే అది సమైక్యత కానేకాదు. భౌగోళిక సమైక్యత పెన 
జాతీయతను వృద్ది పరచటమనేది భగవంతుడు కోరినదాన్ని మానవుడు కాదనటం లాంటిది 
వుతుంది. జీవన విధానం సంప్రదాయాలు లాంటి సమైక్యత కూడా సమైక్యత కాదు. 
అందరికీ అనువుగా ఉండే పర్యావరణం ఫలితమే అలాంటి సమై క్యత. పాలనా సమై క్యత కూడా 
సరియైన సమైక్యత కాదు. ఈ విషయంలో బర్మా ఒక ఉదాహరణం. అరకాకడెనా స|రిమ్‌లను - 
1826 నాటి ఎండబూ సంధి ద్వారా (బిటిషువారు కలుపుకున్నారు. పెగూమార్తబాన్‌లన్ను 


ఏకతా విచ్చిన బం ర! 
1852లో కలుపుకున్నారు. 1886లో ఎగువ బర్మాను కలుపుకున్నారు. ఇండియా బర్మాల 
మధ్యగల పాలనా సమై క్యత 1826లో ఏర్పరచారు. దాదాపు 110 సంతృరాల పాటు ఆ 
పాలనా సమై క్యత కొనసాగింది. 


1937లో రెండింటిని బంధించిన ముడిని విప్పా వేయటం జరిగింది. బర్మా ఇం 
డియాలు వేరు కావడాన్ని ఎవ్వరూ వ్యతిరేకించలేదు. రెండింటి మధ్యగల సమై క్యతకు 
(ప్రాతిపదిక లేదు. బంధుత్వపు సంబంధాల ఆధారంగా సమైక్యత ఏర్పడాలి. ఒక విధంగా అది 
ఆధ్యాత్మికమై నదే. ఈ విషయంగా పరిశీలించినప్పుడు ఇండియా పాకిస్తాన్‌ల మధ్యగల 
సమైక్యత ఒక మిధ్య మాత్రమే. బర్మా హిందుస్తాన్‌ల మధ్య ఆధ్యాత్మికమై న సయోధ్య ఉంది. 
అలాంటి ఐక్యం ఇండియా పాకిస్తాన్‌ల మధ్య లేదు. భారతదేశం నుండి బర్మా విడిపోవడాన్ని 
నిరోధించని హిందువులు, ఏ విధంగా పాకిస్తాన్‌ ఏర్పడటాన్ని వ్యతిరేకిస్తున్నారో తెలుసుకోవటం 
కష్టంగా ఉంది. రెండింటి మధ్య రాజకీయపరమై న ఏకీభావం లేదు. సామాజికంగా రెండూ 
పరస్పరం వ్యతిర్తేకమై నవి. ఆధ్యాత్మికంగా రెండింటికి మధ్య పొంతన లేదు. 


(అను. ప్ర! ఎం. సత్యనారాయణరావు) 


ర్‌ 





రక్షణ న ల. 
దుర్చులమవడం 





రకణ పాటవం దుర్భులమవడం 
క! 


పాకిస్తాన్‌ ఆవిర్భావం వల్ల హిందూస్తాన్‌ రక్షణ విషయంలో ఎలాంటి మార్చు వస్తుంది? 
ఇది అంత తక్షణ సమస్య కాదు. ఏమంకే పాకిస్తాన్‌ ఏర్పడ్డ వెంటనే హిందూస్తాన్‌తో యుద్దానికి 
దిగుతుందనుకోవడానికి తగ్గ ఆధారం ఏమీ లేదు. అయినా ఈ సమస్య తలెత్తి తీరుతుంది. 
అంచేత దీని గురించి చర్చించుకోవడం మంచిది. 


ఈ సమస్యను మూడు రకాలుగా పరిశీలించవచ్చు. 1) సరిహద్దు సమస్య 2) వనరుల 

సమస్య 3) సాయుధ దళాల సమస్య. 
1; సరిహద్దు సమస్య 

పాకిస్తాన్‌ ఏర్పడితే హిందూస్తాన్‌కు శా(స్తీయమై న సరిహద్దులు లేకుండా పోతాయని 
హిందువులు మొర పెడతారు, తప్పదు. హిందువుల ఎల్లలకి ముప్పు వస్తుందన్న కారణంగా 
పాకిస్తాన్‌ను వదులుకొండని ముస్తిములకు చెప్పడమా? కుదరదు అనవచ్చు. సరే, ఈ 
పరిహాసోక్తిని అలా ఉంచినా పరిశీలించాల్సిన అంశాలు రెండు ఉన్నాయి. వాటిని చూస్తే ఈ 
సరిహద్దు విషయానికి సంబంధించి హిందువులు ఆందోళన పడ్డం అనవసరమనిపిస్తుంది. 


J దేశాన్నికె నాగానీ “ఇదీ శాస్త్రీయమైన సరివాద్దు అని చెప ఎగలిగేది ఉంటుందా! ఇది 
మొదటే అంశం. “వాయవ్య సరిహద్దు” అన్న (గంథం రాసిన డేవిస్‌ ఇలా అంటున్నారు : 

“మన భారత సామాజ్య వాయవ్యదిశలో జాతిపరంగా, రాజకీయపరంగా, సై నికపరంగా 
చూస్తే సంతృప్తికరమై న ఒక సరివాద్దు రేఖ గీయడం అసాధ్యం. భౌగోళికంగా ఫలానా, ఫలానా 
లక్షణాలున్నాయనీ, సన్నిహితంగా కలిసిపోయిన తెగల భూభాగాల్ని ఛేదించే రీతిలో జాతిపరమై న 
విషయాల్ని ఉల్లంఘించడం లేదనీ, అయినా రాజకీయపరమై న సరిహద్దుగా ఉండగలదగ్‌: 





వ్‌రి డాక్టర్‌ బాబాసొహెవ్‌ అంబేద్కర్‌ రచనలు ఆ ప్రసంగాలు 
చెప్పగల (పాంతం కోసం వెతకడం ఒట్టు కల మాత్రమే.” 


చారిత్రకంగా చూస్తే, భారతదేశానికి ఒక శాస్తీయమై న సరివాద్దు అనేది లేదు. అనేక 
మంది భారతదేశానికి అనేక వాద్దులున్నాయన్నారు. ఈ సరిహద్దు సమస్య వల్ల రెండు 
విధానాలు తలెతాయి. ఒకటి “పురోగామి విధానం, రెండవది సీంధు  నదికేసి “తిరోగమించే” 
విధానం. సర్‌జార్డ్‌ మాక్‌మన్‌ చెప్పినట్లు, ఈ పురోగామి విధానానికి, విస్త స్తత ఉద్దేశ్య్వమూ, 
పరిమిత ఉద్దేశ్యమూ ఉన్నాయి. విస్తృత ఉద్దేశ్యం ప్రకారం పురోగామి విధానంలో భారతదేశానికి 
ఆష్టనిస్తాన్‌ వాడని తుపాకీ గొట్టానికి బిరడాలాగా అయ్యింది. దాని వ్యవహారాలని ్నంటినీ 
(కియాత్మకంగా నియతం చెయ్యడం అన్నమాట భారతదేశం పలుకుబడి ఆక్సస్‌ నదీ తీరం 
దాకా విస్తరించడం అన్నమాట.పరిమిత ఉద్దేశ్యం (ప్రకారం, డురాండ్‌ పంధా నిర్వచించినట్లు 
ఆష్టనిస్తాన్‌కూ పాలిత ప్రాంతానికీ (అంటే వాయవ్య సరిహద్దు భాగం) మధ్య ఉన్న 
తెగలకొండల్ని కలుపుకోవడం మేరకే పరిమితం అవుతుంది. ఆ సరిహద్దు రేఖ దాకా బ్రిటిష్‌ 
ఆధిపత్యం చెలాయించడం ఇందులో ఉంది. భారతదేశానికి సంబంధించి ఏ చింతా లేని 
సరిహద్దుగా ఉండే ఈ పురోగామి విధానం ఉద్దేశ్యం ఎన్నడనగానో వర్ణితం అయ్యింది. 
తతృలితంగా, ఇక మూడు సరిహద్దు అవకాశాలు మిగిలాయి. వాటి నుంచి దేన్నో ఒకదాన్ని 
ఎంచుకోవాలి. 1) సింధూనది 2) వాయవ్య సరిహద్దు (ప్రాంతంలోని (ప్రస్తుత పరిపాలనా 
సరివాద్దు 3) డూరాండ్‌ రేఖ. పాకిస్తాన్‌ మాత్రం భారత సరిహద్దుకు తిరిగి సింధునది కేసి, 
నిజానికి సింధునది వెనక్కి సబట్టుజ్‌ నదికేసి లాగేస్తోంది. అందులో సందేహం లేదు. అయినాగానీ, 
సింధునది కేసీ తిరోగమించే ఈ విధానానికి దాని వకాల్తాదార్డు లేకపోలేదు. సింధునది 
సరివాద్దును గట్టిగా ప్రతిపాదించే వ్యక్తి లార్జ్‌ లారెన్స్‌. సింధు పర్వత [ప్రాంతం దాటి ఆవలకు 
ముందుకు ఏ మాతం పోవడానికి ఆయన సుతరాము అంగీకరించడు. సింధునది [ప్రాంతం 
నుంచి ఏ మాత్రం సుదూరంగానె నా యుద్ధం చెయ్యడం తెలివితక్కువ అనీ, దౌర్భల్యం అనీ 
ఆయన అభిప్రాయం. ఆప్టనిస్తాన్‌ గుండానూ, తెగల [ప్రాంతంగుండానూ ఎంత దూరం సై న్యం 
దొడిచేస్తూ సాగితే, అంతగా అది సంకటస్టీతికి గురవుతుందని ఆయన అభి పాయం. ఇక 
మిగిలినవాళ్ళు, నది ఏమంత పటువె న రక్షణ వద్దు కాదని, అనుమానం లేకుండా సూచించారు. 
కానీ సింధునది సరిహద్దుకు తగ్గకపోవడానికి అసలు కారణం వేరే చోట ఉన్నట్లు అన్పిస్తుంది. 
డేవిస్‌ అసలు కారణాన్ని ఈ విధంగా చెప్తున్నారు $ 


“వాయవ్య సరిహద్దు (ప్రాంతం ఆధునికం అయ్యింది. అక్కడ నివసిస్తున్న వాళ్ళ దృష్ట్యా 
చూస్తే సింధునది కేసి తిరోగమించడం అసంబద్దంగా ఉంటుంది. వెనక్కి తగ్గడం అంటి పరువు 


పోగొట్టుకోవడమే కాదు, మనం సార్దకమై న మన పరిపాలన విస్తరింపజేసిన ఆ ఆ్రజరకును శుద్ద 
దగా చేయ్యడం అవుతుంది కూడా.” 


నిజానికి ఏ ఒక ప్రత్యేక సరిహద్దు అతి భ(దమై నదని పట్టుబట్టి చెప్పడం నిష్ప్రయోజనం. 


రక్షణ పాటవం దుర ఏలమవడం 57 


ఈనాటి న్‌ ప్రపంచంలో భౌగోళికమై న స్థితిగతులు నిర్ణయం కాకపోవడమే సూటిగా ఉన్న 
కారణం. సహజ సరిహద్దులకు ఇంతకు పూర్వం ఉన్న (ప్రాముఖ్యాన్ని ఆధునిక సాంకేతిక 
పరిజ్ఞానం హరించి వేసేంది. మహా పర్వతాలు, విశాలమై న ఏరులు, విస్తారమై న సముద్రాలు, 
సుదూర వ్యాప్తిగల ఎడారులు ఆ సరివాద్దులుగా ఉన్నప ప్పటికీ ఇలా జరిగింది. 


రెండవ పక్షంలో సవాజ సరిహద్దులు లేని దేశాలు ఈ లోటును భర్తీ చేసుకోవడం 
_ సర్వదా సాధ్యమే. సహజ సరిహద్దులు లేని దేశాలు లేకపోలేదు. అయినప్పటికీ ప్రకృతిపరమై న 
లోటుపాట్లను అన్ని దేశాలు పూడ్చుకొన్నాయి. కృత్రిమ దుర్గాలను అవరోధాలుగా నిర్మించుకొని 
అలా పూడ్చుకొన్నాయి. అవి సహజమైన అవరోధాల కంటే చాలా ఎక్కువ దుర్చలంగా 
ఉంటాయి. తమలాంటి పరిస్థితుల్లోనే అన్నీ ఇతర దేశాలు సాధించుకొన్న దాన్ని హిందువులు 
_సాధించుకోలేకపోతారు. తమకు ఉన్న వనరులను బట్టి చూస్తే, సహజసిద్దంగా ఏర్పాటయిన 
సురక్షిత సరివాద్దు లేదని హిందువులు భయపడాల్సిన పని లేదు. స నా 


2, వనరుల సమస్య 


శాస్తీయమై న సరిహద్దు ఉందా లేదా అన్నదాని కంటే ముఖ్యమైంది వనరుల సమస్య. 
అవసరమై న సాధనా సంపత్తిని సమకూర్చుకునేందుకు పుష్కలంగా వనరులుండాలే గానీ 
సరిహద్దులు అశాస్తీయమై తేనేం, దుర్చలంగా ఉంటేనేం, ఆ కష్టాలన్నింటినీ అధిగమించడం 
సర్వదా సాధ్యమే. అంచేత పాకిస్తాన్‌కి, భారతదేశానికీ ఏఏ వనరులున్నాయో మనం పరిశీలించాలి. 
రెండుదేశాలకూ ఎలాంటి వనరులున్నాయో ఒక అంచనా ఇచ్చేందుకు ఈ అంకెల్ని చూద్దాం. 


పాకిస్తాన్‌ వనరులు 

రాష్టం నా వైశాల్యం జనాభా వార్షిక ఆదాయం * 
వాయవ్య సరివాద్దు రాష్టం 13.518 2,425,003. 1,90,11,842 
పంజాబ్‌. 91,919 23,551,210 12,53,87,730 
సింద్‌ 46,378 3,887,070 9,56,76,269 
బెలూచిస్తాన్‌ 54,228 420,648 3 
బెంగాల్‌ 82,955 50,000,000 36,55,62,485 

మొత్తం 2,88,998 80,283,931 60,36,38,326 


హిందుస్తాన్‌ వనరులు 
రాష్ట్రం ఎవెశాల్యం . . జనాభా . వార్ధిక ఆదాయం"* 


అజ్మీర్‌-మేర్వార్‌ nls 560,292 21,00,000 


58 డాక్టర్‌ wre బ్‌ అంబేద్కర్‌ రచనలు - (ప్రసంగాలు 


అస్సామ్‌ 55,014 8,622,251 ఉశర,0444 
బీహార్‌ 69,348 32,371,434 6,78,21,688 
బొంబాయి _ 7720 18,000,000 34,98,03,800 
సెంట్రల్‌ ప్రావినెన్స్‌ బీరార్‌ 99,957 15,507,723 4,58,83,962 
కూర్ణ్‌ 1,593 163,327 11,00,000 
ఢిల్లీ 573 636,246 70,00,000 
మద్రాసు 1,42,277 46,000,000 25,66,71,265 
ఒరిస్సా 36,695 8,043,681 87,67,269 
యుపి. 2,06,248 48,408,76౫ 16,85,52,881 

మొత్తం 6,07,675 178,513,919 96,24,05,206 


* 


స్థానిక ప్రభుత్వాలు స్థానిక వనరుల ద్వారా సేకరించుకొన్న ఆదాయాలు, కేంద్ర 
ప్రభుత్వం కేంద వనరుల ద్వారా సేకరించుకొన్న ఆదాయాలూ రెండూ ఈ వార్షిక 
ఆదాయాల. కలిసి ఉన్నాయి. 


ఇవి స్టూలంగా చెప్పుకొన్న అంకెలు. కొన్ని చేర్పులూ, మార్పులూ ఇక్కడా, అక్కడా 
ఉండవచ్చు. రె oe ద్వారా, ద్రవ్య, తపాలా తంతి విభాగాల ద్వారా కేంద ప్రభుత్వానికి వచ్చే 
ఆదాయాన్ని ఈ అంకెల్లో చేర్చలేదు. ఏమంటే విడివిడిగా రాష్ట్రాల నుంచి ఈ పద్దు కింద 
ఎంత చేరిందో ఇచి తంగా తెలుసుకోవడం కష్టం కాబట్టి. ఆ లెక్క తేలినప్పుడు వార్షికా 
దాయానికి మరికొంత చేరుతుంది. అయితే పద్దుల కింద హిందూస్తాన్‌కీ చేరే వార్షికాదాయం 
పాకిస్తాన్‌కు వచ్చేదాని కంకే చాలా ఎక్కువ ఉంటుందన్న విషయంలో అనుమానం లేదు. 
ఈ లెక్కలకి చేర్పులు చేసినష్టే కొన్ని తీసివేతలూ ఉంటాయి. ఈ తీసివేతల్లో ఎక్కువ భాగం 
పాకిస్తాన్‌ పాలబడతాయి. ఇంకా ముందు చూపించబోయేట్లు పంజాబ్‌లో కొంతభాగాన్ని 
పశ్చిమ పాకిస్తాన్‌ ఉద్దిష్ట [ప్రాంతం నుంచి మినహాయించాలి. బెంగాల్‌ నుంచి పదిహేను జిల్లాల్ని, 
పంజాబ్‌ నుండి పదమూడు జిల్లాల్ని మినహాయించాల్సి ఉంటుందని నేను అనుకొంటున్నాను. 
ఈ జిల్లాల్ని మినహాయిస్తే భూభాగ వె శాల్యంలోనూ,0 జనాభాలోను. వార్షికాదాయంలోనూ ఏ 
మేరకు తగ్గుదల ఉండబోయేదీ తెలుసుకునేందుకు తగ్గ శాస్త్రీయ సమాచారం అందుబాటులో 
లేదు. ఏమైనా పంజాబ్‌, బెంగాల్‌ రాష్ట్రాలకు సంబంధించి వాటి వార్షికాదాయం సగం, 
అవుతుందని మాత్రం ఊహించవచ్చు. ఈ మినహాయింపు వల్ల పాకిస్తాన్‌ నష్టపోయినదాన్ని 
హిందూస్తాన్‌ పొందుతుంది. ఖరాఖండీగా చెప్పాలంటే, పశ్చిమ తూర్పు పాకిస్తానల ఆదాయం = 
60 కోట్లు, అందులో తీసివేత 24 కోట్లు పోతే 36 కోట్లు అయితే, హిందూస్తాన్‌ ఆదాయం 
96 కోట్లు ప్రస్‌ 24 కోట్లు అంటే మొత్తం 120 కోట్లు. 


నేను ప్రస్తావించిన విశేషాలను ఆధారంగా ఈ అంకెల్ని పరిశీలించి స్తే హిందుస్తాన్‌ 


రకణ పాటవం దుర ఎలమవడం 59 
A 


వనరులు పాకిస్తాన్‌ వనరులకంటే చాలా యెక్కువ ఉంటాయని చెప్పాలి - ఈ సమస్యని 
వె శాల్యం దృష్ట్యా చూసినా, జనాభా దృష్ట్యా చూసినా. అంచేత వనరులకు సంబంధించిన 
భయాలేమీ ఉండనక్కరలేదు. ఏమంటే, పాకిస్తాన్‌ ఆవిర్భావం వలన హిందూస్తాన్‌ దుర్భల 
స్థితిలో పడదు. 


SR Tey సమస్య 


ఏ దేశం రక్షణ అయినా వనరుల మీద ఆధారపడినంతగా శాస్త్రీయమై న సరివాద్దుల మీద 
ఆధారపడి ఉండదు. అయితే వనరుల మీద కంకు ఎక్కువగా దాని రక్షణ దానికి అందుబాటు పోరాట 


సెనిక దళాల మీద ఆధారపడి ఉంటుంది. 
పాకిస్తాన్‌కూ, హిందూస్తాన్‌కూ అందుబాటులో ఉన్న సెనిక శక్తులు ఏవి? 


భారత రక్షణ సమస్య గురించిన ఒక ప్రత్యేకమైన అంశాన్ని సైమన్‌ కమీషన్‌ ఎత్తి 
చూపించింది. భారతదేశ సై న్యంలోకి రిక్రూట్‌ చేసుకోవడానికి ప్రత్యేక [ప్రాంతాలున్నాయనీ, 
అస్సలు సె న్యంలో చేర్చుకోవడానికి ఏ మాత్రమూ లేని కొన్ని ప్రాంతాలున్నాయనీ, ఒకవేళ 
వాటి నుంచి చేర్చుకోవడం జరిగినా అతి తక్కువ అనీ తెలియజేసింది. ఈ వాస్తవాల్ని ఈ 
కింద ఇస్తున్న పట్టిక తెలియజేస్తుంది. దీన్ని ఆ కమిషన్‌ నివేదిక నుంచి తీసుకోవడమె ౦ది. 
భారతదేశ రక్షణ గురించి ఆలోచించి, ఆందోళన పడిపోయే భారతీయులు చాలామందికిది 
వెగటు పుట్టించేంత ఆశ్చర్యకరంగా ఉంటుందనడంలో సందేవాం లేదు. 


“సైన్యంలో చేరుకొనే (ప్రాంతాలు చేర్చుకొన్న వారి సంఖ్య 
1. వాయవ్య సరివాద్దు (పాంతం 5,600 
2. కాశ్మీర్‌ 6,500 
3. పంజాబ్‌ 86,000 
4. బెలూచిస్తాన్‌ . 300 
5. నేపాల్‌ 19,000 
6. యునెబడ్‌ ప్రావినెన్స్‌ 16,500 
7. రాజ్‌పుటాన్‌ 7,000 
8. మధ్య భారత్‌ 200 
9. బొంబాయి 7,000 
10. సెంట్రల్‌ |పావినెన్స్‌ 100 
11. బీహార్‌, ఒరిస్సా - 300 
12. బెంగాల్‌ లేరు 
13. అస్సాం లేరు 


60 డాక్టర్‌ బాబాసోహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - (ప్రసంగాలు 


14. బర్మా 
15. పా దరాబాద్‌ 
16. మైసూర్‌ 
1/7. మద్రాసు 


18. తదితర (ప్రాంతాలు 


3,000 
700 
100 
4000 
1900 


మొత్తం 1,58,200 


ఈ మాదిరి పరిస్టితి భారతదేశానికి కొత్తకాదని సై మన్‌ కమిషన్‌ (గ్రహించింది. దీనికి 
సాక్ష్యంగా మహా యుద్దకాలంలో భారతదేశంలోని విభిన్న [ప్రాంతాల నుంచి సెన్యంలోకి 
చేర్చుకొన్న వాళ్ళ లెక్కల్ని ఇచ్చింది. ఏమంటే, ఏ [ప్రాంతం విషయంలోనూ నిరుత్సాహ 
పరచడం జరిగిందని అనడానికి లేదు కాబట్టి. 


రాష్టం 


మద్రాసు 
బొంబాయి 
బెంగాల్‌ 

యునె బెడ్‌ |ప్రావినెన్స 
పంజాబ్‌ 

' వాయవ్య సరివాద్దు 
బెలూచిస్తాన్‌ 

దిల్మా 

బీహార్‌, ఒరిస్సా 
సెంట్రల్‌ (ప్రావిన్సెస్‌ 
అస్సాం 
అజ్మీర్‌-మేర్వార్‌ 
నేపాల్‌ 


మొత్తం 


చేర్చుకొన్న పోరాట యుద్దం మొత్తం 
సైనికులు చెయ్యనివాళ్ళు 
51,223 41,117 92,340 
41,272 30,21 71,483 
7,117 51,935 59,052 
163,578 117,565 281,143 
349,688  97;288 446,976 
32,181 13,050 45,231 
1,761 327 2,088 
14,094 4,579 18,673 
8,576 32,976 41,552 
5,376 9,631 15,007 
942 14,182 15,124 
7.341 1,632 8,973 
58,904 ఆ 58,904. 
742,053 414,493 1,156,546 


ఈ సమాచారాన్ని బట్టి చూస్తే భారతదేశ రక్షణ కోసం పోరాడే సైన్యాల సంఖ్య 
అత్యధికంగా పాకిస్తాన్‌లో కలవబోయే (ప్రాంతాల నుండే వస్తున్నట్లు కొట్టవచ్చినట్లు 
తెలుస్తుంది. దీన్నిబట్టి పాకిస్తాన్‌ లేకపోతే భారతదేశం తన్ను తాను రక్షించుకోలేదని 


వాదించవచ్చు. 


రకణ పాటవం దుర్చలమవడం 61 
Aen 


సరే, సై మన్‌ కమీషన్‌ అందజేసిన విషయాలు నిర్వివాదమై నవనుకోండి. అంతమాత్రం 
చేత సైమన్‌ కమిషన్‌ సూచించిన రీతిలో నిర్ధారణలు చెయ్యడానికి అవి ఆధారాలు కాలేవు. 
అదేమిటంటే, పాకిస్తాన్‌ సై నికుల్ని తయారు చేయగలదు, భారతదేశం చెయ్యలేదు అని. 
అలాంటి నిర్ధారణ నిలవదని ఈ దిగువ పరిశీలించే అంశాల్ని బట్టి తెలుస్తుంది. 


మొదటి అంశం, భారతదేశానికి విలక్షణమై ౦దని సెమన్‌ కమీషన్‌ సూచించే అంశం 
అంత విలక్షణమై ౦ది కాదు. విలక్షణంగా కనిపించే: విషయం ౦ ప్రజల్లో స్వతహాగా ఉన్న లోపం 
వల్ల వచ్చింది కాదు. బ్రిటిష్‌ ప్రభుత్వం గతంలో ఎన్నో ఏళ్ళుగా సై న్యంలో చేర్చుకొనేందుకు 
అనుసరించిన విధానం వల్ల ఆ విలక్షణత్వం వచ్చింది. భారత సె సెన్యంలో వాయవ్య [ప్రాంతం 
వాళ్ళు పె చెయ్యిగా ప ఎరు అనేదానికి వాళు + శ్షాత్రవర్లాలకు చెందినవాళ్ళు 
కావడమేనని అధికార వివరణ ఇస్తారు. కాని, ఈ వివరణ ఏ మాత్రం నిజం కాదని తిరుగులేని 
సమాచారం అందిస్తూ శ్రీ చౌధరి చూపించారు. వాయవ్య [ప్రాంతంవాళ్ళు సె న్యంలో 1857 
తిరుగుబాటు కాలం నుంచి పె చెయ్యిగా ఉన్నారని ఆయన చూపించారు. అంటే క్షాత్ర, 
న్షాతేతర వర్గాల సిద్దాంతం ముందుకు రావడానికి 20 ఏళ్ళు ముందు నుంచీనన్నమాట. ఈ 
సిద్దాంతాన్ని 1879లో మొట్టమొదటిసారిగా స్పెషల్‌ ఆర్మీ కమిటీ * ముందుకు తెచ్చింది. 


ఆ కమిటీని ఆ ఏడే నియోగించారు. వాయవ్య ప్రాంతంవాళ్ళు పై పె. చెయ్యిగా 
ఉండడానికీ, వాళ్ళ వీరోచిత లక్షణాలని చెప్పే వాటికి ఏ సంబంధమూ లేదు. వాళ్ళు ప్రబలంగా 
ఉండడానికి కారణం, బెంగాల్‌ సెన్యం సంపూర్తిగా నిమగ్నం అయిన తిరుగుబాటును అణచి 
వెయ్యడానికి వాళ్ళు (బ్రిటిష్‌ వారికి తోడ్చాటునివ్వడం. 


శ్రీ చౌధరి చెప్పినట్టు “సిపాయిల తిరుగుబాటుకు ముందు ఉన్న బెంగాల్‌ సె న్యం 
ముఖ్యంగా గంగానదీ ప్రాంతానికి చెందిన బ్రాహ్మణ, క్షత్రియులతో ఏర్పడ్డ సె న్యం ఈ వ్యాసం 
మొదట్లో చెప్పినట్లు, ఆనాటి (ప్రెసిడెన్సీ సె న్యాలు మూడు వాటి వాటి [ప్రాంతాలకి చెందినవే, 
ఆ [ప్రాంతాల సె నిక సామర్థ్యాలకు |ప్రాతినిధ్యంగా ఉన్నవే. అలాగని, నిక్కచ్చిగా చెప్పాలంశు, 
అవి ఆ ఫలానా రాష్ట్రాల జాతీయ సైన్యాలను ఏ ఒక్కదాన్ని గురించీ ఖాయంగా అనలేం. 
ఏమంటే జనాభాలోని సాంప్రదాయక క్షాత్ర అంశాల నుంచీ వాళ్ళని ఎంచుకొనే ప్రయత్నం 
ఏమీ లేదు. అయితే 3 సెన్యంలో రిక్రూట్‌ కావడానికి అనువుగా ఉన్న ప్రాంతాల వాళ్ళే వాటిలోకి 
వచ్చారు. అంళే, తమిళులు, తెలుగు వాళ్ళు మద్రాసు సె న్యంలోకి, పశ్చిమ భారతీయులు 


1. “భారతదేశంలో క్షాత్రజాతులు” అన్న అంశం మీద ఆయన రాసిన వ్యాస పరంపర చూడండి. జూలై 
1930, జనవరి 1931, ఫిబ్రవరి 1931 నాటి “మోడ్రన్‌ రివ్యూ” సంచికల్లో అవి వెలువడ్డాయి. 

2. ఆ కమిటీ జారీ చేసిన (ప్రశ్నావళిలో కింది (ప్రశ్న ఉంది ః “సామ్రాజ్య రక్షణ నిమిత్తం భారత సైన్యం 
సమర్థవంతమై న, బాప యోగిక దళం, అవసరమనిభావిస్తే, సాటిలేని సై నికుల్ని అందజేసే [ప్రాంతాల 
నుండి సె న్యంతో చేరు ఎకోవడం, నిలబెట్టుకోవడం, భారతదేశంలోని అతి దుర్భలమై న జాతుల నుండి 
ఏ మాత్రం యుద్దానికి ఉపయోగపడని జాతుల నుండిసె సె న్యాన్ని చేర్చుకోవడం కంటి మంచిది కాదా?” 


62 డాక్టర్‌ బాబాసోహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


బొంబాయి సె న్యంలోకి, యు.పీ., బీహారు వాళ్ళు చాలా పరిమిత సంఖ్యలో బెంగాలీలు బెంగాల్‌ 
సెన్యంలోకి వచ్చారు. ఇతర విధాలుగా అర్హులె తే తెగకూ, కులానికీ సంబంధించిన నియమా 
లేవీ సై న్యంలో చేర్చుకొనేందుకు ఆటంకం కాదు. బొంబాయి, మద్రాసు సై న్యాల విషయంలో. 
అనుసరించిన పద్దతిని ఒక్క క్షణం పాటు పక్కన పెడితే, ఈ సామాన్య విధానానికి ఒక్క బెంగాల్‌ 
"సె న్యం మాత్రమే మినహాయింపుగా ఉంది.పంజాబీలో విషయంలోనూ, సిక్కుల వి. ంలోనూ 
అనుసరించిన పద్ధతే అది. వాళ్ళు అద్భుతమైన సైనిక పాటవం ఉన్న వాళ్ళయినా ఉత్తరాది 
సె న్యంలో వాళ్ళకి సముచిత [ప్రాతినిధ్యం దక్కలేదు. తద్భిన్నంగా, వాళ్ళ రిక్రూట్‌ మెంటుకు 
ఒక (ప్రభుత్వ ఫర్మనావల్ల తీవ్రమైన పరిమితులు ఏర్పడ్డాయి. “ఒక దళంలో పంజాబీలు 
ఎప్పుడూ 200 మించి ఉండకూడదు; వాళ్ళల్లో సిక్కులు 100 మించి ఉండకూడదు" అని 
ఆ ఫర్మానాలో ఉంది. బెంగాల్‌ సై న్యంలోని హిందూస్తానీ దళాలు తిరుగుబాటు చేసిన తరువాతే 
(బ్రిటిష్‌ అధికారులు దృష్టిలో పంజాబీలు పునరావాసం పొందగలిగారు. అప్పటిదాకా వాళ్ళు 
అనుమానితులుగా, బహిష్కరణకుగ్గురె ఉన్నారు. సిపాయిల తిరుగుబాటు నాటికి బెంగాల్‌ 
సైన్యం అంటే ముఖ్యంగా అయోధ్య నుంచీ, ఉత్తర దక్షిణ బీహార్‌ల నుంచీ వచ్చి చేరిన వాళ్ళేనని 
ప్రధానంగా దక్షిణ బీహార్‌ నుంచి. అందులోనూ షాహాబాదు, భోజ్‌వర్గ్‌, గంగాయమునా మధ్య 
తీరం, రోహిత్‌ఖండ్‌ నుంచి వచ్చిన వాళ్ళు ఈ [ప్రాంతాల నుంచీ సెన్యంలో చేర్చుకొన్న 
వాళ్ళల్లొ అధిక భాగం అ|గకులాలవాళ్ళే అంటే అన్ని (బాహ్మణ శాఖల వాళ్ళు, క్షత్రియులు, 
రాజపుత్రులు, అహిర్డు, ఒక దళంలో చేర్చుకొన్న ఈ వర్గాలవాళ్ళు దామాషాన (1) 
(బ్రాహ్మణులు 1/24, (2) రాజపుత్రులు 1/4 (3) నిమ్మ హిందువులు 1/6 (4) ముస్ట్రములు 
1/6 (5) పంజాబీలు 1/8 ఉన్నారు. 


“మరి ఈ సె న్యానికి ఇవాళ అధిక సంఖ్యలో సెనికుల్ని అందజేస్తున్న (పాంతంనుంచి 
- పంజాబ్‌, నేపాల్‌, వాయవ్య సరివాద్దు, కుమార్‌ గరేవాల్‌ పర ;త భూమి, రాజపుటానా - అతి 
తక్కువ సంఖ్యలో సె నికులు వచ్చారు, లేదా అసలు రాలేదు. భారతదేశంలో సెనిక పాటవం 
ఉన్నదని ప్రబద్ధిపాందిన కులాలన్నిటిని- సిక్కులు, గుర్జాలు, పంజాబీ ముస్తిములు, డొగ్రాలు, 
జాట్‌లు, పఠాన్దు, గర్‌ వారీలు రాడ్‌పుటానా రాజపుత్రులు, కుమోనీలు, నజార్‌లు - ఆ ప్రాంతం 
వదిలిపెక్టేసినబ్లయింది. ఇవాళ భారత సై న్యానికి వెన్నెముకగా పరిగణించే అని ్న తెగల్ని, 
జాతుల్ని, వదిలిపెట్టేసారు. ఒక ఏడాదిలోనే, ఒక్క తిరుగుబాటు వల్ల ఇదంతా మారిపోయింది. 
1857లో జరిగిన తిరుగుబాటు బెంగాల్‌ సెన్యాన్ని తుత్తునియలు చేసేసింది. పంజాబీ 
మయమైన అనాగరికమై న సై న్యాన్ని తెచ్చి పెట్టంది. రూపు రేఖల్లో అది స్టూలంగా ఈనాటి 
భారత సె న్యాన్ని పోలి ఉంది. 

“హిందూస్తానీ దళాల (బెంగాల్‌ మై న్యానికి చెందిను తిరుగుబాటు వల్ల ఏర్పడ్డ ఖాళీలు 
వెంటనే సిక్కులతో, ఇతర పంజాబీలతో, కొండల వాళ్ళతో నిండిపోయాయి. వీళ్ళంతా పగ 
తీర్చుకుందామన్న ఆతృతతో, హిందూస్తాన్‌ నగరాలన్ని కొల్లగొ ట్టద్దామన్న ఆతృతతో 


రక్షణ పాటవం దుర్భలమవడం 63 


ఉన్నవాళ్ళు. వీళ్ళనందరినీ హిందూస్తానీ సైనికుల తోడ్చాటుతో (బిటిష్‌ వాళ్ళు 
లొంగదీసుకొన్నారు. వీళ్ళు ఆ విషయం తెలుసుకోలేక, కొద్దిమంది బిటిష్‌ వాళ్ళను గాక, 
హిందూస్తానీలను తమ అసలు శత్రువులుగా పరిగణించారు. ఈ శత్రుత్వాన్ని బ్రిటిష్‌ వాళ్ళు 
తిరుగుబాటును అణచివేసేందుకు దివ్యంగా ఉపయోగించుకొన్నారు. గుర్టాల్ని సైన్యంలో 
చేర్చుకొన్నారన్న వార్త ఇంగ్రండ్‌లో ఉన్న లార్డ్‌ డల్లౌసీ విని మహా సంబరపడిపోయాడట. 
“అయోధ్య సిపాయిలతో వీళ్ళు రాక్షసుల్లా యుద్ధం చేస్తారని ధై ర్యంగా ఆశించవచ్చు.” అని 
ఒక మిత్రుడికి రాశాడు. తిరుగుబాటు తర్వాత, భారత సర్వ సేనాని జనరల్‌ మాన్స్‌ఫిల్డ్‌ సిక్కుల 
గురించి ఇలా రాగాడు ; 


“సిక్కులు తమ స్వాతంత్ర్యం కోసం దెబ్బతీసే అవకాశం నిమిత్తం చూడ్డానికి బదులు 
మన జెండా కిందకు వచ్చారంటే దానికి కారణం వాళ్ళకి మనమంటే అభిమానం ఉండి కాదు. 
హిందూస్తానీ, బెంగాల్‌ సెన్యాన్ని, ద్వేషించడం అందుకు కారణం. వాళ్ళు కసి తీరు ఎకొందామను 
కొన్నారు. హిందూస్తానీ నగరాల సంపదని కొల్లగొట్టుదామనుకున్నారు. వాళ్లని ఆకర్షించింది 
ఒట్టి దినబత్తెంకాదు, మొత్తంగా కొల్లగొట్ట గల అవకాశం, శత్రువుల తలలమీద కదం తొక్కటం. 
నిజానికి, రంజిత్‌సేంగ్‌ పాత ఖాన్లా సైన్య సంఘీభావాన్ని, మనం వాటంగా వాడుకున్నాం. 
ఏరీతిలో వాడుకున్నామంటే కొంతకాలం పాటు సిక్కుల్ని మనకి గట్టిగా బంధించేస్తుంది అవి. 
వాళ్ళ పాత ' శత్రువులకు. వ్యతిరేకంగా కొలువు సాగినంతకాలం అలా బంధించి ఉంచుతుంది 
అది: 


“నిజానికి ఆ రకంగా ఏర్పడ్డ సంబంధాలు చాలా కాలం నిలదొక్కుకుంటాయి. 
తిరుగుబాటు సమయంలో సిక్కులు, గుర్జాలు, అందించిన సేవల్ని మరిచిపోలేదు. అప్పటి 
నుంచీ భారత సెన్యంలో పంజాబ్‌కూ, నేపాల్‌కూ గౌరవస్థానం లభించింది.” 


భారత సై న్యంలో వాయవ్య (ప్రాతం వాళ్ళ ఆధిపత్యానికి అసలు కారణం 1857లో 
జరిగిన తిరుగుబాటు అని శ్రీ చౌధరి అన్నముక్క నిజం. అందులో ఆవగింజంత అనుమానం 
లేదు. వాళ్లు. ఈ ఆధిపత్యానికి రావడానికి పోరాట గుణాల్లొ వాళ్ళకి సహజంగా. ఉన్న ఆధిక్యత 
కాదని అంటున్న చౌదరి అభిప్రాయమూ అంతే తిరుగులేనిది. ఈ విషయం, ఆయన 
సంతృప్తిగా సేకరించిన లెక్కలే తెలియజేస్తున్నాయి. భారతసెన్యంలో తిరుగుబాటుకు 
ముందూ, ఆ తర్వాత వచ్చిన మార్పుల్ని ఆ లెక్కలు తెలియ జేస్తున్నాయి. 








64 డాక్టర్‌ బాబాసోహెబ్‌ అంబేడ్కర్‌. రచనలు - ప్రసంగాలు 


భారత పదాతిదళం రూపు తీసుకోవడంలో వచ్చిన మార్పులు 
భిన్న (ప్రాంతాల. నుంచి వచ్చిన శాతం 


వాయవ్య (ప్రాంతం 
సంవత్సరం పంజాబ్‌ (ప్రాంతం నేపాల్‌ ఈశాన్య దక్షిణ బర్మా 
వాయవ్య కాశ్మీరు గరేవాల్‌ ప్రాంతం భారతం 
కుమార్‌ 
1856 10 కంకే తక్కువ గణనీయం 90కి - లేరు 
కాదు తక్కువ కాదు 
1858 47 6 47 వ. 
1883 48 7 35 - 
1893 53 24 23 స | 
1905 47 15 22 16 1 
1919 ఇ 46 14.8 25.5 12 1.7 
1930 . 58.5 22: 1. 9 5.5 3 


1856లో అంటే తిరుగుబాటుకు ఒక ఏడాది ముందుగా భారత సై న్యంలో వాయవ్య 
దిశనుంచి వచ్చిన వాళ్ళ సంఖ్య గణించనక్కరలేనంతగా ఉందని ఈ లెక్కలు తెలియజేస్తున్నాయి. 
కానీ 1858లో, అంటే తిరుగుబాటు జరిగిన ఏడాది తర్వాత, వాళ్ళు ప్రబలన్టానం 
సంపాదించారు. ఇక ఆ స్థానం నుంచి తగ్గేది లేదు. 


మొట్ట మొదటి సారిగా 1879లో క్షాత్ర, క్షాత్రేతర విభాగాల విభేదాన్ని ఒక 
విధంగా ప్రవేశపెట్టారు. దాని తర్వాత లార్డ్‌ రాజర్టో ప్రధాన విషయంగా పరిశీలించాలని పట్టుబట్టాడు. 
ఆ తర్వాత లార్డ్‌ కిచెనర్‌, భారత పై న్యంలోకి రిక్రూట్‌ చేసుకొనేందుకు దీన్ని ఒక విధానంగా 
చెయ్యాలని ఆశించాడు. అయితే పైన చూసినదాన్ని బట్టి భారత సెన్యంలో వాయవ్య 
(ప్రాంతంవాళ్ళ ఆధిపత్యం ఆరంభం కావడానికి దీనికి ఏ సంబంధమూ లేదని తెలుస్తోంది. కానీ. 


* 


“నలభై ఒక్క సంవత్సరాలు” అన్ని (గ్రంథంలో ఆయన ఇలారాశారు. “మద్రాసు సె న్యంలో ఉన్న వాళ్ళు 
అవసరాలు, శక్తీ సామర్థ్యాలు తెలుసుకొనేందుకు ప్రతి శీతకట్టులోనూ నేను దీర్రయా(త్రలు చేశాను. గత 
శతాద్దింలోనూ, ఈ శతాబ్ది ఆరంభంలోనూ వాళ్ళ పూర్వులు విశిష్టత గడించేట్లు చేసిన పోరాట పటిమ 
వీళ ల్లో ఉందేమో కనిపేడదామని (ప్రయత్నించాను.. కానీ ఆ గతకాలపు పోరాట పటిమ వీళ ల్లో 
నించి పోయింది. సాధారణ బెంగాలీ హిందుస్తానీయునిలో, బొంబాయి మరాఠా వాళ్ళల్లో మాదిరిగానే... 
అన్న తీర్మానానికి రాక తప్పలేదు. వాళ్ళను నమ్మి ఇంకా ఎంత మాత్రమూ యోధ జాతులకు పోటీగా 
పెట్టలేమని, దక్షిణ భారతసమదాటి బయటి వాళ్ళను నియోగించలేమని తీర్మానించు కొన్నాను”. 


రక్షణ పాటవం దుర్చలమవడం టి షక 


ప్రభుత్వం చేత క్షాత్రవర్గంగా గుర్తింపు పొందే అదృష్టం వాయవ్య [ప్రాంతం వాసులకు పట్టింది. 
భారతదేశంలో ఇతర (ప్రాంతాలకు చెందిన అధికులకు న్లాత్రేతరవర్గాల దురద ష్టం సంభవించింది. 
నిస్సందేవాంగా దీనికి ముఖ్యమైన పరిణామాలు వచ్చాయి. వాయవ్య [ప్రాంత వాసులకు 
సెన్యంలో స్తిరమై న కొలువు దొరికింది. దాంతోవాళ్ళు సై నిక కొలువును భద్రమైన వృత్తిగా, 
జీవికగా భావించారు. మిగిలిన భారతావనికి అది దక్కలేదు. అంచేత భారత వాయవ్య (ప్రాంతం 
నుంచి సైన్యంలో ఎక్కువగా చేరడానికి ఇంతకంటే మరేమీ లేదు. అంటే |బిటిష్‌ ప్రభుత్వ 
' విధానంవల్ల సైన్యంలో కొలువు వాళ్ళ వృత్తి అయింది. భారతదేశంలోని ఇతర [ప్రాంతాల 
నుంచి మనుషులు సైన్యంలోకి రాలేదంటే ప్రభుత్వం వాళ్ళను సెన్యంలో చేర్చుకోక 
పోవడమే కారణం. (ప్రజలు తమకు ఇష్టం ఉన్నా లేకపోయినా తాత ముత్తాతల వృత్తుల్నే 
అవలంబిస్తారు. వాళ్ళు కొత్త వృత్తుల్ని అవలంబించడం లేదు ఆంటే వాటికి వాళ్ళు 
తగరనిఎంత మాత్రం అర్ధంకాదు. అది వాళ్ళ పూర్వీకుల వృత్తికాకపోవడమే దాని అర్ధం. 


క్షొ(తక్షాత్రేతర వర్గాల మధ్య విభజన కేవలం అహేతుకమూ, కృత్రిమం అని చెప్పాలి. 
యోగ్యతను బట్టకాక, పుట్టుకనుబట్టి గుర్తింపును ఇచ్చే హిందూమత కులాల అంత 
తెలివిహీనమై నది “మరొకటిలేదు. తాము పాటించినవిచక్షణ అసలయిన విచక్షణ అని 
ఒకప ఏడు ప్రభుత్వం మొండిగా పట్టుబట్టింది. పోరాట లక్షణాలకు సంబంధించి ఇంతకు 
పోరాటవిలువ అనీ అంది. నిజానికి, వాయవ్య(ప్రాంతం నుంచి ఎక్కువ మందిని సై న్యంలోకి 
చేరు కోడానికి ఇదేవాళ సమర్ధన. పోరాట లక్షణాలలో తేడాకూ, ఈ విచక్షణకూ ఏ మాతం 
సంబంధం. లేదు అన్న సంగతి ఇప పుడు ఒప్పుకొంటున్నారు. భారత సైన్యం ఏర్పాటు 
సందర్భంగా లండన్‌ నుంచి రేడియోలో మాట్లాడుతూ పంజాబ్‌నుంచి ఎక్కువగా సె న్యంల్లో 
చేర్చుకోవడం అంటే ద్వీపకల్పంలో వాళ్ళకు క్షాత్ర లక్షణాలు లేవని అర్హంకావని వివరించడానికి 
సర్‌ఫీలిప్‌ చెత్‌వాడ్‌ తంటాలుపడ్డాడు. భారతసె న్యంలోకి ఉత్తరాది వాళ్ళను ఎక్కువ 
చేర్చుకొన్నారంటే, శీతోష్ణ పరిస్టితే ముఖ్యంగా కారణమని, ఏమం'కే దక్షిణాది. వాళ్ళు ఉత్తర 
భారత దేశపు అధిక ఉష్ణ, శీతలాలకు తట్టుకోలేరని చెత్‌వాడ్‌ వివరించాడు. ఏజాతి శాశ త శౌర్య 
స్వభావం లేకుండా ఉండదు. క్షాత్ర స్వభావం అనేది సహజాతంగా వచి ఎపడేదేమీకాదు. అది 
శిక్షణకి సంబంధించింది. ఎవర్షినై నా దానికి తర్బీదు చెయ్యొచ్చు. 

ఇదీకాక, (ప్రత్యేక శిక్షణతో రూపాొందించుకునే దాంతోబాటుగా హిందూస్తాన్‌లో 
తగినంత పోరాటపటీమ ఉంది. సిక్కులున్నారు, వాళ స్ట వీరోచిత లక్షణాల గురించి చెప్పాల్సిన 
అవసరంలేదు. రాజపుత్ర జాతివాళ్ళు ఉండనేఉన్నారు. ఇప్పటికీ వాళ ను క్షాత్ర వర్గాల 
విభాగంలోనే చేర్చుకొని ఉన్నారు. వీళ్ళతోబాటుగా మరాఠాలున్నారు. గత ఐరోపా యుద్ధంలో 
' వాళ్ళు తమ శౌర్య ప్రతాపాల్ని ప్రదర్శించనే ప్రదర్శించారు. మద్రాసులో ప్రెసిడెన్సీ 


* ఇండియన్‌ సోషల్‌ రిఫార్మర్‌: జనవరి 27, 1940 


656. డాక్టర్‌ బాబాసిహెన్‌ అంబేద్కర్‌ రచనలు - (ప్రసంగాలు 


వాళు కూడా, సె నికావసరా౬కు వస్తే, ఆధారపడతగవాలే 3 భారతదేశంలో ఒకప్పుడు సర్వ 
సె న్యాధ్యక్షు ర ఉన్న జనరల్‌ (ఫెడరిక్‌ పీ. హైనే సెనికులుగా మదాసీయులు ఎలా ఉండేదీ 


చెబుతూ ఇలా అన్నాడు ః 


“బెంగాల్‌ పై న్యంలో చూస్తే, మటు సెన్యంలో శారీరకంగా వోమెట్టు తక్కువ 
_. వాళ్ళున్నారని అనడం పరిపాటి. ఒడ్డూ పొడుగూ మాతమే చూసుకుంటే, ఇది నిజమే 

కావచ్చు. అసలై న సె నికుడికి ఉండాల్సిన యోధ స్వభావం, లక్షణాలు పరిస్థితుల ప్రభావం వల్ల, 
"ఈ. సైనికుల్లా అగుపించడంలేదని అంటున్నారు. పోల్చిచూపిస్తూ మద్రాసు సైనికులకు 
అసమర్దతని ఆపాదించే ఈ పై ప్రకటనలనూ అలాంటి బాపతు వాటిని నేను తిరస్కరించాల్సి 
ఉంటుంది. ఇటీవలికాలంలో వాళ్ళు సై నికులుగా ఎక్కువ అనుభవం గడించలేదన్న ముక్క 
నిజమే కావచ్చు. ఏమంటే, శాప్పర్స్‌'గా మినహా, వాళ్ళను క్షాత్రం పనుల్లో పాల్గొనకుండా 
ప్రత్యేకంగా మినహాయించారు. మద్రాసు సిపాయి పోరాటయోధునిగా మిగిలిన వాళ్ళకంకే 
తక్కువ అని వెల్లడి చేసేది ఏదీ జరిగినట్టు ఒక్కక్షణం కూడా నేను ఒప్పుకోలేదు. చరిత 
సాక్ష్యాలు చూస్తే తద్భిన్నమై ౦ది జరిగినప్టే తెలుస్తోంది. |డిల్లు శిక్షణలో, (క్రమశిక్షణలో 
మద్రాసు సిపాయి ఎవరికీ తీసిపోడు. ఇక ఆరోగ్యరీత్యా చూస్తే, అతనూ తనతో పాటు ఉన్న 
వాళ్ళంత బాగానూ ఉన్నట్టు ఫలితం తెలుస్తుంది. ఈ విషయం శాప ఎర్రని బట్టి, ఖై బర్‌లో ఉన్న 
వాళ్ళ అనుచరులను బట్టి వెల్లడైంది. 


అంచేత తన జనాభా నుంచే చాలినంత మంది పోరాట యోధులు సె న్యంలోకి రావడం 
గురించిన చింత హిందూస్తాన్‌కు అక్కరలేదు. పాకిస్తాన్‌ విడిపోయినంత మాత్రాన ఈ 
విషయంలో హిందూస్తాన్‌ శక్తి హీనం కాబోదు. 


సైమనకమిషన్‌ భారతసై న్యానికి సంబంధించి మూడు విషయాల్ని గుర్తుచేసింది. ఆ 
కమిషనకీ అవి భారతదేశ (ప్రత్యేక లక్షణాలుగా విశేసమై న అం ఎగా కొట్టవచ్చినట్లు కన్పించాయి. 
భారతదేశ ఫై న్యం నిర్వహించే కర్తవ్యం రెండు విధాలుగా ఉందని ఆ కమిషన్‌ అంది. భారతదేశపు 
ఆస్టన్‌ సరిహద్దు నుంచి స్వతంత్ర తెగలు వచ్చి శాంతియుతంగా మై దానాల్లో బతుకుతున్న 
వాళ్ళమిద దాడులు చెయ్యకుండా అడ్డగించడం మొదటిది. అవ్యవస్తీకృతంగా ఉన్న ఈ 
భూభాగాల ఆవల, వెనక భాగంలోనూ ఉన్న దేశాల నుంచి భారత దేశం మీద దురాక్రమణ 
జరక్కుండా అడ్డగించడం రెండవది 1850 నుంచీ 1922 దాకా స్వతంత్ర తెగల మీద 72 
దాడులు జరిగాయని కమిషన్‌ పేర్కొంది. అంటే సగటున ఏడాదికి ఒకదాడి అన ఏమాట. 
భారత దేశ (ప్రాదేశిక సమగ్రతకు (ప్రమాదం శతాబ్దాలుగా పొంచివున్న దిశ గురించి కమిషన్‌ 
: పేర్కొంది. “కమిషన్‌ గమనించిన (ప్రకారం నానాజాతి సమితిలో సభ్యత్వంకాని రాజ్యాలు” ఈ 

ప్రాంతాల్ని ఆక్రమించుకొని ఉన్నాయి. అంచేత మునుపటికంకే భారతదేశానికి ఇప్పుడు 


1. రాయల్‌ ఇంజినీర్స్‌, మె నర్స్‌లో ఆదికారి, అను. 


రకణ పాటవం దుర్భలమవడం 67 
ea 





(ప్రమాదం మరింత ఎక్కువ. ఈ రెండు విషయాలూ భారత దేశ ప్రైనిక రక్షణకు సంబింధించి 
వింత సమస్యను సృష్టిస్తున్నాయని కమిషన్‌ నొక్కినొక్కి చెప్పింది. ఈ సమస్య ఎంత 
అవశ్యమై ౦దో, విస్తారమై ౦దోనన్న విషయాలకు సంబంధించి, అవి “సా[మాజ గంలో మరెక్కడా 
సాదృశ్యం లేకుండా ఉన్నాయి. స్వంత ప్రభుత్వ స్టాపనకు ఆటంకం కలిగిస్తాయి. స్వంతంగా 
పాలించుకొనే అధినినేశ రాజ్యాలు ఏర్పడ్డానికి సంబంధించి ఈ స్థాయిలో ఇంత ఆటంకం 
మరెక్కడా తలెత్తలేదు” అని కమిషన్‌ అంది. 


భారతదేశ సె న్యానికి గల రెండవ విశిష్ట అంశంగా కమిషన్‌ ఈ పరిశీలన చేసింది. 


“భారతదేశంలోని సై న్యాల్ని, పరమ అసాధారణ లక్షణంగా ఉండే బాహ్య ప్రమాదాల 
నుంచి రక్షణ కల్పించుకుందుకు మాత్రమే పెంచి పోషించుకోవడంలేదు. దాన్ని అన్ని 
(ప్రాంతాలకు వ్యాపింపజేసి, అంతరంగిక శాంతిభద్రతలను కాపాడేందుకూ వినియోగిస్తున్నారు. 
అన్నిదేశాల్టోనూ......సై న్యాన్ని మామూలుగా ఈ రీతిలో ఉపయోగించరు. నిజానికి, ఈ 
ప్రయోజనం నిమిత్తం సె న్యాన్ని సమకూర్చునూ సమకూర్చురు. కాని భారత దేశం విషయంలో 
ఇది సంపూర్తిగా భిన్నం. ఏడాదిలో ఎన్నోసార్లు అంతరంగిక కల్లోలాన్ని నివారించడానికి, 
అవసరం అయితే అణచి వెయ్యడానికి, పై న్యాన్ని వినియోగిస్తారు. పోలీసు బలగం బాగా 
సువ్యవస్టితంగానే ఉంది. కానీ మతావేశంతో వె రైత్తిపోయిన మూకలు ఉట్టిపాటున రెచ్చిపోతే 
పోలీసు బలగం ఆ పరిస్థితుల్లో తూగలేదు. అంచేత సెనికులను రప్పించాలి అన్న సంగతి 
భారతదేశంలోని పోలీసులకు తెలుసు, సై న్యానికీ తెలుసు-ఇంకా నిజం చెపా లంకు ప్రజలకూ 
తెలుసు.... ఈ రకంగా ఆంతరంగిక శాంతిభద్రతలను స్టాపించి, కాపాడేందుకు వినియోగించడం 
తగ్గకపోగా రానురానూ పెరుగుతోంది. అంతేకాదు, ఇలాంటి సందర్భాల్లో, సర్వేసర్వ [తా 
'బైటిష సై నికులకోసమే అభ్యర్దిస్తూ ఉంటారు. ఈ పని,నమిత్తం కేటాయించిన బ్రిటీష్‌ 
సైనికుల శాతం భారత సె నికుల కంకే నిజానికి గత పావుశతాబ్దంలో పెరిగింది. సరే, ఇందుకు 
కారం బిటిష్‌ సైనికులు తటస్టంగా ఉండడం, హిందువులకు సాయం చేస్తున్నాడని 
ముస్తిములూ, ముస్లిములకు సాయం చేస్తున్నాడని హిందువులు అనుమానిం చక పోవడం...సె నిక 


జోక్యాన్ని ఆపేక్షించే అత్యధిక సందర్భాలు కుల, మతపర స్వభావంలో ఉండే” రావడంతో 
ఆజోక్యం నిష్పక్షపాతంగా - అని యదార్రంగానీ, అనుమానితమై ందిగానీ, =. “౫ వి. అది 
సహజం. తప్పనిసరి. గమనార్లమై న విషయం మరొకటి ఉంది. అదేమిఎరా  "ఫస్లిర 
సైన్యంలో మొత్తంమీద బ్రిటిష్‌ సై నికుల సంఖ్య తక్కువ. 21/2 భారతీ... _ విష్‌ 


సైనికుడు ఉండొచ్చు, కానీ ఆంతరంగిక భద్రత కోసం కేటాయించే స యంలో 
ఈ ఆధిక్యం తల్లకిందులె ౦ది. ఇందు నిమిత్తం అధికభాగం బిటిష సై నికు పంపిస్తున్నారు. 
ఆంతరంగిక భద్రత కోసం ప్రత్యేకంగా కేటాయించిన సైనికుల్లో ఏడుమంబ భారతీయులకు 
ఎనిమిదిమంది (బ్రిటిష్‌ వాళ్ళు ఉన్నారు. 


68 డాక్టర్‌ బాబాసోహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - (పసంగాలు 
భారతదేశ సె న్యానికి సంబంధించిన ఈ రద్రకాన్నిగురించి వ్యాభ్యానిమ్హా కమిషన్‌ ఇలా. 


అంది: 


“అంచేత, భారతదేశ భవిష్యత్తుగురించి యోచన చేసే ససమయంలో ఈ భారతీయ 
సమస్య విస్తృతినీ, స్వభావాన్నీ దృష్టిలో ఉంచుకోవాలి. ప్రస్తుత సమయంలో బ్రిటిష్‌ 
సెనికుడు శాంతియుత ప్రభుత్వ | సహాయంగా నిర్వహించే పాత్రనూ దృష్టిలో ఉంచుకోవాలి. 
(a అత్తను నిర్వహించే కర్తవ్యం (గ్రామీణ (ప్రాంతంలో సామాన్యంగా సంతృప్తికరంగా ఉంది) 
భవిష్యత్‌ భారతదేశంలో [ప్రస్తుతం ఉన్న సె నిక వ్యవస్థ స్థానంలో దేశ రక్షణ, శాంతిస్థాపన పూర్తిగా 
భారత దళాల చేతిలోనే ఉంటుంది కెనడా, కెనెడియన్‌ ౩ వారి మీదా, ళు. ఐరిష్‌ 
సె న్యాలమీదా ఆధారప డినట్టు” 


భారత సె న్యానికి ఉన్న మూడో విశిష్ట అంశాన్ని కూడా సె మన్‌ కమిషన్‌ ప్రస్తావించింది. 
వాయవ్య దిశవాళ్ళు సె న్యంలో ఆధిపత్యంలో ఉన్న విషయం అది. ఈ ఆధిపత్యం ఎలా. 
పుట్టుకు వచి ఎందో, అందుకు అధికారయుతంగా ఇచి ఎన కారణాలేమిటో ఇంతకు ముందే 
చూశాం. 


కానీ భారతసై న్యానికి ప్రత్యేక అంశం ఉంది. కమిషన్‌ ఈ విషయం గురించి అన్సలు 
తడబడలేదు. కమిషన్‌ దాని వ ఉపేక్షించై నా ఉండాలి, లేదా కమిషన్‌కు ఆవిషయం తెలియక 
పోయై నా ఉండాలి. అది చాలా ప్రముఖం అయ్యింది. దాని ముందు కమిషన్‌ పేర్కొన్న ఈ 
మూడు అంశాలు సోదిల్‌ కి నిలవవు, | ప్రాముఖ్యం రీత్యాగానీ, సాంఘిక రాజకీయ పరిణామాల 
రీత్యాగాని.. 


3 (ప్రచురేరగా ఎల్లడి పత గనుక యెంతో మంది ఉగ్రులయ్యే అంశం ఇది. 
పరిష్కరించలేని నమన్యలనన్నిట్ని అదిలేవనెత్తడం ఖాయం. భారతదేశ రాజకీయ 
పురోగీమనపధోన్ని అది అనాయాసంగా అప్పగిస్తుంది. సై న్యాన్ని భారతీకరణం కావించేకంకే 
ఎంతో ముఖ్యీమే నవి, సంక్రీస్టమై నవీ అయిన సమస్యల్ని అదిలేవనెత్తుతుంది. 


ఉపేక్షీంతీన ఈ అంశం భారతదేశ సైన్యం కులమతపరంగా రూపొందడానికి 
సంబింధించినదీ. శీ శ్రీచెధరి ఇందుకు సంబంధించిన సమాచారాన్ని తన వ్యాసాల్లో సేకరించారు. 
ఆయన వ్యాసోలనురించి ఇంతకు ముందు (ప్రస్తావించుకున్నాం. ఆ నమాచారం 
భారతోసి న్యంలోఉన్న ఈ వైఖరిని ఎంతో విపులంగా వివరిస్తుంది. భారత పదాతిదళంలో 
కొలువు చేస్తున్న సై నికుల నిష్పత్తి గురించి ఈ దిగువ ఇచ్చే పట్టిక తెలియచేస్తుంది. Ce 
వారీగా, ఏఏ జాతుల నుంచి ఆ సైనికులు వచ్చింది ఇది తెలియ చేశ్తురిది.. 


రక్షణ పాటవం దుర లమవడం 69 
భారత సెన్యంలో కుల మత పరంగా వచ్చిన మార్పులు 


సంఖ్య ప్రాంతం జాతులు _1914నాటి 1918నాటి 1919నాటి 1930నాటి 


శాతం శాతం శాతం శాతం 
| పంజాబ్‌ వాయవ్య ప్రాంతం, 47 46.5 46 58.5 
కాశ్మీర్‌ 

1. సిక్కులు 19.2 17.4 15.4 13.58 
2. పంజాబీ ముస్టిములు 11 138 12.4 22.6 
3. పఠాన్లు 6.2 5.42 4.54 6.35 
1 నేపాల్‌ కుమోన్‌, గరేవాల్‌ 15 18.9 14.9 22.0 
1. గూర్భాలు 13.1 16.6 12:2 16.4 
1 ఎగువ భారత్‌ 29 22.7 25.5 11.0 
1. యుపి. రాబ్‌పుతులు 6.4 6.8 7.7 2.55 
2. హిందుస్తానీ ముస్తిములు 4.1 3.42 4.45 లేరు 
3. (బాహ్మణులు 1.8 186. 2D లేరు 
IV ద్రోణ భారతం 16. 11.9 19. 5.5 
1 మరాఠాలు 4.9 3.85 3.7 5.33 
2 మ(ద్రాసీ ముస్టిములు 3.5 2.71 213. లేరు 
3. తమిళులు 2.5 2.0 1.67 లేరు 

V బర్మా 
1. బర్మీయులు లేరు లెక్కలోకిరారు 1.7 3.0 


భారతదేశ సై న్యం కులమతపరంగా రూపొందించడంలో ఏఏ గాఢమైన మార్పులు 
వచ్చాయో, అదీ ప్రముఖంగా 1919 తర్వాత, ఈ పట్టిక పొరపాటు లేకుండా తెలియజేస్తుంది. 
ఆ మార్పులు 1) పంజాబీ ముస్లిములు, పఠాన్లు ఊహకందనంతగా పెరగడం 2) సిక్కులు 
మొదటి స్థానం నుంచి గణనీయంగా పడిపోవడం 3) రాజపు[తులు నాల్గవస్టానానికి దిగజారడం 
4) యుపి. (బ్రావ్మాణులు, మద్రాసీ ముస్లిములు, |బ్రావ్మాణ, బ్రాహ్మణేతర తమిళులు 
మరుగున పడిపోవడం. 


శీ శ్రీచౌధరి 1930 నాటి అంకెల్ని ఇంకా విశ్లేషంచారు. భారత పదాతిదళం, అగి ;కదళం 
జాతిపరంగా ఎలా ఏర్పాటయ్యాయో ఆ లెక్కలు తెలియజేస్తాయి. ఈ దిగువ పట్టికో ఆ 
విషయాల్ని తెలియజేస్తుంది. 


70 


ఫశ 


2 


10. 


ll. 


12. 
13. 


14. 
15. 


రమ ట్‌ సై 


డాక్టర్‌ బాబాసోహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - |పసంగాలు 
1930లో భారత సెన్యంలో ఉన్న మత్త కుల విభజన " 
పదాతిదళంలో శాతం 
వధం (ప్రాంతాలు గూర్జాలు గూర్భాలతో అశి(కదళంలో 
మినహా కలిసి శాతం 
పంజాబీ ముస్తిం పంజాబ్‌ 27 22.6 14.28 
గూర్జాలు నేపాల్‌ న 16.4 ట్ట 
సిక్కులు పంజాబ్‌ 16.24 13.58 23.81 
దో (గాలు ఉత్తర పంజాబ్‌, కాశ్మీర్‌ 11.4 9.54 9.53 
జాట్‌లు రాజ్‌పుఠానా, యు.పి. 9.5 7.94 19.06 
పఠాన్దు పంజాబ్‌, వాయవ్య 
రాష్ట్రం 7.67 6.35 4.76 
మరాఠాలు కొంకణ్‌ 6.34 5.33 
గరేవాలీలు గరేవార్‌ 4.53 3.63 
యు.పి. 
రాజ్‌పుట్‌లు యు.పి. 3.04 2.54 
రాజ్‌పుటాన్‌ 
రాజ్‌పుట్‌లు రాజ్‌పుటానా 2.8 2.35 
కుమోనీలు కుమోన్‌ 2.44 2.05 
గుజార్‌లు ఈశాన్య రాజ్‌పుటానా 1.52 1.28 
పంజాబీ 
హిందువులు పంజాబ్‌ 1.52 1.28 
అహిర్దు పంజాబ్‌ 1.22 1.024 
ముస్తములు, 
రాజ్‌పుట్‌లు, _ ఢిల్రీ పరిసర 
రంగార్జ్డు (పాంతాలు 1,22 1.024 


భారత పదాతిదళంలో (82 క్రమబద్ద, 18 శెక్షణాయుత పటాలాలు) అర్లమై న (ప్రతివర్గం వాళ న్‌ శాతాన్ని 
ఇది తెలియజేస్తుంది. ఆదేరకంగా అగి ;కదళానికి సంబంధించిన (21 రెజిమెంట్లు) 20 పటాలాలు గూర్చా 
పదాతిదళారికు సంబంధించేవే. భారత 1) పర్వత ఆర్టిలరీ 2) శాప ఎక్స మైనర్హ రెజిమెంట్టు 3) భారత 
సిగ్నల్‌కోర్‌ ఈ పట్టికలో లేవు. వీటన్నింట్లోనూ భిన్న దామాషాల్లో పంచాబీ ముస్లిములు, సిక్కులు, 
పఠాన్లు, హిందుస్తానీ హిందువులు, ముస్తిములు, అన్నివర్గాల మ।ద్రాసీలు, వాజా ఆస్టన్లు, వర్గయూనిట్లలో 
గాని, కంపెనీల్లోగానీ ఉన్నారు. వీట్లో కొన్ని యూనిట్లలో ఇప్పుడు ఇతర యూనిట్లలో నమోదై వున్న 
మదాసీలు, హ(జ్రాలు తప్ప ఈ యూనిట్ల వర్గ పొందిక, పట్టికలో ఇచ్చిన వర్గాల దామాషాలో వస్తుతః 
మార్పు చెందదు. బిటిష్‌ సై న్యానికీ, ఆర్టిలరీ యూనిట్లకు అనుబంధించిన భారత సిఐ ్రంది కూడా ఈ 
పట్టికలో కలవలేదు. 


రకణ పాటవం దుర్భలమవడం లకే 
లు 


16. _3 మఖానీలు రాజ్‌పుటానా 1 476 
17. కాచిన్లు బర్మా 122 1024 
18. చిన్లు బర్మా 1.22 1.024 
19. కరెను బర్మా మి 1.024 జ 
20. దక్కన్‌ ముస్టిం దక్కన్‌ |: త 4.76 
21. హిందుస్తానీ 

ముస్టిములు యు.పి. . న 2.38 


ఈ అంకెల్ని కులమతపరంగా సంక పస్తే, 1930లో ఉన్నటువంటి ఈ శాతం 
వసుందిః 


పదాతి దళంలో శాతం 


మతాలు గూర్దాలతో కలిసి గూర్దాలు మినహా అశ్విక దళంలో శాతం 
1. హిందువులు, సిక్కులు 60.55 50.554 61.92 
9 గూర్చాలు 0 16.4 న 
3. మహమ్మదీయులు 35.79 29.974 30.08 
4. బర్మీయులు 3.66 3.072 


ఈ లెక్కలు భారతసె న్యంలో ఉన్న కుల,మతాల మార్పుని తెలియజేస్తాయి. శ్రీ 
చౌధరి అధి పాయం (ప్రకారం భారత పదాతిదళంలోే 36 శాతం, అశ్వికదళంలో 30 శాతం 


ముసిములు ఉన్నారు. 
య 


ఈ లెక్కలు 1930 నాటివి. ఈ నిష్పత్తిలో అప్పట్నుంచి ఏఏ మార్పులు జరిగాయో 
మనం చూడాలి. 


1930 తర్వాత ఈ అంశానికి సంబంధించి ఏ సమాచారం లేదు. భారత నిక చరితలో 
చాలా ఆశ్చర్యకరమై న విషయాల్లొ ఇదొకటి. ఇవాళ భారతసె సెన్యంలో ముస్తిముల నిష్పత్తి 
ఎంతో తెలుసుకోవటం దుర్హటం. ఆ బాపతు సమాచారం అందించదగ్గ ప్రభుత్వ ప్రచురణలు 
ఏమీ లేవు. గతంలో సభ! సమాచారం అందించే ప్రచురణలకు కొదవ ఉండేది కాదు. 
అలాంటి ప్రచురణలు ఇప్పుడు అదృశ్యమై పోవడం ఆశ్చర్యంగా ఉంది. ఒకవేళ వెలువడ్డా, ఈ 
సమాచారం లేకపోవడమే కాదు, కేంద్ర శాసనసభల్లో సభ్యులు ఈ విషయం గురించి 
అడిగినప్పుడు కూడా ప్రభుత్వం ఏ సమాచారాన్ని అందజెయ్యలేదు. తిరస్కరించింది. ఈ 
విషయం గురించిన సమాచారం రాబస్టుందుకు చేసే ప్రతి ప్రయత్నాన్ని ఎంత శ్రమపడి 
ఎదిరించిందో కేంద్ర శాసనసభ కార్యకలాపాల నుంచి తీసుకొన్న ఈ క్రింది ప్రశ్నలూ, 
జవాబులూ తెలియజేస్తాయి. 


72 డాక్టర్‌ బాబాసోహెబ్‌ అంబేద్కర్‌ రచనలు = ప్రసంగాలు 


1938 సెప్టెంబరు 15వ తేదీన కార్య నిర్వహణకు అంతరాయం కలిగింది. ఈ [క్రింద 
(ప్రకటిస్తున్న (ప్రశ్నలు అడగడం వల్ల వాటికి జవాబులు చెప్పడం వల్దా అలా జరిగింది. 


భారత రక్షణకు ఏరా ట్లో 


ఎ) x x x 
బి) x x 
సి) x ని x 


డి) పదాతిదళంలోకి, అగి ;కదళంలోకి ఎంతమంది భారతీయుల్ని 1937, 1938 
సంవత్సరాలల్లో మై నికులుగా, 1937-38సంవత్సరాలలో ఆఫీసర్టుగా చేర్చుకోవడం జరిగింది? 
అలా సైన్యంలో చేర్చుకున్న సె నికుల్లో ఆఫీసర్షలో ఎంతమంది పంజాబీ సిక్కులు, పఠాన్లు, 
గరేవాలీలు, మరాఠాలు, మద్రాసీలు, వీహారీలు, బెంగాలీలు, యునె a 'ప్రావిన్సెస్‌ చనన... 
గూర్చాలు ఉనా రు" 


జ్ర పంజాబీ సిక్కుల్ని, పఠాన్లను, గూర్చాలను తప్ప మరెవళ్ళనూ చేర్చుకోనట్లయితే, 
భారత రక్షణ కోసం అన్నిరా(ష్టాల షు మనుషుల్ని చేర్చుకొని, వాళ్ళకి సరెన సెనిక శిక్షణ : 
ఇచే ఎ విషయం గౌరవనీయ సభ్యుని యోచనలో ఉందా? 


ఎఫ్‌) భారత రక్షణ నిత్తం రాష్ట్రప్రభుత్వాలు స్టానిక దళాల్ని ఏర్పాటు చేసుకోవచ్చనీ, 
గిక్షణ ఇచ్చుక్పోచ్చనీ పూర్తిగా యాం త్రీకృతం చేసుకోవచ్చనీ చెప్పడం జరుగుతుందో లేదో 
రక్షణ కార్యదర్శి దయచేసి సెలవీయగలరు? లేని షక్షంలో భారతదేశ రక్షణ కోసం పట్లువె న 
సైన్యాన్ని ఏర్పాటు చేసే పథకం ఏమిటి? 


శ్రీ సి, యమ్‌. బి. ఓగిర్వీ : 


ఎ అలాంటి ఏర్పాట్లు గురించి ఎల్లిడంచడం (ప్రజా (ప్రయోజనాల దృష్ట్యా మంచిది 
కాదన్న విషయాన్ని గౌరవనీయుడై న సభ్యుడు (గ్రహించగలరు. 


బి) 1937-38 సంవత్సరంలో 5 మంది కెడెట్లనీ, ౩3 మంది పన నూతన 
అభ్యర్థుల్నీ భారత వె మానిక దళంలో బర్చుకోవడం జరిగింది. . 


సి) 1937-38 కాలంలో రాయల్‌ ఇండియన్‌ నేవీలో 5 మందిని ఇప్పటికే 
కమిషన్డ్‌ హోదాలో చేర్చుకొన్నారు. 1938 అక్టోబర్‌లో పోటీ పరీక్ష ద్వారా మరో 4 మందిని 
చేర్చుకుంటారు. మరో 3౩ మందిని “డప్పెరీన్‌ కెడెచ్‌ప పరీక్ష ద్వారా మాత్రమే చేరు ఎకొంటారు. 
ఇదే కాలంలో రాయల్‌ ఇండియన్‌ నేవీలో విభిన్న స -కమిషన్ద్‌ తరగతుల్లో 314 మంది 
భారతీయుల్ని చేర్చుకున్నారు. 


* _ శానననభ చర్చలు, 1938 వాల్యూం -V1, పేజీ 2462. 


రక్షణ పాటవం దుర్భలమవడం 73 


6) 1938 మారి ఎ 31లో అంతమయ్యే సంవత్సరంలో ఇండియన్‌ కమిషన్డ్‌ 
ఆఫీసర్లుగా 54 మంది భారతీయుల్ని కమిషన్‌ చెయ్యడం జరిగింది. శిక్షణ నిమిత్తం ఇప్పుడు 
వాళ్ళను (బ్రిటిష్‌ యూనిట్లకు అనుబంధించారు. ఎంతమందిని ఏ నిష్పత్తిలో పదాతి 
దళంలోకి, అశ్వి!కదళంలోకి (క్రమంగా తీసుకునేది ఇప్పుడే చెప్పడం సాధ్యం కాదు. ఇదే 
కాలంలో అశ్విక దళంలోకి 961 మంది భారత సై నికుల్ని చేర్చుకోవడం జరిగింది. 7,970 
మందిని పదాతిదళంలో చేర్చుకొన్నారు. వర్గాలవారీగా వాళ్ళ వివరాలు సైనిక (ప్రధాన 
కార్యాలయంలో అందుబాటులో లేవు. వాటి గురించి యావత్‌ భారతదేశంలో రిక్రూటింగ్‌ 
ఆఫీసర్లు నుంచి సమాచారం అర్టించడం శ్రమదృష్ట్యా, కాల వరణం దృష్ట్యా సమంజసం కాదు. 


ఇ) లేదు. 


ఎఫ్‌) మొదటి భాగానికి జవాబు "లేదు అని. ఇక రెండవదానికి ఏమిటంటే 
భారతదేశానికి ఇప్పటికే సమర్ధవంతమె న సెన్యం ఉందనీ, ఆర్టీక పరిస్థితులు అనుమతించే 
మేరకు ఈ సె న్యాన్ని సర్వవిధాలా ఆధునికం చేసే ప్రతి ప్రయత్నం జరుగుతుందని. 


శ్రీ ఎస్‌. సత్యమూర్తి ప్రశ్నలోని డి, ఇ అధికరణలకు ఇచ్చిన జవాబు మొత్తంగా కలిపి 
చూస్తూ, నేను ఒక విషయం తెలుసుకోగోరుతున్నాను. సైన్యంలో ఎక్కువ భాగం పంజాబ్‌ 
నుంచీ, ఒకే మతం .నుంచీ వచ్చిందేమోనని చాలామంది ప్రముఖులు ప్రకటనలు చేసిన 
విషయం (ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? సె న్యంలో చేర్చుకొనే విధానాన్ని అన్ని రాష్ట్రాలకూ 
కులమతాలకూ విస్తరింపజేసి నిజమై న జాతీయ సె న్యంగా రూపొందించి సకల దేశాల్లోనూ 
సె నిక నియంతృత్వం రాజకీయాధికారాన్ని హస్తగతం చేసుకునేట్లున్న ప్రమాదాన్ని తప్పించుకు 
నేందుకు గాను అలా చేసే అవకాశాన్ని కూడా (ప్రభుత్వం పరిశీలిస్తుందా ? 


శ్రీ సియన్‌.జి. ఓగిల్వీ * ఈ (ప్రశ్న నుంచి అది ఎలా ఉత్పన్నం అవుతుందో 
చెప్పలేను. కానీ రాషష్టియ సరివాద్దులు (ప్రభుత్వ పరిగణనలోకి ఎంతమాత్రం రావని 
చెప్పగలను. అత్యుత్తమ సె న్యాన్ని భారతదేశానికి అందించేందుకే అత్యుత్తమ సై నికుల్ని 
చేర్చుకోవడం జరుగుతుంది గానీ ఏ ఒక్క రాష్ట్రానికీ సై న్యాన్ని అందించేందుకు కాదు. ఈ 
విషయంలో రా(ష్ట్రీయమై న దానికంకే జాతీయమై న పరిగణనే అన్నిటికంటే ఎక్కువగా 
ఉండాలి. ఉత్తమమై న సె నిక సంపత్తి ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తుందో, దాన్ని అందుకుందుకు 
అక్కడికే వెడతాం గానీ మరోచోటుకు కాదు. 


శ్రీ ఎస్‌. సత్యమూర్తి ః సె న్యంలోకి అధికభాగం పంజాబ్‌ నుంచే వచ్చిందా అనీ, భారత 
సైన్యంలో మారాష్ట ప్రజలు ఇటీవల ప్రదర్శించిన శౌర్య ప్రతాపాల్ని మరచి పోవడం జరిగిందా 
అనీ తెలుసుకోగోరుతున్నాను. యదార్జానికి మద్రాసీయుల్ని, మొత్తంగా ఇతర రాష్ట్రాల వారినీ 
సైన్యం నుంచీ దూరంగా ఉంచడం జరిగిందా అనీ తెలుసుకోగోరుతున్నాను. 


74 డాక్టర్‌ బాబాసోహిట్‌ ఆంబేద్కూర్‌ రచనలు - (ప్రసంగాలు 


శ్రీ సి.ఎమ్‌.ఓ. ఓగిల్వీః సై న్యం నుంచీ మద్రాసును ప్రత్యేకంగా వేర్పాటుగా ఉంచడం 
జరుగలేదు. సె న్యంలో మద్రాసీయులు ప్రదర్శించిన ధై ర్య సాహసాలకు ప్రభుత్వం ఆనందంగా 
కృతజ్ఞతలు తెలియజేస్తుంది. వాళ్ళు అనుభవం వల్ల ఎక్కడ రాటుదేరారో ఆ దళాల్లొోకి 
వాళ్ళను ఇప్పుడు తీసుకుంటున్నారు. శాప ఎర్‌ మై నర్స్‌, ఆర్టిలరీలలో ముఖ్యంగా 
వాళ్లున్నారు. సుమారు 4,500 మంది ఉనా ఎరు. 


శ్రీ ఎస్‌. సత్యమూర్తి ః 1,20,000 మందిలో ఈ మామా? 

శ్రీ సి.ఎమ్‌.జి. ఓగిల్వీ ః అంతమంది. 

సీ, ఎస్‌. సతఃమూర్తిః మ।దాసు జనాభా దుష్టా, కేంద ఖజానాకు మ।|దాసు చెల్లించే 

(లా భి C హీ "°C C త 
సుంకం దృష్ట్యా అది ఉచితమై న దామాషాగా నేను పరిగణించ వచ్చునా? అన్ని రాష్ట్రాల నుంచీ 
తీసుకున్న వాళ్ళలో జాతీయ సెన్యం ఏర్పాటు చెయ్యాల్సిన అవసరం వుందని నేను 
అనుకోవచ్చునా? 

శ్రీ సి.ఎమ్‌.జి. ఓగిల్వీ * మేం గుర్తించేదల్హా సాధ్యమైనంత ఉత్తమ సైన్యాన్ని 
సంపాదించడం. 

శ్రీ ఎస్‌. సత్యమూర్తి ః భారత సై న్యానికి పంజాబ్‌ తప్ప ఇతర రాష్ట్రాలు ఉత్తమ 
సె నికుల్ని అందించలేదని ఏ ప్రమాణాల రీత్యా ప్రభుత్వం తీర్మానించుకుందో తెలుసుకోవచ్చా! 


శీ ఓగిర్వీ * అనుభవం రీత్యా. 


డా. సర్‌ జెయుద్దీన్‌ అహ్మద్‌ ః అకౌంట్స్‌ డిపార్టుమెంట్‌లోని అన్ని శాఖల్గ్‌ను 
మ|దాసీయులు ఆధిపత్యంలో ఉన్నారు కదా. భారతదేశంలో వాళ్ళ సంఖ్యతో తూగేట్టు దామాషాన 
(ప్రభుత్వం వెంటనే వాళ్ళ సంఖ్యను తగ్గిస్తుందో లేదో తెలుసుకోవచ్చా? 

శ్రీ ఓగిల్వీ : ఈ ప్రశ్న నుంచి అదెలా ఉత్పన్నమవుతుందో నాకు తెలీదు, కానీ 

ప్రభుత్వం ఏ స్థానిక కారణం దృష్ట్యానూ సామర్థ్యాన్ని బలి చేసేందుకు సిద్ధంగా లేదు. 

విభిన్న కులాలకు చెందిన భారతీయులకు ఏర్పడ్డ భారత పటాలరో ప్రశ్న 1078. శ్రీ 
ఎమ్‌. అనంతశయనం అయ్యంగార్‌ ( శ్రీ మను సుబేదార్‌ తరపున) ః 

ఎ) భిన్న రాల నుంచి సిక్కులు, మరాఠాలు, రాజ్‌పుట్టు, (బ్రాహ్మణులు, 
ముస్టిములు లాంటి విభిన్న మతాల నుంచి రిక్రూట్‌ చేసుకున్న భారతీయులతో భారత 
పటాలాన్ని ఏర్పాటు చెయ్యాలన్న ప్రయోగం బ్రిటిష్‌ ప్రభుత్వం ఎప్పుడైనా చేసిందేమో 
రక్షణ శాఖ కార్యదర్శి తెకియజేస్తారా? 


* శాసనసభ చర్చలు, 1938, వాల్యూం 6, పేజీ 2478. 


రక్షణ పాటవం దుర ంమవడం 75 


బి ఈ (ఎ) భాగానికి జవాబు లేదు అని గనక అయితే, ప చర్య 
తీసుకోవడం ఎందుకు ఉచితం కాదనుకుంటున్నదీ కారణాలు తెలియజేస్తూ ఈ వి" .'''మై 
(పభుత్వం తన విధానం గురించి ఒక ప్రకటన చెయ్యగలదా? 


సి) ఘనత వహించిన సర్వ సె న్యాధ్యక్తుడు ఈ విషయాన్ని గురించి చక్రవర్తి గారి 
ప్రభుత్వంతో చర్చించగలరా? 


డి) యూనివర్సిటీ కోర్‌లోనూ, బొంబాయి స్కౌట్‌ ఉద్యమంలోనూ, దేశ పోలీసు 
బలగంలోనూ కుల, మత (ప్రాతిపదిక పై కేటాయింపు లేదన్న విషయం ప్రభుత్వం వారికి 
తెలుసా? 


శీ ఓగిల్వీ * ఎ) లేదు. 


బి) పదాతిదళ విభాగం, దళంలాంటి సె నిక ఉపభాగాలు సమరూపతతో ఉండాలన లది 
మౌలిక సూ[తంగా ప్రభుత్వం పరిగణిస్తొంది. 

సి) లేదు, ఈ పెన చెప్పిన కారణం వల్లి. 

ష్‌ య 
డి) తెలుసు. 

శ్రీ ఎస్‌. సత్యమూర్తి ః 'సమరూపత' అన్న పదానికి ప్రభుత్వం ఏ అర్ధం చెపుతుందో 
తెలుసుకోనచా సః సమరూపత అంకే ఒకే రాష్టం నుంచి అనా, లేక ఒకే కులం నుంచి అనా? 

శ్రీ LAD §ః అంకే అర్ధం వాళ్ళు ఒకే తరగతికి చెందినవాళ ని. 


శ్రీ సత్యమూర్తి ఃఈ విషయం గురించి మరింత వివరణ కోరవచ్చునా? ఒక తరగతికీ 
మరో తరగతికీ విభేదం చూస్తున్నారా? 


శ్రీ ఓగిల్బీ క తప్పకుండా. 


శ్రీ సత్యమూర్తి ః ఏ ఆధారంగా? మతపరమైన విభేదమా, జాతిపరమై న విభేదమా, 
(పాంతీయమై నదా* 


శ్రీ ఓగిల్వీ ః ఏ ఒక్కటీ కాదు. ప్రధానంగా జాతిపరమ్రైంది. 


శ్రీ సత్యమూర్తి 8 ఏ జాతినీ ఎక్కువ ఎంపిక చేస్తున్నారు? దేన్ని ఎంపీక చెయ్యడం 
లేదు? 


శ్ర ఓగిలీ §ః గౌరవనీయుడై న సభ్యుడు సైనిక చూడవచ్చు. 
భారతప్ర్యైనంలో రిక్రూట్‌మెంటూో 


శాసనసభ చర్చలు, 1938 వాల్యూం ర, చుడీ 2754. 


76 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


ప్రశ్న 1162 శ బ్రజ్రేంద్ర నారాయణ చౌధరి ః రక్షణ శాఖ కార్యదర్శి ఈ విషయాలు 
తెలియజేయగలరా? 


ఎ) పంజాబ్‌ (ప్రధాని గౌరవనీయ సర్‌, సికిందర్‌ వాయాత్‌ ఖాన్‌ సోదర సె నికుల్ని 
ఉద్దేశించి “సెన్యంలో పంజాబీల ఆధిపత్య స్థానానికి భంగం కర్గించాలని ఏ దేశ భక్తియుత 
పంజాబీ కోరడని” చెప్పినట్లు 1938 సెప్టెంబరు 5వ తేదీ “హిందూస్తాన్‌ బై మ్స్‌” పత్రికలో 
అసోసియేపెడ్‌ (పెస్‌ ఆఫ్‌ ఇండియా వార్త వచ్చింది. ఇది ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? 
బి) పంజాబ్‌ నుంచే అధిక సంఖ్యాకుల్ని సె నికులుగా చేర్చుకొని పంజాబీల 
ఆధిక్యాన్ని నిలబెట్టడమే ప్రభుత్వ విధానమా? లేక జాతిసర, (ప్రాంతీయ విభేదాలు లేకుండా 
అన్ని (ప్రాంతాల నుంచీ సె న్యంలోకి చేర్చుకునే ప్రయత్నమేమన్నా ఉందా? 
శ్రీ సి.ఎమ్‌.జి. ఓగిల్వీ : 
ప): వలి ఎంది. 


బి) 1938 సెప్టెంబరు15న శ్రీ అమరేంద్రనాధ చటోపాధ్యాయ అడిగిన నెంబరు 
1060 నక్ష్మతం గుర్తు ప్రశ్నకు అనుబంధంగా వచ్చిన ప్రశ్నలకు నేనిచ్చిన సమాధానాల్ని 
గౌరవనీయులై న సభ్యుని దృష్టికి తీసుకువస్తున్నాను. 


(శ్రీ ఎస్‌. సత్యమూర్తి ః ప్రశ్నలోని (ఎ) భాగానికి వచ్చిన సమాధానానికి సంబంధించి 
గౌరవనీయ్యులై న మా మిత్రులు లోగడ ఇచ్చిన సమాధానాలు ప్రస్తావించారు. నాకు గుర్తున్నంత 
వరకు ముందు ఆ ప్రకటన తీసుకువచ్చిన తర్వాత ఆ జవాబుల్ని ఇవ్వడం జరగలేదు. 
“సె న్యంలో పంజాబీల ఆధిపత్య స్టానానికి భంగం కలిగించాలని ఏ దేశభక్తియుత పంజాబీయుడు 
కోరడని” పంజాబ్‌ ప్రధాని చేసిన ప్రకటనను భారత ప్రభుత్వం పరిశీలించిందీ లేనిదీ నేను 
తెలుసుకోవచ్చా? ఈ ప్రకటన లోని ప్రమాదకరమై న భావాన్ని ప్రభుత్వం పరిశీలించిందా? 
ఆద్యంతమూ భారతీయంగా ఉండాల్సిన సెన్యంలో ప్రాంతీయ, మత పరమైన ఆధిక్యం 
చాటుకుంటూ ఒక బాధ్యతాయుత మంతత్రివ రేణ్యులు చరించకుండా (పభుత్వం చర్యలు 
తీసుకొంటుందా? 


శ్రీ సి.ఎమ్‌.జి, ఓగిల్వీ ః గత సెప్టెంబరు 15న సరిగ్గా ఇదే మాదిరి ప్రశ్న. అడిగిన 
గౌరవనీయుడై న సభ్యునికి నేనిచ్చిన సమాధానంలోని అవే మాటల్ని మామే నేను జవాబుగా 


చెప్పగలను. సె సెన్యంలో చేరు ఎకోవడానికి సంబంధించి ప్రభుత 5 విధానం ఏమిబు ందీ పదే పదే 
చెప డం జరిగింది, అది పరమ షట ఉంది. 


(శ్రీ సత్యమూర్తి ః ఆ విధానం ఉత్తమ సిబ ందెకి సంపాదించడానికి సంబంధించినది. 
నేను మా గౌరవనీయులైన సభ్యుణ్ణి నిర్దిష్టంగా అడుగుతున్నాను. పంజాబ్‌ ప్రధాని చేసిన 


రకణ పాటవం దుర' బమవడం 77 


-పకటనలోని అంతరార్థం ఆయన గ్రహించారని ఆశిస్తున్నాను. భారత సెన్యంలో ఏ స్థానిక 
(ప్రధాని అయినా స్థానిక ఆధిపత్యాన్ని చాల. 3డం ఎంత ప్రమాదకరమై న అర్థాలకు దారి 
తీస్తుందో ప్రభుత్వం పరిశీలించిందా అనీ, ఈ ప్రమాదకరమై న అపార్జాల్ని సవరించడానికి ఏ 
చర్యలె నా తీసుకోదలిచారా అనీ నేను తెలుసుకోగోరుతున్నాను. 


శ్రీ ఓగిల్వీ ః ప్రమాదకరమై న ఉద్దేశ్యాలు ఏవీ లేని, కానీ అందుకు జర్తి వ్యతిరిక్తమై నదనీ 
(ప్రభుత్వం భావిస్తుంది. 


శ్రీ సత్యమూర్తి ః ఏ ఒక్క (ప్రాంతానిదో, మతానిదో ఆధిపత్యం, ఒకవేళ నిజమై నప్పటికీ, 
బాధ్యతాయుతమై న ప్రముఖులు దాన్ని గురించి చెప్పడం, వాంఛనీయమై న విషయంగా 
ప్రభుత్వం అంగీకరిస్తుందా? దీనివల్ల సెన్యంలో మతపరమై నవీ, (ప్రాంతీయ పరమై నవీ 
అయిన అసూయలు తల ఎత్తవచ్చనీ (ప్రభుత్వం అనుకోవడం లేదా? 


(శ్రీ ఓగిల్వీ : ఈ శంకలు వేటికీ ఏ ఆధారమూ లేదని ప్రభుత్వం భావిస్తోంది. 


శ్రీ ఎమ్‌.ఎస్‌. ఆనే ః సర్‌ సికిందర్‌ హయాత్‌ఖాన్‌ ప్రకటనలో గర్భితమై ఉన్న 
విధానాన్ని ప్రభుత్వం అనుమతిస్తుందా? 

శ్రీ సి.ఎమ్‌.డి. ఓగిల్వీః ప్రభుత్వ విధానాన్ని పదే పదే వివరించడం జరిగింది. స్పష్టం 
చెయ్యడం జరిగింది. 


శ్రీ ఆనే; మళ్ళీ అదే ప్రశ్నను అడుగుతున్నాను. సెన్యంలో పంజాబ్‌ ఆధిక్యంతో 
క. ఆ విధానం. 


శ్రీ ఓగిల్వీ ః నేనీ ప్రశ్నకు పదే పదే జవాబు ఇచ్చాను. అన్ని రాష్ట్రాల నుంచీ ఉత్తమ 
సిబ ందిని సై న్యానికి సమకూర్చుటమే ఆ విధానం. (ప్రస్తుతం సైన్యానికి ఉత్తమ సిబ్బంది 
ఉందన్న విషయం (ప్రభుత్వానికి సంతృప్తిగా ఉంది. 


శ్రీ ఎమ్‌.ఎస్‌. ఆనే * అంచేత, సర్‌ సికిందర్‌ వయాత్‌ఖాన్‌ సూచించిన విధానాన్ని 
సవరిస్తూ ప్రభుత్వం ప్రకటన చెయ్యడం అవసరం కాదా! 
తీ ఓగిల్వీ : ప్రత్యేకంగా తమ విధానాన్ని మార్చుకునే ఉద్దేశం ఏదీ (ప్రభుత్వానికీ 
లేదు. 
1938 నవంబరు 2రిన మరోసారి శాసనసభ్యులకూ మం|త్రికీ oe జరిగింది. 
అప్పుడు ఈ దిగువ చూపిస్తున్న ప్రశ్నల్ని అడిగారు ః 
సెంట్రల్‌ పావిన్ఫెస్‌ నుంచీ, బీరార్‌ నుంచీ భారత సెన్యంలోకి రికూబ్‌మెంబో : 


* శాసనవభ చర్చలు, 1938, వాల్యూం 6, పేజీ 3313 


78 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు = (ప్రసంగాలు 


వ్రశ్న 1402 శ్రీ గోవింద్‌ వి. దేశ్‌ముఖ్‌ 8 రక్షణ శాఖ కార్యదర్శి దయచేసి ఈ అంశాల్ని 
తెలియజేస్తారా? 


ఎ) భారత సెన్యంలోకి మనుషుల్ని చేర్చుకొనేందుకు సెంట్రల్‌ ప్రావిన్సెస్‌ లో, 
బీరార్‌లో ఉన్న సెన్య కేంద్రాలు; 


బి) ఏ తరగతుల నుంచి వాళ్ళను చేర్చుకున్నారో ఆ తరగతులు; 


సి) మొత్తం సెన్యంలో, అదే రకంగా ఈ రాష్టాల్గొ ఉన్న జనాభాకు సంబంధించి 
సెంట్రల్‌ (ప్రావిన్సెస్‌, బీరార్‌ల నుంచి చేర్చుకొన్న వాళ్ళ నిష్పత్తి; 


డి) ప్రస్తుత రిక్రూట్‌మెంబు విధానం; దాన్ని మార్చడం జరుగుతుందా? లేక 
ఎందుకని మార్చడం జరగదు? 


శ్రీ సీ.ఎమ్‌.జి. ఓగిల్వీ ః సెంట్రల్‌ ప్రావిన్సెస్‌ గానీ, బీరార్‌లో గానీ రిక్రూట్‌మెంట్‌ 
కేంద్రాలు లేవు. సెంట్రల్‌ (ప్రావిన్సెస్‌లో నివసించే వాళ్ళు ఢిల్లీ రిక్రూట్‌మెంట్‌ ఆఫీసర్‌ 
పరిధిలో ఉన్నారు. బీరార్‌ వాళ్ళు పూనా రిక్రూట్‌మెంట్‌ పరిధిలో ఉన్నారు. 


బి) _ బీరార్‌ మరాఠాలని ప్రత్యేక తరగతిగా చేర్చుకుంబున్నారు. సెంట్రల్‌ ప్రావిన్సెస్‌ 
నుంచీ, బీరార్‌ నుంచీ రిక్రూట్‌ చేసుకున్న ఇతర హిందువుల్ని, ముస్తిముల్ని, “హిందువులు” 
అనీ “ముస్లిము”లనీ వర్గీకరించే ఏ వర్గమానం కిందా చేర్చలేదు. 


సి) మొత్తంసైన్యంలో ఈ నిష్పత్తి .03 శాతం ఉంది. ఈ రాష్ట్రాలకి చెందిన మొత్తం 
మగవాళ్ళ సంఖ్యలో ఈ నిషత్తి 0004 శాతం ఉంది. 
ఇ ౧౦ఖ్య ప్రక 


డి. ప్రస్తుత విధానాన్ని తిరగదోడే ఉద్దేశం ఏదీ వర్తమానంలో లేదు. దీనికి 
కారణాలు, 1938 సెప్టెంబరు 15న శ, సత్యమూర్తి అడిగిన 1060 నక్షత్రం గుర్తు ప్రశ్నకి 
అనుబంధంగా వచ్చి ప్రశ్నలకు నేను ఇచ్చిన సమాధానంలోనూ మియాన్‌ గులాం కాదిర్‌ 
మహమ్మద్‌ షాబాన్‌ అదే రోజు అడిగిన నక్షత్రం గుర్తు ప్రశ్న 1086 (ఎ) భాగానికి ఇచి ఎన 
సమాధానంలోనూ ఉన్నాయి. 1536 సెప్టెంబరు 21న భారతీయులకు సెనిక శిక్షణ అన్న 
అంశం మీద గౌరవనీయులై న సుశీల్‌ కుమార్‌ చౌదరి తీర్మానం స్టేట్‌ కౌన్సిల్‌లో చర్చకు 
వచ్చినప్పుడు, భారత సైన్యంలో అన్ని తరగతుల వాళ నూ చేర్చుకోవడం గురించి 
గౌరవనీయులై న పి.ఎస్‌. సప్రూ తీర్మానం 1935 ఏప్రిల్‌లో వచ్చినప్పుడు ఘనత వహించిన 
సర్వ సె న్యాధ్యక్షులు ఇచి ఎన సమాధానంలోనూ ఉన్నాయి. 


దీనిమీద 1939 ఫిబ్రవరి 6న ప్రతివాదన జరిగింది. అప్పుడు ఈ క్రింద ప్రస్తావించిన 
ప్రశ్నను అడిగారు. 


రక్షణ పాటవం దుర్చలమవడం 7 
భారతసై న్యంలోకి రికూట్‌మెంటో 


ప్రశ్న 129, శ్రీ ఎస్‌. సత్యమూర్తి ః రక్షణ శాఖ కార్యదర్శి దయచేసి ఈ విషయాలు 
తెలియజేస్తారా? 


ఎ) ఈ ప్రశ్నకు లోగడ ఇచ్చిన సమాధానం తర్వాత, భారత సై న్యంలోకి అన్ని 
రాష్ట్రాల నుంచీ, అన్ని కులాల నుంచీ, మతాల నుంచీ మనుషుల్ని చేర్చుకోవడం అనే 
సమస్యను ప్రభుత్వం పరిశీలిస్తుందా? 

బి) ఏదెనా నిర్ణయం తీసుకొన్నారా? 

రా ౯a 


సి) ఇతర రాష్ట్రాలకూ, కులమతాలకూ చెందినవాళ్ళు సైన్యంలో ఎందుకు 
చేరడానికి లేదో ఆ కారణాల్ని ప్రభుత్వం సూటిగా వెల్లడిస్తుందా? 


డి) ఇవాళ భారతపై న్యంలోకి రిక్రూట్‌మెంట్‌ జరిగిన (ప్రాంతాలు, మతాలు కాక 
ఇతర (పాంతాలు కులమతాలు భారత సె సె న్యానికి అవసరమై న సామర్ధ్య కొలమానానికి అందడం 
లేదన్న నిర్ణయానికి ఏ పరీకల ద్ర్టోతో వచ్చారు? 
లా అక 


సి. ఎమ్‌జి. ఓగిల్యీ ః 
ఎ) లేదు. 
బి) ఈ ప్రశ్నే ఉత్పన్నం కాదు. 


సి), డి) ః దీనికి కారణాలను 1938 సెప్టెంబరు 15న 1060, 1086 నంబరు నక్షత్రం 
గుర్తులున్న ప్రశ్నలకు, 1938 సెప్టెంబరు 20న, నంబరు 1162 ప్రశ్నకూ 1938 నవంబరు 
23న 1402 నంబరు (ప్రశ్నకూ నేనిచ్చిన సమాధానాల్లోనూ, భారత సైన్యంలోకి అన్ని 
తరగతుల వాళ్ళనూ చేర్చుకోవడం గురించి గౌరవనీయ్యులె న పి.ఎస్‌. సపఫ్రూ ప్రతిపాదించిన 
తీర్మానం పై న జరిగిన చర్చలకూ, భారతీయులకూ సె నిక శిక్షా గురించి గౌరవనీయులా న శ్రీ 
సుశీల్‌ కుమార్‌రాయ్‌ చౌధరి గారి తీర్మానం మీద జరిగిన చర్చలకూ, 1935 మార్చి 13న, 
1938 ఫిబ్రవరి 21న ఘనత వహించిన సర్వ సై న్యాధ్యక్షులు స్టేట్‌ కౌన్సిల్‌లో ఇచ్చిన 
సమాధానాల్లోనూ వెల్లడించడం జరిగింది. 


భారత ప్రభుత్వం ఇలా మూగనోము పట్టాలని కుట్ర చేసింది. ఈ కుట్రను ఇటీవల 
భారత అంతరంగిక కార్యదర్శి (సె[కైెటరీ ఆఫ్‌ స్టేట్‌ ఫర్‌ ఇండియా) భగ్నం చేశాడు. కామన్స్‌ 
సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా అతి కీలకమై న, ఆసక్తికరమై న ఈ విషయం గురించిన 
యావత్తు సమాచారం అందజేశాడు. 1943 జులై 8న, ఆయన ఇచ్చిన సమాధానాన్ని బట్టి 
భారత సె న్యం (ప్రాంతీయ, కులమత పర నిర్మితి మనకు తెలుస్తోంది. 


శాసనసభ చర్చలు, 1939, వాల్యూం 1, చేజీలు 253. 


80 డాక్టర్‌ బాబాసోహిబ్‌ అంబేద్కర్‌ రచనలు - (ప్రసంగాలు 


భారత సెనంలో రా|ష్టాలవారీ సంఖ్య 


రాష్ట్రం శాతం 

|. పంజాబ్‌ 50 
Ps యుపి. 15 
8. మద్రాస్‌ ప్రెసిడెన్సీ 10 
4. బొంబాయి ప్రెసిడెన్సీ 10 
ర్‌ వాయవ్య రాష్టం ర్‌ 
6. అజరు, ఆర్‌. 3 
7. బెంగాల్‌ ప్రెసిడెన్సీ 
8. సి.వి. బీరార్‌ 
9. అస్సాం 5 

10. బీహారు 

Tl ఒరిస్సా 

12. నేపాల్‌ 8 

భారత సైన్యంలో కులమతాల వారీ సంఖ్య 

1. ముస్టిములు వెత శాతం 
2: హిందువులు, గూర్చాలు 50 శాతం 
3. సిక్కులు 10 శాతం 
4. [3 స్తవులు, ఇతరులు 6 శాతం 


అంతరంగిక శాఖ కార్యదర్శి ఇచ్చిన సమాచారం నిజంగా చాలా మంచిదే. అయితే ఇది 
యుద్ధకాలం నాటి భారతపై న్యానిది. శాంతికాలంలో ఈ పై న్యం చాలా భిన్నంగా ఉంటుంది. 
శాంతి కాల సైన్యం క్షాత్రం, క్షాత్రేతర భేదం అన్న ప్రసిద్ధ సూత్రం మీద ఆధారపడుతుంది. 
యుద్ధకాలంలో ఆ భేదం రద్దయింది. ఇప్పుడు తిరిగ శాంతి స్టాపితమై ది. కాబట్టి దానికి మళీ | 
ప్రాణం పాయ్యరన్న హామీ ఏదీ లేదు. మనం తెలుసుకోవాలనుకుంటున్నదీ భారత సె న్యం 


శాంతి కాలంలో ఎలా ఉండబోతున్నదీ అన్న విషయం. ఆ సంగతి ఇంకా అజ్ఞాతంగానే ఊహా 
మాత్రంగానే మిగిలిపోయింది. 


యుద్దాత్ప్చూర్వం మామూలుగా ముస్లిముల నిష్పత్తి 60-70 శాతం మధ్య ఉంటుందని 
కొందరు అంటున్నారు. ఏ 50 శాతం దరిదాపుల్లోనో ఉంటుందని కొందరంటునా ఎరు. 
ఖచ్చితమై న నమాచారం లేకపోవడంతో అస్సలు పరిస్థితిని వెల్లడి చేసేది ఈ 50 శాతం సంఖ్య 
అని భావింపవచ్చు. అయితే, ఈ విషయమై కొంత అభిప్రాయం కలిగించుకోగల స్థానంలో 


రక్షణ పాటవం దుర్భలమవడం 81 


ఉన్నవాళ్ళను విచారించిన మీదట ఈ అంకె ముఖ్యంగా స్థిరమవుతుంది. ఈ అంకె 50 శాతమే 
అనుకున్న హిందువులకిది కలవరం పుట్టించేటటువంటిది. ఇదేగనక నిజమై తే తిరుగుబాటు 
తర్వాత భారతదేశంలో బ్రిటిష్‌ సైన్యం అనుసరించిన సుప్రతిష్షత సూత్రాల్ని దారుణంగా 
ఉల్లఘించడమవుతుంది. 


తిరుగుబాటు తర్వాత భారత సైన్య వ్యవస్థ గురించి బ్రిటిష్‌ ప్రభుత్వం రెండు 
విచారణలు జరపంచాలని ఆదేశించింది. మొదటి విచారణను 1859లో నియమించిన పీల్‌ 
కమిటీ నిర్వహించింది. రెండవ విచారణను ప్రత్యేక సె నిక కమిటీ అన్న సంఘం నిర్వహించింది. 
దీన్ని 1879లో నియమించారు. దీని గురించి ఇదివరకే |పస్తావించుకునా తః 


పీల్‌ కమిషన్‌ పరిశీలించిన (ప్రధాన సమస్య 1857 తిరుగుబాటుకు దారితీసిన బెంగాల్‌ 
సైన్యంలోని లోటుపాట్లు కనిపెట్టడం. తిరుగుబాటు చేసిన బెంగాల్‌ సైన్యంలోని ప్రధాన 
బలహీనత ఏమిటైందీ సాక్షి తర్వాత సాక్షి చెప్పినట్టు - 
“స్టేర సైన్యంలో నానా గోత్రికులు గుడ్డిదావుగా కలిసిపోయారు. తరగతుల రీత్యా, 
తెగరీత్యా ఏర్పాటు లేదు. హిందువులు, మహమ శ్రదీయులు సిక్కులు, పరీయులు శిబిరాల్లో 
94 య 
కలగాపులగం అయ్యారు. దాంతో ఒక రకంగా (ప్రతివాళ్ళకూ, స్వజాతి దురభిమానం 
కొంతమేరకు పోయింది, ఒక ఉమ్మ 2 భావంతో ఉత్తేజితం అయ్యారు. 


అంచేత, సర్‌ జాన్‌ లారెన్స్‌ భారత సై న్యాన్ని వ్యవస్టీకరించడం గురించి ఏ జాగత్తలు 
తీసుకోవాలో ప్రతిపాదించాడు. “వ్యత్యాసాన్ని నిలబెట్టాలి. అది చాలా ఉపయోగకరం. అలా 
వ్యత్యాసం ఉన్నంతకాలం ఒకదేశ మహమ్మదీయుడు మరోదేశ మవామ్మదీయుడంశే 
అసహ్యంచుకుంటాడు, భయపడతాడు, ద్వేపిస్తాడు. ఇక ముందు పై నిక దళాలు [ప్రాంతీయమై నవిగా 
ఉండాలి. భౌగోళిక పరిమితుల మేరకి ఉండాలి. విభేదాలు, ద్వేషాలు గట్టిగా ఉన ఎటయివంటివె 
ఉండాలి. ఒకే రాష్ట్రానికి చెందిన హిందువుల్ని, మవమ్మదీయుల్ని, అన్ని జాతులవాళ్ళనూ 
ఒకే పటాలంలో చేర్చుకొండి. వేరేవాళ్ళను అందులో చేర్చకండి. ప్రత్యేక పటాలాన్ని 
ఏర్పాటు చేశాక వాటిని అలాగే ఉండనిద్దాం, అవసరార్థం. ఈ మాదిరి పద్దతివల్ల రెండు గొప్ప 
ముప్పులు తప్పుతాయి. దేశీయ సైన్యం మొత్తంగా ఉండే స్వజాతి అభిమానం మొదటిది. 
వాళ్ళంతా జాతులుగా అలా కలిసి ఉండడం వల్ల, ఇతర రాష్టాలకు చేసే యాత్రల వల్ల 
పుట్టుకొచ్చే దుష్ట రాజకీయ కార్యకలాపాలూ, కూవాకాలు రెండవది.” 


పీల్‌ కమీషన్‌ ముందు చాలామంది సై న్యం వాళ్ళు ఈ ప్రతిపాదనను సమర్ధించారు. 
భారత సై నిక విధానంగా దీన్ని సిఫార్సు చేశారు. ఈ సిద్దాంతమే “మూల పొందిక” అన్న పేరుతో 


1. మెక్‌మోవాన్‌, లోనెట్‌, “భారతసై న్యం” పేజీలు 84-8కీ చౌధరి ఉల్లేఖన. 
2. చౌధరి ఉల్లేఖన 


ర2 "దాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


1879 నాటి స్పెషల్‌ ఆర్మీ కమిటీ పూర్తిగా భిన్నమై న వేరే సమస్యకు సంబంధించింది. 
ఆ కమిటీ జారీ చేసిన ప్రశ్నావళిని బట్టి ఆ సమస్య వెల్లడవుతుంది. ఆ (ప్రశ్నావళిలో ఈ ప్రశ్న 
వుంది 8 
“సామ్రాజ్య భద్రత కోసం భారతసై న్యానికి సమర్ధవంతమై న, లభ్యమాన రిజర్వుదళం 
అవసరం అని భావిస్తే.. భారత దేశంలోని అతి దుర్భల, క్షాత్రేతర జాతుల నుంచి కాక మేటి 
చై నికుల్ని అందించే [ప్రాంతాల నుంచి చేర్చుకొని, పోషించడం మంచిది కాదా? ఏ (పత్యేక 
_ జూతీకీ, మతానికీ ఆధిక్యాన్ని గాని, మరీ ఎక్కువ శక్తినిగానీ, ఇచ్చే అవసరం లేకుండానే, 
సామాజ్య భ(ద్రతని దృష్టిలో ఉంచుకొని ఇలా చెయ్యకూడదా? 


ఈ (ప్రశ్నలోని ప్రధాన భాగం “ఏ ప్రత్యేక జాతికీ, మతానికీ ఆధిక్యాని ్న గాని, మరీ 
ఎక్కువ శక్తినిగానీ” ఇవ ్వ నవసరమో, అనవసరమేమోనన్నదే ఈ (ప్రశ కోస సంబంధించి కమిటీ 
ముందు వెల్లడె న అభిప్రాయం ఏకగీవంగా ఉంది. 


బాంబే సైన్యానికి సర్వసై నానిగా ఉన్న లెప్టినెంట్‌ ఆ హెచ్‌.జె. వారెస్‌ ఇలా 
చెప్పా డు | 


“అనుచిత శక్తినీ, (ప్రాముఖ్యాని ఇ ఆ కంక జాతులకూ, మతాలకూ ఇవ్వకుండా, 
మేటి సై నికుల్ని అందించే భారత భూభాగాల నుంచి మాత్రమే సె న్యంలో చేర్చుకొని భారత 
సెన్యంలో రిజర్వుదళాల్ని ఏర్పాటు చెయ్యడం సాధ్యం కాదని నా అభిప్రాయం”. 


సర్వ సె న్యాధ్యక్షుడె వ సర్‌ ఫెడరిక్‌ పి. హ్తైనే ఇలా అన్నాడు ః క 


“జాతి, భాష ప్రయోజనాలను బట్టి సంఖ్యాపరంగా బెంగాల్‌ పై న్యం ఉన్నదానికంకే 
ప్రత్యేకతతో ఉండే ఈ సై న్యాల్ని (మద్రాసు, బొంబాయి సె న్యాన్ని దానికి ప్రతిగా ఉండేట్లు 
నిలుపుకోవడమే చాలా తెల్లివె దీ, యుక్తమై ౦దని నా అభిప్రాయం. సె న్యంలోకి చేర్చుకోదగ్గ 
మేటి సై నికులలో ఏర్పాటు ఏ చెయ్యబోయే రిజర్వుకు శక్తి సామర్థ్యాల రీత్యాఈసె సెనికులు ఏమీ 
లెక్కకారు. బెంగాల్‌ సై న్య్యశ్రేణికి అనుభవంతో, అదే తరగతుల వాళ్ళతో ఏర్పాటు చేసే 
రిజర్వు దళం మద్రాసు, బొంబాయి సిపాయిల స్థానంలో రావడమే ఈ రిజర్వుదళం 


ఉద్దేశ్యమై తే, ఇంతకంటే అనుచితమూ, క అయిన ఊవా ఉండదని నా 
అభిిపాయం” | 


పంజాబ్‌ లెస్టినెంచ్‌గ గవర్నరు కూడా ఇదే తక ఎ వెల్లడి చేశాడు. భారతదేశంలో 
“యావత్‌ సై న్యానికీ, ఒకే రికూటింగ్‌ క్షేత్రం ఉండడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు. ఆయన 
చాటాడు. “రాజకీయ కారణాల దృష్ట్యా, ఒకేజాతి అ నిరోధించాలని” ఆయన 


రకణ పాటవం దుర బలమవడం 83 
త 
అన్నాడు. 


స్పెషల్‌ కమిటీ ఈ అభిప్రాయాన్ని అంగీకరించింది. సైన్యంలో ఏ ఒక్క జాతికీ, 
మతానికీ ఆధిక్యం ఉండని రీతిలో భారత పన ్న క్రమబద్దం చెయ్యాలనీ అది సిఫార్సు 
చేసింది. 


భారత? సై నిక విధానంలో ఈ రెండూ నిర్ణాయక సూత్రాలు 1879 నాటి సె షల్‌ ఆర్మీ 
కమిటీ నిర్దేశించిన ఈ సూత్రాన్ని బట్టి భారతసె సె న్యం కుల, మత పరంగా రూపు తీసుకోవడంలో 
జరిగిన మార్పులు ఆసాంతం విప్లవాత్మకమై నవి. ఈ విప్లవాన్ని ఎలా జరగనిచ్చారో ఊవాకి 
అందదు. సుప్రతిష్టంగా ఉన్న సూత్రాన్ని కాలదన్ని జరిగిన విప్లవం అది. భారత సైన్యంలో 
వాయవ్య (ప్రాంతం వాళ్ళ ఆధిక్యం పెరిగిపోతుందన్న భయంతో నిజంగా ఈ నూతం. 
వచ్చింది. ఈ ధోరణిని అదుపు చెయ్యాలన్న ప్రత్యేక లక్ష్యంతో దీన్ని పైకెత్తారు. ఈ 
సూత్రాన్ని ఏదో మార్గదర్శక నియమంగా ఉండేట్టు చాటటమే కాదు. ఏ మాత్రం బెసకనట్లుగా 
_ అమలు చేసారు. లార్డ్‌ రాబర్ట్‌ ఈ సూత్రాన్ని వ్యతిరేకించాడు, ఎందుకంకే ఆయనకిష్ట్రమై న 
_ వాయవ్య ప్రాంతం వాళ్ళ రిక్రూట్‌మెంటు మీద ఇది పరిమితిని విధించింది. ఆయన కూడా. 
_ భారత సైన్య సర్వసై న్యాధ్యక్షుడిగా కాలంలో దీనికి తల ఒగ్గవలసి వచ్చింది. ఈ సూత్రాన్ని 
_ ఎంత గొప్పగా భావించారంకు 1903లో లార్హ్‌ కిచెనర్‌ 15 మద్రాసీ దళాల్నీ, పంజాబీ 
 . దళాలుగామార్చేందుకు ఉద్యుక్తుడె నాడు. గూర్చాల నిష్పత్తిని, పఠాన్ల నిష్పత్తినీ పెంచి సిక్కులకూ, 
పంజాబీ ముస్తిములకూ సరితూగేట్టు వెంటనే ప్రయత్నించాడు. ఆయన జీవితచరిత్ర రాసిన 
సర్‌ బారి క న! : 


“తిరుగుబాటు నేర్చీన గుణపాఠం దృష్ట్యా, భారత సె సైన్యంలో ! ఏ ఒక్కళ్ళకో అనవసరమై న 

_ ఆధిక్యంఇస్తే వచ్చే ప్రమాదం గురించి ప్రభుత్వం హెచ్చరికగానే ఉంది. పంజాబీ పదాతిదళంలో 

కొంతమందిని హెచ్చుగా చేర్చుకుంటే పర్యవసానంగా ఉపయుక్తమై న గూర్చాలనీ ఇంకా 
చేర్చుకోవాలి. సరిహద్దు దళంలో వాద్దు ఆవలి పఠాన్తనీ ఇంకా చేర్చుకోవాలి 


మహాయుద్ద కాలం నాటి దాకా, ఇంత ఏకగ్రీవ ఆమోదం పొంది ఇంత నిక్కచ్చిగా 
' అమలు జరిగిన ఈ సూత్రం మహాయుద్ధం తర్వాత చడీ చప్పుడు లేకుండా ఏ పరితాపం 
లేకుండా, రహస్యంగా గాలికి కొట్టుకుపోవడం నిజంగా ఊవాకి అందదు. భారత సె న్యంలో 
ముస్తిములకు అంత ఆధిక్యం బిటిష్‌వాళ్ళు ఎందుకు ఇచ్చినట్టు! రెండు వివరణలు 
ఇవ్వచ్చు. ఒకటి మహాయుద్దంలో వాళ్ళు హిందువుల కంకు మంచి సైనికులుగా బుజువు 
చేసుకొన్నారు. రెండవదేమంళేు, [బిటిష్‌ వాళ్ళు ఆ సూత్రాన్ని భగ్నం చేసి ముస్టిములకు 
సైన్యంలో ఆ ఆధిక్యం ఇచ్చారు. ఏమంటే (బిటిష్‌ వాళ్ళ నుంచి రాజకీయాధికారాన్ని 
లాక్కోవడం కోసం ఆందోళన చేసే హిందూశక్తుల్ని ప్రతిఘటించాలని వాళ్ళు భావించారు. 


84 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు = ప్రసంగాలు 


సరే, ఈ వివరణలు ఏమైనా, పెన పరిశీలించిన దాన్నిబట్టి రెండు విషయాలు 
కొట్టొచ్చినట్లు తేలుతాయి. ఇవాళ భారత *ె సెన్యం ప్రముఖంగా ముస్టిములతో నింప్‌ ఉండడం 
గ్‌ ఆధిక్యంతో ఉన్న ముస్తిములు పంజాబ్‌ నుంచీ, వాయవ్య రాష్ట్రం నుంచీ వచి నవాళు ) 
కావడం మరొకటి. భారత సైన్యం ఇలా రూపు తీసుకుంది అంకే అర్ధం పంజాబ్‌, వాయవ్య 
రాష్ట్రాలకు చెందిన ముస్తిములు విదేశీ దాడి నుంచి భారతదేశాన్ని కాపాడే ఏకెక రక్షకులు 
అవుతున్నారన్న మాట. ఈ విషయం ఎంత (ప్రసిద్దం అయిందంటే క్‌ వాయవ్య 
రాష్ట్రాల ముస్లిములు [బిటిష్‌ వాళ్ళు దఖలు పరచిన ఈ ఘనమై న స్టానాన్ని బాగా గుర్తించారు. 
ఎందుకని [బిటిష్‌ వాళు అలా చేసారో వాళ్ళకే తెలియరి. తాము “భారతదేశానికి ద్వారం 
కావలి వాళ్ళమని” వాళ్ళు తరచూ అంటూ ఉంటారు. ఈ కీలక విషయం దృష్ట్యా హిందువులు 
భారత రక్షణ సమస్యను పరిశీరించాలి. 


ఈ “ద్వారం కావలివాళ్ళ” మీద భారతీయులు ఆధారపడగలరా? భారత స్వేచ్చా 
సా తంత్రాలని కాపాడుకోగలరా? ద్వారం దగ్గరకు ఎవళ్ళు దూసుకు వస్తారోనన్న దాని మీద 
దీని జవాబు ఆధారపడుతుంది. భారతదేశ వాయవ్య సరివాద్దు నుంచి ద్వారం మీదకు తోసుకు 
వచే ఎందుకు అవకాశం ఉన్న పరాయి దేశాలు రెండే ఉన్నాయి, . రష్యా, ఆప్టనిస్తాన్‌లు. ఈ 
'రెండు దేశాల సరివాద్దులూ భారత సరివాద్దులను తాకుతూ ఉన్నాయి. ఏ “దేశం ఎప డు 
భారతదేశం మీద దాడి చేస్తుందో ఎవళ్ళు కచ్చితంగా చెప్పలేరు. రష్యా గనక ఆ దాడి చేస్తే 
ఈ ద్వారపాలకులు దృఢంగా ఉంటారు, ద్వారాన్ని కాపుకాస్తారు, దురాక్రమణదారుల్ని 
అడ్డగిస్తారు. కానీ ఆష్టన్లు తమంతతాముగాని, ఇతర ముస్లిము రాజ్యాలతోగాని, భారతదేశం 
మీదకు దండెత్తి వచ్చారనుకోండి, ఈ “కావిలివాళ్ళు” దురాక్రమణదారుల్ని ఆపుతారా లేక 
తలుపులు తెరిచి వాళ్ళను లోపలికి రానిస్తారా? ఈ సమస్యను ఏ హిందువు కూడా 
ఉపేక్షించలేడు. ఈ సమస్యకి సంబంధించి ప్రతి హిందువుకూ అభయం ఉండాలి. ఏమంటే 
ఇది చాలా కీరికమై న సమస్య. 

ఆస్టనిస్తానకు భారతదేశం మీద దాడి చేసే ఆలోచనే ఎప్పటికీ రాదని అనుకోవచ్చు. 
కాని కీడెంచి మేలెంచడం అన్నివేళలా మంచిది. పంజాబీ, వాయవ్య రాష్ట్రాల ముస్లిం సెన్యం 
ఎంత విధేయంగా, ఆధారపడ్డదిగా ఉండగలదో ఆస్టనిస్తాన్‌ ఒకవేళ దాడిచేస్తే అప ్పైడది 
(ప్రవర్తించే దాన్నిబట్టే నిగ్గదీయగలం. తమ మాతృభూమిపిలుపుని అది అందుకుంటుందా? 
లేకపోతే మతం పిలుపును అది అందుకుంటుందా? అన ్నది సమస్య. పరమభ(ద్రత సాధించాలి 
అంటే దాన్ని పరీక్షించాలి. భారతదేశం బిటిష్‌వాళ ఇ గొడుగు కింద ఉన్నంతకాలం విదేశీదాడి 
గురించి బెంగపడాల్సిన అవసరం లేదనుకుంటూ, ఈ ఇబ్బందికరమై న, చిరాకుపెట్టే స్ట సమస్యను 
దాటవెయ్యడం క్షేమం కాదు. ఆ మాదిరి దిలాసా వె ఖరి ఏమాతం క్షంతవ్యం కాదు, కనీస పక్షం 
చెపా రంకు, గేట్‌ ('బిబన్‌ ళు రక్షించలేకపోయే పరిస్థితి ఉత ws ఎం కావచ్చని గత 


రక్షణ పాటవం దుర్భలమవడం 85 
వా. 


యుద్ధం చూపించింది. అసలు అలాంటప్పుడే భారతదేశానికి ఎంత రక్షణ అవసరమై నా. ఇది. 
మొదటి విషయం. ఒక వ్యవస్థ సామర్ధ్యం ఎంతటిదో కృతిమ పరిస్థితులలో కాక్క సహజ 
పరిస్థితుల్లో నిగ్గు తేలాలి. ఇది రెండవ విషయం. |బిటిష్‌ అజమాయిషీలో ఉన్నప్పుడే 
భారతదేశ సై నికుడి ప్రవర్తన కృత్రిమంగా ఉంటుంది. భారత అజమాయిషీ ఉన్నప్పుడే సహజ 
(ప్రవర్తనగా ఉంటుంది. (బ్రిటిష్‌ అజమాయిషీ ఉన్నప్పుడే అతని సహజ ప్రవర్తనకి ఎక్కువ 
అవకాశం ఉండదు. సై న్యంలో ఉన్నవాళ ఎ సవాజసిద్దమై న సానుభూతులకు ఎక్కువ అవకాశం 
ఉండదు. అందుకనే సైనికులు అంత చక్కగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే అది కృత్రిమ 
పరిస్థితి, సహజమై క కాదు. (బిటిష్‌ 'అజమాయి షీలో ఉండగా బాగా ఉన్న సైన్యం భారత 
తాలుక కూడా అంత బాగానూ ఉంటుంద్న నమ్మకం లేదు. [బిటిష్‌ అజమాయిషీ 
తొలిగి పోయినా కూడా అది అంత బాగానూ ఉంటుందన్న నమ్మకం హిందువులకు కలగాలి. 


ఆస్టనిస్తాన్‌ భారతదేశం మీద దాడి చేస్తే ఈ పంజాబీ, వాయవ్య సరివాద్దు రాష్ట్రాల 
ముస్లిం సైన్యం ఎలా ప్రర్తిస్తుందీ అన్న సమస్య చాలానందర్భమ్రైందీ, కీలకమై ందీని. ఎంత 
_ వెగటుగా ఉన్నా ఈ సమస్యను పరిశీలించి తీరాలి. 


సెన్యంలో ఎక్కువభాగం ముస్రిములేనని రూఢి అయిపోయిన అంశంగా ఎందుకు 
ఊహించుకోవడం, అలా కాకుండా తప్పించలేమనీ ఎందుకు ఊహించుకోవడం అని ఎవళ్ళన్నా 
అనవచ్చు. అలాకాకుండా తప్పుంచగల వాళ్ళు నిరభ్యంతరంగా తమ ప్రయత్నాలు తాము 
చెయ్యవచ్చు. కానె తే, ఇప్పుడు ఎవళ్నకె నా కనిపించేట్టుగా ఉన్న ఈ పరిస్థితిని తప్పించలేం. 
తప్పించలేకపోగా, రాజ్యాంగాన్ని సవరించినప్పుడు ముస్టిం మైనారిటీకి కాపుదలగా. దీన్ని 
చేర్చినా నేను ఆశ్చర్యపడను. ముస్లిములు తప్పకుండా ఈ డిమాండ్‌ చేస్తారు. హిందువులకు 
పోటీగా ముస్టిములు ఏదోవిధంగా ఎప్పుడూ నెగ్గకొస్తారు. అంచేత భారతమై న్యం ఇప్పుడు 
ఉన్నట్లే ఉంటుందన్న ఊహతో మనం సాగాలి. పునాది ఇలానే ఉండగా పరిశీలించాల్సిన సమస్య 
మునుపు ఉన్నట్లు ఉంటుంది. ఆష్టనిస్తాన్‌ దాడి చేస్తే దేశరక్షణకు సంబంధించి సై న్యం మీద 
హిందువులు భరోసా ఉంచగలరా? భారత జాతీయ వాదులనబడే వాళ్ళు మాత్రమే “ఆ? అని 
సమాధానం ఇస్తారు. ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చేముందు యదార్దవాదులతో గుండెమీద 
చెయ్యి వేసుకుని మాట్లాడే వ్యక్తి ఒక్క క్షణం ఆలోచించాలి. హిందువుల్ని ముస్తిమ్‌లు 
“కాఫిర్లు"గా పరిగణిస్తారు, వాళ్ళను తుడిచిపెట్టాలి గానీ రక్షించడం కాదు అని అనుకుంటారు. 
యదార్ధవాదులు ఈ విషయాన్ని దృష్టలో ఉంచుకోవాలి. ముస్తిములు, యూరోపియన్లను 
తమకంటే అధికులుగా గుర్తించినా, హిందువుల్ని తమ కంకే తక్కువగా చూస్తారు. ఈ. 
విషయాల్ని యదార్ధవాదులు గమనించాలి. హిందూ అధికార ఆధిపత్యం కింద ముస్తిములను 
ఉంచితే, ఆ ముస్తిములు ఎంతవరకు ఆ హిందూ అధికార్థను మన్నిస్తారనది సంశయాత్మకం. 
ముసల్మార్‌ంందర్లోక వాయవ్య రాష్ట్రముస్తిములే హిందువులతో తమ సంబంధాల విషయంలో = 


86 డాక్టర్‌ బాబాసోహెబ్‌ అంబే ద్కర్‌ రచనలు - ప్రసంగాలు 

విరోధించేవాళ్ళు. పంజాబ్‌ ముస్లిములు ముస్టిం ప్రపంచమంతా సమై క్యం అవాలనే ప్రచారానికి 
లొంగిపోతారు. ఈ విషయాల్ని యదార్ధవాది గుర్తించాలి. ఇన్ని విషయాలను పరిశీలించాక 
కూడా, ముస్లీం దేశం దండయాత్ర చేసినా, భారతపై న్యంలో ఉన్న ముస్లిం తన జన్మభూమికి 


విధేయంగా ఉంటాడని, దురాక్రమణదారుని షక్షం వహించడని అనే హిందువు గుండె ధైర్యం 
ఉన్నవాడని అనడానికి సందేహం లేదు 


1899లో ధియోడోర్‌ మారిససో కూడా ఈ అభిప్రాయం వెల్లడించాడు. 


“స్వతంత్ర భారత (ప్రభుత్వస్థాపనను అప ఎగించడానికి మహమ్మదీయుల దృక్పధాలే 
చాలు. (భారత ప్రజానీకంలో వాళ్ళే పెద్ద కబ్బాకోర్టు, జగడాలమార్డు). ఉత్తరాది నుంచి ఆష్టన్లు, 
స్వతంత్ర భారతం మీదకు ఊడిపడితే గనక, ఆప్షన్లను తరిమి కొషట్టందుకు మహమ్మదీయుడు. 
సిక్కులతోనూ, హిందువులతోనూ కలవడానికి బదులుగా స్వజాత, మతపర సంబంధాలకు 
ఆకర్షితుడై ఆ జెండా కింద చేరిపోతాడు” 


1919 ఖిలాఫత్‌ ఉద్యమం సాగేటప్పుడు భారతదేశం మీదకు దండెత్తి రావలసిందిగా 
భారత ముస్లిములు ఆస్టనిస్తాన్‌ అమీరును ఆహ్వానించేంతవరకు వెళ్ళారు. ఈ విషయాల్ని 
గుర్తు చేసుకొంటే సర్‌ ధియొడోర్‌ మారిసస్‌ వెల్లడించిన అభిప్రాయాలకు మరింత పుష్టి 
నిస్తుంది. ఇదేదో ఊహామ్మాత విషయం అన్న భావం పోతుంది. 


పంజాబ్‌, వాయ్య సరివాద్దు రాష్ట్రాల ముస్తిములతో ఉన్న పై న్యం ఆష్టనిస్తాన్‌ దాడీ చేస్తే 
ఎలా ప్రతిస్పందింస్తుంది అన్న సమస్య మాత్రమే కాదు. హిందువులు పరిశీలించాల్సిన 
విషయం హిందువులు బాగా ఆలోచించాల్సిన సమస్య మరొకటి ఉంది. అదీ దీంతో 
సమానమైందే. ఆ సైన్యం విశ్వాసపాతత ఎలాంటిదైనా, ఆష్టన్లు దాడీ చేస్తే, ఆ దాడి 
ఎదుర్కొనేందుకు పై న్యాన్ని నియోగించే స్వేచ్చ భారత ప్రభుత్వానికి ఉందా? ఈ 
సందర్భంలో ముస్టింలీగ్‌ వైఖిరి పట్ల దృష్టి పెట్టాలి. అదేమిటంటే ముస్లిం రాజ్యాలకు 
వ్యతిరేకంగా భారత సై న్యాన్ని పంపగూడదు అని. ఇందులో వింతేమీ లేదు. ఈ విషయాలి ల 
లీగ్‌కు చాలాకాలం ముందే ఖిలాఫత్‌ కమిటీ చాటి చెపి ఎంది. దీన్నలా ఉంచినా, భవిష్యత్‌లో 
భారత ముస్తములు దీన్ని తమ సిద్ధాంతంగా ఏ మేరకు (గహాస్తారన్న సమస్య ఉండనే ఉంది. 
బ్రిటిష్‌ ప్రభుత్వానికి సంబంధించి లీగ్‌ ఈ అంశం మీద నెగ్గలేకపోయింది. అంతమా(తాన 
భారత ప్రభుత్వంతో నెగ్గలేదని అర్థం కాదు. ఉన్న అవకాశాల్ని బట్ట చూస్తే నెగ్గుతుంది. 
ఏమంటే హిందువుల పు నుంచి ఈ సూతం ఎంత దేశ ద్రోహపూరితమై ౦దె నా ముస్థిం 
మనోభావాలకు చాలా అనురూపంగా ఉంటుంది. లీగ్‌ భారతదేశంలో ఉన ఎ ముస్తిం వర్గం 
నుంచి సామాన్యంగా తోడ్పాటు పొందుతుంది. తమ సి న్యాన్ని నియోగించే భారతదేశపు 
హక్కు మీద ఈ పరిమితి విధించడంలో లీగ్‌ నెగ్గితే, హిందువుల గతి ఏమవుతుంది? 
ఇంపీరియల్‌ రూల్‌ ఇన్‌ ఇండియా, పేజీ 5 


రకణ హెటవం దుర్భలమవడం i య 87 
అ 
హిందువులు ఆలోచించాల్సిన మరో అంశం ఇది. 


భారతదేశం రాజకీయంగా ఏకఖండంగా ఉండిపోతే పాకిస్తాన్‌ స ఎప్టించిన రెండు జాతుల 
సిద్దాంతం పాలుపోసుకుంటూ సాగిపోతే, హిందువుల గతి ముందు నుయ్యి, వెనక గొయ్యి 
క తంతుగా తయారవుతుంది, రక్షణ విషయాలకు సంబంధించినంతవరకు సె సైన్యం 
ఉన్నదాన్ని వినియోగించుకోరు, ముస్తింరీగ్‌ అభ్యంతరాల జల్ల వినియోగించుకున్నా, ఏ 
మేరకు దాని మీద ఆధారపడవచ్చునన్నది సందేవామే. ఇది ఎంత దయనీయమై న పరిస్థితో 
అంత ప్రమాదకరమైంది. సైన్యం పంజాబ్‌, వాయవ్య సరివాద్దు రాష్ట్రాల ముస్టిముల 
ఆధిపత్యంలో ఉంటే హిందువులు దాని జీతభత్యాలు ఇవ్వాలి, కానీ దాన్ని ఉపయోగించుకోలేరు. 
ఒకవేళ ముస్టింలీగ్‌ మాట నెగ్గి, ముస్లిం దేశాలకు వ్యతిరేకంగా సై సె న్యాన్ని నియోగించే స్వేచ్చ 
భారతదేశానికి లేకపోయినా సె సైన్యంలో ముస్తిముల ఆధిక్యత సె సెనిక పరిమితుల రీత్యా తగ్గినా, 
సరివాద్దులో ఉన్న ముస్తిం దేశాలతో అతిని ఉండే సహకారం చూపీించాల్సిందే, |బిబీష్‌ 
సర ;సత్తాక అధికారం కింద భారతదేశంలోని రా|ష్టాల మాదిరిగా. 


“వాందువులు ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సి వస్తుంది. నమ్మకమైన సెన్యాన్ని 
ఉంచుకోవడమో, భద్రత గల సరిహద్దును ఉంచుకోవడమో, ఈ చిక్కు విషయంలో 
హిందువులు అవలంబించదగ్గ యుక్తివంతమై న మార్గం ఏది? ముస్లిం భారత్‌ సమై క్య భారత్‌లో 
భాగంగా. ఉండాలనే వాళ్ళు పట్టుబట్టాలి. అప్పుడు భద్రతకు సరివాద్దు ఉంటుంది. ఇది 
ప్రయోజనకరమా? లేక భారతదేశం నుంచి వేర్చాటుని అంగీకరించాలి. అప్పుడు నమ్మదగ్గ 
సై న్యం ఉంటుంది. ఇది ప్రయోజనకరమా? ఇక్కడి ముస్టిములు హిందువులంకే ద్వేషంతో 
ఉన్నారు. ఈ విషయంలో అనుమానమే లేదు. అలాంటప్పుడు భారతదేశానికి ఏది మంచిది. 
ఈ ముసల్మానులు బయట, వ్యతిరేకిస్తూ ఉండడమా? లేక లోపలే ఉండి వ్యతిరేకిస్తూ 
_ఉండడమా? విచక్షణా జ్ఞానం ఉన్న ఎవళ్ళని ఈ (ప్రశ్న అడిగినా ఒక్కటే జవాబు వస్తుంది. 
అదేమిటంటే, ముసల్మాన్లు హిందువులకు వ్యతిరేకంగా ఉండేట్టయితే, వాళ్ళు బయట ఉండి 
వ్యతిరేకించడమే మేలు. లోపల ఉండి వ్యతిరేకించే కంకే, నిజానికి ముస్టిములు బయట 
ఉండడం కంటే త్రికరణశుద్ధిగా కోరదగ్గది లేదు. భారత సైన్యంలో ముస్లిముల ఆధిక్యాన్ని 
వదిలించుకోవడానికి ఇదొక్కటే మార్గం. 


దీన్ని ఎలా సాధించాలి? ఇక్కడ కూడా ఒక్కటే. దారి. పాకిస్తాన్‌ ఏరా ఏటుని 
సమర్థించటం. పాకిస్తాన్‌ ఆవిర్భవిస్తే గనక హిందూస్తాన్‌ తమకు ఉన్న పుష్కలమై న మానవ 
వనరులతో, డబ్బుతో తనదిగా చెప్పుకోదగ్గ సె న్యాన్ని ఏర్పాటు చేసుకోగలదు. దాన్ని 
ఎప్పుడు ఎలా ఎక్కడ నియోగించాలి అని శాసించేవాడు ఉండడు. పాకిస్తాన్‌ ఆవిర్భావం వల్ల 
హిందూస్తాన్‌ రక్షణ బలహీనపడదు సరికదా బ్రహ్మాండంగా వృద్ది చెందుతుంది. 


రక్షణ దృష్ట్యా తాము ఎంత అననుకూల పరిస్థితుల్లో ఉన్నదీ, హిందువులు 


88 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు = ప్రసంగాలు 


గుర్తిస్తున్నట్లు లేరు. వాళ్ళు సై న్యంలో లేకపోవడం వల్ల అలాంటి పరిస్టితి వచ్చింది. తాము ఈ 
అననుకూల పరిస్థితిని ఎంత, ఎక్కువ మూల్యం చెల్లించి కొని తెచ్చుకొంటున్నారన్న సంగతి, 
వాళ్ళకు తెలీదు ఈ ముక్క వింతగా అని ఏంచినా. 


ఈనాటి భారతసై న్యానికి ప్రధాన రిక్రూటిం గ్‌ ప్రాంతంగా ఉన్న పాకిస్తాన్‌, కేంద్ర 
ఖజానాకీ తక్కువ సొమ్ము చెల్లిస్తోంది. ఈ కింది లెక్కలు ఆ విషయాన్ని తెలియజేస్తాయి. 


కేంద ఖ. , కు చెల్లింపులు 


పంజాబ్‌ 1,18,01,385 
వాయవ్య సరివాద్దు 9,28,294 
సింద్‌ 5,86,46,915 
బెలూచిస్తాన్‌ శూన్యం 
మొత్తం 7,13,76,594 


దీంతో పోలిస్తే హిందూస్తాన్‌ రాష్ట్రాలు చెల్లించే మొత్తం ఇలా ఉంది :ః 


మద్రాస్‌ 9,53,26,745 
బొంబాయి 22,53,44,247 
బెంగాలో . 12,00,00,000 
యు.పి. 4,06,53,000 
బీహార్‌ ' 1,54,37,742 
సెంట్రల్‌ (ప్రావిన్సెస్‌, బీరార్‌ 31,42,682 
అస్సాం 1,87,55,967 
ఒరిస్సా 5,67,346 
మొత్తం 51,91,27,729 


దీన్నిబట్టి చూస్తే పాకిస్తాన్‌ రాట్టాలు చాలా తక్కువ చెల్లిస్తున్నాయి. ధానంగా, 
ఆదాయం హిందూ రాష్ట్రాల నుంచే వస్తు ౦ది. నిజానికి, హిందూస్తాన్‌ రాష్ట్రాలు చెల్లించే 
సామ్ముతోనే భారత ప్రభుత్వం పాకిస్తాన్‌ రాన్వైల్భా కార్యకలాపాలు నిర్వహించగలుగుతోంది. 
పాకిస్తాన్‌ రాష్ట్రాలు హిందూస్తాన్‌ రాష్టాలను పీల్చేస్తునా ఎయి. అవి కేంద్ర ప్రభుత్వానికి తక్కువ 
చెల్లించడమే కాదు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ అందుకుంటునా ఎయి. కేంద్ర ప్రభుత్వ 
ఆదాయం 121 కోట్ల రూపాయలు ఉంటుంది. దీన్నించి 52 కోట్లు సాలీనా సైన్యం మీద 
ఖర్చు అవుతున్నాయి. ఈ సొమ్మును ఏ (ప్రాంతాల్థో ఖర్చు చేస్తున్నారు? ఈ 52 కోటలోనూ 


* 


.. 2/2వ వంతు ఆదాయానే ఎ చూపించారు. ఏమంళే నగం జనాభా మాత్రమే హిందువులు, 


రకణ పాటవం దుర్చలమవడం 89 
త్మ 


ఎవరు ఎక్కువ మొత్తం చెల్లిస్తున్నారు? సె న్యం మీద ఖర్చు పెట్టే ఈ 52 కోట్లలోనూ అధిక 
భాగాన్ని పాకిస్తాన్‌ (ప్రాంతం నుంచి వచ్చిన ముస్లిం సైన్యం మీద ఖర్చు పెడుతున్నారు. 
చూడండి. ఎక్కువ సంఖ్యలో హై ందవేతరులున్న సై న్యం మీద హిందూ రాష్ట్రాలు చెల్లించిన 
52 కోట్ల నుంచి అధిక మొత్తాలు ఖర్చు పెడుతున్నారా ఈ దురవస్థ ఎంతమంది 
హిందువులకు తెలును? ఈ దురవస్థ ఎవరి మూల్యంతో నడుస్తున్నదో ఎంతమంది 
ఎరుగుదురు? ఇవాళ దీనికి హిందువులు బాధ్యులు కారు, ఏమంటే వాళ్ళు దీన్ని అడ్డుకోలేరు. 
వాళ్ళు ఈ దౌర్చ్భాగ్యస్టితిని ఇలాగే సాగనిస్తారా అన్నది ప్రశ్న. దీన్ని అడ్డగించారి అంకే 
మినహాయింపులు లేకుండా దీన్ని ముగించాలి. అంటే పాకిస్తాన్‌ ఆవిర్భవించే పథకాన్ని 
ఆమోదించడమే దారి. ఈ పథకాన్ని వ్యతిరేకించడం అంకే తమ వినాశనాన్ని తాము కోరి 
తెచ్చుకోవడమే అవుతుంది. భద్రమైన సెన్యం, భద్రమైన సరివాద్దు కంకే మేలు. 


పాకిస్తాన్‌ మత సామరస్యం 


పాకిస్తాన్‌ వల్ల మత సమస్య పరిష్కారం అవుతుందా? ఇది మామూలుగా వచ్చే ప్రశ్న. 
ప్రతి హిందువూ ఈ ప్రశ్నను అడిగి తీ డు. డీనికి కచ్చితంగా జవాబు. చెప్పాలి అంటే 
ఇందులో ఇమిడి ఉన్నదేమిటో బాగా విశ్హేషంచుకోవాలి. హిందువులు, ముసల్మాన్లు మత 
సమస్య గురించి మాట్లాడుతున్నారు అంటే అసలు, దీని అంతరార్రమేమిటీ అన్న స్పష్టమైన 
అవగాహన ఉండితీరాలి. అదిలేకుండా పాకిస్తాన్‌ వల్ల మత సమస్య పరిష్కారం అవుతుందా లేదా 
చెప్పడం కష్టం. . 

సరిహద్దు “పురోగామి విధానం”లోం విస్తృత ఉద్దేశమూ పరిమిత ఉద్దేశ్యమూ ఉన్నట్లు? 
మత సమస్యకు కూడా ఉన్నాయనీ, పరిమిత ఉద్దేశ్యంలో ఒక అర్ధం, విస్తృత ఉద్దేశ్యంలో మరో 
విభిన్న అర్థమూ ఉన్నాయనీ సామాన్యంగా తెలీదు. 
మొదటగా “పరిమిత ఉద్దేశ్యం”లో మత సమస్యను చూద్దాం. “పరిమిత ఉద్దేశ్యంలో” 
మతసమస్య చట్ట సభల్లో హిందూ, ముస్లిం (పాతినిధ్యానికి సంబంధించింది అవుతుంది. ఈ 
అర్ధంలో వాడినప్పుడు ఈ సమస్యకు రెండు విభిన్న సమస్యల పరిష్కారం అవసరం. 

1. భిన్న చట్ట సభల్లో హిందువులకూ, ముస్టిములకూ* కేటాయించాల్సిన సీట్ల సంఖ్య; 
2. ఈ సీట్లను భర్తీ చేసేందుకు ఉద్దేశించిన ఆయా నియోజకవర్గాల స్వరూప 
స్వభావాలు. డ్‌ 

రౌండ్‌ మేబుల్‌ కాన్ఫరెన్స్‌లో ముస్లిములు ఇలా అర్ధించారు 1. అన్ని స్థానిక శాసన 

సభల్లోనూ, కేంద్ర శాసన సభల్లోనూ తమ ప్రతినిధులు ప్రత్యేక నియోజక వర్గాలద్వారా 
ఎన్నికై. ఉండాలి. 2. జనాభాలో తాము అల్పసంఖ్యాక వర్గంగా ఉన్న రా(ష్ట్రాల్భో ముస్టిం అల్ల 


చనలు = |[పసంగాలు 
ర్రి4 డాక్టర్‌ బాబాసోహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ( 


సంఖ్యాక వర్గానికిచ్చిన (ప్రాధాన్యత కొనసాగించుకోనివ్వాలి. దీనికి తోడు పంజాబ్‌, సింట్‌, 
వాయవ్య సరివాద్దు రాష్ట్రాల్లో చట్టబద్దంగా హామీ ఇచ్చే అధిక సంఖ్య సీట్లు ఉండాలి. 


హిందువులు ఆదినుంచీ ముస్తిముల ఈ రెండు అభ్యర్దనల్ని ఎదిరిస్తూనే ఉన్నారు. 
అన్ని రాష్ట్రాల, కేంద్ర శాసన సభలకూ అన్ని ఎన్నికల్గానూ హందువులకూ, ముస్తిం ఉమ్మడి 
నియోజక వర్గాలు ఉండాలని, జనాభా నిష్పత్తి రీత్యా ఉభయ అల్ప సంఖ్యాక వర్గాలకూ 
ప్రాతినిధ్యం ఉండాలనీ వాళ్ళు పట్టుబడుతూనే ఉన్నారు. అల్ప సంఖ్యాక వర్గంగా హిందువులు, 
ముస్తీిములు ఎక్కడెక్కడ ఉన్నా ఇలానే ఉండాలని అన్నారు. చట్టరీత్యా ఏమతానికీ అధిక 
సంఖ్యాక సీట్టు ఇవ్వగూడదని గట్టిగా ప్రతిఘటిస్తూనే ఉన్నారు. 


' ఘనత వహించిన చక్రవర్తిగారికమ్యూనల్‌ అవార్డ్‌ ఈ వివాదాన్ని, సునాయాసంగా, 
ముతకగా పరిష్కరించింది. హిందువుల (పతిఘటనను ఖాతరు చెయ్యకుండా ముస్లిములకు 
వాళ్ళడిగినవన్నీ ఇచ్చేసింది. అదీ పరిష్కార పద్దతి. ముస్తిములకు వాళ్ళ | ప్రాముఖ్యాన్ని (పత్యేక 
నియోజక వర్గాలను ఈ అవార్డు కొనసాగనిచ్చింది. దీనికి తోడు ముస్లిములు జనాభా రీత్యా 
అధిక సంఖ్యలో ఉన్న రా(ష్టాలల్లో వాళ్లకు అధిక సంఖ్యలో సీట్లను చట్టరీత్యా అనుమతించారు. 


అవార్డులో సమస్యగా ఉండేది ఏమిటి? (ప్రభుత్వం వారి కమ్యూనల్‌ అవార్డును 
హిందువులు వ్యతిరేకించడంలో ఏమన్నాసత్తా ఉందా? అవార్డును హిందువులు వ్యతిరేకించడానికి 
సబబు ఏమైనా ఉందో, లేదో చూసేందుకు ఈ సమస్యను జాగ్రత్తగా పరిశీలించాలి. 


మొదటిగా, (ప్రాతినిధ్యం విషయంలో ముస్లిం అల్ప సంఖ్యాక వర్గాలకిచ్చే (ప్రాముఖ్యం 
కూడదని వాళ్ళు అభ్యంతరం చెప్పడం. అల్ప సంఖ్యాక వర్గాలకు కేటాయించే (ప్రాతినిధ్యపరమై న 
బొచిత్యం ఏమిటనేవి అలా ఉంచినా హిందువులు ముస్లిం అల్ప సంఖ్యాక వర్గాలకిచ్చే 
(ప్రాముఖ్యాన్ని వ్యతిరేకించలేరు. ఏమంటే తాము అల్బ సంఖ్యాక వర్గంగా ఉన్నచోట్లు, తగినంత 
(ప్రాముఖ్యాన్ని ఇచ్చే వీలున్నచోట, అదే బాపతు (ప్రాముఖ్యాన్ని హిందువులకు ఇస్తున్నారు. 
సింద్‌, వాయవ్య రాష్టాల హిందువులకు ఇచే ఎ (పాముఖ్యం ఇందుకు ఉదావారణ. 


రండవది, చట్టపరంగా అధికసంఖ్యలో సీట్లు ఇవ్వడానికి వాళ్ళు తెలియజేసే అభ్యంతరం. 
దీనికి కూడా గట్టి పునాది లేదు. సూత్రరీత్యా, తాత్విక పరిశీలన రీత్యా ఫలానా ఇన్ని సీట్లు 
హామీగా ఇచ్చే వ్యవస్ట తప్పుకావచు ఎ: దుర్మార్గం కావచ్చు. ఎంతమాత్రమూ సమర్థనీయం 
కాకపోవచ్చు. కానై తే, భారతదేశంలో ఉన్నలాంటి పరిస్థితులను బట్టి చూస్తే, చట్టపర ఆధిక్య 
సంఖ్య విధాయకం అనిపిస్తుంది. అల ఎనంఖ్యాక వర్గాలకిచి ఎన (ప్రాతినిధ్యం అధిక సంఖ్యాకుల్ని 
అల్పసంఖ్యకు దిగజార్బృకూడదు అన్న విషయాని ఎ ఒప ఎుకోవడమంటూ జరిగిందనుకేండి. 
అప్పుడు దానికి ప్రతిగా, అదే నియమంవల్ల అత్యధిక సంఖ్య మతస్థులకు చట్టపరమె న 
అత్యధిక సంఖ్య పద్దతి ఏర డుతుంది. ఏమంటే అల ఎ సంఖ్యాక వర్గలకు సీట్లు కేటాయించడంలో నే 
అధిక సంఖ్యాకులకు సీట్లు కేటాయించడం ఇమిడి ఉంది. అధిక సంఖ్యాక వర్గాలను అల 3 


పాకిస్తాన్స్‌ మత సామరస్యం 95 


సంఖ్యగా మార్చే | ప్రాతినిధ్యం అల్పసంఖ్యాకులకు ఉండరాదని ఎప ్పుడె తే అంటామో అప్పుడే 
చట్టపరమైన ఆధిక్యం అన్న పద్దతి నుంచి మోక్షం లేదు. అంచేత పంజాబ్‌లో, వాయవ్య 
సరిహద్దు రాష్ట్రాల్లో, సింధ్‌లో, బెంగాల్‌లో, ముస్టిములకు చట్టపరంగా అధిక |పాతినిధ్యం 
ఉండరాదన్న హాందువుల అభ్యంతరంలో పసలేదు. ఏమంటే, హిందువులు అధికంగానూ, 
ముస్లిములు అల్పసంఖ్యగానూ ఉన్న రాష్ట్రాల్లో హిందువులకు చట్టపరంగా ముస్లిములకం మే 
ఆధిక్యం ఉంది. ఏది ఏమై నా వాళ్ళ స్థానాల్లో సమతుల్యత ఉంది. అంచేత ఆ మేరకు ఎవళ్ళకీ 
గొణుక్కోవార్సిన అవసరం లేదు. 


హిందువులు లేవనెత్తిన అభ్యంతరాలకు, ఆధారం లేదన్నంత మాత్రాన, కమ్యూనల్‌ 
అవార్డు తిరస్కరించడానికి ఆధారాలు లేవని అర్ధంకాదు. హిందువుల మీద బాణాలు సంధించడానికి 
ఆ అవార్డును పునాదిగా చేసుకున్నట్లు కన్సించకపోయినా, కమ్యూనల్‌ అవార్డును తిరస్కరించడానికి: 
(op i GG 
కావలసినంత ఆధారం ఉంది. 


ఈ అభ్యంతరాన్ని ఎత్తి చూపేందుకు ఇలా మొదలు పెట్టవచ్చు. హిందూ రాష్టాల్లో 
ముస్లిం అల్ప సంఖ్యాక వర్గాలు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని పట్టుపడుతున్నాయి. ఈ 
విషయాన్ని న్నిర్ణయించుకొనే అధికారాన్ని కమ్యూనల్‌ అవార్డు వాళ్ళకు ఇస్తుంది. ఇక్కడ 
వాళ్ళు అవలంబించవలసిన పద్దతి నిజానికి - (ప్రశ్నార్లమె ౦ది. అంటే, ముస్టిము అనుమతి 
లేకుండా వాళ్ళు అల్ప సంఖ్యాక నియోజకవర్గాలని ఎత్తి వెయ్యలేరట, హిందువులు మాత్రం 
_ వాళ్ళ నిర్ణయాన్ని శిరోధార్యంగా భావించాలట. ముస్లిం రాష్ట్రాల్లోని హిందూ అల్ప సంఖ్యాక 
_ వర్గాలు ఉమ్మడీ నియోజకవర్లాలుండాలని పట్లుబట్లారు. వాళ అభ్యర్థనను అంగీకరిం చడానికి 

. లు ఈ. 
బదులుగా, వాళ్ళు అభ్యంతరపెట్టే ప్రతే గక నియోజకవర్గాల పద్దతిని కమ్యూనల్‌ అవార్డు వాళ్ళ 
మీద రుద్దుతోంది. హిందూ రాష్ట్రాల్లో నియోజక వర్గాలకు సంబంధించి స్వయం న్నిరయాధికారాన్ని 
ముస్లిం అల్బ సంఖ్యాక వర్గాలకు ఇచ్చినప్పుడు ఈ ప్రశ్న తలెత్తుతుంది. నియోజకవర్గాల 
విషయంలో ముస్తిం రాష్ట్రాలలోని హిందువులకు స్వయం నిరయాధికారాన్ని ఎందుకు 
ఇవ్వలేదు? ఈ ప్రశ్నకు జవాబు ఏమిటీ? జవాబు లేనట్లయితే, ఘనత వహించిన రరర 
కమ్యూనల్‌ అవార్డు చాలా అధర్మంగా ఉంది. దాన్ని సరిదిద్దాలి. 


ముస్లిములు అల్ప సంఖ్యాకవర్గంగా ఉన్న రా[ష్టాల్లో ప్రత్యేక నియోజకవర్గాలో మీద 
ఆధారపడ్డ చట్టపరమైన ఆధిక్యం హిందువులకు ఉంచితే కదా అనొచ్చు. అదీ దీనికి 
సమాధానం కాదు. ఈ రెండు సందర్భాల్లోనూ పరిస్థితికి సంబంధించిన సామ్యం లేదు. అది 
కొంచం నిదానించి చూస్తే తెలుస్తుంది. హిందూ రాష్ట్రాల్లో హిందువుల ఆధిక్యం ఉన్న ప్రత్యేక 
* ఓ రకంగా చూస్తే హిందూ నియోజకవర్గాలనడం సబబు కాదు. ఆ నియోజకవర్గం సాధారణ 
నియోజకవర్గం, ఏ ప్రత్యేకత లేని నియోజకవర్గంలోనూ కలవని వాళ్ళంతా దీంట్లో ఉంటారు. కానీ = 


సాధారణ ఎన్నికల్లో అధిక సంఖ్యాకులు హిందువులే అవడం వల్ల దీన్ని హిందూ సాక్షర 
అంటు తాలు 


96 డాక్టర్‌ బాబాసోహిబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


నియోజకవర్గాలు కావాలని, ముస్లిం అల్ప సంఖ్యాకులు పట్టుపట్టన దాని ఫలితం అది. కొన్ని 
పరిస్థితుల వల్ల ఒక్క అల్బ సంఖ్యాక వర్గం తమ అస్తిత్వ రక్షణకు గాను ప్రత్యేక నియోజకవర్గాల 
గురించి ఆలోచింపవచ్చును, తనకు వ్యతిరేకంగా, తన చర్యల ద్వారా (ప్రత్యర్టివర్గానికి 
చట్టబిద్దమై న ప్రత్యేక నియోజకవర్గాన్ని ఏర్పాటు చేస్తున్నానన్న భయం లేకపోవచ్చును. 
మరో అల్బ సంఖ్యాక వర్గాన్ని ఒక విధంగా అందుకుగాను, అదే అల్ప సంఖ్యాకవర్గం వేరే 
పరిస్థీతుల్ల్‌ తమ చర్య వల్ల తనకు వ్యతిరేకంగా ప్రత్యేక నియోజక వర్గాల ద్వారా. చట్టుపర 
అధికారాన్ని ఇష్టపడకపోవచ్చు. అంచేత, (పత్యేక నియోజకవర్గాలకు బదులు ఉమ్మడి 
నియోజకవర్గాల్ని తన ఉనికి ఇంకా బాగా రక్షణగా ఉండేందుకు, కోరవచ్చు. అల్బ సంఖ్యాకవర్గాన్ని 
ప్రభావితం చేసే మార్గదర్శక సూత్రం విశదంగా ఏమిటంకే, అధిక సంఖ్యాకవర్గం తన అధిక 
సంఖ్యను, మత ధోరణిలో అచ్చం మత ప్రయోజనాలకు వాడుకుంటుందా? అధిక సంఖ్యలో 
ఉన్న వర్గం తమ మతపర అధిక సంఖ్యను మత (ప్రయోజనాల కోసమే వాడుకుంటుందని 
భావిస్తే అల్ప సంఖ్యాక వర్గం ఉమ్మడి నియోజక వర్గాల్ని ఎంచుకుంటుంది. ఏమంటే, 
శాసనసభలకు అధిక సంఖ్యాక వర్గం వాళ్ళ ప్రతినిధులే ఎన్నిక అయ్యేట్టు చేసే చట్టపరమైన 
ఆధిక్యవర్గ మత బంధనాన్ని తొలగించేందుకు ఇదొక్కటే పద్ధతి. ఇదీ అవతలివె పున, 
మతపరంగా ఆధిక్యంగా ఉన్నదాన్ని ఒక్కటిగా బంధించేందుకు అవసరమై న మతతత్వం 
ఉండకపోవచ్చు. అలాంటప్పుడు, చట్టపర ఆధిక్యం వల్లా, ప్రత్యేక నియోజకవర్గాల వల్లా అధిక 
ఏంఖ్యాక వర్గాలకు, ఏదో ఊడి పడుతుందన్న భయం ఉండదు. అల ఎ సంఖ్యాక వర్గం తనకు 
ప్రత్యేక నియోజకవర్గం కావాలని కోరుకోవచ్చు. నసుగుడు లేకుండా చెపా ఎలంటే, ప్రత్యేక 
నియోజకవర్గాన్ని కోరడంవల్ల హిందువుల చట్టుపరమై న ఆధిక్యం, ప్రత్యేక నియోజకవర్గాలు, 
ముస్లిం అల్ప సంఖ్యాకవర్గాలకు ఏ భయం కలిగించడం లేదు. ఏమంటే, ఎంతో లోతుగా 
పాతుకుపోయిన కుల జాతి విభేదాల వల్ల హిందువులు అధిక సంఖ్యను ముస్టిములకు 
వ్యతిరేకంగా ఉపయోగించలేరు. ఆ నమ శకం ముస్లిములకు ఉంది. అలాకాక, ముస్తిం రాష్ట్రలో 
ముస్టిముల సామాజిక సంఘీభావం వల్ల ల్ల హిందువులకు భయం ఉంది. తమ చట్టుపరమై న అధిక 
సంఖ్యను ముస్తిములు “పట్టు సడలని ప్రభుత్వం” నడిపించడానికి వాడతారన్న విషయంలో 
హిందువులకు సందేవాం లేదు. ఐర్లెంజ్‌ విషయంలో హోమ్‌రూల్‌కు బదులుగా లార్ట్‌శారిస్‌ బరీ 
చేసిన ప్రతిపాదన సరళిలో ఇది ఉంటుంది. అయితే ఒక తేడా ఉంది. లార్టోలిస్‌బరీ 
ప్రతిపాదించిన “పట్టు సడలని నన ఇర్లవె ఏళ్ళు మాత్రమే కొనసాగాల్సి ఉండగా, 
ముస్లిముల “పట్టు సడలని ప్రభుత్వం " కమ్యూనల్‌ అవార్డు ఉన్నంతకాలం ఉంటుంది. అంచేత 
ఈ “సన్నివేశాలు ఒక్క లాగా లేవు. ప్రత్యేక నియోజకవర్గాల ఆధారంగా ఏర్పడే హిందువుల 
చట్టపరమైన ఆధిక్యం, ముస్లిం అల్ప సంఖ్యాకవర్గాల 'కోరిక ఫలితం. అయితే ప్రత్యేక. 
నియోజకవర్గాల ఆధారంగా ఏర ఏడే ముస్లీం ఆధిక్యం హిందూ అల ఎసంఖ్యాక వర్గాల కోరిక 
ఫలితం మాత్రం కాదు. ఒక సందర ఎంలో, హిందూ మత అధిక సంఖ్యకు ముస్లిం అల్బ సంఖ్యాక 


సి షా 


జి ఇజఖీ స కైకా § 


పాకిస్తాన్‌ మత సామరస్యం 


ae 


ఆ 


ప్రభుత్వం ముస్లిం అల్ప సంఖ్యాకుల సమ్మతి ఫలితం. మరో సందర్భంలో, ముస్లిం అధిక 
సంఖ్యాకులకు హిందూ అల ఎ సంఖ్యాక (ప్రభుత్వం హిందూ అల్ప సంఖ్యాక వర్గాల ఫలితం కాదు, 
(బిటిష్‌వాళ్ళు దండంతో బెదిరించి నెత్తిన రుద్దింది. 


కమ్యూనల్‌ అవార్డు గురించిన చర్చను ముగిస్తూ ఇలా అనవచ్చు 8 “పరిమిత ఉద్దేశ్యం 
లో కమ్యూనల్‌ సమస్యకు పరిష్కారంగా, హిందూ రా(ష్టాల్లో ముప్టిం అల సంఖ్యాక వర్గాలకు 
హెచ్చు పరిగణను అవార్డు ఇన్తుందన్న ఆధారంగా అది అన్యాయంగా ఉందని. ఏమంకు ముస్లిం 
రాష్టాల్లో హిందూ అల్బసం ఖ్యాక వర్గాలకు ఆ హెచ్చు పరిగణనను ఇస్తుంది. అదేరకంగా, 
ముస్లీం రాష్టాల్లొ అధిక సంఖ్యలో ఉన్న ముస్టిములకు చట్టపరమై న ఆధిక్యాన్ని ఇస్తుందని 
చెప్పి కమ్యూనల్‌ అవార్డు అధర్మంగా ఉందని అనలేం. హిందువులు అధిక సంఖ్యలో ఉన్న 
రాష్టాల్లో హిందువులకు అదే ఆధిక్యాన్ని అవార్డు ఇస్తుంది కదా. అయితే. నియోజక వర్గాలకు 
సంబంధించి అవార్డు గురించి అదేమాట అనలేం. నియోజకవర్గాల విషయంలో హీందువులకూ, 
ఉంది. దాంతో అధర్మం గా తయారె౦ది. హిందూ ర్యామ్రల్టాని ముస్లిం అల్ప సంఖ్యాకులకు 
స్వయం న్నిర్భయాధికార హక్కును అది ఇస్తోంది. నియోజకవర్గాల విషయంలో అదే వాక్కును 
ముస్లిం రా(జ్ఞాల్లొని హందూ అల్బ సంఖ్యాకులకు ఇవ్వడం లేదు. హిందూ రాష్టాల్లో తమకు 
నచ్చిన రకంగా నియోజకవర్తాల్ని ముస్లిం అల్బ సంఖ్యాక వర్ణాలు ఎంచుకోవచ్చును, ఈ 
విషయంలో హిందూ అధీక సంఖ్యాక వర్గాలు నోరు మెదపడానికి వీల్లేదు. కానీ ముస్లీం రాష్ష్రాల్లో 
తమకు నచ్చిన నియోజకవర్లాల్ని ముస్లీం అధిక సంఖ్యాకులు ఎంచుకోవచ్చును. హిందూ 
అల్బ సంఖ్యాకులకు ఈ విషయంలో నోరు మెదిపేందుకు లేదు. ఆ రకంగా ముస్తిం రాష్ట్రాల్ల్‌ 
ముస్టింలకు చట్టపరమై న ఆధిక్యాన్ని, (పత్యేక నియోజకవర్గాల్ని, రెండింటినీ ఇవ గడం వల్లి 
హీందువుల మీద ముస్లిం పాలనను కమ్యూనల్‌ అవార్తు రుద్దుతోంది. దీన్ని హిందువులు 

: ధ్‌ త్తి or రు 

మార్చనూ లేరు, ప్రభావితం చెయ్యనూ లేరు. 


కమ్యూనల్‌ అవార్డులోని ప్రధాన బోషం ఇది. ఇది ఘోరమై న లోపం అన్న విషయం 
ఒప్పుకొని తీరాలి. ఇప్పుడు సూ(త్మప్రాయంగా మారిన కొన్ని రాజకీయ ధర్మాల్ని ఇది 
భంగపరుస్తోంది. మొదటిగా ఇది, అపరిమిత అధికారంలో ఉండే ఎవళ్ళనూ విశ్వసించదు. 
లోగడ ఎవరో బాగా చెప్పారు; 


“అపరిమిత అధికారం ఉన్నవాళ్ళ బృందం ఏ రాజ్యంలోసై నా ఉన్నట్లయితే, వాళ్ళ. 
ఏలుబడిలో ఉన్నవాళ్ళు ఎప్పటికీ స్వేచ్చగా ఉండలేరు. చారిత్రక పరిశోధనల ఫలితం 
ఏమంటే అదుపు లేని అధికారం అది ఉన్నవాళ్ళకే విషతుల్యం అవుతుంది అన్న గుణపాఠం. 
తమ (శ్రేయస్సు అనే ధర్మాన్ని ఇతరుల మీద రుద్దాలన్న ప్రలోభం వాళ్ళకు సర్వదా ఉంటుంది. 
దాంతో చివరకు తమ మత (శ్రేయస్సు తమ అదికారం కొనసాగడం మీద ఆధారపడి ఉందని 


98 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు = ప్రసంగాలు 


వాళ్ళు భావించుకుంటారు. స్వేచ్చ ఉండాలి అంచు రాజకీయ అధికారం మీద సర్వదా 
పరిమితులు ఉండాలి.....” 


రెండవ సూత్రం ః పాలించడానికి రాజుకు దైవదత్తమైన వాక్కు లేనట్లే అధిక 
సంఖ్యాకులకూ దై వదత్తమై న వాక్కు పాలించేందుకు లేదు. అధిక సంఖ్యాక పాలన భరించడం 
ఎందుకూ అంటే దాని పాలనా కాలం పరిమితం, దాని మార్చవచ్చు. మరో విషయం 
ఏమంటే, అది రాజకీయంగా ఆధిక్యంలో ఉన్నవాళ్ళ పాలన. అంకే అధిక సంఖ్య మతపరమైన 
ఆధిక్యం వల్ల కాక అల్బ సంఖ్యాకులు తమకు తాముగా ఒప్పుకున్న ఓటింగ్‌ వళ్ల 
వచ్చినటువంటిది. రాజకీయ ఆధిక్యానికి రాజకీయ అల్బ సంఖ్య మీద చిక్కిన అధికారం పరిధి 
ఇంత పరిమితంగా ఉంటే ఒక మతానికి చెందిన అల్ప సంఖ్యాకులు మరో మతానికి చెందిన 
అధిక సంఖ్యకు నిరంతరంగా ఒదిగి ఉండాల్సి రావడం ఏమిటీ? ఒక మతం అధిక సంఖ్యాకులు 
మరో మతం అల్ఫ సంఖ్యాకుల మీద పరిపాలన సాగించవచ్చు. ఆ అల్బ సంఖ్యాకుల ఓట్లకు 
ఈ అధిక సంఖ్యాకులు ఒదిగి ఉండక్కరలేదు. అదీ ముఖ్యంగా ఆ అల్ప సంఖ్యాకులు 
అడుగుతూ ఉన్నప్పటికీ - అంటే, ప్రజాస్వామిక సూత్రాల్ని తల్లకిందులు చెయ్యడం. 
హిందూ అల్ప సంఖ్యాకుల రక్షణ, భద్రతల పట్ల పిసరు కూడా లక్ష్యం లేకపోవడం. 

ll 

ఇక విస్తృత అర్హంలో మతసమస్యను పరిశీలిద్దాం. హిందువులు సమస్య అంటున్నారే, 
ఏమిటది? విస్తృతమై న అర్దంలో మత సమస్య అనేది ఉద్దేశ్యపూర్వకంగా ముస్లిం రాష్టాలకు 
ఏర్పాటు చెయ్యడానికి సంబంధించినది. లక్నో ఒడంబడిక సమయంలో ముస్లిములు మత 
సమస్యను పరిమితబ్లై న అర్థంలోనే లేవనెతారు. విస్తృతవైన అర్ధంలో మత సమస్య 
ఆవరించుకునే పధకాన్ని, మొట్టమొదటిసారిగా ముస్టిములు రౌండ్‌టేబుల్‌ సమావేశంలో 
(ప్రతిపాదించారు. 1935 చట్టానికి ముందు హిందువులు అధిక సంఖ్యలోనూ, ముస్తిములు 
అల్బ సంఖ్యలోనూ ఉన్న రాష్ట్రాలు ఎక్కువగా ఉండేవి. ముస్తిములు అధిక సంఖ్యాకులగానూ, 
హిందువులు అల్బ సంఖ్యాకులుగానూ ఉన్న రాష్ట్రాలు మూడే మూడు ఉండేవి. అవి పంజాబ్‌, 
బెంగాల్‌, వాయవ్య సరిహద్దు రా(ష్ట్రాలు. ఈ మూడింటిలోనూ వాయవ్య సరివాద్దు రాష్ట్రంలోని 
ముస్లిం అధిక సంఖ్యాక వర్గం అంత పట్టు ఉన్నది కాదు. ఏమంటే ఆ రాష్ట్రంలో 
బాధ్యతాయుతమైన ప్రభుత్వం లేదు. మాంకేగ్‌ - చేమ్స్‌ఫర్డ్‌ రాజకీయ సంస్కరణల 
పథకాన్ని అటు విస్తరింప చెయ్యకపోబట్టి. అంచేత, క్రియకు చెప్పుకోవాలంే, ముస్లిములు 
అధిక సంఖ్యలో, హిందువులు అల్ప సంఖ్యలో ఉన్న రా(ష్టాలు పంజాబ్‌, బెంగాల్‌ రెండే రెండు 
మిగిలాయి. ముస్లిం రాష్ట్రాల సంఖ్య పెరగాలని ముస్టీములు కోరుతున్నారు. ఆ ఉద్దేశ్యంతోనే 
వాళ్ళు బొంబాయి (ప్రెసిడెన్సీ నుంచి సింధ్‌ని విడగొట్టాలని, స్వయంపాలిత రాష్ట్రంగా ఏర్పాటు 
చెయ్యాలనీ, అప్పటికే ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న వాయవ్య సరివాద్దు రాష్ట్రాన్ని స్వయంపాలిత 


పాకిస్తాన్‌ మత సామరస్యం 99 


రా(ష్టస్థాయికి పెంచాలనీ అభ్యర్థించారు. ఇతర విషయాల మాట ఎలా ఉన్నా, ఒక్క అర్ధిక 
కారణాల దృష్ట్యా, ఈ అభ్యర్థనను ఆమోదించడం కుదరలేదు. కానీ ముస్టిములు అభ్యర్థనను" 
తృప్తి పరచేందుకుగాను, బ్రిటిష్‌ ప్రభుత్వం సింథ్‌కో, వాయవ్య సరివాద్దు? రా(ష్టానికి కేంద్ర 
నిధుల నుంచి సాలీనా ధన సహాయం ఇచే ఎంత దూరం వెళ్ళింది. వాటి బడ్జెట్‌లో సమతూకం 
ఉండేదుకు, ఆర్థికంగా అవి స్వయం పోషకంగా ఉండేందుకు ఈ సాయం అందించారు. 


ముస్లిములు అధిక సంఖ్యలో, హిందువులు అల్ప సంఖ్యలో ఉన్న నాలుగు రాష్ట్రాలు 
ఇప్పుడు స్వయం పాలితాలుగా, సాంత (ప్రభుత్వం ఏలుబడిలో ఉన్నాయి. వీటిని పరిపాలనా 
సౌలభ్యం కోసంగానీ, నిర్మాణ సమరూప్యత కోసంగానీ - అంటే హిందూ రాష్ట్రాలకు ప్రతిగా 
సరితూగేట్టు ముస్లిం రాష్టాలు ఉండేందుకుగాని, ఏర్పాటు చెయ్యలేదు. హిందువులు 
ఆధిక్యంగా ఉన్న చోట్ల ముస్టిములు అల్ప సంఖ్యాకులుగా ఉండే అవమానాన్ని భర్తీ చేసేందుకు 
ముస్లిముల ఆధిక్యం కింద హిందువులు అల్ఫ సంఖ్యాకులుగా ఉండాలన్న ముస్తిం అహాన్ని 
తృప్తి పరచేందుకూ, ముస్లిం రాష్ట్రాల పథకం పుట్టిందన్నధీ నిజం కాదు. అయితే, ముస్టిం 
రాష్ట్రాల పథకం వెనక ఉన్న ఉద్దేశ్యం ఏమిటి? చట్టుపరమై న ఆధిక్యం కోసం, ప్రత్యేక నియోజక 
వర్గాల కోసం ముస్తిములు పట్టుబడుతున్నారు; 'ఎందుకనీ అంటే ముప్లిం రాష్ట్రాల్లోని ముస్టిములను 
సమీకరించి ముస్లిం అధికారాన్ని సమర్ధవంతంగా, ప్రత్యేక రూపంలో, అవకాశం ఉన్న మేరకు 
సంపూర్తిగా చెలాయించాల్నుదే, అదేవాళ్ళ ఉద్దేశ్యం అనీ హిందువులు అంటున్నారు. ఈ 
రూపేణా ముస్రిం రాజకీయాధికారాన్ని సమీకరించుకోవడం ఏ ప్రయోజనం నిమిత్తమయ్యా 
అని అడిగితే హిందువులు ఇచ్చే జవాబు ఇదీ ః హిందూ ఆధిక్యం ఉన్న రాష్ట్రాల్లో ముస్తిం అల్ప 
సంఖ్యాకుల్ని నిరంకుశంగా ఆదేశించడం జరిగితే, ముస్తిం రాష్ట్రాల్లో, హిందూ అల్బ సంభఖ్యాకుల్ని 
నిరంకుశంగా బెదిరించే ఆయుధంగా ఉండేందుకే ముస్లిముల చేతుల్లో దీన్ని పెట్టారు అని. ఆ 
రకంగా ఈ పధకం ఒక్క రక్షక కవచం అన్న మాట. ఇక్కడ పేలుడు ఉంటు, ప్రతిగా అక్కడ 
(పేలుడు ఉంటుంది; ఇక్కడ భీతాంగం ఉంకే ప్రతిగా అక్కడ భీతాంగం ఉంటుంది. ఇక్కడ 
అణచివేత ఉంచే ప్రతిగా అక్కడ అణచివేత ఉంటుంది. ఈ పథకంలో శాంతి ధర్మాల్ని 
ఎదురుదాడి ద్వారా నిలబెట్టడం ఇమిడి ఉంది. అమాయక్షులె న అల్బ సంఖ్యాకుల్ని దండించే 
అవకాశం ఇది కల్పిస్తుంది. ఆ రాష్ట్రాల్లో తమ మతం వాళ్ళ పాపాలకు ముస్లిం రాష్ట్రాల్లో 
హిందువులు, హిందూ రాష్ట్రాల్లో ముస్లిములు అన్యాయంగా దండనకు గ్నురె పోతారు. ఈ 
పథకం పరమ దారుణమైంది. మతపరంగా ఒకళ్ళనౌకళ్ళకు బందీగా ఉంచే పద్దతిలో మత 
సామరస్యాన్ని సాధించే పథకం ఇది. 


మతపర రాజ్యాల వ్యవస్థ ఈ పద్దతిలోనే ఏర్పాటవుతుందని ఆది నుంచీ ముస్లిములకు 


1. సింట్‌కు సాలీనా 1,05,00,000 రూపాయలు ముడతాయి. 
2. వాయవ్య సరివాద్దు రాష్ట్రానికి సాలీనా 1,00,00,000 రూపాయల సాయం అందుతుంది. 


100 డాక్టర్‌ బాబాసోహె బ్‌ అంబేద్కర్‌ రచనలు - (ప్రసంగాలు 


తెలుసు. వాళ్ళకు తెలుసునన్న విషయం 1927లో కలకత్తాలో జరిగిన ముస్రింలీగ్‌ 
సమావేశానికి అధ్యక్షుడిగా మౌలానా అబుల్‌ కలాం అజాద్‌ ఇచ్చిన ఉపన్యాసాన్ని బట్టి 
విశదమవుతుంది. ఆయన ఇలా ప్రకటించాడు ః 


“లక్నో ఒడంబడిక ద్వారా వాళ్ళు తమ ప్రయోజనాన్ని అమ్ముకున్నారు. భారతదేశ 
ముస్లిముల అసలైన హక్కులను గుర్తించడానికి మొదటిసారిగా గత మార్చిలో చేసిన ఢిల్లీ 
(ప్రతిపాదనలు ద్వారాలు తెరిచాయి. 1916 నాటి ఒడంబడిక అనుమతించిన ప్రత్యేక 
నియోజకవర్గాల్లో | ముస్లిములకు (ప్రాతినిధ్యం ఉంటుందన్న హామీని ఇచా ఎరు అంతే, కానీ 
అసలు ఈ మతవర్గం. యొక్క ఉనికీకి 'పాణభూతమైంది దాని సంఖ్యాత్మక బలం గుర్తింపు 
పొందడం. అలాంటి వ్యవహార విధానానికి ఢిల్లీ దారి తెరిచింది. భవిష్యత్‌ భారతంలో వాళ్ళకు 
ఉచితమైన భాగం ఉండేట్టు హామీ కల్పించింది. ప్రస్తుతం బెంగాల్లోనూ, పంజాబ్‌లోనూ 
వాళ్ళకు అయిదు రాష్ట్రాలను ఇస్తున్నాయి. వాటీలో మూడుకు తక్కువ కాకుండా రాష్ట్రాల్లో 
(సింధ్‌, సరిహద్దు రాష్ట్రం, బెలూచిస్తాన్‌) సిసలైన ముస్టిం ఆధిక్యం ఉంది. ఇంత గొప్ప 
ముందడుగును ముస్టిములు గుర్తించకపోతే, ముస్లిములు బతకడం వ్యర్ధం. ఇప్పుడు తొమ్మిది. 
హిందూ రాష్టాలకు అయిదు ముస్త్టిం రాష్టాలు ఉంటాయి. ఆ తొమ్మిది రాష్టాల్లోనూ 
హిందువులు, ముస్టిములను ఎలా చూస్తారో, ముస్టములు ఈ రాష్ట్రాల్లో హిందువులను అలానే 
చూస్తారు. ఇది గొప్ప విజయం కాదంటారా? ముస్తిం హక్కుల్ని ధృఢం చేసుకోవడానికి గొప్ప 
ఆయుధం రాలేదంటారా?” 


ఈ ముస్తిం రాష్టాలకు : నేతలుగా ఉన్నవాళ్ళకు ఈ పధకం గురించి తెలుసును, దని 
నిమిత్తం దీన్ని రూపాందెంచారో దాని కోసం వాడేందుకు వాళ్ళు వెనకడుగు వెయ్యరు అన్న 
విషయం బెంగాల్‌ ప్రధానమంత్రి శ్రీ ఫజల్‌ ఉల్‌హక్‌ ఇటీవల చేసిన ప్రసంగం బట్టి స్పష్టం. 
అవుతుంది. 


విసృతార్ధంల్‌ మత సమస్యగా రూపొందే ఈ మతపర రాష్ట్రాల పథకాన్ని మత 
నిరంకుశత్వానికి ఇంజన్‌గా వాడతారన ఎ దాంట్లో అనుమానం లేదు. ఒకళ్ళ ఇబొకళ్ళకు 
బందీలుగా చెయ్యడమే ప్రత్యేక నియోజకవర్గాల తోడ్పాటుతో ఎర్పడే మతపర రాష్ట్రాల 
పథకం అంతఃస్ఫారం. ఈ పద్దతిని ఎట్టి పరిస్టితుల్లోనూ సమర్థించడానికి లేదు. ఎక్కువ ముస్రిం 
రాష్ట్రాలు ఏర్పాటు చెయ్యాలన్న డిమాండ్‌ వెనక ఉన్న ఉద్దేశ్యం ఇదే అయితే దాని ఫలితంగా 
వచ్చే వ్యవస్థ నిస్సందేహంగా. విషపూరిత వ్యవస్థగా ఉంటుంది. 


ఈ విశ్లేషణను బట్టి “మతసమస్య” అనేదాని రెండు తెగుళ్ళు ఏమిటో తేలుతున్నాయి. 
మతపర నియోజకవర్గాల మీద ఆధారపడిన మతపరమై న చట్టబద్ద ఆధిక్యం, మతపర 


రా(ట్టాలు. చట్టబద్ధమై న అధిక సంఖ్యాక వర్గం, అల్బ సంఖ్యాక వర్గాన్ని ఇ దౌర్దన్యంగా అణచి 
పెష్టందుకే ముఖ్యంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. 


పాకిస్తాన్స్‌ మత సామరస్యం 101 


ఈ సమస్య నిలబడ ఉండడానికి హిందువులు, ముస్తిములను తప్పు పట్టుకుంటారు, 
ముస్టిములు హిందువులను తప సై పట్టుకుంటారు. ముఫ్రములు మూర్ణంగా ఉన్నారని 
హిందువులు తిడతారు. హిందువులు కుత్సితంగా ఉన్నారని ముస్ర్టిములు అంటారు. అయితే 
ముస్తిములు తలకు మించిన కోరికలు కోరి మూర్ధంగా ఉండడంవల్లా, సర్దుబాటు లేకుండా 
హిందువులు కుత్సితంగా సణుక్కోవడంవల్లా ఈ మత సమస్య రాలేదని ఉభయషక్షాల వాళ్ళు 
మర్చిపోతున్నారు. విద్వేషపూరిత అధిక సంఖ్యాక వర్గాన్ని, విద్వేషపూరిత అల్ప సంఖ్యాకవర్గాన్ని, 
ఎదురుబొదురుగా పోటీపెప్టే అన్ని సందరా ల్లోనూ ఇది ఉంటుంది, ఉండబోతుంది. అధిక 
సంఖ్యాకవర్గాలకు పోటీగా అల్ప సంఖ్యాకవర్గాలను ఎక్కు] పెట్టిన సందర్భాల్లో ప్రత్యేక 
నియోజకవర్గాలకు పోటీగా ఉమ్మడి నియోజకవర్గాల వివాదం, జనాభా నిష్పత్తికి పోటీగా 
(ప్రత్యేక హామీలులాంటి వివాదాలు అంతర్గతంగా ఉంటాయి. ఒకటి అధిక సంఖ్యగా రెండోది 
అల్బ సంఖ్యగా, ఒకే ప్రభుత్వం అనే ఉక్కుచటంలో అతుక్కుని రెండు వర్గాలు ఎదురుబొదురుగా 
ఉండకుండా చెయ్యడమే మత సమస్యకు అత్యుత్తమ పరిష్కారం. 


మతపర సమస్యకు పాకిస్తాన్‌ పరిష్కారంగా ఏ మేరకు తూగుతుంది? 


ఈ ప్రశ్నకు జవాబు స్పష్టమే. పాకిస్తాన్‌ ఏర్పాటు పథకం. వాయవ్య సరివాద్దు రాష్ట్రానికీ, 
బెంగాల్‌కు ఉన్న ప్రస్తుత సరిహద్దుల్ని అనుసరిం చే ట్లుయితే, అది మత సమస్యకు మూలభూతంగా 
ఉన్న చెడుగుల్ని ని మా(తమూ నిర్మూలించలేదు. ఈ ముక్క నూటికి నూరుపాళ్ళు నిజం. 
మతతత్వం పాలుపోసుకోవడానికి దోహదపడ్డ ఆ అంశాల్నే అది నిలబెట్టి ఉంటుంది. అంకే 
అల ఎసంఖ్యాక వర్గాన్ని ' అధిక సంఖ్యాకవర్గం స్తు ఎక్కు పె పట్టడం. స్టీం అధిక సంఖ్యాకవర్గాల 
ఏలుబడిలో హిందూ అల ఎసఖ్యాక వర్గాలు ఉండడం, హిందూ అధిక సంఖ్యాకవర్గాల ఏలుబడిలో 
ముస్లిం అల్ప సంఖ్యాక వర్గాలు ఉండడం అనేవే ప్రస్తుత పరిస్టితిలోని ఘోరమైన చెరుపులు. 
పాకిస్తాన్‌ నిమిత్తం కేటాయించిన రాష్టాల్ని యధాతథంగా, అంటే ప్రస్తుతం ఉన్న సరిహద్దులతోనే, 
దాంట్బా చేరిస్తే పాకిస్తాన్‌లో ఈ కీడే తిరిగి తలెత్తుతుంది. దీనికితోడు, విస్త్రృతార్హం లో 
మతసమస్యకు అవకాశం కల్పించే చెడుగు యధాతథంగా నిలబడ్డమే కాకుండా, కొత్త ద్వేషాన్ని 
సంతరించుకుంటుంది. ప్రస్తుత పరిస్టితుల్లో. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట. ప్రభుత్వాల మీద 
అధికారం ఉండడంతో, మతపర రాస్ర్రాలు తమ కింద వూతగా ఉన్నవాళ్ళ. మీద అంత 
దుర్మార్గం చెయ్యలేవు, వాటి అధికారం పరిమితమైంది. ప్రస్తుతంలో, ఆ నిర్భాగ్యులు కేంద్ర 
ప్రభుత్వం నీడ కింద ఉన్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం హిందువులతో ఏర్పడినటువంటిది. 
వాళ్ళ రక్షణకోసం జోక్యం చేసుకోగలిగినటువంటిది. కానీ పాకిస్తాన్‌, అంతరంగిక, విదేశాంగ 
విధానాల ల మీద సర్వం సహాధికారంతో సార్వభౌమ ముస్లిం రాజ్యంగా ఏర్పడినప్పుడు, దానిమీద 
కేంద (పభుత్వ అజమాయిషీ ఏమీ ఉండదు. దానికి సే స్వేచ్చ, హిందూ అల్పసంఖ్యాక వర్గాలకు 
మొరపెట్టుకునే దిక్కు ఉండదు. తమ తరపున జోక్యం చేసుకోగల అధికారమూ, దుర్మార్లాని ్న 
నిరోధించగల బయట శక్తి ఏదీ ఉండదు, అలాంటిది ఈ పథకంలో లేదు. అంచేత పాకిస్తాన్‌లో 


102 డాక్టర్‌ బాబాసోహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 





హిందువుల పరిస్టితి, టర్కీల కింద ఆర్మినియన్ల పరిస్టితిలాగ, జారిష్టు రష్యాలో, నాజీ జర్మనీలో 
బతికిన యూదుల పరిస్టితిలాగా తయారవుతుంది. అలాంటి ఏర్పాటు దుర్భరహైంది. 
హిందువులు ఈ పాకిస్తాన్‌ గొడవే వద్దని అనొచ్చు. తమ సాటి మతస్తుల్ని, ఒక ముస్లిం జాతీయ 
రౌాద్రమౌఢ్యానికి బలిపెట్టలేం అంటారు. 


శీ 
Ill 


పాకిస్తాన్‌ ఏర్పాటు మూలంగా వచ్చే పరిణామాల గురించి ఇది కరాఖండీగా ఉండే 
(ప్రకటననే, కాదనం. కానై తే, ఈ పరిణామాల మూలం ఏమిటో నిర్దారించే జాగ్రత్త తీసుకోవాలి. 
ఆ పరిణామాలు పాకిస్తాన్‌ ఏర్పడాలన్న ప్రణాళిక ఫలితంగా వచ్చేవా లేక దానికి ఏర్పాటు చేసే 
(ప్రత్యేక సరిహద్దుల వల్ల వచ్చేవా? ఈ చెడుగులు అస్సలు ఈ పథకం ఫలితమే అయితే, అంటే 
ఈ పథకంలో అంతర్గతంగా ఉన్నవే అయితే, హీందువులు దాన్ని గురించి ఆలోచించి 
కాలహరణం చయ్యడం అనవసరం. అలా కాక, సరిహద్దుల ఫలితంగా ఆ చడుగులు 
వచ్చేట్లయితే, పాకిస్తాన్‌ సమస్య సరివాద్దుల సవరింపుల మేరకి పరిమితం అవుతుంది. 


పాకిస్తాన్‌ చెడుగులు దాంట్లో అంతర్గతంగా లేవనీ, ఈ సమస్యను క్షుణ్ణంగా పరిశీలిస్తే 
స్పష్టంగా తేలుతుంది. ఈ చెడుగులేను దాని ఫలితంగా వస్తే, వాటిని సరిహద్దులకు ఆపాదించాల్సి 
ఉంటుంది. జనాభా ఎలా, ఉన్నదీ పరిశీలిస్తే, ఈ విషయం తేజవళ్రమవుతుకకి పశ్చిమ, 
తూర్పు పాకిస్తాన్‌లలో ఈ చెడుగులు తిరిగి తలెత్తడానికి కారణం ఇప ప్పుడున్న సరిహద్దుల్లో అవి 
ఏక జాతీయ రాజ్యాలుగా ఉండకపోవడం. అవి మి(శిత రాజ్యాలవుతున్నాయి. ముస్తిం అధిక 
సంఖ్యాక వర్గాలు, హిందూ అల్ప సంఖ్యాక వర్గాలు ముందటిలాగే ఉంటాయి. మి(శిత 
రాజ్యాలకు ఉండే చెడుగులే ఈ చెడుగులు, వాటిని వేరా ఎటు చెయ్యలేం. పాకిస్తాన్‌ ఒకేఒక 
ఏకీకృత జాతి' రాజ్యం అయితే గనక ఈ చెడుగులు వాటంతట అవే అదృశ్యమై పోతాయి. 
పాకిస్తాన్‌లో ప్రత్యేక నియోజకవర్గాల సమస్యే, ఉత్పన్నం కాదు. ఏమంటే సజాతీయమై న 
అలాంటి పాకిస్తాన్‌లో, పాలించే. అధిక సంఖ్యాకవర్గాలు ఉండవు. అదేరకంగా, తనను 


వ్యతిరేకించే అల్బ సంఖ్యాక వర్గాల్ని అధనంలో ఉంచుకొనే ఎకె క అధిక సంఖ్యాక వర్గమూ 
ఉండదు. 


అంచేత సమస్య అల్లా సరివాద్దుల విభజన. సమస్య ఇలా తేలుతుంది; అధిక సంఖ్యాక 
వర్గాలు, అల్ప సంఖ్యాక వర్గాలు కలిసి, వాటితోపాటు అనుసరించి వచ్చే చెడుగులతో ఏర్పడే 
మిశ్రమ రాజ్యానికి బదులుగా ఒకే ఒక జాతితో, అంతే ముస్తిములతో, సమరూపంగా ఉండే 
రీతిలో పాకిస్తాన్‌ సరిహద్దుల్ని, ఏర్పాటు చెయ్యడం సాధ్యమేనా? లీగ్‌ ప్రణాళిక ప్రకారం, ఆ 
ప్రాంత విస్తార భాగకలో సరివాద్దుల్ని అటూ ఇటూ సవరించి ఒక సమరూప రాజ్యాన్ని 
ఏర్పాటు చేయవచ్చు. మిగిలిన దాంట్లో జనాభాను మార్చి సజాతీయతను సాధించవచ్చు. 


ఈ సందర్భంలో ౪,౫ ౫1 అనుబంధాల్లో ఇచ్చిన అంకెల్ని చూడమని పాఠకుల్ని 


హౌకిస్తాన్స్‌ మత సామరస్యం 103 


కోరుతున్నాను. ఆ అంకెలు జనాభా ఏ (ప్రాంతంలో ఎలా ఉన్నదీ అప చల గగ పంజాబ్‌ 
విషయం తీసుకొంటే రెండు అంశాలు కని స్తాయి. 


Ll; ముసనల్మాన్లు అధికంగా ఉన్న జిల్లాలు కొన్ని ఉన్నాయి. హిందువులు అధిక 
సంఖ్యగా ఉన్న జిల్లాలు కొన్ని ఉన్నాయి. రెండువర్లాలు ఇంచుమించులో సరిసమానంగా ఉన్న 
జిల్లాలు ఏ కొద్దో ఉన్నాయి. 


2. ముస్లిములు అధిక్యంలో ఉన్న జిల్లాలు, హిందువులు ఆధిక్యంలో ఉన్న 
జీల్హాలు అటూ ఇటూ చెదిరినట్టు లేవు. ఈ రెండు జిల్హాల విభాగాలు రెండు విడివిడి 
(ప్రాంతాలుగా ఏర్పడతాయి. 

_ ఇక తూర్పు పాకిస్తాన్‌ ఏర్పాటుకు సంబంధించి బెంగాల్‌, అస్ఫామలలో జనాభా ఏ 
తీరులో ఉన్నదీ పరిశీలించాలి. జనాభా లెక్కల్ని బాగా పరిశీలిస్తే ః 


1) _ బెంగాల్‌లో ముస్లిములు ఆధిక్యంలో ఉన్న జిల్లాలు కొన్ని ఉన్నాయి. మిగిలిన. 
వాటిలో హిందువులు ఆధిక్యంలో ఉన్నారు. 


2) అస్సాంలో కూడా ముస్తిములు ఆధిక్యంలో ఉన్న జిల్లాలు కొన్ని ఉన్నాయి. 
మిగిలిన వాటిలో హిందువులు ఆధిక్యంలో ఉన్నారు. 


3) _ హిందువులు ఉన్న జిల్లాలు, ముస్లిములు ఆధిక్యంలో ఉన్న జిల్లాలు చెదిరినట్టు 
లేవు విడివడి ప్రాంతాలుగా ఉన్నాయి. 


4) బెంగాల్‌, అస్సాంలలో ముస్లిములు ఆధిక్యంలో ఉన్న జిల్లాలు ఇరుగు పొరుగుననే 
ఉన్నాయి. 


ఈ వాస్తవాల్ని చూస్తే పంజాబ్‌, బెంగాల్‌, అస్సాం రాష్ట్రాల నుంచి, హిందువులు అధిక 
సంఖ్యలో ఉన్న [ప్రాంతాల్ని మినహాయించి సజాతీయ ముస్లిం రాజ్యాల్ని హాయిగా ఏర్పాటు 
చెయ్యచ్చు. అనుబంధంలో చేర్చిన అంకెల్ని బట్టి ఇది సాధ్యమని గుర్తించవచ్చు. 


వాయవ్య సరివాద్దు రాష్ట్రంలోనూ, సింథ్‌లోనూ పరిస్టితి కొంచం క్లిష్టంగా ఉంది. 
అనుబంధాల్లో ఇచ్చిన అంకెల్ని పరిశీలించి వాయవ్య రాష్ట్రంలోనూ, సింధ్‌ లోనూ ఉన్న 
పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. వాయవ్య సరివాద్దు రాష్ట్రంలోనూ, సింథ్‌లోనూ హిందువులు 
సాంద్రంగా ఉన్న జిల్లాలు లేవు. ఈ సంగతి అనుబంధాల్ని బట్టి తెలుసుకోవచ్చు. హిందువులు 
ఆ [ప్రాంతంలో చెదిరిపోయి ఉన్నారు. ఈ రెండు రా(ష్టాల్లోని (ప్రతి జిల్లాలోనూ చిన్నా చితకా 
సంఖ్యలో హిందువులు ఉన్నారు. వాయవ్య సరిహద్దు రాష్ట్రంలోనూ, సింధ్‌లోనూ హిందువులు 
పట్టణ (షాంతాల్లో ముస్లిముల. కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వాయవ్య సరిహద్దు 
రాష్టంలో ముస్లిములు పట్టణాల్లోనూ, (గ్రామాల్లోనూ హిందువుల కంటే ఎక్కువ ఉన్నారు. 


104. డాక్టర్‌ 'బాబాసోపి జ్‌ అంబేద్కూర్‌ రచనలు = [ప్రసంగాలు 


అంచేత నాయవ్వ సదివా రాస్త్ర ప పరిస్టితి, సింథలోని పరిస్టితి. పంబాబ్‌: en 
పరిస్థీితికంకు పూర్తి భిన్నంగా ఉః య. హక వట రాష్ట్రాల్లో హిందువులు, ముస్తిములు 
సహవాజంగానే వే వద్పాటుగా ఉండడం వల్లి సమరూపత కరిగిన రాజ్యాన్ని సరిహద్దులుగా మార ఏడం 
ద్వారానూ, చాలా ల మేరకు జనాభాను తరలించడం ద్వారాను ఏర్పాటు చెయ్యవచ్చు. 
కానీ వ వాయవ్య సరినాద్దు రాష్ట్రంలోనూ గా సింథ్‌లోనూ హిందూ జనాభా చెదిరి ఉండడం వల్ల 
సమరూప wa ఏరా ఇటు చేసేందుకు సరివాద్వల్ని మార్చడం చాలదు. ఒకే ఒక మార్గం 
ఉంది, జవాభి నాను తరలించడం. 


జనాభాను మార్చడం, బదలాయించడం ఏమిబని కొందరు అపహాస్యం చేస్తారు. 
అల న. గ్యాక వర్గాల సమస్య స్పష్టం చేసి సంక్టీష్ట పరిస్థీతులు ఏమిటో, వాళ ను కాపాడ్డానికి 
సేఅన్ని ప్రయత్నాలూ విఫలం అయితే వచ్చే చిక్కులు ఏమిటో అపహాస్యం చేసేవాళ్ళ కు 
ఇ యుడ్డానంతరం ఏర్పడ్డ రాజ్యాల్లానూ, యూరప్‌లోని పాత రాజ్యాల్డొనూ అల్ప 
సంఖ్యాక వర్గాల సమస్య వచ్చింది. వాటి రాజా జ్యాంగాలు ఈ అరి ఎసంఖ్యాక వర్గాలకు 
రాజ్యాంగపరమై న రక్షణలు కల్పిస్తే చాలన్న ఊవాతో మొదలయ్యాయి. దాంతో ఆ నూతన 
రాజ్యాల రాజ్యాంగాలు చాలా భాగం అధిక సంఖ్యాక వర్గాలు అల్బ సంఖ్యాక వర్గాలు ఏ. 
హక్కులతో ఉండాలో పెద్ద. (ప్రాధమిక వాక్కులతో జాబితాలు నిండిపోయాయి. అధిక 
సంఖ్యాక వర్గాలు వాటిని ఉల్లంఘించకుండా ఉండాలని అనుకున్నారు. కానీ అనుభవం 
తెలియజేసిండేమి టి? రాజ్యాంగ రక్షణలు అల్పసంఖ్యాక వర్గాలను కాపాడలేవని. అల్పసంఖ్యాక 
పర్గాల మీద నిర్దాక్షిణ్యంగా చేసిన యుద్ధం కూడా సమస్యను పరిష్కరించలేదని. అప్పుడు ఈ 
సమన్యను పరిష్కరిం చడానికి ఉత్తమ మార్గం విదేశీ అల్ప సంఖ్యాక వర్గాలను తమ అల్ప 
సంఖ్యాక వర్గాలను బదలాయించుకోవడం అన్న ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఎవళ ) 
సరిహద్దులోకి వాళ్ళు వెళితే సజాతీయ రాజ్యాలు ఏర్పడతాయని వాటి. ఉద్దేశ్యం. టర్కీలో, 
గ్రీక్‌లో, బల్లేరియాలో జరిగింది ఇదే.' జనాభా బిదలాయింపుని అవహేళన చేసేవాళ్ళు 
టర్కీలో, గ్రీస్‌లో, బల్లేరియాలో ఉత్పస్నమై న అల్బ సంభ్యాకవర్గాల చరిత్రను అధ్యయనం 
చెయ్యడం. బావుంటుంది. వాళ్ళు అధ్యయనం చేస్తే జనాభా బదలాయింపే ఈ సమస్యను 
పరిష్కరించేందుకు ఫలవంతమై న మార్గం అని ఆ దేశాలు తెలుసుకున్నట్టు బోర పడుతుంది. 
ఈ దేశాలు నిర్వహించదలచిన కర్తవ్యం ఏ మాత్రం ఆషామాషీ వ్యవహారం కాదు. -ఇర్లవె 
మిలియన్ల జనాభాను ఒక నివాసం నుంచి మరో నివాసానికి బదలాయించడం ఈ పనిలో ఉంది. 
అయినా ఏ మాత్రం బెదిరిపోకుండా, ఈ మూడు దేశాలు ఈ కర్తవ్యభారాన్ని భుజస్కందాల 
మీదకు ఎత్తుకున్నాయి. దిగ్విజయంగా పూర్తి చేసాయి. ఏమంకే జాతి సామరస్యం మిగిలిన 
అన్నిటికంపే ఎక్కువైందని అని పరిగణించడమే ఇందుకు కారణం. 


మత సామరస్యానికి అల్వ సంఖ్యాక వర్గాల బదలాయింపే దీర్హకాల నివారిణి అన ఇదాంట్లో 
అణుమాత్రం సందేహం లేదు. మరి అలాంటప్పుడు ఏ అభయమూ అందివ్వలేని రాజ్యాంగ 


పొకిస్తాన్స్‌ మత సామరస్యం 105 


రక్షణల పాటనే హిందువులు ముస్టిములు పాడడంలో అర్ధం లేదు. తక్కువ వనరులతో, చిన్న 
దేశాలెన గ్రీస్‌, టర్కీ, బల్లేరియార్థాంటినే ఇలాంటి కర్తవ్యాన్ని నిర్వహించినప్పుడు భారతీయులు 
ఆ కర్తవ్యాన్ని నిర్వహించ లేరనుకుందుకు తగ్గ హేతువు లేదు. ఇంతా చేసి, సమస్యలో. 
చిక్కుకున్న జనాభా పెద్ద పరిగణనలోకి తీసుకోవాల్సిందీ కాదు. ఏవో కొన్ని అడ్డంకులు 
ఉంటాయన్న సాకుతో, మత సామరస్యానికి ఏ పేచీలు ఉండని ఈ మార్గాన్ని వదులుకోవడం 
పరమ మూర్ణం. 
ఇంతవరకు (ప్రస్తావించుకోని విమర్శనాంశం ఒకటుంది. దీన్ని కూడా లేవనెత్తే అవకాశం 

' ఉంది కాబట్టి ఆ వి: ''౦ పరిశీలిస్తాను. హిందూస్తాన్లో దిగడిపోయే ముస్టిముల మీద పాకిస్తాన్‌ 

(ప్రభావం ఎలా ఉంటుంది అని ఖాయంగా అడుగుతారు. ఈ (ప్రశ్న సహజం. ఏమం'కే పాకిస్తాన్‌ 
ఏర్పాటు వ్యూహం రక్షణ అవసరం లేని ముస్తిం అధిక సంఖ్యాకుల్ని పట్టించుకొని రక్షణ 
అవసరమై న ముస్లిం అల్ప సంఖ్యాక వర్గాలను వాళ్ళ ఖర్మకు వాళ్ళను వదిలేస్తున్నట్లు 
కనిపిస్తుంది. కానీ విషయం ఏమిటంశు ఎవరు ఈ ప్రశ్నను లేవనెత్తుతారు? హిందువులు కాదు. 
పాకిస్తాన్‌ ముస్లిములు కానీ, హిందుస్తాన్‌ ముస్లిములు కానీ ఈ ప్రశ్నను లేవనెత్తుతారు. పాకిస్తాన్‌ 
కావాలని వాదించే రవ్య్మాత్‌ అలీని ఈ (ప్రశ్న అడగారు. దానికి ఆయన ఇచిన జవాబుః 


“హిందూస్తాన్‌లో ఉన్న నలభె అయిదు మిలియన్ల ముస్లిములను కది ఎలా ప్రభావితం 
చేస్తుంది?” _ 


“ఈ పోరాటంలో వాళ J ఆలోచన నన్నెంతో వేధించింది అన్న మాట నిజం. వాళ్ళు 
మన రక్తంలో రక్తం, ఆత్మలో ఆత్మ, మనం వాళ్ళ నెన్నటికీ మరచిపోలేం, వాళ్ళు మనల్ని 
మరచిపోరు. వాళ్ళు ప్రస్తుత పరిస్టితి, భవిష్యత్‌ భద్రత దృష్ట్యా, హిందూస్తాన్‌లో వాళ్ళ స్టీతి, 
పాకిస్తాన్‌ వల్ల (పతికూలంగా మారదు. జనాభా (ప్రాతిపదికగా (నలుగురు హిందువులకు ఒక 
ముస్లిం చొప్పున వాళ్ళు శాసనసభల్లో, పాలకరంగాల్గో ఇప్పటికీ అదే (ప్రాతినిధ్యానికి అర్హులు, 
వాళ్ళకు ఇప్పుడవి ఉన్నాయి. భవిష్యత్తుకు సంబంధించి మనం అందివ్వగల సార్ధక హామీ 
ఉభయ రాజ్యాల మధ్య వినిమయ సవాకారం. అంచేత, పాకిస్తాన్‌లోని ముస్తిమేతర అల్చ 
సంఖ్యాక వర్గాలకు అన్ని రక్షణలనీ కల్పిస్తాం, వేటినీ హిందూస్తాన్‌లోని మన ముస్లిం అల్ప 
సంఖ్యాక వర్గాలకు అందిస్తారో వాటి నన్నింటినీ.” 

“కానీ మనకు అన్నిటికీ మించి (ప్రోత్సాహాన్నిచ్చేది, “మిల్లెట్‌. పరమ ప్రయోజనాల 
దృష్ట్యా మనం పాకిస్తాన్‌నీ ప్రకటిస్తున్నాం అన్నది. ఆ విషయం వాళ్ళకూ తెలుసు. ఇది మనకు 
ఎంతో వాళ్ళకూ అంతే. ఇది మనకి జాతీయ దుర్గం అయితే వాళ్ళకు నె తికపరమై న 
పట్టుగొమ్మ. ఈ పట్టుగొమ్మ ఉన్నంతకాలం ప్రతిది భద్రంగా ఉంటుంది, భద్రంగా 
ఉండవచ్చు. కానీ అది గనక బెసిగితే అంతా తుడిచి పెట్టుకుపోయిన ప్లు.” 


హిందూస్తాన్‌లోని ముస్టిములు ఇచ్చిన జవాబు అంతే స ఎప్రంగా ఉంది. “ముస్టిములు 


106 డాక్టర్‌ బాబాసోహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - (ప్రసంగాలు 


పాకిస్తాన్‌, హిందూస్తాన్‌లుగా విడిపోవడం వల్ల మేము బలహీనపడం. హిందూస్తాన్‌కు తూర్పు 
సరిహద్దులోనూ, పడమటి సరిహద్దులోనూ విడివిడి ఇస్టామిక్‌ రాజ్యాలు ఉండడం, హిందూస్తాన్‌లో 
అవి ములిగిపోవడం కంక ఎక్కువ భద్రతను మాకు కలి స్తుంది” అంటారు వాళ్ళు. వాళ్ళు 
తప్పని ఎవరు అనగలరు? జెకొస్టోవేకియాలోని సుడేటన్‌ జర్మన్లు తమని తాము రక్షించుకోవడం 
కంటే బయట రాజ్యంగా ఉంటూ జర్మనీవాళ్ళను ఇంకా బాగా రక్షించినట్లు వెల్లడవడం లేదో 


సరే ఆ విషయం ఎలా ఉన్నా దాంతో హిందువులకు ఏమీ సంబంధం లేదు. 
హిందువులకు ప్రమేయం ఉన్న సమస్య ఏమిటంటే, పాకిస్తాన్‌ ఆవిర్భావం వల్లి హిందూస్తాన్‌లో 
మత సమస్య ఏ మేరకు తొలగిపోతుంది? ఇది సబిబెన ప్రశ్నే, దీన్ని పరిశీలించి తీరాలి. 
పాకిస్తాన్‌ ఆవిర్భావం వల్ల హిందూస్తాన్‌ మత సమస్య నుంచి విముక్తి లేదు. సరిహద్దుల్ని 
మార్చుకుని ఏర్పాటు చేసుకున్నాక, పాకిస్తాన్‌ సజాతి రాజ్యం అయితే, హిందూస్తాన్‌ సంకీర్ణ 
రాజ్యంగానే ఉండిపోతుంది. ముసల్మాన్లు యావత్‌ భారతమంతటా ఎక్కువగా బిస్తీల్లోనే 
పోగయి ఉన్నా చెదిరి ఉన్నారు. ఎంత యుక్తిగా ప్రయత్నించి సరివాద్దుల్ని గీసినా దీన్ని 
సజాతీయం చెయ్యలేం. భారతదేశాన్ని సజాతీయం చెయ్యాలంటే ఉన్న ఒక్క పద్దతీ, 
జనాభాను బదలాయి ంచుకోడం. అలా జరిగేదాకా, పాకిస్తాన్‌ ఆవిర్భవించినా కూడా, 
హిందూస్తాన్‌లో అల్బ సంఖ్యాక వర్గాలు, అధిక సంఖ్యాక వర్గాలు పోటీగానే ఉంటాయి, 
హిందూస్తాన్‌ క జీవితంలో పారపులు తరలిస్తూనే ఉంటాయి. ఈ విషయాన్ని 
ఒప్పుకొని తీరాలి. 


పాకిస్తాన్‌ ఏర్పడ్డా హిందూస్తాన్‌లో మత సమస్య సంపూర్ణంగా పరిష్కారం కావడానికి 
లేదు. మరి ఆకారణంగా హిందువులు పాకిస్తాన్‌ ఏర్పాటుని వ్యతిరేకించాలా? హిందువులు అంత 
తొందరపాటు నిర్ణయానికి రావడానికి ముందు పాకిస్తాన్‌ ఆవిర్భావ ఫలితాన్ని పరిశీలించాలి. 


అవి ఇలా ఉంటాయి. 


మొదటిది, మత సమస్య చాలా విస్తారమై ౦ది కదా, పాకిస్తాన్‌ ప్రభావం దాని మీద ఎలా 
ఉండేదీ చూడండి. హిందూస్తాన్‌లోనూ, పాకిస్తాన్‌లోనూ ముస్తిం జనాభా ఎలా ఉండేదీ చూస్తే 
దాన్ని అంచనా కట్టుచ్యు. 


* 


సుడేటన్‌: జర్మన్ల ప్రయో న నాల ద ఏషా జెకాస్థోవేకియాకి వ్యతిరేకంగా & వాట్లరు ప్రయోగించిన ఎదిరింపు 
ఎత్తుగడల్ని లీగ్‌ నాయ”ఎలు బాగాఒంటబట్టించుకున ఎట్టుంది. 1937లో జరిగిన కరాచీ లీగ్‌ సమావేశాల్లో 
వాళ్ళు చేసిన ఉపన్యాసాలు చూడండి. 


పాకిస్తాన్‌ మత సామరస్యం 107 


పాకిస్తాన్‌లోని ముస్తిం జనాభా హిందూస్తాన్‌లోని ముస్తిం జనాభా 
1. పంజాబ్‌ 13,332,460 1. బర్మా, ఎవిన్‌లని మినహాయించి 
2. వాయవ్య సరిహద్దు (బ్రిటిష్‌ ఇండియాలోని మొత్తం 
రాష్టం 2,227,303 ముప్టం జనాభా 66,42,766 
3. సింద్‌ 2,830,800 2. పాకిస్తానలోనూ, తూర్పు 
4. బెలూచిస్తాన్‌ 405,309 తూర్పు బెంగాల్‌లోనూ ఉన్న 
5. తూర్పు బెంగాల్‌ ముస్టిం జనాభా 47,897,301 
ఎ) ముస్లిం రాష్ట్రాలు 27,497,624 3. బిటిష్‌ హిందూస్తాన్‌లో 
బి) సిల్తౌట్‌ 1,603,805 మిగిలిన ముస్తిములు 18,545,465 


మొత్తం 47,897,301 


ఈ అంకెలు ఏం తెలియజేస్తాయి? బ్రిటిష్‌ హిందూస్తాన్‌లో మిగిలే ముస్తిములు 
18,545,465 అనీ, ముస్తిం జనాభాలో చాలా భాగం ఉన్న 47,897,301 ముస్టిములూ 
హిందూస్తాన్‌ బయట ఉంటారనీ, పాకిస్తాన్‌ రాష్ట్రాల పౌరులుగా ఉంటారనీ ఈ అంకెల్ని బట్టి 
. తెలుస్తుంది. మత సమస్య రీత్యా ముస్టిం జనాభా విస్తరణ పాకిస్తాన్‌లో లేకుండా హిందూస్తాన్‌లో 
6 1/2 కోట్లు అయితే పాకిస్తాన్‌ ఆవిర్భావం వల్ల 2 కోట్లు మాత్రమే ఉంటుంది. మత 
సామరస్యం కావాలనుకునే హిందువులకు ఇది గణింపదగ్గది కాదా! హిందూస్తాన్‌ లోపల మత 
సమస్యను పాకిస్తాన్‌ పరిష్కరించలేకపోయినా [క్రమేణా ముస్లిం జనాభా దామాషాను తగ్గిస్తుంది, 
దాని [ప్రాముఖ్యాన్ని తగ్గిస్తుంది. శాంతియుత పరిష్కారానికి మరింత సుకరం అవుతుంది. 


రెండవ విషయం, పాకిస్తాన్‌ వల్ల కేంద్ర శాసనసభలో మతపర ప్రాతినిధ్యం ఎలా 
మారేదీ పరిశీలిద్దాం. ఈ కింద ఇస్తున్న పట్టిక కేంద్ర శాసనసభల్లో సీట్ల పంపిణీ పద్దతిని 
యు నాట్‌ చు ౧ ౧ ణా | 
తెలియజేస్తుంది. 1935 భారత ప్రభుత్వ చట్టం దీన్ని నిర్ణయించింది. పాకిస్తాన్‌ ఆవిర ఎనిస్తే 
ఇలా ఉండబోతుంది. " 


సీట్ల కేటాయింపు సీట్ల కేటాయింపు 
(oe) య 
ప్రస్తుతం పాకిస్తాన్‌ ఆవిర్భావం తర్వాత 
ఛాంబర్‌ మొత్తం ముస్టిమేతర ముస్లిం మొత్తం ముస్లిమేతర ముస్లిం 
సీట్లు (హిందూ) ప్రాంత సీట్లు (హిందూ) (ప్రాంత 


(ప్రాదేశిక సీట్లు (ప్రాదేశిక సీట్లు 
౧ ౧ 

సీట్లు సీట్లు 

ప్టేటకొన్సిల్‌ 150 75 49 126 75 25 


ఫెడరల్‌అసెంద్లీ 250 105 82 211 105 43 


108 డాక్టర్‌ బాబాసోహిబ్‌ అంబేద్కర్‌ రచనలు యు ప్రసంగాలు 


పాకిస్తాన్‌ స్థాపన తర్వాత మతపరంగా పంపిణీ అయ్యే సీట్లు గుణాత్మక మార్చును 
స్పష్టంగా చూపించేందుకు పెన ఇచ్చిన అంకెల్ని ఈ దిగువ శాతానికి కుదించడం జరిగిందిః 


i i 
సీట్ల పంపిణీ సట్ల పంపిణీ 


ఛాంబర్‌ (ప్రస్తుతం ఉన్నవి పాకిస్తాన్‌ ఆవిర్భావం తర్వాత 
హిందువులతో మొత్తం సీట్టలో హిందూ సీట్లతో మొత్తం సీట్లలో 


9 త్రీ త్రి టి జి 9 లీ త్రీ 
ఇ 
ముస్లిం బట్టు శాతం ్క ముస్తం ణుట్లు పోలిస్త ముస్తం మున్షం ట్లు 


శాతం శాతం శాతం 
కౌన్సిల్‌ ఆఫ్‌ 
స్టేట్‌ 33 66 25 33.33 
"ఫెడరల్‌ అసెంబ్లీ 33౩ 80 21 40 


పాకిస్తాన్‌ ఆవిర్భావం వల్ల ఎలాంటి ఉధృతమై న మార్పులు వచ్చేదీ తెలుస్తుంది. భారత 
ప్రభుత్వ చట్టం ప్రకారం మొత్తం సీట్లలో ముస్లీం సీట్లు నిష్పత్తి 33%. ఇది ఉభయసభల్లో 
ఉండే శాతం. కానీ హిందువుల సీట్ల నిష్పత్తి కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్‌లో 66%, అసెంబ్లీలో 80%. 
హిందువుల స్థాయికి దాదాపు సమానం అయినసై. పాకిస్తాన్‌ ఏర్పాటు తర్వాత, మొత్తం 
సిట్లలో చూస్తే ముస్లిం సీట్ల నిష్పత్తి 33.33 నుంచి 25 శాతానికి పడిపోతుంది. కౌన్సిల్‌లో 
అసెంబ్లీలో 21%కి పడిపోతుంది. అయితే హిందువుల సీట్లు 55% నుంచి 33.1/3%కి 
కౌన్సిల్‌లోనూ, 80% నుంచి 40% అసెంబ్లీలోనూ పడిపోతాయి. ముస్టిములకు ఇచ్చే 
రాయితీ, పాకిస్తాన్‌, హిందూస్తాన్‌ విడి పోయాక కూడా అదే విధంగా ఉంటుందన్న ఊవాతో ఈ 
రూపాందించినవి ఈ అంకెలు. ముస్లిములకు ప్రస్తుతం ఉన్న రాయితీని రద్దు చేసినా, 
తగ్గించినా, హిందువుల |ప్రాతినిధ్యానికి సంబంధించి ఇదేమన్నా తక్కువ లాభమంటారా? 
నాకై తే ఇది పెద్ద ముందడుగులాగే నన్నిస్తుంది. కేంద్రంలో హిందువుల స్థానం విషయానికి 
సంబంధించి ఇది ముందడుగే. పాకిస్తాన్‌ ఏర్పాటుని వ్యతిరేకించే వాళ్ళకీ స్థానం ఎన్నటికీ 
రాదు. 


" పాకిస్తాన్‌ ఏరా టు వల్ల వచ్చే పాదార్టిక లాభాలు ఇవి. మానసికమై నది మరోటి ఉంది. 
దక్షణ భారతంలోనూ, మధ్య భారతంలోనూ ఉన్న ముస్లిములు ఉత్తరాదిన, తూర్పున ఉన్న 
ముస్తిముల నుంచి ఉత్తేజం పొందుతారు. పాకిస్తాన్‌ ఏర్పాపై తే ఉత్తరాదిన, తూర్పున మత 
సామరన్యం వస్తే, వచ్చి తీరుతుంది. ఏమంటే అధిక సంఖ్యాక వర్గాలు, అల్ప సంఖ్యాక వర్గాలు 
అనే విభజన పోతుంది. హిందూస్తాన్‌లో కూడా మత సామరస్యం వస్తుందని హిందువులు 
అన్యాయంగా ఆశించవచ్చు. ఉత్తరాదిన, తూర్పున ఉన్న ముస్తిములకూ, హిందూస్తాన్‌లో 
ఉన్న ముస్లిములకూ మధ్య బంధం విడిపోతుంది. హిందువులకు ఇది ఇంకో లాభం. 


పాకిస్తాన్స్‌ మత సామరస్యం 109 


పాకిస్తాన్‌ ప్రభావం ఎలా ఉండేదీ ఇంతగా పరిశీలించాక ఒక విషయాన్ని మాత్రం 
కాదనలేం. పాకిస్తాన్‌ ఏర్పాటు వల్ల హిందూస్తాన్లో మత సమస్య ఆసాంతం పరిష్కారం 
కాకపోయినా, హిందువులు బలమైన భాగస్వాములుగా ఉన్న ముస్తిములి అల్లరి నుంచి. 
విముక్తులౌతారు. సంపూర్ణ పరిష్కారం అందదన్న కారణంగా మాత్రమే ఈ ప్రతిపాదన 
హిందువులు తిరస్కరిస్తారు అన్నదాన్ని హిందువులు ఆరక తీవ నష్టం కంటే 
కొద్దిపాటి లాభం మేలుకదా, గుడ్డిలో మెల్లి. 


IV 


మిగిలిన ఆఖరి సమస్య, దీంతో మత సామరస్యానికి, పాకిస్తాన్‌కూ సంబంధించిన 
చర్చను ముగించవచ్చు. పాకిస్తాన్‌ ఏర్పాటు ప్రణాళిక దోషరహితంగా రూపాందాలంగే, 
పంజాబ్‌, బెంగాల్‌ రాష్ట్రాల సరిహద్దుల్ని, మార్చి తిరిగి గీసుకోవాలి. ఈ రాష్ట్రాల్లోని 
ముస్లిములు, హిందువులు అందుకు అంగీకరిస్తారా? 


సరివాద్దుల్ని తిరిగి గీసుకోవడానికి ముస్టిములకె తే అభ్యంతరం ఉండకూడదు... వాళ్ళు 
అభ్యంతరం పెట్టారు అంటే, తమ డిమాండ్‌ స్వభావం ఏమిటో వాళ్లకు బోధ పడలేదన్న 
మాట. ఇలా జరిగినందుకు అవకాశం ఉంది. ఏమంకే పాకిస్తాన్‌ కావాలని వాదించే ముస్టిముల 
' నుంచి వినిపించే మాటలు చాలా అస్టిర స్వభావంతో ఉన్నాయి. పాకిస్తాన్‌ అంటే ముస్లీం 
“జాతీయ రాజ్యం అని కొందరు అంటున్నారు, పాకిస్తాన్‌ అంకే ముస్తిం జాతీయ వాసం అని 
కొందరు అంటున్నారు. ముస్లిం జాతీయ రాజ్యానికీ, ముస్టిం క స వాసానికీ తేడా ఏమిటో 
ఎవ్వరూ పట్టించుకుంటున్న ఎట్లు లేదు. కానీ ఈ చెంటికీ వాస్తిమస్తశకాంతర భేదం ఉంది. 
అందులో సందేవాం లేదు. ఆ భేదం ఏమిటనేది పాలస్తీనాను యూదుల జాతీయవాసంగా 
ఏర్పాటు చేసినప్పుడు విస్తృతంగా చర్చ జరిగింది. సరివాద్దుల్ని తిరిగి 'గీసుకునేందుకు 
ముస్టిములు ఏమన్నా అభ్యంతరపెడితే, దాన్ని అధిగమించేందుకు ఈ భేదం ఏమిటో 
స్పష్టంగా తెలుసుక "ని ఉండడం అవసరం. 


ఒక (ప్రముఖ నిష్టాతుడు చెప్పిన (ప్రకారం ః “జాతీయవాసం అంటే ఒక భూభాగం. 
అక్కడ ఉండే జనాభాకు రాజకీయ సార్వభౌమ వాక్కులు ఉండవు. అయినా కానీ గుర్తింపు 
పొందిన చట్టపర హోదా ఉంటుంది. నై తిక, సాంఘిక, బౌద్ధిక ఆదర్శాల్ని అభివృద్ధి చేసుకునే 
అవకొశం ఉంటుంది. 


1922లో పాలస్తీనా విధానం గురించి బ్రిటిష్‌ ప్రభుత ;0 ప్రకటన చేసింది. దాత 
అంటే ఏమిటో ఆ ప్రభుత్వమే ఇలా నిర్వచించింది ః 


“పాలస్తీనాలో యూదుల జాతీయవాస అభివృద్ధి అంకే ఏమిటని అడుగుతున్నారు. 
జవాబు ఏమిటంటే మొత్తంగా పాలస్తీనా వాసుల మీద యూదు జాతిని రుద్దడం కాదు అని. 


110 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు = (ప్రసంగాలు 


ప్రస్తుతం ఉన్న యూదుజాతిని మరింత అభివృద్ది చెయ్యడం. ప్రపంచంలోని ఇతర [ప్రాంతాల 

యూదుల సహాయంతో అలా అభివృద్ది చెయ్యడం. ఆ రకంగా మత, జాతిపర భూమిక మీద 

యూదు ప్రజలందరూ ఆసక్తి కనబరచి, గర్వంగా చాటుకోగల కేంద్రం అవుతుంది అది. కానీ 

ఈ మతవాసులకు అభివృద్ది చెందే అత్యుత్తమ భవిష్యత్తు, తమ సామర్థ్యాల్ని, యూదులు 

ప్రదర్శించేందుకు అవకాశం ఉండగలందుకుగానూ ఏదో దయాదాక్షిణ్యం వల్ల కాక, ఒక 

వాక్కుగా ఆ జాతి పాలస్తీనాలో యూదు జాతీయవాసానికి అంతర్జాతీయ హామీ ఉండడం 

అవసరంం, ప్రాచీన చారిత్రక అనుసంధానం మీద అది ఆధారపడుతుందని లాంఛనంగా 
గుర్తించడం అవసరం”. 


జాతీయవాసానికీ, జాతీయ రాజ్యానికీ మధ్య ముఖ్యమైన భేదం ఉందన్న విషయం 
దీన్ని బట్టి స్పష్టమవుతుంది. ఆ భేదం ఇదీ ః జాతీయవాసం అంటే అక్కడ ఉండేవాళ్ళకు ఆ 
భూభాగం మీద రాజకీయ సార్వ భౌమత్యం ఉండదని, అక్కడ నివాసం ఉండే ఇతరుల మీద 
తమ జాతీయతను రుద్దడం ఉండదని వాళ్ళకు లభించేదల్లా గుర్తింపు పొందిన చట్టపరస్థానం. 

యు లు అ రు థి 

పౌరులుగా బతికే హక్కు, తమ సంస్కృతిని నిలబెట్టుకునే స్వేచ్చ హామీ ఉండే గుర్తింపు ఇది. 
జాతీయ రాజ్యం అయితే అక్కడ ఉండే ప్రజలకూ రాజకీయ సార్వభౌమత్వం ఉంటుంది. 
తమ జాతీయతను ఇతరుల మీద రుద్దే హక్కు ఉంటుంది. 


ఈ భేదం చాలా ముఖ్యమైంది. దీని దృష్ట్యా పాకిస్తాన్‌ ఏర్పాటు అభ్యర్థనను పరిశీలించాల్సి 
ఉంది. ముస్తిములు పాకిస్తాన్‌ని ఎందుకు కోరుతున్నారు? ముస్టిములకు జాతీయవాసం 
కావాలని పాకిస్తాన్‌ కోరుకుంకే అనవసరం. పాకిస్తాన్‌ ఏర్పడబోయే రాష్ట్రాల్లో ఇప్పటికీ తమ 
సంస్కృతిని పురోగమింపబేసుకునే హక్కు, బతికే హక్కు ఇప్పటికే వాళ్ళకు ఉన్నాయి. 
జాతీయ ముస్లిం రాజ్యం కావాలని పాకిస్తాన్‌ కోరుకుం కే అందులో చేరాల్సిన భూభాగం మీద 
సార్వభౌమ హక్కుని వాళ్ళు అడుగుతున్నారన్న మాట. కానీ ప్రశ్న ఏమిటంటే 8 ఈ ముస్టిం 
రాజ్యాల సరిహద్దుల్గొపల, వాళ్ళ ఏలుబడి కింద ముస్తిమేతర అల్ప సంఖ్యాక వర్గాల్ని, తమ 
ముస్లిం రాజ్యాల జాతీయతను రుడ్డే వక్కుతో ఉంచుకోనియ్యాలా? రాజకీయ 
సార్వభామాధికారానికి అనుబంధంగా ఉండడాన్ని అంగీకరించడమే అలాంటి వాక్కు అన్న 
' దాంట్భా అనుమానం లేదు కానీ, ఆధునిక యుగంలో ఈ హక్కు అని ్న రాష్టాల్లోనూ, 
దుర్మార్గాలకు ఆలవాలం అన్న విషయం కూడా అంతే నిజం. అలాంటి దుర్మార్గాలకు 
అవకాశం ఉందన్న విషయాన్ని నిర్లక్ష్యం చెయ్యడం అంటే ఎలాంటిదన్న మాట? టర్కీలు, 
గ్రీకులు, బుల్లార్లు, చెక్‌లు తమ అల్ప సంఖ్యాక వర్గాల మీద జరిపిన దారుణాల్ని, హత్యల్ని, 
దోపిడీలనూ, గృహదహనాలనూ నమోదు చేసిన ఇటీవలి రక్తసిక్త చరిత్ర పుటల్ని చదవకుండా 
దాటవెయ్యడమన్నమాట. తమ పాలితుల మీద జాతీయతని బలవంతంగా రుద్దేవాక్కును 
రాజ్యం నుంచి తీసేసుకోవడం సాధ్యమే, ఏమంటే రాజకీయ సార భౌమత్వానికి ఇదీ అనుషంగీకం. 
కానీ అలాంటి హక్కును నియోగించే అవకాశం ఇవ్వకుండా ఉండడం సాధ్యం. ముస్టిములకు 


సాకిస్తాన్స్‌ మత సామరస్యం 111 


నూటికి నూరుపాళ్ళు సజాతీయమై న జాతిపర రాజ్యాలుగా ఉండే జాతీయత ముస్లీం 
రాజ్యాలను ఇవ్వకుండా అలా చెయ్యవచ్చు. ముస్రిములు హిందువులకు ప్రతిగా, హిందువుల 
కంపే సంఖ్యలో ఎక్కువగా ఉండే మిశ్ర రాజ్యాలను ఏ పరిస్థితుల్లోనూ ఏర్పాటు. 

య య 
చేసుకోనివ్వకూడదు. 


పాకిస్తాన్‌ ఏర్పాటు వ్యూహాన్ని తయారు చేసుకున్న ముస్లిములు బహుశా దీన్ని గురించి 
ఆలోచించి ఉండరు. ఈ పథకానికి శ్రీకారం. చుట్టిన సర్‌ ఎమ్‌. ఇక్సాల్‌ ఖాయంగా దీన్ని 
గురించి ఆలోచించి ఉండడు. ఆయన 1930లో ముస్లిం లీగ్‌లో అధ్యక్షోపన్యానం చేశాడుః 
ముస్టీమేతర ఆధిక్యం ఉన్న అంబాలా (ప్రాంతాన్ని, బవుశా మరి కొన్ని జిల్లాల్ని మినహాయిం 
చేందుకు అంగీకరించే సంసిద్ధతను ఆ ఉపన్యాసంలో వెల్లడి చేశాడు. ఎందుకనంటే “అలాంటి 
మినహాయింపు వల్ల విస్తృతి తగ్గుతుంది. మరింత ఎక్కువ ముస్రిం జనాభా ఉండాలని” ' 
అన్నాడు. మరోవె పున పాకిస్తాన్‌, పథకాన్ని (ప్రతిపాదించే వాళ్ళు అందులో పంజాబ్‌, బెంగాల్‌ 
రాష్ట్రాలు వాటి ప్రస్తుత సరివాద్దుల్లో ఉంటాయని భావించుకొంటున్నారు. ప్రస్తుతం ఉన్న 
సరిహద్దుల గురించి పట్టుబట్టడం, ఈ సమస్యను గురించి విశాల దృక్పధంతో ఉన్న 
హిందువుల్ని కూడా వ్యతిరేకం చేసుకోవడమే అవుతుందని వాళ్ళకు స్పష్టంగా తెలుస్తుంది. 
ముస్టీం మత ప్వాసాన్ని, ముస్తిం సంస్కృతినీ కాపాడేందుకు, (ప్రచారం చేసేందుకూ 
ఉద్దేశ్యపూర్వకంగా నిర్మితమయ్యే ముస్లిం రాజ్యంలో హిందువులు కలవడానికి అంగీకరిస్తారని 
ఆశించడం కుదరదు. హిందువులు ఖాయంగా దీన్ని వ్యతిరేకిస్తారు. తమ ఉద్దేశ్యాలేమిటో 
వెల్లడవడానికి చాలాకాలం పడుతుందని ముస్లిములు అనుకోనక్కర్తేదు. (ప్రస్తుతం ఉన్న 
సరిహద్దుల్ని అలానే ఉంచాలని ముస్టిములు పట్టుబడితే కనుక, పాకిస్తాన్‌ ఏర్పాటు చెయ్యాలన్న 
తమ కోరిక వెనకాల ఏదో జాతీయవాసాన్ని, జాతీయ రాజ్యాన్నో నిర్మించుకోవడమే కాక, 
వేరీ దురుద్దేశం ఉన్నట్లు నిందలకు గురౌతారు. ముస్టిం (ప్రాంతాల్లో హిందువులకు ప్రతిగా 
ముస్లిం ఆధిక్యవర్గాన్ని పెంచుకుని హిందువుల్ని తమ గుప్పిట్లో ఉంచుకోవాలన్న పథకాన్ని 
పకడ్చందీగు ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారన్న నిందకూ గురౌతారు. 

పాకిస్తాన్‌ ఏర్పాటు వి". ౦లో స్టానిక సరిహద్దుల్ని మార్చాలన్న ముస్లిములు 
వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకోవాలి. 

ఇక పంజాబ్‌, బెంగాల్‌ హిందువులు ఆలోచించాల్సిన విషయాలున్నాయి. సమస్యకు 
సంబంధించిన రెండు పక్షాల్లో హిందువులు మరింత చిక్కుగా.ఉన్నారు. ఈ సందర్భంలో 
అగ్రవర్జ్హాల హిందువుల ప్రతిస్పందనను పరిశీలించడం చాలు. వాళ్ళే హిందూ (ప్రజా బాహుళ్యానికి 
మార్గ నిర్దేశం చేస్తారు, హిందూ అభిప్రాయాల్ని రూపొందిస్తారు. దురదృష్టవశాత్తు అగ్రవర్ణ 
హిందువులు నాయకులుగా మంచివాళ్ళు కారు. వాళ్ళ స్వభావంలో ఓ అంశం ఉంది, అది 
ఎక్కువగా వినాశనానికి దారి తీస్తుంది. ఈ స్వభావం వాళ్ళకు పీనాసితత్వం వల్ల ఇతరులతో 


112 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు = (ప్రసంగాలు 


జీవిత సద్వివిషయాల్ని పంచుకోలేని విముఖత్వం వల్ల ఏర్పడింది. వాళ్ళ విద్యనూ, సంపదను 
గుత్త తీసుకున్నారు. రాజ్యాన్ని చేజిక్కించుకున్నారు. ఈ గుత్తస్వామ్యాన్ని కాపాడుకోవడమే 
వాళ్ళ కాంక్ష జీవిత గమ్యం. వాళ్ళు వర్గ ఆధిక్యత అన్న స్వార్ధభావంతో నిండిపోయారు. 
దాంతో హిందువుల్లోని కింద వర్గాలవాళ్ళను సంపద నుంచి విద్య నుంచి, అధికారం నుంచ 
దూరంగా ఉంచాలనే ప్రతి ప్రయత్నం చేసారు. ఆలా దూరంగా ఉంచేందుకు పదిలమైన. 
మార్గం మత [గంధాల్ని కూర్చడం, అగ్రవర్ణాల వారికి ఊడిగం చెయ్యడమే తమ జీవిత కర్తవ్యం 
అని "కింది వర్గాల వాళ్ళ బుర్రలకీ ఎక్కించడం. ఈ గుత్తస్వామ్యాన్ని తమ గుప్పిట 
ఉంచుకోవడానికి సంబంధించీ, ఇందులో భాగం అడక్కుండా కింది వర్ణాల వారిని దూరంగా 
ఉంచడానికి సంబంధించి అగ్రవర్ణాల హిందువులు చాలాకాలం నెగ్గుక "చ్చారు. ఊహించలేనంతగా 
కూడా నెగ్గకొచ్చారు. ఇటీవలి కాలంలోనే మద్రాసు, బొంబాయి, (పైసిడెన్సిలలోనూూ, 
సెంట్రల్‌ (ప్రావిన్సెస్‌లోనూ |బ్రావ్మణేతర పార్టీలను స్ట్రాపించి కింది వర్గాల హిందువులు ఈ 
గుత్తస్వామ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసారు. అయినప్పశికీ అగవర్ణ హిందువులు తమ 
ఆధిక్య స్థానాన్ని విజయవంతంగా నిలబెట్టుకున్నారు. కింది వర్ణాలవారికి విద్య, సంపద, 
అధికారం లాంటి వాటిలో భాగం లేకుండా చేసి తమకి మాత్రమే పదిలంగా అస్టే 
పెట్టుకున్నారు అ|(గవర్జాలవాళ్లు. కానీ, కింది వర్గాల వారికి తిరస్కరించిన వీటిని ముప్టిములకూ 
తిరస్కరించే వైఖరితో ఉన్నారు. తక్కువ వర్ణాల హిందువుల విషయంలో ప్రవర్తించినప్పే 
ముస్తిములనూ హోదా, అధికారం లేకుండా దూరంగా ఉంచాలని వాళ్ళు అనుకున్నారు: 
అగ్రవర్ణ హిందువుల్లో ఉన్న ఈవై ఖరి వాళ్ళ రాజకీయాల్ని అర్ధం చేసుకుందుకు కీలకమై ౦ది. 
వాళ్ళ స్వభావాన్ని రెండు ఉదాహరణలు వెల్లడి చేస్తాయి. 1929లో బొంబాయి 

ప్రెసిడెన్సీ నుంచీ సిందు వేర్చాటుని సైమన్‌ కమిషన్‌ ముందు తీవ్రంగా యాతనపడి 
వ్యతిరేకించారు. కానీ 1915లో సిం ధ రాష్ట్ర హిందువులు ఇందుకు వ్యతిరేకమై న అభ్యర్థన 

చేసారు. సింధ్‌ను బొంబాయి నుంచి. విడదియ్యాలని కోరారు. రెండు సందర్భాల్లోనూ 
కారణం ఒకటి. 1916లో సింధ్‌ రాష్ట్రానికి [ప్రాతినిధ్య ప్రభుత్వం లేదు. ఒకవేళ ఉన్నా అది. 
అనుమానం లేకుండా ముస్లిం ప్రభుత్వమే అయి ఉండేది. హిందువులు వేర్చాటుకు రారు. 
ఏమంటి ముస్లిం ప్రభుత్వం లేకపోవడం వల్ల హెచ్చు సంఖ్యలో వాళ్ళకు (ప్రభుత్వ ఉద్యోగాలు 
దొరుకుతాయి. 1929లో వాళ్ళు వేర్చాటును వ్యతిరేకించారు. ఏమంటే వేర్చాటైన సింధ్ద 
ముస్తిం ప్రభుత్వం ఏలుబడిలో ఉంటుందని వాళ్ళకు తెలుసు. ముస్లిం ప్రభుత్వం ఉందంకే 
తమ గుత్తాధిపత్యం సడలుతుంది, తమను తొలగించి ముస్తిం అభ్యర్థులకు అవకాశం 
కల్పిస్తుంది. బెంగాల్‌ విభజనను బెంగాల్‌ హిందువులు వ్యతిరేకించారు. అ(గవర్ధ హీందువుల 
స్వభావానికి ఇది మంచి ఉదాహరణ. మొత్తం బెంగాల్‌, బీహార్‌, ఒరిస్సా అస్సాం రాష్ట్రాలు, ఆ 
మౌటకొస్తేయు.ప. కూడా బెంగాలీ హిందువులకు పచ్చిక బీడు లాంటిది. ఈ రా ష్టాలన్నిటిలోనూ 
అతను సివిల్‌ సర్వీసుని ఒడిసి పస్టైశాడు. బెంగాల్‌ విభజన అంటే ఈ పచ్చిక బీడు 


పాకిస్తాన్స్‌ మత సామరన్యం 113 


కుంచించుకు పోవడమే. బెంగాల్‌ విభజన అంటే తూర్పు బెంగాల్‌ నుంచి బెంగాల్‌ హిందువులకు 
ఉద్వాసన అన్న మాట. అప్పటిదాకా సివిల్‌ సర్వీస్‌లో ఏ మాత్రం స్టానం లేని బెంగాల్‌ 
ముస్లిములకు స్థానం కల్పించడం అన్నమాట. బెంగాల్‌ విభజనను బెంగాలీ హిందువులు 
వ్యతిరేకించడానికి ముఖ్య కారణం తూర్పు బెంగాల్‌లో బెంగాలి ముస్లిములు తమ స్థానాన్ని 
ఆక్రమించుకోకుండా చెయ్యడం. అయితే, స్వరాజ్‌ కోరుతూ విభజనను వ్యతిరేకించటం 
అంటే తూర్పు బెంగాల్‌లోనూ, పశ్చిమ బెంగాల్‌లోనూ కూడా ముసల్మానులను పాలకుల్ని 
చెయ్యడమేనని బెంగాలీ హిందువులు ఊహించను కూడా ఊహించడం లేదు. 


ఈ ఆలోఛనలన్నీ మనసుకు తోస్తున్నాయి. ఏమంటే వారసత్వంగా సంక్రమించిన 
స్వభావం వల్ల అగ్రవర్ధ హిందువులు అంధులై పోయి పాకిస్తాన్‌ ఏర్పాటుని వ్యతిరేకిస్తారన్న 
భయం కలుగుతుంది. వాళ్ళు అలా వ్యతిరేకించడానికి కనిపించే కారణమల్లా తమ స్వార్హ 
ప్రయోజనాల జీవికకు పరిమితులే ఏర్పడతాయన్న భయం తప్ప మరేమీ కాదు. పాకిస్తాన్‌ 


ఏర్పాటుకి ఆటంకపడే కారణాల్లో ఒకటి అ(గవర్ణ హిందువుల సా ఎల అవుతుందంటే 
ఆశ ఎర్యపోనక్కర్లీదు. 


పంజాబ్‌, బెంగాల్‌ హిందువులకు రెండు మార్గాలున్నాయి. వాటిని వాళ్ళు న్యాయంగా, 
ధర్మంగా పరిశీలించాలి. పంజాబ్‌లోని ముస్లిముల సంఖ్య 13,332,460. సిక్కులు, ఇతరులూ 
కలుపుకుని హిందువుల సంఖ్య 11,392,732 తేడా అల్లా 1,939,728. అంటే పంజాబ్‌లో 
ముస్తిం ఆధిక్యం 8% మాత్రమే. వాస్తవాలు ఇలా ఉండగా ఏది మంచిదంటారు. పంజాబ్‌ 
విభబించకుండా ఐక్యంగా ఉంచి 54% ఉన్న ముస్లిం అధిక సంఖ్యాక వర్గాన్ని 46% హిందువుల 
మీద పాలకులుగా చేసుకోవడమా లేక సరిహద్దుల్ని తిరిగి ఏర్పాటు చేసుకుని ముస్టిములు, 
హిందువులుగా విడివిడి. జాతీయ రాజ్యాల కింద ప ఆ రకంగా ముస్లిం పాలన 
నుంచి మొత్తం హిందువుల్ని కాపాడుకునేట్టుగా చేసుకోవడమా? 


బెంగాల్‌లో ముస్టిముల సంఖ్య 27,497,624. హిందువుల సంఖ్య 2,570,407. 
వున్న తేడా అల్లా 5,927,217. వాస్తవాలు ఇలా ఉండగా ఏది మంచిదంటారు. సరివాద్దుల్ని 
తిరిగి ఏర్పాటు చేసుకోవడాన్ని తిరస్కరిస్తూ సిల్తౌట్‌, తూర్పు బెంగాల్‌ రాష్ట్రాలతో జాతీయ 
ముస్లిం రాజ్యా నిర్మాణాన్ని వ్యతిరేకించి 12% మాత్రమే ఆధిక్యంలో ఉన్న ముస్లిములను 44% 
ఉన్న హిందూ అల్ప సంఖ్యాకవర్గాన్ని పాలించేట్టు చెయ్యటమా కాక హిందువుల్ని ప్రత్యేక 
జాతీయ రాజ్యంలో ఉంచి, ముస్రిం భీకర పాలన నుంచి 44% హిందువుల్ని రక్షించడమా? ఏది 
మంచిదో బెంగాల్‌ పంజాబ్‌ హిందువుల్ని పరిశీలించనివ్వండి. తమకు లాభసాటిగా ఉన్న 
ఉద్యోగాలను లాగి పారేస్తుందన్న కారణంగా పాకిస్తాన్‌ ఏర్పాటును బెంగాల్‌, పంజాబ్‌ రా(ష్టాల 
అ(గ్రవర్హ హిందువులు ప్రతిఘటించదలిస్తే, వాళ్ళు చాలా ఘోరమై న తప్పిదాన్ని చేస్తున్నారని 
వాళ్ళకు చెప్పవలసిన సమయం వచ్చిందని నాకు అన్పిస్తుంది. హోదానీ, అధికారాన్ని తమ 


114 ' దాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్భ్కర్‌ రచనలు = - ప్రనంగాలు 


'గుపి ఏట్లోనే, ఎదురు లేకుండా పెట్టుకునే కాలం చెల్లిపోయింది. హిందూ తక్కువ కులాలవాళ్ళను 
జాతీయతత్వం పేరుతో వాళ్ళు మోసం చెయ్యగలగచ్చు, కానీ ముస్లిం రాష్ట్రాల్లో ముస్తిం అధిక 
సంఖ్యాక వర్గాల్ని, మోసం చేసి హోదాని, అధికారాన్ని గుత్తస్వామ్యాన్ని ఉంచుకోలేరు. 

హిందువుల తీర్మానం ఆ పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా వాళ్ళ ఘోషను అలా పరిగణిస్తే గనక - 
ముస్లిం అధిక సం ఖ్యాక వర్గాల కింద బతికేందుకు, స స్వయం న్నిరయాధికారాన్ని వ్యతిరేకిం చేందుకు 
తీర్మానం, చాలా సావాసోపేతమై ౦ది కావచు ఎ- కాని ముస్తింలను దద్దమ్మల్ని చేసి తమ 
హోదానీ, అధికారాన్ని నిలబెట్టుకుంటామని హిందువులు అనుకోవడం. అంత తెల్లివె న పని 
కాదు. లింకన్‌ చెప్పినట్టు సర్వదా సర్వుల్ని మోసగించడం సాధ్యం కాదు. ముస్తిం అధిక 
సంఖ్యాకుల కింద హిందువులు బతక దలుచుకుంకే వాళ్ళు సర్వస్వమూ పోగొట్టుకునే 
అవకాశాలే ఎక్కువ. అలా కాక బెంగాల్‌ పంజాబ్‌ హిందువులు విడిపోవడానికి ఒప ప్పుకుంయే 
వాళ్ళు ఎక్కువ లబ్ది పాందలేకపోవచ్చు, నిజమే. కానీ సర్వాన్నీ కోల్ఫోరు అని గుండె మీద 
చెయ్యి వేసుకొని చెప్పవచ్చు. 


అను; ఆర్వియార్‌. 


భాగం = 3 


పాకిస్తాన్‌ లెకుంళు 
మరెనిటి? 


| లా. వ్యతిరేకమైన హిందువుల వాదన చెన్నుకున్ను 
తర్వా స్‌ తిక స్తలం య్యా యం వేపు' (నిజానికీ ఆలాంటేవి ఉంళు) మనం దృష్టిని 
సారించాల్సిన ఆవనరం ఉంది. పాకిస్తాన్‌ మీద ఒక అభి ప్రాయోన్ని ఇవ్వదలచుకుంచే దాని 
(వత్యామ్యాయాలనూ దృట్టిల్లో ఉంచకోక తప్పదు. అది ః పాకిస్తాన్‌కు (వత్యామాయోలు 
లేవు అనెనా కావచ్చు] (విస్తు (వీత్యొమ్ఫాయం ఉంది అనైనా కాయ. కాన పాకిస్తాన్‌కు 
వ్రత్యామ్మాయం అన్నది పాకిస్తాన్‌. క్రేన్నప్పుడు ఉన్న సి నిత కొన్నా మరింత అన్యమైన 
స్పతిగాగానే ఉంటుంది. అయితే ఒకవేళ ఈ విషయం మీద ఆనీ ఉన్న పార్టీలకు పాకిస్తార్‌ 
లేదా దాని వత్యామ్హాయం కానీ అంగీకారం కాకపోయిన బ్లైతే జరిగే వరిణామాలను కూడా 
వరికీలించవలసి ఉంటుంది. ఈ అంశాలన్నీ) దృష్టిలో ఉంచుకుని వాటికీ నంబంధించిన 
వివరాలను, కింది కీధికల్లో ఇవ్వటం జరిగింది & 


1. పాకిస్తాన్‌ కోనం వొందువులు నూబించే (వత్యామ్హాయం 
2. పాకిస్తాన్‌ కోనం ముస్టీములు నూవించే (పత్యామ్హాయం 


తె. ఇతర్‌ దేశాల నుంచి నేరు కోవలసిన పాఠాలు. 


పాకిస్తాన్‌ కోసం హిందువులు సూచించే 
ప్రత్యామ్నాయం 


పాకిస్తాన్‌కు ప్రత్యామ్నాయంగా హిందూపఠమై న ప్రణాళిక ఏమైనా ఉందా? అని 
ఆలోచించినపుడు, మనసులో 1925లో న్వర్గీయ లాల్‌ వారదయాల్‌ |పతిపాదనలే 
మెదులుతాయి. లాహోర్‌ నుంచి వెలువడే “పతాప్‌' పత్రికలో, అది ఒక నివేదిక'రూపంలో 
వెలువడింది. ఈ నివేదికను హరదయాల్‌ రాజకీయ వీలునామాగా అభివర్ణించారు. అందులో 
లాల్‌ హరదయాల్‌ ఇలా అన్నారు 


హిందూజాతి, హిందూస్తాన్‌, పంజాబ్‌ - భవితవ్యం ఈ నాలుగు మూల స్తంభాలపైనే 
ఆధారపడింది అని నేను ప్రకటిస్తున్నాను - అవి £ 1) హిందూ నంఘటన్‌ 2) హిందూ రాజ్‌ 
3) ముస్లిములను సుద్ది చేయటం 4) ఆప్టనిస్తాన్‌ సరిహద్దులను జయించటం, శుద్ది చేయటం. 
హిందూ జాతి ఈ నాలుగు లక్ష్యాలను సాధించనంతకాలం మన పిల్లల భద్రతకూ తర్వాతి 
తరాల భదతకూ ముప్పు తప్పదు. హిందూజాతి భ|దత్త అనేది అసంభవమై పోతుంది. 
హీందూజాతికి ఒక చరిత్ర ఉంది. దాని సంస్థలూ సజాతీయమై నవి. కాని, ముసల్మానులు, 
(కై స్తవులు హిందూస్తాన్‌ పరిమితుల్లో లేరు. ఆ పరిధికి చాలా దూరంగా ఉన్నారు. ఎందుకంకే 
వారి మతాలు పరాయివి. వారు పర్షియా, అరబ్‌, బరోపియ సంస్థలను (పేమిస్తారు. కంట్లో 
నలుసును తీసివేసినట్టుగానే ఈ రెండు మతాల శుద్ధి జరగాలి. 


ఆప్షనిస్తాన్‌, పర్వత [ప్రాంతాల సరిహద్దులు ఒకప్పుడు భాతదేశంలో భాగంగానే ఉండేవి. 
అయితే, ప్రస్తుతం ఇస్లాం పరిధిలో ఉంది. నేపాల్‌లో హిందూ మతం ఉన్నప్టే, ఆప్టనిస్తాన్‌లో 
సరివాద్దు (ప్రాదేశిక [ప్రాంతంలో హిందూ సంస్థలు ఉండాలి. లేకుంటే స్వరాజ్‌ను సాధించీ 
ప్రయోజనం ఉండదు. పర్వతాల్గోని తెగలు ఎప్పుడూ ఆకలితో యుద్ధ కాముకప్టై నవిగా 


120 డొక్షర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కుర్‌ రచనలు - ప్రసంగాలు 





ఉంటాయి. వారు మనకు శత్రువులు అయ్యారంటే నాదిర్‌షా, జమాన్‌షాల యుగం 
పునరావృతమౌతుంది. ప్రస్తుతం ఆంగ అధికారులు సరివాద్దులను కాపొడుక 'వారిరట వాళ్లు 
ఆప్టనిస్తాన్‌నూ, సరివాద్దులనూ జయించాలి. పర్వతాల్లో నివసించే తెగలవారిని మన మతం 
ల మోర్నారి' 


లాలా వారదయాల్‌ సూచించిన ఈ (పత్యామ్నాయానికి ఎంతమంది హిందువులు 
ముందుకొచ్చి మద్దతు ప్రకటిస్తారో నాకు తెలియదు. 


మొదట తెలుసుకోవాల్సిందేమిటంటి హిందూ మతం మత మార్పిడి చేయించే మతం 
కాదు. కాం(గైెసు అధ్యక్షుడిగా తన (ప్రసంగంలో మౌలానా మవామ్మద్‌ అలీ సరిగ్గానే చెప్పారు. 


“అయితే ఇది హిందూవాదం పట్ల వ్యతిరేకంగా ఎప్పటి నుంచో నేను చేస్తున్న 
ఫర్యాదు. 1907లో అలహాబాదులో ప్రసంగిస్తూ నేను ఒక విషయాన్ని చెప్పాను. ముసల్మాన్లకూ, 
హాందువులకూ ఉన్న తేడాకు సంబంధించిందే ఆ విషయం. ముస్లిం ఒకలాంటి అరుచికర 
వంటకాన్ని తయారించి అది రాజులు ఆరగించేదని చెబుతాడు. అందరూ తనతో కలిసి 
పంచుకోవాలని కోరుతాడు. ఆ వంటకాన్ని ఏమాత్రం ఇష్టపడనివారి నోళ్లలో కుక్కుతాడు. 
అతని వాందూ సోదరుడై తే తన వంట |ప్రావీణ్యానికి తానే మురిసి గర్వపడుతూ తన ప్రత్యేక 
వంటగదిలోకి వేళ ఆత్రంగా తాను వండనదాన్ని దెగమింగుతాడు. తన తిండపె న తన అనుంగు 
సోదరుని నీడ కూడా పడకుండా అతనికే మాతం ఒక్క మెతుకు కూడా మిగల ఎకుండా 
జా(గత్తపడతాడు. ఇదేదో చాలా తేలిగ్గా చెప్పిన మాట కాదు. నేను నిజానికి మహాత్మాగాంధీని 
ఈ అంశం పట్ల నమ్మకం సబ్బబె ౦దని ఎలా అంటారో చెప్పమన్నాను ఆ 


మహాత్మాగాంధీ ఆ (ప్రశల్వకు ఏమి సమాధానం ఇచ్చారో మహ్మట్‌అలీగారు చెప్పన 
లేదు. అసలు వాస్తవం ఏమంకే హిందువులెంతగా కోరుకున్నా హిందూమతం ఇస్టాంలాగా, 
(కై స్తవమతంలా ధర్మ ప్రచారక( మిషనరీ) మతం కాజాలదు. తద్విరుద్దంగా ఇది ఒకనాడు ధర్మ 
ప్రచారక మతంగానే కన్పిస్తుంది. లేకుంటే ఇంత పెద్ద భారత ఉపభిండమంతటా ఎలా 
వ్యాపించిందో వివరించటం కష్టమే మరో. ఒకనాడు ధర్మ (పచారక మతంగా ఉండిన 
వాందూమతం హీందూ సమాజంలో కులవ్యవస్థ తలెత్తి బలం కావటంతో కే ధర్మ (పచారక 
గుణాన్ని కోలోయి ఉంటుంది. ఎందుకంటే మతమార్చిడీకి కులం అనుయోగ్యమె ౦ది. 
ఎవ్వరి నా ఒక నూతన వ్యక్తిని ఒక మతంలోకి మారి ఎంచేప్పుడు ఆ సమాజం కేవలం తన మత 
విశ్వాసాన్ని అతనికి ఇప్పించటంతోనే సరిపోదు. అలా మతం మార్చుకున్న వ్యక్తిని తన 
సామాజిక జీవితంలోకి అంగీకరించగలిగి ఉండాలి. తన సంబందితుల మధ్య ఒకడిగా 


నను... 


క్‌ హిందూ మతం ఒకప్పుడు ధర్మ (ప్రచారకమతంగా ఉండేదా? అలా ఉండి ఉంకే యిప్పుడెందుకు ఆ 
స్యభావాన్ని కోల్పోయింది? అనే (ప్రశ్నలకు నా వ్యాసం “కులం-మత మార్పిడి” (తెలుగు సమాచార్‌ 
సంవత్సర సంచిక 1926) చూడండి. | 


జడా  . 


పాకిస్తాన్‌ కోసం హిందువులు సూచించే ప్రత్యామ్నాయం 121 


ఇముడ్నుకోగలిగి ఉండాలి. మతం మార్చిడి జరిగేప్పుడు అభిలషణీయమై న ఇలాంటి 
అంశాలను హిందూ సమాజం తృప్తి పరచజాలదు. అయితే ఒక హిందువు ధర్మ ప్రచారకోత్తాహంతో 
ఒక పరాయి మనిషిని హిందూ విశ్వాసం అంగీకరించేలా చేయటానికి ఏదీ అడ్డురాదు. కాని, ఆ 
పరాయి మనిషని మతం మార్చించే ముందు హిందువు ఒక ప్రశ్నను వేసుకోకతప్పదు. ఇలా 
మతం మారిన మనిషికులం ఏది? అనేది ఆ (ప్రశ్న. హిందువుల ప్రకారం ఒక వ్యక్తి ఒక కులానికి 
చెంది ఉండాలంటే అతను ఆ కులంలో జన్మించి ఉండాలి. మతం మార్పిడి చేసుకున్న వ్యక్తి 
కులంలో పుట్టి ఉండడు. కాబట్టి అతను ఏ కులానికీ చెందడు. ఇది కూడా ముఖ్యమై న ప్రశ్నే. 
మానవుడు రాజకీయ జీవి, మతజీవి. అంతకన్నా మించి సామాజిక జీవి. అతనికి మతం 
అవసరం లేకపోవచ్చు. అతను మతాన్ని స్వీకరించక పోవచ్చు. అట్లాగే రాజకీయాలు అవసరం 
లేకపోవచ్చు. అతను రాజకీయ జీవి కాకపోవచ్చు. అయితే, అతనికి సమాజం కావాలి. 
సమాజం లేకుండా అతనేమీ చేయలేడు. హింద్వువెన వ్యక్తి కులంతో నిమిత్తం లేకుండా 
ఉండడం అంటి సమాజంతో నిమిత్తం లేకుండా ఉన్నుప్టే. మత మార్పిడి చేసుకున్న వ్యక్తికి 
ఇలా సమాజం అన్నది లేకుండాపోతే మత మార్చిడి ఎలా జరుగుతుంది? హిందూ సమాజం 
స్వతంత కులాలుగా ఖండఖిండాలుగా ఉన్నంత కాలం, హిందూ మతం ధర్మ (ప్రచారక 
మతంగా ఉండజాలదు. కాబట్టి ఆప్టన్లు, సరిహద్దు తెగలను హిందూ మతంలోకి మార్చటం 
అన్నది ఒక పనికీ మాలిన కల. 


మరోపక్క చూస్తే లాలావార దయాల్‌ (ప్రణాళికకు కావలసిన ఆర్థిక వనరులు ఎంతో 
లెక్కకట్టి చెప్పటం అసాధ్యం. ఆప్టనులు, సరివాద్దు తెగలను హిందూ మతంలోకి మార్చించేందుకు 
అవసరమై న నిధుల్ని ఎవరు సమకూరుస్తారు? చాలాకాలంగా ఇలా తమ మత విశ్వాసాన్ని 
ఇత్యర్హకి ఇప్పించటం మానివేసిన హిందువుల్లో ఈ మతమార్పిడి చేయించాలన్న ఉత్సాహం 
కూడా పోయింది. ఇంతే కాకుండా హిందూ సమాజం చాతుర్వర్ణ పద్దతిలో నిర్మించబడింది. 
(ప్రాచిన కాలం నుంచీ సంపద హెచ్చు తగ్గులుగా విభజింపబడింది. హిందువుల్లో సంపదకూ, 
ఆస్తికి వారసులు బనియ మాత్రమే. విదేశీ ఆక్రమణదారులు, స్వదేశీ తిరుగుబాటుదారులు 
తయారు చేసిన భూస్వాములు ఉండనే వున్నారు. అయితే వారు 'బనియలున్నంత అధిక 
సంఖ్యలో లేరు. బనియాలు డబ్బుకోసం, డబ్బు నుర తయారె నవారు. 


వారి ప్రయత్నాలు అంతా పూర్తిగా వ్యక్తిగత లాభాల కోసమే. డబ్బును తన చేతిలో 
ఉంచుకోవటం, తన తర్వాతి వారికి దాన్ని అందజేయటం తప్ప డబ్బుకు మరో ఉపయోగాన్ని 
గుర్తించనివాడు బనియా. మత విస్తరణ, లేదా మత స్వాధీనం, సంస్కృతి అభివృద్ది. 
మొదలె నవేవీ అతనికి ఆసక్తి కలిగించవు. అతని బడ్జెటులో శుభమైన జీవనానికి కూడా స్థానం 
లేదు. యుగాలనించీ అతని సంప్రదాయం ఇదే. డబ్బు కావలసినప్పుడు మాత్రం జీవిత 
విధానంలో, భావాల్లో అతను [కూరుడూ పశుప్రాయుడూ అవుతాడు. అతని బడ్జెటులో, 
బర్చుల పద్దులో ఒక కొత్త అంశానికి మాత్రం చోటుంది. అదేమిటంకే రాజకీయాలు. గాందీ 


కై 


నాలా. 


122 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు = (ప్రసంగాలు 





రాజకీయాల్లోకి నాయకుడుగా (ప్రవేశించినప్పటి నుంచి ఇది జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా 
నిజమైన కారణం అతనికి రాజకీయాలపై (్రేమకాదు. ప్రజా వ్యవహారాల్లోంచి వ్యక్తిగత 
లాభాన్ని దం (  డుకోవాలనుకోటమే దానికి కారణం. దండుకోవటానికి ఎలాంటి ఆస్కారమూ 
లేని అంశం ఆప్టన్లలో సరిహద్దు తెగల్లో మతాని ్న వ్యాపింప చేయటం అన్నది. ఇలాంటిదాన్లో 

ఖు లు లొ ౧ 
అలాంటి వ్యక్తులు డబ్బులు ఖర్చు పెడుతారన్న ఆశ ఏముంది? 


ఇక మూడవ సంగతి. ఆప్టనిస్తానలో మత మార్పిడికి ఏ అనుకూలాలు ఉన్నాయన్నది 
ఒక ప్రశ్న. టర్కీలోలాగే ఎలాంటి శిక్షకూ నష్టానికీ లోను కాకుండా ఆప్షనిస్తాన్‌లోనూ ఖురాన్‌ 
తప్పులతడక అనీ, దానికి కాలం చెల్లింది అనీ చెప్పే వీలుందని లాలా హరదయాల్‌ 
ఆలోచించారన్నది నిజమే. 1924లో అంకే లాలా హరదయాళ్‌ తన రాజకీయ వీలునామాను 
(పచురించటానికి సంవత్సరం ముందే కాబూల్‌లో ఒక సంఘటన జరిగింది. ఇయాదిన్‌-మీర్జా 
గులాం అవ్మాదానియాముద్దీన్‌ అనే వ్యక్తి తనను తాను ప్రవక్తననీ, మహా పుఘీపుళ్ణానీ 
చెప్పుకుంటున్నప్పుడు అతన్ని రాళ్లతో కొట్టి చంపటమనే శిక్ష విధించటం జరిగిందో. 


ఆష్టనిస్తాన్‌లో అత్యున్నతమై న ధార్మిక (మత సంప్రదాయవాద) న్యాయస్థానం ఈ 
గిక్షను ప్రకటించింది.ఇతను చేసిన నేరం గురించి ఖిలాఫత్‌ పత్రిక ఇలా పేర్కొంది : ఇనాం, 
షరియత్‌లకు భిన్నంగా భావాల్నీ, విశ్వాసాల్నీ [ప్రచారం చేయటమే అతని నేరం. ఈ మనిషిని 
రాళ్ళతో కొట్టి చంపాలని శిక్ష విధించటం జరిగింది. ఈ శిక్షను కొన్ని కోర్టులు తీర్పును 
అంగీకరిం చిం తర్వాతే విధించటం జరిగింది. ఆ కోర్టులు - మొదటి షరియత్‌ ( కోర్టు), కేంద్ర 
అప్పీలు కోర్టు, న్యాయమంత్రిత్వ శాఖకు చెందిన తుది అప్పీలు కమిటీ ఉలేమాలు ఈ 
సమస్యల వెలుగులో ఈ ప్రణాళికను పరిశీలిస్తే దీని రచనే విచిత్రంగా సాగినట్టు అనిపిస్తోంది. 
అమలులోకి తెస్తే విధ్యంసకారిగా కూడా నిరూపణ అవుతుంది అనిపిస్తోంది. ఇది చాలా 
సాహసంతో కూడుకున్న ప్రణాళిక. విచక్షణ కలిగిన ఏ వ్యక్తికి చెప్పేనా అనంగతంగా తోచక 
తప్పదు, అంటే బహుశా కొంతమంది పంజాబులోని ఆర్య సమాజీయులకు తప్ప. హిందూ 
మహాసభ సంవత్సర సమావేశాల్జా సభాధ్యక్షుడు వి.డి. సావర్కర్‌ తన అధ్యక్షోపన్యాసంలో 
హిందువులు తీసుకున్న నిర్ణయాన్ని నిర్వచించారు. దాని ప్రకారం హిందూ మహాసభ పాకిస్తాన్‌ 
ఏర్పాటును వ్యతిరేకిస్తోంది. అం దుకు అన్ని మార్గాల ద్వారా తన నిరసనను ప్రకటిస్తోంది. 
ఈ మార్గాలేమిటో మనకు తెలియదు. ఒకవేళ ఆ మార్గాలు - బలప్రయోగం, అణచివేత, 
ప్రతిఘటన మొదలై నవి-అయితే ఇవన్నీ వ్యతిరేక ప్రత్యామ్నాయాలు మాత్రమే. ఈ 
సాధనాలు ఎంతవరకు విజయవంతమౌతాయో హిందూ మహాసభ, సావర్కార్‌ చెప్పాలి. 


అయితే భారతదేశంలోని ముస్తిముల ప్రతిపాదనల పట్ల తనకు వ్యతిరేకత మాతమే 
ఉందని సావర్కర్‌ అనడం ఏ మాత్రం తగిందిగా లేదు. ముస్లిముల ప్రతిపాదనలకు 





ఫ్‌ 


“Through Indian Eyes" - "బై మ్స్‌ ఆఫ్‌ ఇండియా 27.11.24 నివేదికను చూడండి. 


పాకిస్తాన్‌ కోసం హిందువులు సూచించే ప్రత్యామ్నాయం 123 
సమాధానంగా కొన్ని నిశ్చయాత్మక ప్రతిపాదనలు అతను చేశాడు. 


అతని నిశ్చయాత్మకపై న ప్రతిపాదనల్ని ఎవరె నా సరే అర్ధం చేసుకోవాలంటే అతని 
మౌలిక భావనల్లో కొన్నిటిని అవగాహన పరచుకుని ఉండాలి. హిందూమతం (Hinduism), 
హిందూత్వం (Hindutva), హిందూ రాజ్యం (Hindudom) మొదలె న కొన్ని పదాలను అర్ధం 
చేసుకోవాల్సిన ఆవశ్యకతను సావర్కార్‌ నొక్కి చెప్పుతురేటారు. ఆయన ఇలా అంటారు : 


“హిందూ ఉద్యమ భావజాలాన్ని వ్యాఖ్యానించాలంటే ఈ మూడు పదాల అర్జాన్ని సరిగ్గా 
అవగతపరుచుకోవాల్సిన అవసరం కచ్చితంగా ఉంది. “హిందూ” అనే పదం నుండి ఆంగ్రంలో 
హిందూయిజం అనే పదం ఏర్పడింది. “హిందూయిజం అంకే హిందూమతం. హిందువులు 
అనుసరించే మతం లేదా సంప్రదాయ మార్గాలు. హిందూమతం లాగా హిందువుల మత 
దృకృ్పధాల్ని సూచించే పరిమిత పదం నేడు 'హిందూత్వం' అనే పదం. ఇది హిందువుల 
సాంస్కృతిక, భాషా, సామాజిక, రాజకీయ కోణాలనూ కలుపుకొనే విస్తృతార్ధం ఇస్తుంది. ఇది 
దాదాపు హిందూ రాజ్య తంతం' అనే పదానికి సన్నిహితంగా ఉంది. దీనికి సరె న సన్నిహితమైన 
అనువాదరోహిందూనెస్‌ ((1411౧66౧655) అంటే హైందవం అని చెప్పవచ్చు. ఇక మూడవ పదం 
“హిందూడంి (11106060గ) అంటు సామూహికంగా హిందువులను సూచించే పదం. హిందూ 
. ప్రపంచాన్ని సూచించే సమష్టిపదం ఇది. ముస్టిముల (ప్రపంచాన్ని “ఇస్తాం అనే పదం 
నూచించినట్లే ఇదీనూ. 

హిందూ మహాసభను ఒక మత సంస్థగా లెక్క కట్టడం చాలా పొరపాటు అయిన పని 
అని సావర్కార్‌ అభిప్రాయం. ఈ రకమై న పరిగణనను వ్యతిరేకిస్తూ ఆయన ఇలా అంటారు 


“ఆంగ్ల విద్యను అభ్యసించిన హిందువుల్లో చాలామంది హిందూ మహాసభలో చేరకుండా 
ఉన్న విషయం నా దృష్టికి వచ్చింది. (కె స్తవ మిషనరి లాగా ఇది కూడా ఒక మత సంస్థ అనే 
పొరపాటు అభిప్రాయం వారికి ఉండడం చేతే ఇలా జరిగింది. ఇంతకన్నా సత్యదూరమై ందేది 
లేదు. హిందూ మహాసభ హిందూ మతధార్శ్మిక ప్రచార సంస్థ కాదు. వివిధ మత సంబంధమైన 
ప్రశ్నలు - ఆస్తికత్వం, ఏకేశ్వరావాదం, సర్వేశ్వరవాదం, నాస్తికత్వం మొద్ధలైన వాటికి 
సంబంధించిన తర్కాలూ, ప్రతిపాదనలూ ఆయా హిందూ మత భావాలకు (ప్రాతినిధ్యం 
వహించే శాఖలకు హిందూ మహాసభ వదలివేసింది. అంటే ఇది హిందూ ధర్మ మహాసభ కాదు. 
హిందూ జాతీయ మహాసభ. తత్కారణంగానే హిందూమతంలోపలి శాఖలతో కూడా, హిందూ 
మత భోరణులతో కూడా ఎలాంటి సంబంధమూ ఈ మహాసభ పెట్టుకోలేదు. జాతీయ 
హిందూ సంస్థగా హిందూస్టాన్‌లో పుట్టన అన్ని మతాల సమ్మేళనమై న జాతీయ హిందూ 
చర్చిని ప్రచారం చేయడం, రక్షించడం, హిందూయేతర శక్తుల నుండి దాడినీ, ఆక్రమణనూ 
ప్రతిఘటించడం ఈ మహాసభ చేసిన పని. కాని, దీని కార్యకలాపాలు ఒక మత సంస్థగా మాతం 





క్ర చూడండి. మళ్లీ అదే పుస్తకం. పుట - 25. 


124 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 





పరిమితమై లేదు. అది ఇంకా విస్తృతమైంది. హిందూ మహాసభ జాతీయ జీవనంతో, సమష్టి 
హిందూ రాజ్యంతో మమేకంగా ఉంటుంది. ఈ మమై క్యత అన్ని దేశాల్లో నుంచీ సామాజిక, 
ఆర్థిక, సాంస్కృతిక అన్నిటికన్నా మిన్నగా రాజకీయ దిశ నుంచీ ఉంటుంది. హిందూ దేశ 
స్వాతంత్రానికీ, శక్తి సంపన్నతకీ, కీర్తికీ తోడ్పడే అంశాలన్నిబిక మద్దతునిస్తుంది. వాటి 
రక్షణకు (ప్రతిన పూనుతుంది. చట్టబద్దమూ, సక్రమమూ అయిన మార్గాల ద్వారా హిందూస్తాన్‌ 
ల రు అ a 

సంపూర్ణ రాజకీయ స్వాతంత్ర్యాన్ని సాధించి పెష్టు సాధనంగా ప్రవర్తిస్తుంది". 


ముస్టింలీగ్‌కు ప్రతిగా హిందూ మహాసభ అవతరించిందన్న విషయాన్ని సావర్కార్‌ 
ఒప్పుకోరు. హిందూ ముసల్మానులిరువురికీ సంతృప్తికరంగా మ తపరమై న సమస్యలు పరిష్కారం 
“అయితే ఈ హిందూ మహాసభ యధావిధిగా పని చేస్తుందని ఆయన నొక్కి చెబుతారు. 
ఆయన మాటల ః 


“చాలామంది లోతులేని విమర్శకులకు ఈ హిందూ మహాసభ పట్ల ఒక భమ ఉంది. 
ఇది కేవలం ముస్టిం లీగ్‌తో సమతూకంగా హిందువులను ఉంచటానికి, ముస్టింలీగ్‌ ఆట 
"కట్టించటానికి తయారు చేయటం జరిగిందని వారి భావం. (ప్రస్తుత కాం(గెసు నాయకుల 
హిందూ వ్యతిరేక విధానానికి (పతిగానూ ఇది (పతిపాదింపబడిందనీ వారి విమర్శ. దాని 
ఏర్పాటుకు వెనుక ఉన్న ఈ అంశాలను సాధించటం అవుతూనే దాని కార్యకలాపాలూ 
ఆగిపోతాయనీ, సభ మూత పడుతుందనీ వారంటారు. అయితే మహాసభ ఏర్పాటుకు వనుక 
లక్ష్యాలు అంటూ ఉం కే అవి సామాన్యమై నవి కావు. ఏదై నా రాజకీయ పార్టీని వ్యతొరేకించటానికో, 
మరేదె నా కష్టాన్ని తొలగిం చటానికి అట్టహాసమై న ఉద్యమాన్ని [ప్రారంభించటానికో, మరేవో 
పె మెరుగు ప్రయోజనాలకో ఈ మహాసభను (ప్రారంభించలేదు. ఏదైనా ఒక జీవి అది 
వే యక్తికమూ కావచ్చూ, సామాజికమూ కావచ్చు. పరిసరాల్లో మార్పు రాగానే అందుకు 
తగ్గట్టు తన అంగ నిర్మాణ క్రమంలో (ప్రమాదకరమై న, రక్షాత్మకమై న వాటీని ఒదిలించుకుంటూ 
మార్చు చెందుతుంది. హిందూదేశం ఊపిరాడని కాంగ్రెసు (బాండు అభాస జాతీయతా 
భావజాలం పట్టు నుంచి బయటపడిన వంటనే ఆధునిక కాలానికి, మార్పులకు అనుగుణమై న 
దిశలో తనను తాను అభివృద్ది పరచుకుంటుంది. ఇదీ హిందూ మహాసభ. జాతీయ జీవనానికి 
సంబంధించిన [ప్రాధమిక అవసరం నుంచీ ఈ మహాసభ పుట్టింది కానీ ఏదో అల్పమైన 
సంఘటన నుంచి రూపు దిద్దుకొంది కాదు. దిని నిర్మాణాత్మక పార్శ్వం నుంచి లక్ష్యాలనూ 
ఉద్దేశాలనూ పరిశీలిస్తే జాతి జీవనానికి ఇదెంత నిబద్దమై న దృక్పధంతో ఉందో అర్ధమవుతుంది. 
అదలా ఉంచితే అనుక్షణం మారుతూ వస్తున్న రాజకీయ మార్పుల కనుగుణంగా కొత్త 
విధానాలను అనుసరించుతూ రావటానికి ఈ మహాసభ హిందూ రాజ్యం పై విధి నిర్వాహకురాలు 


లాగా తయారవుతుంది. హిందేతర, లేదా కొన్ని సంస్థలు. కలిసిన సంఘం పెత్తనానికి లొంగి, 





శ్‌ చూడండి అదే. 24-27 పుటలు. 


పాకిస్తాన్‌ కోసం హిందువులు సూచించే (ప్రత్యామ్నాయం 125 





“నె తిగా మేధోపరంగా ఒక బానిసగా మారకుండా స ఏతం(త్రంగా ఈ హిందూ సంస్థను కొనసా 

గించటం ముఖ్యోద్దేశం. హిందూ ప్రయోజనాలను రక్షించటం, ఎప్పటికప్పుడు కుంటు 
పడకుండా సంకటాల నుంచి ఉద్దరించటం కూడా ముఖ్యమైన లక్ష్యమే. హిందూస్తాన్‌లో 
రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే కాదు కానీ ఇలాంటి [పతే గకమై న హిందూ సంస్త 
అవసరం నిజంగానే వుంది. అంటే హిందూ సంస్థ హిందూ మహాసభ రూపంలో లేదా అలాంటి 
మరొక రూపంలో పనిచేస్తూ ఇంక రానున్న రెండు శతాబ్దాలకు కూడా ఒక రకమైన 
హిందూత్వానికి కాపలాదారు పాత్రను నిర్వహించాల్సి ఉంది. హిందూస్తాన్‌ పాక్షికంగానో, 
పూర్తిగానో విముక్తి పొంది జాతీయ పార్హమెంటు దాని రాజకీయ గమ్యాన్ని నిర్రేశిస్తునప్పుడు 
కూడా ఇలాంటి హిందూ సంస్థ పర్యవేక్షణ ఉండాల్సిందే. 


ఇప్పుడు ప్రవర్తమవుతున్న రాజకీయాలు ఈనాడు ఊహించలేని విధంగా ఏదైనా 
విప్లవం సంభవించి (ప్రపంచ రాజకీయ పటం తర్ణికిందులె తే చెప్పలేం కానీ, తక్షణ భవిష్యత్తులో 
వాందువ్లులె న మనం ఆశించగలిగిందీ, చేయగలిగింది ఇంగ్లాండును (ప్రభావితం చేసి పగి ఏమ 
మంత్రిత్వ వ్యవస్ట విధానంలో ఆలోచన చేయబడిన స్థాయితో సమానంగా భారత్‌ను స్వయం 
పాలనా (ప్రభుత్వ భాగంగా అంగీకరిం చేట్టు చేయటమే. అలాంటి స్వయంపాలనా ప్రభుత్వం 
ఉన్న భారత్‌లోని జాతీయ పార్లమెంటు అక్కడి హిందూ ముస్లిం ఓటర్ల పరిస్థితికి అద్దం 
పడుతుంది. హిందూ ముస్లిం సంబంధాలు కొద్దిగా మెరుగుగానూ ఉండవచ్చు. అదే సమయంలో 
కొద్దిగా క్రీణిందీ ఉండవచ్చు. భారతదేశాన్ని ముస్లిం రాజ్యంగా మార్చాలనే ముస్లిముల రహస్య 
కాంక్ష, విదేశీ ప్రణాళికలు, ఏ సమయంలోనై నా, భారత. స్వయంపాలనా ప్రభుత్వంగా ఉన్నా 
కూడా అంతః కలహాల రూపంలోనో, విదేశీ దురాక్రమణదారులకు మద్దదతునిచ్చే భారత్‌లోని 
ముస్తిముల (దోహ చింతనల రూపంలోనో ఒక్కసారిగా బయటపడవచ్చు. అలా అయినప్పుడు 
మళ్ళీ ఒక శతాబ్దం వరకూ భారత్‌ అశాంతి సంఘటనల పరంపర నుంచి తేరుకోలేకపోవచు న్‌ 
మత ద్వేషపు దొమ్మిలు, ఉద్యోగాల కోసం, శాసనసభ సీట్లు కోసం తొక్కిసలాటలు, 
ముస్లిముల జనాభా - మైనారిటీలకు ఒక నిష్పత్తిలో ప్రాతినిధ్యం - ఇవన్నీ కూడా అంతర్గత 
శాంతికి ఎప్పుడూ ఒక ప్రమాదంగా కొనసాగుతాయి. మనం వివేకంతో |పవర్తించినట్లయితే 
వీటి ఆట కట్టించడానికి హిందూత్వ పరిరక్షణ కోసం అవతరించిన ఒక బలమై న సంస్థ హిందూ 
మహాసభ లాంటిది అవసరమని (గ్రహించి తీరుతాము. హిందూస్తాన్‌ స్వయం పాలనా ప్రతిపత్తిని 
పొందిన తర్వాత కూడా ఈ సంస్థ ఉనికి అవసరం. ఇది ఒక కచ్చితమై న అంకిత భావంతో 
పనిచేసే శక్తి. సంయుక్త పార్లమెంటులో హిందువులు తమ కష్టాలను చర్చించటానికి, గట్టిగా 
తమ ఉద్దేశ్యాలను ప్రతిపాదించటానికి, రాగల ప్రమాదాలను పసికట్టటానికి, అలాంటి ప్రమాదంలో 
అమాయకంగా సంయుక్త రాజ్యమై న భారత్‌ ఇరుక్కున్నప్పుడు అవసరమై తే పోరాటానికి సిద్ద 
పడటానికి ఈ హిందూ సంస్థపై ఆధారపడవచ్చు. 


“కెనడా, పాలస్తీనా యంగ్‌ టర్క్‌ ఉద్యమం చరితను పరిశీలిస్తే ఇదే విషయం 


126 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


తేటతెల్లమవుతుంది. అక్కడ రాజ్యంలో ఎప్పుడై తే ఇలాంటి రెండు లేదా అంతకన్న ఎక్కువ 
అంశాలు (అంటే భారత్‌లో హిందూ, ముస్టిములు లాగా) సంఘర్షణలో ఉండటం జరిగితే. 
అందులో తెలివైన వర్గం వారు తమకు ప్రత్యేకమైన సంస్థను ఒకదానిని ఏర ్పరచుకోవటం 
గమనించవచ్చు. ఎదుటి పార్టీ వారు రాజ్యాన్ని వాస్తగతం చేసుకోకుండా చూడటానికి, వారు 

ఎలాంటి మోసాలకూ, కు[టలకూ పాల్పడీనా వాటిన భగ్నం చేయటానికి అలాంటి ప్రత్యేక 

సంస్టను వారు ఉపయోగించుకుంటారు. ఎదుటి పార్రివారు సరిహద్దుల కావర్నివ పు సంబంధాలను 
పెట్టుకున్నప్పుడు, సరిహద్దు రాజ్యాలతో మత, సాంస్కృతిక సంబంధాలను కలిగి ఉన్నప్పుడు 

ఇలాంటి ప్రత్యేక సంస్థల అవసరం ఉంది.” 


హిందూస్తాన్‌ అంకే ఏమిటో? హిందూ మహాసభ అంటి ఏమిటో? చెప్పింతర్వాత 
సావర్కార్‌ “స్వరాజ్‌ భావనను నిర్వచించటానికి పూనుకున్నారు. సావర్కార్‌ (ప్రకారం' ః 


“స్వరాజ్‌ అంటే హిందువులకు సంబంధించి ఒక (పత్యేక అర్థం ఉంది. వారనుకున్న 
“స్వరాజొలో హిందూత్వం పై చేయిగా ప్రధానంగా ఉంటుంది. హీందేతర (ప్రజల, అంచు వారు 
భారత (ప్రాంతంలోని వారు కావచ్చు - ఇతర (పాంతాల్లో సరి వచ్చివేసినవారు, భారత్‌లో 
పుట్టినవారు అయిన ఆంగ్లేయులలాంటివారు కావచ్చు - వీరి అధికారం లేదా పెత్తనం 
'స్వరాజొలో ఉండదు. ఈ ఆంగ్లో ఇండియన్ల ఆధిపత్యం హిందువులకు 'స్వరాజ్‌ అనిపిస్తుందా? 
బౌరంగబేబు, టిప్పు వంశానుగతంగా భారతీయులా? కాదు. మతం మార్చుకున్న హిందూతల్టులకు 
పుట్టినవారు. అయితే అంతమా|[తం చేత టిప్పు, లేదా జొరంగబేబు పరిపాలన హిందువులకు 
“స్వరాజ్‌ లాంటిదా! లేదు. వారు ప్రాదేశికంగా భారతీయులౌ నా కూడా, హిందూత్వానికి 
శతువులుగా నిరూపించుకున్నారు. కాబష్టే, శివాజీ, గోబిందసింగ్‌, (ప్రతాప్‌, లేదా పీష్వాలు 
ముస్లిం ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడి హిందూ “స్వరాజ్‌ొను స్థాపించాల్సి వచ్చింది . 

తన “స్వరాజ్‌ భావనలో భాగంగా సావర్కార్‌ రెండు విషయాలను నొక్కి చెప్పారు. 
అందులో మొదటిది ః భారత్‌కు 'హిందూసాన్‌ అనే పేరును ఖరారు చేయటం.* 


“మనదేశం “హిందూస్తాన్‌ అనే పేరు మీదే వ్యవహరించబడాలి. సింధు అనే పదం నుంచి 
వచ్చిన ఇండియా, హింద్‌ మొదలె న పదాలను వాడవచ్చు కానీ అది కేవలం హిందువుల 
(ప్రాంతం, హిందూ దేశం అనే అర్థాన్ని సూచించటానికి మా(తమే ఉపయోగించాలి. మన 
మాతృదేశానికి విశేషణాలని చెప్పదగ్గ పదాలు ఆర్యావర్తం, భరతభూమి లాంటివి చాలా పాతవి, 
పురాతన కాలం నుంచీ వాడుతూ వస్తున్నవి. అవి నాగరికులె న డిష్టులకు అలాంటి [ప్రాచీన 
సాంస్కృతికార్జాన్నే సూచిస్తూ వస్తాయి ఇక మీదట వాడుకలో కూడా. ఈ పట్టు మీదే 





Ls 1939 ఉపన్యాసం, అదే పుట 18. 


పాకిస్తాన్‌ కోసం హిందువులు సూచించే ప్రత్యామ్నాయం 127 


హిందువుల మాతృభూమిని “హిందూస్తాన్‌ అని ఏలవాలనటం. అంతమాతం చేత దేశంలోని 
హిందూయేతరులను చిన్న బుచ్చినట్టు కాదు. మనదేశంలోని పార్ఫీ, [కె స్తవులు సాంస్కృతికంగా 
చాలా చేరువయ్యారు. కాబట్టి వారికి దేశభక్తి కూడా ఎక్కువే. అయితే ఆంగ్లో ఇండియన్లు ఈ. 
వరుసలో నిలవటానికి నిరాకరణను వ్యక్తం చేశారు. అది చట్టబద్దంగా సరె నదే. అయితే ముస్తిం 
. సోదరులకు సంబంధించినంతవరకూ ఒక మాట చెప్పుకోవాలి. వారిలో కొంతమందికి 
హిందూ ముస్టిం ఐక్యతకు మధ్య దాటరాని ఒక అడ్డంకి ఉందన్న విషయాన్ని నమ్మటానికే 
ఇష్టం. అయితే ఇండియాలో మాత్రమే ముస్తిములు నివసించటంలేదని, భారతీయ ముస్లిములు 
మాత్రమే ఇస్లాంకు విధేయులుగా మిగిలిన వీరులు కాదనీ వారు గుర్తు చేసుకోవాలి. చె నాలో 
ఎన్నో కోట్ల ముస్తిములు ఉన్నారు. (గ్రీకు పాలస్తీనా, హంగరీ, పోలండ్‌ మొదలై న దేశాల్లో - 
ఆ దేశీయురితో పాటు కొన్ని వేలమంది ముస్టిములు జీవిస్తున్నారు. అయితే ఒక మై నారిటీగా, 

ఒక జాతిగా ముస్లిములు ఈ దేశాల్లో ఈ ఖు ఉన్న |పాచీన నామధేయాల్నే మార్చే సేంత 
ముందుకు రాద అలాంటి పరిస్టితినీ ఏర్పరచలేదు. ఈ దేశాల పేర్తన్నీ కూడా అక్కడ 
నివసించే జాతులకు సంబంధించిన మాతృభూమిని సూచించినవే. పోలిష్‌ జాతీయుల దేశం 
పోలెండ్‌థ్రా, (గ్రీసీయన్లు నివసించే భూ (ప్రాంతం గ్రీసుగా చలామణి అవుతున్న వె నం మనకు 
తెలిసిందే. అక్కడ ముస్లిములు పరిస్థితులను అస్తవ్యవస్తం చేసేందుకు ధె ర్యం చేయలేకపోయారు. 
తమ్ముతామ పోలిష్‌ ముస్తిములుగానో, (గీషాయన ముస్టిములుగానో, చెనీయులుగానో 
పరిగణించుకోవటంతో సంతృప్తి చెందుతూ వచ్చారు. అలాగే అవసరం వచ్చినపుడు ఇక్కడ 
ముస్టిములు జాతీయ స్థాయిలో, |పాదేశికంగానూ, తమను తాము హిందూస్తాన్‌ ముస్లిములుగా 
పిలుచుకోవచ్చు. తమ ప్రత్యేకమైన మత, సాంస్కృతిక అస్తిత్వాన్ని నిలుపుకుంటూనే వారీ 
పని చేయవచ్చు. కాని, ముస్లిములు వారి ఇచ్చానుసారం ఇండియాలోకి వచ్చీ రావటంతోటీ 
తమను తాము “హిందూస్తానీస్‌'గా పిల్చుకుంటున్నారు. 

“కాని, ఇన్నిటి మధ్యా మనదేశంలోని కొన్ని ముస్టిం కూటాలు మన దేశం పెరు 
విషయమై ఇంకా అభ్యంతరాలు చెబుతూ ఉన్నారు. మన అంతరాత్మల ముందు మనం పిరికి 
వాళ్ళుగా నిలబడాల్సిన అవసరం ఏమిటో తోచదు. బుగ్వేదకాలంలో సింధూ నుండి 
మనదేశానికున్న అవిచ్చిన్నతకు యువతరం హిందువులు దాకా ఉన్న ఆ కొనసాగింపునకు 
మనం భంగం రానివ్వకూడదు. ఇదే హిందూస్తాన్‌ అన్న పదం వెనుక దాగిన అర్ధం. మన 
మాతృభూమికి మనం అంగీకరించిన సాధికారిక సాభిప్రాయ నామం హిందూస్తాన్‌. జర్మన్‌ల 
భూమి జర్మనీ, ఇంగ్లీషు వాళ్లది ఇంగ్లండు, ఆప్షన్లది ఆప్టనిస్తాన్‌. అలాగే పపంచ పటం మీద వెలిగే 
ముద్ర - హిందువుల భూమి 'హిందూస్తానో చిరకాలం నిలిచి పోతుంది. 


ఇక రెండవది - సంస్కృతాన్ని పవి తభాషగా, హిందీని జాతీయ భాషగా నిలపడం - 
అలాగే నాగరిలిపిని హిందూజాతికి సంకేతంగా అట్టిపెట్టడరో. 





క ఉపన్యాసం పుటలు 21,22,23 


128 డాక్షర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - (ప్రసంగాలు 
లు 





“సంస్కృతం (దేవభాష అంటే మన పవిత్ర భాషగా ఉండాలి. సంస్కృత నిష్టబు న 
హిందీ అంటే సంస్క తం నుండి తయారె న హింద్‌ SankritNista జాతీయ భాషగా ( రాష్ట్రభాష) 
అభివృద్ది చెందుతుంది. మన (ప్రస్తుత జాతీయ భాష (ప్రపంచంలోనే సుసంపన్నమైంది. 
సంస్కృతీ వె భవంతో అలరారే (ప్రాచిన భాషల్లో ఒకటి అవుతుంది. హిందువులకు సంస్కృతం 
అతి పవిత్రమైన భాష సంస్కృత సాహిత్యంలోనే మన శాసనాలు, చరిత్ర, తత్వశాస్త్రం, 
సంస్కృతి మొదలై న అంశాలు వేళ్లూని ఉన్నాయి. ఒకరకంగా ఈ సంస్కృత సాహిత్యం మన 
జాతి మేధోసారాన్ని మనకు సాక్షాత్కరింప చేస్తుందనీ అనవచ్చు. ఈ సంస్కృత భాష మన 
మాతృభాషల కెన్నిటీకో తల్లి. ఆ భాషలన్నీ ఆ తల్లి పాలతో పెరిగి పెద్దయినవే. అన్ని హిందూ 
భాషలూ - సంస్కృతం నుంచి వచ్చినవీ, దానితో సంబంధం వల్ల అభివృద్ది చెందినవీ సరెన 
సంన్మృతభాష సారం నుంచి మాత్రమే వికసించగలవు, పెంపాందగలవు. కాబట్టి హిందూ 
యువకులకు సంప్రదాయ అధ్యయన అంశాల్లో తప్పనిసరిగా ఉండాల్సింది సంస్కృత భాష" 


“హిందీని జాతీయ భాషగా తీసుకోవటంలో (ప్రాంతీయ భాషలను చిన్నపుచ్చటమో 
వేర్పాటు గుర్తింపు ఇవ్వటమో లేదు. మనం మన (ప్రాంతీయ భాషలతో ఎంత సాని ఎహిత్యం 
కలిగి ఉన్నామో హిందితోనూ అంతే సాన్నిహిత్యం కలిగి ఉన్నాం. ఈ (ప్రాంతీయ భాషలన్నీ 
వాటి వాటి పరిధిల్లో పెంపొందుతాయి. వాస్తవానికి వాటిలో చాలా భాషలు ఈనాడు సాహత్య 
రీత్యా సుసంపన్నమై నవీ, అభ్యుదయాత్మకమై నవీ - అయితే హిందీ జాతీయ భాషగా 
ఉత్తమమైన అభిల హిందూ భాషగా ఉండగలదు. 


ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. హిందీని జాతీయభాషగా పయత్నపూర కంగా 
చేయలేదు. అధికారాన్ని ప్రయోగించీ చేయలేదు. నిజమేమిటరకే ఇండియాలోకి ఇంగ్లీషు 
వాళ్లు రాక పూర్వమే ఆ మాటకొస్తే ముస్తిములు అడుగు పెట్టకముందే హిందూస్తాన్‌ అంతా 
కూడా హిందీ జాతీయ భాష స్థానాన్ని ఆక్రమించింది. హిందూ యాత్రికుడు, వర్తకుడు, 
వర్యాటకుడు, సై నికుడు, విద్వాంసుడు మొదలై న వారందరూ బెంగాల్‌ నుండి సింధూ, కాశ్మీర్‌ 
నుంచి రామేశ్వర్‌ తిరుగుతూ తమ భావ ప్రసారానికి హిందీనే వాడుతూ వచా ఎరు. హిందూ 
మేధో ప్రపంచానికి సంస్కృతం జాతీయ భాషగా ఉన ఎప్‌ హిందీ కనీసం వెయ్యేళ్ల నుంచీ 
హిందూ సమాజానికి భారత జాతీయ భాషగా వస్తూ వుంది. 


హిందీ అన్నప్పుడు మనం సంస్కృత నిష్టమై న హిందినే ఉద్దేశిస్తున్నాం. ఉదాహరణకు 
మవార్షి దయానంద సరస్వతి “సత్యార్థ ప్రకాక్‌లో ఈ విషయాని ఎ (పస్తావించినపుడూ ఈ 
ఉద్దేశంతోనే అన్నారు. ఎంత సరళమై ంది ఈ హిందీ భాష, ఒక్క అనవసర విదేశీ పదం కూడా 
లేకుండా ఎంత స్వచ్చమైంది. ఎంత భావ (ప్రకటనా సామర్ధ్యం ఉన్న భాషో ఇది! ఈ 





ls దేవతల భాష 
ల (వాధమికంగా నంస్కృతం, జాతీయ భాష 


పాకిస్తాన్‌ కోసం హిందువులు సూచించే ప్రత్యామ్నాయం 129 


సందర్భంగా స్వామి దయానందులవారి గురించి (పస్తావించక తప్పదు. ఇండియాలో హిందీ 
అఖిల హిందూ జాతీయ భాషగా ఉండాలని ఒక కచ్చితమై న జాగృతివంతమై న (ప్రకటనను 
చేసిన మొట్టమొదటి హిందూ నాయకుడు ఆయన. సంస్కృత నిష్టమై౦దా ఇది! హిందీకి ఆ 
సంకరంతో ఎలాంటి సంబంధమూ లేదు. హిందూస్తానీ అన్నదంతా ఈ ప్రణాళిక కల్పితం. 
ఇలాంటిది భాషా వ పరిత్యం కాకపోతే మరేమీ కాదు. దీన్ని నిర్దాక్షిణ్యంగా ఆణవివేయాలి. 
అంంతేకాదు. హిందూ భాషల్లోంచి అవి (ప్రాంతీయాలౌ నా, మాండలికాలె నా కూడా అన్ని 
అనవసరమై న అన్య దేశాలను అంకే అరబిక్‌ లేదా ఇంగ్లీషు పదాలను తీసెయ్యాల్సిన 
అవసరముంది. 


“సంస్కృత వర్షకమం ధ్వని పరంగా చాలా నిర్హష్టమై౦ది. ప్రపంచ భాషల్లో ఇంకా 
అలాంటి నిర్హష్ట్షతకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. (ప్రస్తుతం ఇండియాలో ఉన్న 
లిపులన్నీ కూడా దాదాపు ఆ క్రమాన్ని అనుసరిస్తున్నాయి. నాగరి లిపి కూడా శతాబ్దాలుగా 
భారతదేశ మంతా హిందూ సాహిత్య వర్గాల్లో (పచారంలో ఉంది. రెండు వేల సంవత్సరాల నుంచీ 
ఇలా వ్యాప్తి చెంది ప్రచారంలో ఉందనీ చెప్పవచ్చు. దీనికి 'శాస్త్రి.లిపి' అనే మారుపేరు ఉండెది; 
మన హిందూ శాసనాల లిపీ ఇది. నాగరిలో ముది ంచబడిన బెంగాలీ గాని, గుజరాతీ గాని ఇతర 
(ప్రాంతాల్లో దాదాపు అర్దం చేసుకోబడే హిందూస్తాన్‌ పాడవునా ఒకే భాష ఒక్కసారిగా తీసుకు 
రావాలనుకున్న ఆలోచనలో ఏ మా(త్రమూ విజ్ఞత లేదు. ఆచరణలో అది సాధ్యం కాదు. 
హిందూరాజ్‌లో అంతటా ఒకే లిపిగా నాగరిలిపిని పయోగించటం సాధ్యమౌతుంది. మరొక్క 
విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. వివిధ |పాంతాల్లోని (ప్రాంతీయ హిందూ లిపులు 
నాగరలిపితోబాటే అభివృద్ది చెందుతూ వస్తాయి. వాటీ భవిష్యత్తు వాటి కుంటుంది. హిందూ 
రాజ్యం ప్రయోజనాల దృష్ట్యా అత్యావశ్యకమై ౦ది ఏమంటే హిందూ విద్యార్దులకు ప్రతి 
పాఠశాలలోనూ హిందీ భాషతోపాటు నాగరి లిపిని కూడా తప్పనిసరిగా చదవాల్సిన అంశాలలో 
చేర్చాలి.” | 


సావర్కార్‌ ఆలోచన ప్రకారం “స్వరాజ్‌ొలో హిందేతర మైనారిటీల పరిస్థితి ఎలా 
ఉంటుంది? ఈ (ప్రశ్నకు సావర్కార్‌ చెప్పగలిగిన సమాధానం ఇదో : 


“హిందూ మహాసభ ఒక మనిషి- ఒక ఓటు సూ|త్రాన్ని అంగీకరించటమే కాదు, దాన్ని 
అమలు పరుస్తూ వస్తే ప్రజా సేవలన్నీ ప్రతిభా పాటవాల పైనే ఆధారపడినవంకు, అందరు 
పౌరులు జాతి మత బేధం లేకుండా (ప్రాధమిక హక్కులు బాధ్యతలూ పంచుకోవాలన్న 
అభిప్రాయంతో ఏకీభవిస్తే, ఇక మై నారిటీ వాక్కుల గురించి (ప్రస్తావించడం అనేది అనవసరం 
మాత్రమే కాదు. పరస్పర విరోధం కూడా కలుగుతుంది. 


రా 


* ఉపన్యాసాలు. పుట 4. 


136 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


ఉదా. ఏకి... 





ఎందుకంటే మత ప్రాతిపదిక మీద మై నారిటీ, మెజారిటీ అనే స్పృహను ఇది ప్రవేశ 
పెడుతుంది. అయితే ఆచరణలో రాజకీయాలు షేక్షించేవి ఇదే. హిందూ సంఘటనకారులు 
మన దేశీయులలో హిందేతరులను అనుమాన పిశాచం బారి నుంచి బయటకు లాగటానికి ఇది 
కావలసే వస్తుంది. మైనారిటీల మత, సాంస్కృతిక, భాషా అంశాలకు సంబంధించి వారి 
చట్టుదిద్ధమై న వాక్కులకు రక్షణ కల్పిస్తామని, మనం ఇందుకే నొక్కి చెప్పాల్సి వస్తుంది. పెన 
చెప్పిన హామీలన్నీ ఇచ్చేందుకు ఒక షరతుంది. మెజారిటీల సమానత్వ వాక్కులు ఎక్కడా 
భంగం కలగకుండా వాటిని నిరాకరించకుండా ఉండేందుకు ఆ షరతు. ప్రతి మైనారిటీ వారికీ 
వారి ఏల్లలకు మాతృభాషను బోధించటానికి ప్రత్యేక పాఠశాలలు, ఇంకా వారు మత సంస్థలు, 
సాంస్కృతిక సంస్థలు ఎర్పరచుకోవచ్చు. వాటికి (పభుత్వం నుంచి సహాయం కూడా 
తీసుకోవచ్చు. అయితే వారు చెల్లించే పన్నులకు సరెన నిష్పత్తిలోనే ఈ సహాయం 
ఉంటుంది. ఇదే సూతం మెజారిటీల విషయంలోనూ వర్తిస్తుంది. 


“వీటన్నిటికి మించి మరొక విషయం ఉంది. సంయుక్త ఓటర్లు పె, ఒక మనిషి - ఒక 
ఓటు అన్న జాతీయ నియమంపై ఆధారపడకుండా రాజ్యాంగం మత ప్రాతిపదికపె తయారె నపుడు 
ప్రత్యేక నియోజకవర్గాలు కావారినుకున ఎ మై నారిటీలు ప్రత్యేకించబడిన సిట్లనూ తీసుకోనివ సండి. 
అయితే ఇది ఎప్పుడూ వారి సంఖ్యకు తగిన నిష్పత్తిలోనే వుండాలి. మెజారిటీలు తమ 
సంఖ్యకు తగిన నిష్పత్తిలో వాటిని పొందటానికి సమాన వాక్కు ఉంది. దానికి భంగం 
వాటిల్లకూడదు.” 


మై నారిటీలకు ఇవ్వవలసిన స్థానం గురించి అలా నిర్వచించాక సావర్కార్‌ తన 
'స్వరాజ్‌ ప్రణాళికలోని అంశాలను మరికొన్ని పేర్కొంటూ ముగించారు." 


"ఇండయాలోని ముస్లిం మైనారిటీలు సమాన పౌరులుగా గుర్తించబడే హక్కు కలిగి 
ఉంటారు. వారి సంఖ్య నిష్పత్తిని అనుసరించి సమాన భద్రతను పౌరహక్కులనూ వారు 
అనుభవించగలుగుతారు. హిందేతర మై నారిటీల చట్టుబద్ధమై న వాక్కుల్లో హిందూ మెజారిటీ 
ఎప్పుడూ తలదూర్చదు. కాని ప్రజాస్వామిక చట్టబద్దమై న రాజ్యాంగాల్లో మెజారిటీలకున్న 
హక్కునే ఇక్కడ హిందూ మెజారిటీ ప తన అ ఎట్టి సందర్భంలోనూ ఆ 
హక్కును వదులుకోదు. ముస్రిం మై నారిటీలు మై నారిటీలుగా మిగిలి ఉండటానికి సుముఖతను 
చూపించలేదు. అయినా వారు తమకు ఇచ్చిన న స్థానంతో సంతృప్తి పడాలి. వారి జనాభాకు 
సరియై న నిష్పత్తిలో చట్టరీత్యా తమ వంతు సాం ఘిక రాజకీయ వక్కుల్చి అనుభవించటంతో 
వారు సంతృప్త పడాలి. వారి జనాభాకు సరియై న నిష్పత్తిలో చట్టరీత్యా తమ వంతు సాంఘిక 
రాజకీయ" హక్కుల్ని అనుభవించటంతో వారు సంతృప్తి పడాలి. మెజారిటీల చట్టుబద్దమై న 
వాక్కులు, విశేషాధికారాలు మొదలై న వాటి అమలులో వీటిని ఉపయోగించే అవకాశం ముస్లిం 


అమా పవన ననన నానా నానా తున నానా తునన ్తకాలుననటునొన్తతా తనునా ననన ననున బవ బామ సాబు లన సభాపతి నచనాలు 
శ అద్వేపుటు జా 16 ' 


పాకిస్తాన్‌ కోసం హిందువులు నూచించే (ప్రత్యామ్నాయం 131 


మై నారిటీలకు ధారాదత్తం చేయటం దానినే స్వరాజ్యం అనటం మూర్ణత్వమే తప్ప మరొకటి 
కాదు. హిందువులు కేవలం పాలకులను మార్చాలనుకోవటం లేదు. హిందువులు పోరాటాలు, 
పాణత్యాగాలూ చేసిన కారణంగా ఏర్పడ్డ స్థానంలో బౌరంగబేబును కేవలం అతను ఇండియా 
సరివాద్దుల్లోపల పుట్టాడన్న ఒక్క కారణం చేత ప్రతిష్టంచాలని అనుకోవటం లేదు. తమ 
భూమిలో, తమపై తామే పాలకులు కావాలని వారు కోరుకుంటున్నారు.” 


సావర్కార్‌ తాననుకుంటున్న స్వరాజ్‌కు హిందూరాజ్‌ అనే ముద్ర ఉండాలని అనుకోవటం 
వల్లే ఇలా అన్నారు. 


ఇలాంటి స్వరాజ్‌ నిర్మాణానికి సావర్కార్‌ [ప్రాధమికమై నవిగా రెండు ప్రతిపాదనల్ని 
చేశారు. 


మొదటిది ః 'హిందువులు తమకు తాముగా ఒక దేశం”. ఈ ప్రతిపాదనను ఎంతో 
వివరంగా, ఒక ఉదిక్త స్వరంతో సావర్కార్‌ చేయడం చూడవచ్చు. 


సావర్కార్‌ ఇలా అంటారూ : “నాగపూర్‌లో నా అధ్యక్షపన్యాసంలో నేను అనుకున్నది 
ఇలా వివరించాను. మొట్టమొదటిసారిగా ఇటీవలి రాజకీయాల్లో తేలింది ఒకటుంది. మొత్తం 
కాంగ్రెసు భావజాలం అంతా ఒక్క తెలివితక్కువ ఊహతో దుర్భలం అయిపోయింది. 


ఆ ఊహ ఏమిటంటే ఒక సాధారణ నివాసస్థానం, [ప్రాదేశిక ఐక్యత మా(తమే ఒక దేశాన్ని 
తయారు చేసే అంశంగా భావించటం. ఇలాంటి (ప్రాదేశిక జాతీయతా భావన యూరోపులోనే 
ఖంగు తింది. నిజానికి యూరోపు నుంచే ఈ భావన ఇండియాలోకి ప్రవేశించింది. నా వాదాన్ని 
నిజం చేస్తూ ఈ కల్పనను తునాతునకలు చేసింది ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం. ఎలాంటి 
సామాన్యమైన సంబంధం లేకుండా కేవలం |ప్రాదేశికమైన నిర్మితి మీద ఒక దేశంగా 
రూపొందించబడిన దేశాలన్నీ పేకమేడల్తా కూలిపోయాయి. నాశనమయ్యాయి. వివిధ 
(పజలను కలిపి ఒక దేశంగా తయారు చేయటం అంకే అటూ ఇటూ కూరుకుపోయే 
యిసుకలాంటి (ప్రాదేశిక జాతీయత అనే భావనపై ఆధారపడి దేశాన్ని తయారు చేయడం - 
జాతి పరమై న, సాంస్కృతికమై న, చారిత్రకపరమై న దృఢమైన సంబంధాలేవీ లేని, తమను 
తాము ఒక దేశంగా మలచుకునేందుకు ఎలాంటి ఇచ్చలేని ప్రజలతో ఒక దేశాన్ని తయారు 
చేయటం - ఇలాంటీ (పయత్నాలన్నిటికీ పోలండ్‌, చెకొస్తెవేకియా దేశాలు ఒక కఠిన 
హెచ్చరికలా నిలిచి వుంటాయి. ఈ ఒడంబడిక దేశాలు తమకు మొదటి అవకాశం కనిపించగానే 
విడిపోవటం జరిగింది. జర్మన్‌లకు చెందిన భాగం జర్మనీలో చేరింది. రష్యన్లకు చెందిన భాగం 
రష్యాలోకి, చెక్స్‌ భాగం చెక్స్‌కి, పోల్స్‌ భాగం పోలండ్‌లో చేరింది. సాంస్కృతిక పరమూ, 

భాషాపరమూ, చారితకమూ అయిన సంబంధాలు భౌగోళికమై న (ప్రాదేశికమై న పరిధుల్ని 


అదేషుట: ? 14-17 





132 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 
ప EP 


మించి బలమై నవిగా నిరూపితమయ్యాయి. అయితే కొన్ని దేశాలు యూరోపులో గత 
మూడు శతాబ్దాలుగా తమ ఐక్యతనూ, గుర్తింపునూ కాపాడుకుంటూ వచ్చాయి. అవి తమ 
' ప్రాదేశిక ఐక్యతతోపాటు సాంస్కృతికమై న, జాతిపరపైన, భాషాపరమై న సంబంధాలనూ 
పటిష్టంగా ఉంచుకుంటూ వచ్చాయి. పైగా వాటికి సజాతీయ దేశ విభాగాలుగా ఉండాలనే పట్టు 
“ఉంది. అంతే ఉదావారణకు ఇంగ్రండు, (ఫ్రాన్సు, జర్మనీ, ఇటలీ, పోర్చుగల్‌లాగా అని 
, చెప్పవచ్చు. 

ః “పెన చెప్పన పర్తీక్షలన్నిటిలోనూ, లేదా ఏ ఒక్క అంశంపైనా విమర్శకు నిలబడి 
సమిప్టిగా ఏర్పడేదే ఒక సజాతీయ సమైక్య దేశం. ఇండియాలో హిందువులె న మనం ఒక 
దేశంగా నిబద్దులె ఉన్నాం. మనకు స్వంతమైన అందరికీ చెందిన ఒక ప్రాదేశిక ఐక్యత, 
పీతృభూమి మాత్రమే కాకుండా మనకందరికీ చెందిన పవిత్ర భూమి హిందూస్తాన్‌. ఇది 
మనకందరికీ చెందిన పీతృభూమితో గుర్తింపబడింది. 


భరతభూమి, ఈ హిందూస్తాన్‌ - ఇండియా ఇరువిధాలా మన పితృభూమి, పుణ్యభూమి. 
మన దేశభక్తి ఆ రకంగా రెట్టింపు నిశ్సయప్రై౦ది. మనకు సామాన్యమై న కొన్ని సంబంధా 
లున్నాయి. లెక్కలేనన్ని శతాబ్దాలుగా మన మధ్యనున్న సాంస్కృతిక, మత, చార్మితక, 
' 'భాషాపర, జాతిపరమై న సంబంధాలద్వారా సమీకృతమై న ఒక సజాతీయ సమె క్యదేశం 
“ఏర్పడింది. ఒక సమిష్టి జాతి జీవననాన్ని నడుపుకోవాలనే అభిలాషను వారిలో కల్గించింది. 
హిందువులది ఒడంబడిక దేశం కాదు, ఒక సమైక్య జాతీయ మూర్తి. 


+... “ముఖ్యంగా మన కాంగ్రెస్‌ హిందూ సోదరులను తప్పుతోవపట్టించే అంశం ఒకటుంది. 

“అయితే సజాతీయత అన్నది కొందరు ప్రజల్ని ఒక జాతీయ మూర్తిత్వ నిర్మాణానికి 
(పేరేపించేది అనే మాట నిజమే. కాని, ఇలాంటీ జాతీయ మూర్తి మత్వంలో పూర్తిగా 
జాతి,మత, భాషాపరమై న ఇతర శాఖలూ అంతర్‌ భేదాలూ లేవని మాతం కాదు. అంటే ఒక 
దేశవిభాగంగా వారు ఇతర ప్రజలతో విభేదించినంత ఎక్కువగా తమలో తాము విభేదించరు 
_అని అర్ధం. ఏక కేంద్రక దేశాలయిన (ఫ్రాన్సు, బ్రిటన్‌లు కూడా, జాతి, మత, భాషా సాంస్కృతిక 
భేదాలనుండి తప్పించుకో లెకపోయాయి:. వాటి లోపలే ఎన్నో శాఖా భేదాలు, కొన్ని 
వివక్షతలూ ఉన్నాయి. కాబట్టి జాతీయమై న సజాతీయత ఒక ప్రత్యేక ప్రజల ఐక్యతను తెలిపే 
పదం. ఈ ఐక్యత ఎప్పుడూ ఇతర ప్రజలు - వారిలో (ప్రదర్శితమయే ఇదే విధమై న ఐక్యతలో 
సాషేక్షంగానే గుర్తించటానికి వీలవుతుంది.” 


“మనలో ఎెయ్యిన్నాక్క భేదాలుండనీ, అయినా మత, సాంస్కృతిక, చారిత్రక, జాతి, 
భాషాపరమైన సంబంధాలను కలిగి ఉండటంవల్ల కచ్చితంగా సజాతీయ (ప్రజలుగా నిలబడి 
ఉన్నాం, ఈ హిందూ సజాతీయతను ముఖ్యంగా హిందేతర (ప్రజలు - అంటే ఇంగ్లీషువారు, 
జపానీయులు, ఇండియన్‌ ముస్టిములు మొదలె న వారితో సా= ఎక్షంగా గుర్తించినపుడు మనకు 


పాకిస్తాన్‌ కోసం హిందువులు సూచించే ప్రత్యామ్నాయం 133 





తెలిసివస్తుంది. ఆ కారణంవల్లే కాశ్మీరు నుంచి మద్రాసు; సింధ్‌ నుంచి అస్సాం వరకూ ఉన్న. 
హిందువులు తమకు తాముగా ఒక దేశంగా + | 


సావర్కార్‌ తన (ప్రణాళికను నిర్మించటానికి ఆధారంగా (గాంచిన రెండవ ప్రాతిపదిక 
- 'హిందూ' అనే పద నిర్వచనానికి సంబంధించింది. సావర్కార్‌ అభిప్రాయం (ప్రకారం హిందూ 
అనే వ్యక్తి “సింధు నుంచి సముదాల వరకూ వ్యాపించిన నేలను తన పీతృ భూమిగా, తన పరమ 
పవిత్ర భూమిగా, ఈ భరత భూమిని తన స్వంత (ప్రదేశంగా పరిగణించేవాడు - అంటు తన 
మతానికి పుట్టినిల్లుగా, తన విశ్వాసానికి ఒడిగా ఈ ప్రదేశాన్ని పరిగణించేవాడు హిందువు. 


వెదిక, సనాతన, జెన, బౌద్ద, లింగాయత, సిక్కు మతభేదాలను అనుసరించేవారు, 
ఆర్య సమాజం, |బహ్మసమాజం, దేవ సమాజం, (పార్టనా సమాజం ఇంకా భారత దేశంలోనే 
పుట్టిన తదితర మతాలు అన్నీ హిందూత్వ కల్పనకు సవాకరించిన అంశాలే. హిందూ అంశాలే. 
అంకే హిందూ ప్రజలనూ ఒక్కటిగా చేసే అంశాలే. 


|! ఆ సిందు సింధు పర్యంతా యస్మ భారత భూమికా | 
| పేతృ భూః పుణ్యభూ వ సవె హిందురితి స్మృతితాః | 


ఈ నిర్వచనం (పభుత్వం చేత గుర్తించబడాలి. రాబోయే (ప్రభుత్వ గణాంకాల్లో 
హిందూ జనాభా లెక్కింపుకు ఈ హిందూత్వ పరీక్షను నిర్వహించాలి. 


హిందూ అనే పదానికి నిర్వచనం చాలా జాగ్రత్తగా తయారు చేయటం జరిగింది. . 
సావర్కార్‌ అభిప్రాయంలో ఈ నిర్వచనం రెండు ప్రయోజనాలను నెరవేర్చే విధంగా 
తయారయ్యింది. మొదటిది ః ముస్లిములు, (కై స్తవులు, పార్శిలు, యూదులు మొదలై న వారిని 
మినహాయించటం, ఇండియాను ఒక పవిత్ర భూమిగా పరిగణించటమే హిందువుకావటానికి 
అర్హతగా సూ|తీకరించటం వల్ల యిది సాధ్యమయింది. 


రెండవది ః హిందువు కావటానికి అర్లతల్లో తేడాలపట్ల విశ్వాసం ఒకటి. ఈ అంశాన్ని 
మరీ ఒత్తిడి చేయక పోవటం ద్వారా బౌద్దులను, జె నుఅను,శిక్కులను చేర్చుకోవటం. 


ఇదీ సావర్కార్‌, వారి హిందూ మహాసభ నిర్మించిన ప్రణాళిక. ఈ ప్రణాళికలో 
కలవరపరిచే లక్షణాలు కొన్ని ఉన్న సంగతి ఇప్పటికే మనదృష్టికి వచ్చి ఉంటుంది. 


మొదటిది ః హిందువులు తమకు తామే ఒక దేశమని స్పష్టంగా నొక్కి చెప్పటం, ఇది 
ముస్లిములు వారికి వారు ఒక ప్రత్యేక దేశమనే అర్ధం రావటానికి దారితీస్తుంది. అది అతని. 
దృక్పథం. సావర్కార్‌ ఊహలకేమాత్రం ఆస్కారం యివ్వలేదు. దీనినే ఆయన ఎలాంటి 
సందిగ పదజాలం ఉపయోగించకుండా తన శక్తీ మేరకు నిరషేక్షంగా ఉద్దాటించారు. 1937లో 
అహ్మదాబాదులో జరిగిన హిందూ మహాసభల సమావేశంలో మాట్లాడుతూ సావర్కార్‌ ఇలా . 
అన్నారు $ా 


134 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 

“ఇండీయా ఎప్పుడో ఒక సమరస దేశంగా తయారయిపోయింది. లేదా అలా 
ఉండాలనే కేవల ఆకాంక్ష చాలు. ఇండియా ఒక నమరస దేశంగా తయారవట్రానిక్తి - ఇల్లాంటి 
ఊహలతో ముక్కుపచ్చలారని చాలా మంది రాజకీయనాయకులు ఘోరమైన పొరబాట్లు 
చేస్తుంటారు. వీటిని మన సన్నిహిత మిత్రులే అయినా ఆలోచనారహితులె న మిత్రులు అలాగే 
తీసుకుని తమ కలల్నే నిజాలుగా (భ్రమిస్తారు. అందుకనే వారు మత కలహాలపట్ల చాలా 
అసహనాన్ని షపదర్శిస్తారు. ఆ కలహాలకు మూలకారణం మత సంస్థలని అంటారు. అయితే 
అసలు వాస్తవం ఒకటుంది. ఈ మతపరమై న (ప్రశ్నలన్నీ కూడా అనూచానంగా వస్తున్నవే. 
శతాబ్దాలుగా హిందువులకు ముస్టిములకు మధ్య సాంస్కృతిక, మత, జాతీయ, స్నర్ధలమూలంగా 
వారసత్వంగా మనకు ఆంది వస్తూన్నవే అన్నదే ఆ వాస్తవం. సమయం వచ్చినపుడు వాటిని 
నువ్వు పరిష్కరించగలుగుతావు. అయితే వాటిని గుర్తించకుండా ఉండటం ద్వారా అణచివేయటం 
సాధ్యం కాదు. చాలా ముదిరిపోయిన ఈ రోగాన్ని బాగా పరిశీలించి వె ద్యం చేయాలి కానీ, 
పట్టించుకోకుండా వదిలి చేయకూడదు. మనకే మాతం సంతోషం కలిగించని కఠిన 
వాస్తవాలను అలాగే ధైర్యంగా ఎదుర్కొందాం. ఇవాళ ఇండియాను ఏక కేంద్రకమైన, 
సజాతీయమై న దేశంగా పరిగణించలేము. తద్విరుద్దంగా (ప్రధానంగా యిది. రెండుదేశాలుగా 
అంటే ఇడీయాలోని హిందువుల, ముస్టిముల దేశాలుగా కన్పిస్తోంది”. 


ఒక దేశంగా రెండు దేశాలు అనే సమస్య మీద పరస్పరం విరుద్దంగా ఉండాల్సిన 
సావర్కార్‌, జిన్నా ఇద్దరూ ఆ విషయంలో ఒక పూర్తి అంగీకారానికి రావటం అన్నది కొత్తగానే, 
వింతగానే కనిపిస్తుంది. ఇద్దరూ అంగీకరించటమే కాదు ఇండియాలో రెండు దేశాలున్నాయన్న 
విషయాన్ని నొక్కి చెబుతారు. అంటి ఒకటి హిందూ దేశం. రెండవది ముస్తిం దేశం. . రెండు 
దేశాలూ ఏఏ షరతులపై ఎర్పడి ఉండాలో అన్న విషయంలోనే వారు విభేదిస్తారు. జిన్నా 
ఎమంటారంకు ఇండియాను రెండుగా అంతే పాకిస్తాన్‌గా, హిందూస్తాన్‌గా ముక్కలు చేయాలని, 
ముస్లిం దేశం పాకిస్తాన్‌ను, హిందూ దేశం హిందూస్తాన్‌ను ఆక్రమించాలని అంటారు. సావర్కార్‌ 
మరోపక్క ఏమంటారంటే - ఇండియాలో రెండు దేశాలున్నా కూడా అది రెండు ముక్కలుగా 
ఉండకూడదు. ఒకటి ముస్టిముల భాగంగా మరొకటి హిందువుల భాగంగా విభజించబడకూడదు. 
ఈ రెండు దేశాలూ ఒకే దేశం కింద అంకే ఒకే రాజ్యాంగం గొడుగు కింద జీవించాలి. 
హీందూదేశం తనకి రావాల్సిన ప్రధానమై న స్థానాన్ని ఆ(క్రమించేటట్లు రాజ్యాంగం ఉండాలి, 
అట్టు హిందూదేశంతో ముస్లీం దేశం ఒక కిందిస్థాయి సవాకార స్థానాన్ని కలిగి గడపాలి. ఈ 
రెండు దేశాల మధ్య రాజకీయ అధికారం కోసం జరిగే పందెంలో నిబంధన ఒకే ఉండాలి. 
హందూ అయినా, ముస్తిం అయినా ఒక మనిషి ఒక ఓటు అన్నదే ఆ నిబంధనగా ఉండాలి అని 
సావర్కార్‌. సూత్రీకరిస్తారు. ఆయన ప్రణాళికలో హిందువు కాలేని అవకాశం ముస్లింలకూ 
ఉండదు. మైనారిటీ అన్నంత మాత్రాన ప్రత్యేక వాక్కులు కలిగి ఉండాలనే న్యాయం కానీ, 
మెజారిటీ అయినంత మాత్రాన శాస్తి జరిగేందుకు. ఆస్కారం కానీ ఉండకూడదని సావర్కార్‌ 


పాకిస్తాన్‌ కోసం హిందువులు సూచించే ప్రత్యామ్నాయం 135 


అ నష 


అంటారు. ముసం మతం, ముస్టిం సంస్కృతి రూపంలో ఎలాంటి రాజకీయాధికార 
సంబంధమై నా, చర్యక నా రాజ్యమే. పూచీకత్తు నిస్తుంది. అయితే రాజ్యం (లేదా పభుత్వం) 
న oa కానీ, శాసనసభలో గానీ ీ సీట్ల కోసం ఎలాంటి పూచీనీ ఇవ దు. 


ముస్తిములు అలాంటి అభయం కావాలని ఒత్తిడి చేస్తే అలా ఇచ్చిన కోటా సాధారణ 
జనాభాలో వారి నిష్పత్తికన్నా ఎక్కువ ఉండదు. ఈ విధంగా ముస్లిం దేశం (ప్రాబల్యాన్ని 
సావర్కార్‌ వారించి వేయటమే కాకుండా అది ఇంతవరకూ సాధించుకున్న రాజకీయ (ప్రత్యేక 
వహక్కులనూ తీసి వేస్తారు. 


సావర్కార్‌ సూచించిన పాకిస్తాన్‌కు ప్రత్యామ్నాయంలో ఒక విశేషం ఉంది. అది దాని 
ప్రతిపాదనలోనే ఉంది. ధైర్యం, నిశ్చయాత్మకత, నిర్మావమాటం ఆ ప్రతిపాదనలో ఉంది. 
మైనారిటీ హక్కుల గురించి కాంగ్రెసు చేసే ప్రకటనల్లో క్రమంలేని, శుష్కమై న అవిశ్చితమై న 
గుణం సొవర్కార్‌ (ప్రతిపాదనలో కన్పించదు. అది ప్రధానమైన తేడాగా గుర్తించవచ్చు. 
సావర్కార్‌ (ప్రణాళీకలో కనీసం ముస్లిములు ఎంతవరకు వెళ్లాలో, ఎక్కడి నుంచి ఇక వెళ్ళలేరో 
స్పష్టంగా చెప్పటం ఉంది. హీందూ మహాసభకు సంబంధించినంతవరకూ ముస్తిములకు తమ. 
స్థానమెక్కడో తెలుసు. అయితే మరోపక్క కాంగ్రెసుకు సంబంధించినంత మేరకు 
_ తామెక్కడున్నారో తెలియని పరిస్టితి వారిది. ఏందుకంటే కాం[గైెసు వాళ్లు ముస్టిములనూ 
వారికి చెందిన మైనారిటీ సమస్యనూ వంచనా ధోరణితో కాకున్నా ఒక దౌత్య క్రీడగా 
చూస్తున్నారు. 


సావర్కార్‌ ధోరణి వీంతది కాకపోతే తర్క బద్దమై ౦ది కాదనే చెప్పకతప్పదు. సావర్కార్‌ 
ముస్తిం దేశం ప్రత్యేకమైంది అని అంగీకరిస్తారు. వారికి సాంస్కృతిక స్వేచ్చ, వాక్కు ఉందనీ 
సమ్మతిస్తారు. వారికి సంబంధించిన దేశ పతాకాన్నీ ఉండనిస్తారు. అయినా ముస్లిం దేశం ఒక 
ప్రత్యేక జాతీయ స్వదేశంగా ఉండటాన్ని వ్యతిరేకిస్తారు. హిందూ దేశానికి ఒక జాతీయమై న 
స్వదేశాన్ని ఆయన అభిలషీంచేటప్పుడు ముస్లిములు తమకు ప్రత్యేక జాతియ స్వదేశాన్ని 
కోరుకోవటాన్ని ఎలా వ్యతిరేకిస్తారు. 


సావర్కార్‌. వాదనల్లో అసంబద్దత ఉండటం మాతమే తప్పు అయితే పెద్దగా 
పల్టించుకోనక్కర్లీదేమో! అయితే సావర్కార్‌ తన ప్రణాళికను (ప్రవేశపెట్టడం ద్వారా 
నిజంగానే ఇండియా భద్రతకు సంక్షేమానికి దారుణమై న ప్రమాదాన్ని తెచ్చి పెడుతున్నారు. 
ఒక మెజారిటీ దేశం తన దేశంలోనే పౌరులుగా ఉన్న, తన రాజ్యాంగం కిందకే వచ్చే మై నారిటీ 
వేశంలో సంబంధాలను రెండు విధాలుగా కలిగి ఉండడం సాధ్యమని చరిత్ర చెబుతోంది. 


మననము పునాతు నలత 
ముస్లిములకు ప్రత్యేక నియోజక వర్గాలుండాలనే విషయాన్ని సావర్కార్‌ వ్యతిరేకించలేదని గమనించాలి. 
ముస్లిములు మెజారిటీ ఉన్న చోట్ల కూడా ప్రత్యేక నియోజక వర్గాలు వారికి ఉండాలని సావర్కార్‌. 
అధిప్రాయప పడుతున్నాడో లేదో స్పష్టంగా తెలియదు. 


136 డాక్టర్‌ బాబాసోహిబ్‌ అంబేద్కర్‌ రచనలు - |[పనంగాలు 





ఒక పద్దతి ఏమిటంటే ఆ మైనారిటీ దేశం జాతీయతను ధ్వంసం చేసి మెజారిటీ 
దేశంలోకి కలిపేయటం. అలా రెండు కే నుంచి ఒకే దేశాన్ని ఏర్పరచటం చేయవచ్చు. 
మై నారిటీలకు భాషాపరమై న, మతపరమై న, సాంస్కృతికమై న ఎలాంటి వాక్కుల్నీ, సంస్క ఎతినీ, 
భాషనూ మైవారిటీలపై బలవంతంగా రుద్దటం ద్వారా ఈ పని చేయవచ్చు. మరో మార్గం 
ఏమంళే దేశాన్ని రెండుగా విభజించి, మైనారిటీలకు ఒక ప్రత్యేక స్వయంపాలిత, సర్వసత్తాక 
అస్తిత్వాన్ని మెజారిటీ దేశం నుంచి స్వతం[తను కల్పించటం. ఈ రెండు మార్గాలనూ 
టర్కీలో, ఆస్ట్రియాలో అనుసరించి చూశారు. ఒకటి విఫలం కాగానే మరొక మార్గాన్ని 
అనుసరించారు. 


సావర్కార్‌ ఈ రెండు మార్గాలనూ అనుసరించరు. దేశంలో ముస్తిములను అణచాలనీ 
ఆయన ప్రతిపాదించారు. తద్దిరుద్దంగా ఒక దేశం ఆత్మకు రూపాన్ని నిలిపే మతపర, 
భాషాపరమై ఫ్ర సాంస్కృతికమై న అంశాలను పెంచి పోషంచడం ద్వారా ఈ మై నారిటీ దేశం 
వాటిని అలాగే నిలబెట్టుకొనేట్లు చూస్తున్నారు. కాని, అదే సమయంలో దేశాన్ని రెండుగా 
విభజించి, అవి వాటి వాటి [ప్రాంతాల్లో సర్వసత్తాక స్వయంపాలక, ప్రత్యేక రాజ్యాలుగా 
ఏర్పడటాన్ని కూడా ఆయన అంగీకరించారు. ఒకే రాజ్యంలో రెండు దేశాలుగా వారి వారి 
మతాన్నీ, భాషనూ, సంస్కృతినీ వారు కొనసాగించుకుంటూ హిందువులు ముస్తిములు 
జీవించాలనిిఫావర్కార్‌ అభిప్రాయం. మై నర్‌ దేశాన్ని అణచివేస్తూ రావాలన్న వాదనలో దాగిన 
తెలివిని అర్దర్థి చేసుకున్నప్పుడు అభినందించక తప్పదు. ఎందుకంకే తొలిలక్ష్యం ఏమంటే 
చివరికి ఆ తేలీడింటినీ ఒక దేశంగా మార్చటమే. అయితే రెండు దేశాలు ఉండాలి కాని, అవి 
విడిగా ఉండకూడదు అనే వాదనలో (ప్రయోజనం ఏమిటో అర్ధం కాదు. పరస్పర గౌరవంతో, 
ఒడంబడికలతో కలిసి మెలిసి భాగస్వాముల్లాగా, స్నేహ్రితుల్టాగా ఈ రెండు దేశాలు కలిసి ఉండే 
మాబుతే ఈ ధోరణిని ఎవ్వరెనా సరే సమర్రించవచ్చు. అయితే అలా జరుగదు మరి. 
ఎందుకంటే సావర్కార్‌ హిందూడేశంతో సమానంగా ముస్లిము దేశం ఆధిక్యతలో కాకుండా 
ముస్తిం దేశం బానిసత్వంలోనూ ఉండాలంటారు. హిందూదేశం ముస్తిం దేశం మధ్య శతుత్వ 
బీజాలను నాటిం తర్వాత సావర్కార్‌ అవి ఒకే రాజ్యంలో ఒకే రాజ్యాంగం కింద ఉండాలని 
ఎందుకు వాదిస్తున్నాలో వివరించటం చాలా కష్టం. 


అయినా ఒక కొత్త విధానాన్ని కనుక్కున్న ఘనతను సావర్కార్‌కు ఇవ్వలేము. తన 
వీథానము స్వరె న విధానమని అతను నమ్మాలి మరి. థినినీ అర్దం చేసుకోవటం చాలా కష్టం. 
సావర్కార్‌ లేన స్వరాజ్య (ప్రణాళికకు నమూనాగా (ప్రాచీన ఆస్రియాను, (ప్రాచీన టర్కీని 
తీసుకున్నారు. ఆస్ట్రియాలో, టర్కీలో ఒక మేజర్‌ దేశం తనకు చేరువలో కొన్ని మైనర్‌ 
దేశాలను కలిగి ఉండటం, అవన్నీ ఒకే రాజ్యాంగం కింద ఉండటం, మె స నర్‌ దేశాలన్నీటిపై నా 
మేజర్‌ దేశం! 'ఆధిపత్యాని ఎ చలాయించ గలగడం - ఇవన్నీ సావర్కార్‌ గమనించారు. అందుకే 


పాకిస్తాన్‌ కోసం హిందువులు సూచించే ప్రత్యామ్నాయం 137 


ఆస్ట్రియాలో, టర్కీలో వీలు కాగా లేనిది ఇక్కడ ఇండియాలో హిందువుల కెందుకు వీలు 
పడదు అని సావర్కార్‌ ప్రశ్నించారు. 


(ప్రాచీన ఆస్టియా, [ప్రాచీన టర్కీలను నమూనాలుగా తీసుకోవటం, సావర్కార్‌ 
వాటిపై తన నిర్మాణాన్ని సాగించాలనుకోవటం నిజంగానే విడ్డూరమనిపిస్తుంది. (ప్రాచీన 
ఆస్టియా,[ప్రాచీన టర్కీ ఇక లేవన్న వాస్తవాన్ని సావర్కార్‌ గుర్తించినట్లు లేరు. [ప్రాచీన 
ఆస్టియా, [ప్రాచీన టర్కీని ముక్కల కిందికి పేల్చివేసిన శక్తుల గురించి సావర్కార్‌కు చాలా 
తక్కువ తెలిసినట్టుంది. సావర్కార్‌ తనకు చాలా ఇష్టమైన [ప్రాచిన చరిత్రకు బదులు, 
వర్తమానాన్ని అధ్యయనం చేసి ఉందే ఆయన ప్రతిపాదించిన ప్రణాళిక లాంటి దాన్ని అమలు 
చేయాలని ప్రయత్నించడం వల్లనే ప్రాచీన ఆస్ట్రియా, [ప్రాచీన టర్కీ నాశనం అయ్యాయని 
తెలిసికొని ఉండేవారు. ఆయన ప్రతిపాదించిన ప్రణాళిక అంటే హిందూ రాజ్యం' అనుసరించాలని 
ఆయన చెప్పిన ప్రణాళికలో స్వరాజ్‌ ఉంటుంది. 


ఒకే రాజ్యాంగ పరిధి కింద అందులో రెండు దేశాలు ఇమిడి ఉంటాయి. అందులో 
మేజర్‌ దేశం తన కింద మైనర్‌ దేశాన్ని ఆధిపత్యంలో ఉంచుకోవటానికి ఈ ప్రణాళిక వీలు 
కల్పిస్తుంది. ఇలాంటి [పణాళికనే అనుసరించి ఆ ప్రాచిన టర్కీ, (ప్రాచిన ఆస్రియా నాశనం 
అయ్యాయి. 


ఆస్ట్రియా, చెకొస్తెవకియా, టర్కీల విధ్వంసన చరిత్ర ఇండియాకు, హిందూ 
మహాసభ సభ్యులకు చాలా ముఖ్యమైంది. వారు చక్కగా దీనినే అనుసరించవచ్చు. ఇక్కడ నేను 
దాని గురించి ఏమి చెప్పదలచలేదు. ఎందుకంటే మరో అధ్యాయంలో వాటి దురదృష్టకర 
చరిత్ర నుండి మనం నేర్చుకోగలిగిన పాఠాలను నేను విశదీకరిస్తున్నాను. సావర్కార్‌ తయారు 
చేసిన “స్వరాజ్‌ (ప్రణాళిక ముస్తింలపై సామాజ్యాధిపత్యాన్ని హిందువులకు కల్పిస్తుంది. ఆ 
రకంగా హిందువులలో వున్న రాజవంశీయు లకున్న అవాంకార గర్వాలను తృప్తి పరుస్తుంది అని 
చెపితే సరిపోతుందనుకుంటాను. అయితే హిందువులకు ఒక శాంతియుతమైన స్థిరమైన 
భవిష్యత్తును ఇది ఇవ్వజాలదు. ఎందుకంటే ఇలాంటీ ఘోర (పత్యామ్నాయానికి ముస్లిములు 
అణిగిమణిగి అంగీకరించరు. 


అను ః డా! కె.యెస్‌. రమణ 
Ill 


సావర్కార్‌ తాను ప్రతిపాదించిన (ప్రణాళిక పట్ల ముస్తిముల ప్రతిస్పందనల్ని ఏ 
మాతం పట్టించుకోలేదు. ఆయన తన (ప్రణాళికను రూపొందించి, ముస్టిముల ముఖం మీద 
కొట్టి “అంగీకరిస్తే అంగీకరించండి, లేకపోతే పొండి” అని వదిలేశారు. స్వరాజ్య పోరాటంలో 
ముస్తిములు పాల్గొనటానికి అంగీకరించకపోవడం ఆయనకు చీమ కుట్టినట్టయినా లేదు. 


138 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు = ప్రనంగాలు 


హిందువులకు, హిందూ మహాసభకి ఉన్న శక్తి సామర్థ్యాల మీద ఆయనకు దృఢ విశ్వాసం ఉంది. 
ఎవళ్ల సహాయ సవాకారాలు లేకుండానే ఒంటీ చేత్తో హిందువులు |(బిటీష్‌ వాళ్ళ నుంచి 
స్వాతంత్ర్యాన్ని గుంజుకోగలరనే ఆయన నమ్మకం. ఆ నమ్మకంతోనే పోరాటాన్ని కొనసాగించా 
లని ప్రతిపాదించాడు. సావర్కర్‌ ఈ విషయం ముస్లిములకు చెప్పడానికే ఆయత్తమయ్యాడు. 


“మీరు వస్తే మీతో కలిసి, మీరు రాకపోతే మీరు లేకుండానే, మీరు వ్యతిరేకిస్తే, మీరు 
లేకుండానే హిందువులు తమ జాతీయ స్వాతం త్యం కోసం తాము ఎంత బాగా పోరాడగలుగుతారో 


అంత బాగా పోరాడుతారు”. 


గాందీ అట్లా కాదు. ఇండియాలో రాజకీయ నాయకుడిగా తన (పజా జీవితాన్నీ 
(పారంభించగానే స్వరాజ్యం ఆరునెలల్లోపే సంపాదించి పెడతానని భారతీయుల్ని ఉరికీపాటు 
పడేట్టు చేశారు. కొన్ని పరిస్థితులు అనుకూలిస్తే అద్భుతాన్ని చేయగలనని గాంధీ అన్నాడు. 
వీటిలో ఒకటి - హిందూ ముస్టిం ఏకతా సాధన. హిందూ ముస్లీం ఐక్యం లేకుండా స్వరాజ్యం 
రావడం కష్టమని, గాంధీ విసుగూ, విరామం లేకుండా చెబుతూ వచ్చాడు. గాంధీ ఈ నినాదాన్ని 
ఇవ్యడమనేది భారత రాజకీయాల్లో భాగంగా ఇవ్వడమే కాదు హిందూ ముస్తిముల ఐక్యం కోసం 
పూర్తి పట్టుదలతో కృషి చేశాడు. 1919 మార్చి 2న రౌలత్‌ చట్టానికి వ్యతిరేకంగా 
సత్యా[గహాన్ని చేపట్టటంతో గాందీ భారత రాజకీయాల్లో ప్రవేశించాడు. సత్యా గవాంలో 
పాల్గొనేవారు తనతో పాటుగా సత్యా(గ్రవా (ప్రతిజ్ఞపె సంతకం చేయాలని కోరారు. సత్యాగ్రహ 
ప్రచారం కొద్దికాలం మాత్రమే సాగింది. 1918 ఏప్రిల్‌ 18న సత్యాగ్రహ ప్రచారాన్ని గాంధీ 
నిలిపి వేశాడు. నిర్దేశించిన సత్యాగవా కార్యక్రమంలో భాగంగా (1919 మారి 23 తేది 
ప్రణాళికను చూడండి) 1919 మార్చి ఆరు నుండో భారతదేశ మంతటా రౌలత్‌ చట్టానికి 
వ్యతిరేకంగా (ప్రదర్శనలు నిర్వహించాలని గాందీ తలపెట్టాడు. ఆరోజు వేలాదిమందితో 
బహిరంగ సమావేశాలు నిర్వహించాలనీ, సమావేశానికి హాబ్బరె న వాళ్లందరూ కింద పేర్కొన్నట్టు 
(ప్రతిజ్ఞ చేయాలని గాంధీ పిలుపు నిచ్చాడు. 


'దెవసాక్షిగా హిందువులు, మవామ్మదీయులు ఒకే తలిదండ్రుల పిల్లిల్లాగా కలిసి మెలిసి 
ప్రవర్తిన్తాం మా మధ్య ఏ విధమై న భేదాలు లేవు. ఒకరి బాధలి ఎ మరొకరం పంచుకొంటూ వాటి 
నివారణకు ఒకరికొకరం సహాయం చేసుకోవడమే కాక కలిసికట్టుగా కృషి చేస్తాం. మేము మా 
మతాన్ని మత పద్ధతులనూ గౌరవిస్తూ ఒకరి మత స్వేచ్చకి మరొకరం ఆటంకం కలిగించకుండా 
చూసుకొంటాం. మేము మతం పేరుతో హింసాకాండకు పాల్పడం.” 


హిందువులు, ముస్టిములు ఘర్షణకి దిగేట్టు చేసే అంశాలేవీ రౌలత్‌ చట్ట వ్యతిరేక 
సత్యాగ్రహోద్యమంలో లేవు. అయినా గాందీ తన అనుచరులను ప్రతిజ్ఞ చేయాలని కోరాడు. 
దీనివల్ల గాంధీ మొదటి నుంచీ హిందూ-ముస్తిం ఐక్యానికి పట్టుదలతో ఎంత కృషి చేశాడో 


శ 


1919 మార్చి 23వ తేదీతో ఉన్న ఆయన 'మానిఫెస్టో చూడండి. 


పాకిస్తాన్‌ కోసం హిందువులు సూచించే ప్రత్యామ్నాయం 139 
_ మనకు తెలుస్తుంది. 


1919లో మవామ్మదీయులు ఖిలాఫత్‌ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ఈ ఉద్యమ 
ఆశయాలు రెండు 1) ఖిలాఫత్‌ను యధాతథంగా కొనసాగించడం, 2) టర్కీష్‌ సామాజ్య 
సమ్మగ్రతను పరిరక్షించడం. ఈ రెండు ఆశయాలు సమక్రించతగ్గవి కావు. ఖిలాఫత్‌ను 
పరిరక్షించలేము. కారణం - సుల్తానును తిరస్కరిస్తూ, టర్కీల ప్రయోజనాల కోసం 
. ఉద్దేశించింది ఈ ఆందోళన కాబట్టి. టర్కీ (ప్రజలు టర్కీని రాజరిక రాజ్యంగాకాక, గణతం|త 
రాజ్యంగా మార్చాలని కోరుతున్నారు. అట్లా గణతంత్ర రాజ్యంగా మార్చడాన్ని ప్రజలు 
కోరుతున్నప్పుడు రాజరికంగా కొనసాగనివ్వడం ఏ మాతం ధర్మం కాదు. టర్కీ సామాజ్య 
సమ్మగ్రత మీద పట్టుబట్టడం సబబు కాదు. ఎందుకంటే అనేక జాతుల్ని టర్కీ పాలనలో 
శాశ్వతంగా అణచి ఉంచడం ఇందులో ఉంది, ముఖ్యంగా అరబ్బుల స్వాతంత్రాన్ని, 
శాంతియుత పరిష్కారానికి పునాది శాంతియుత సిద్దాంతం ఉండాలని సర్వత్రా అంగీకరించి నపుడు 
అలాగీ జరగాలి. 


ఈ ఉద్యమాన్ని మహమ్మదీయులు (పారంభించారు. దాన్ని గాంధీ ఎంత పట్టుతో, 
విశ్వాసంతో అంది పుచ్చుకున్నాడంటే చాలామంది మవామ్మదీయులకే ఆశ్చర్యం కలిగింది. 
చాలామంది ఈ ఉద్యమం తాలూకు నె తిక విలువల్ని శంకించారు. నైతిక సూత్రాలు ఇంత 
సంశయాత్మకంగా ఉన్న ఖిలాఫత్‌ ఉద్యమంలో గాంధీ పాలోకూడదని వెనక్కిలాగ చూశారు. 
కాని, గాంధీ ఖిలాఫత్‌ ఉద్యమం సమంజసమని ఎంత (త్రికరణశుద్దిగా నమ్మేడంటే వాళ్ల 
హితబోధనని ససేమీరా పట్టించుకోలేదు. ఉద్యమం న్యాయబద్దమై నదేనని దానికి మద్దదతునివ్వడం 
తన విధి అనీ గాందీ చాటాడు. ఆయన వ ఇరిని ఆయన మాటల్లోనే క్రోడకరించవచ్చు." 


“నా దృష్టలో టర్క్‌ల అభ్యర్థన అనె తికమూ, అధర్మమూ కాకపోడమే కాదు. 
స్యాయదిద్ధమై ౦ది కూడా. ఎందుకంటు టర్కీ ఏదె తే తన సాంతమో దాన్నేనిలుపుకోవాలంటుంది. 
మహమ శ్రదీయుల ప్రణాళిక నసుగుడు లేకుండా చాటుతుంది. ముస్తిమేతరురికు, తురుష్కెతరులకు 
కావాల్సిన రక్షణలన్నీ ఉంటాయి. టర్కీ సార్వభౌమత్వం కింద |కె స్తవులకు, అరబ్బులకు వాళ్ల 
వాళ్ల స్వయం ప్రతిపత్తిని ఇవ్వాలి. 2) టర్కు బలహీనుడూ, అసమర్దుడూ, [కూరుడూ అని 
నేను అనుకోవటం లేదు. అతనికీ ఒక [కమపద్ధతి లేకపోవచ్చు, సరె న నేత త్వం లేకపోవచ్చు. 
ఒక బలహీనుడూ, అసమర్జుడూ, [కూరుడూ అని పదే పదే పాడేపాట ఎవరి నుండి అధికారాన్ని 
తొలగించాలనుకుంటున్నారో వాళ్ల నుంచే వింటున్నాం. ఆరోపిత కూరహాత్యలపె విచారణకి . 
తగిన కమీషన్‌ను నియమించమని అడిగారు. కాని నియమించలేదు. ఏమైనా పీడనకి 
వ్యతిరేకంగా తగిన రక్షణ కల్పించుకోవచ్చు. 3) నేను ఎప్పుడో చెప్పాను, నాకు కనుక 
ఇండియన్‌ మహ్మదీయుల పట్ల ఆసక్తి లేకపోతే, నేను టర్క్‌ల యోగక్షేమాల గురించీ ఆసక్తి 


“యంగ్‌ ఇండియా” 1920 జూన్‌ 2 


140 డాక్షర్‌ బాబాసాహైబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


చూపించను. ఆస్టియన్త పోలిష్‌వాళ్ల యోగక్షమాలు ఎంతో ఇదీ అంతేనని ఊరుకుంటాూను. 
నేను ఇండియన్‌గా తోటి భారతీయుల కష్టసుఖాలు పంచుకోవడం నా విధి. మహమ శ్రదీయుడు 
నా సోదరుడు; అతనికి కష్టకాలంలో సాయపడ్డం నా కర్తవ్యం. 4) హిందువులు, మవ్మాదీయులతో 
ఎంతమేరకి చేతులు కలపాలో దానికి సంబంధించిన విషయం. అది అనుభూతులకి, 
అభి[ప్రాయాలకీ సంబంధించింది. నా మహమ్మదీయ సోదరుల కోసం ధర్మబద్ద రిక్ష్యం 
కాంక్షీస్తూ నేను కూడా బాధపడ్డం మంచిది, వారితో పయనించడం, వారితోపాటు యావత్పథం, 
వాళ్ల లక్ష్యాలతో తూగే సాధనాలున్నంత కాలం, వెళ్లడం మంచిది. నేను మవ్మాదీయుల 
భావనలను [క్రమబద్దం చేయలేను. ఖిలాఫత్‌ అనేది మత సమస్యే. ఆ ఉద్యమానికి కట్టుబడి 
దాన్ని సాధించడానికి తన జీవితాన్ని కూడా పణంగా పెడతాడతను. 


గాంధీ ముస్టిములతో ఖిలాఫత్‌ ఉద్యమం గురించి ఏకాభిప్రాయంతో ఉండడమే కాదు, 
వాళ్ల నేతగా, సలహాదారుడుగా పనిచేశాడు. ఖిలాఫత్‌ ఉద్యమంలో గాంధీ వ్యవవారించిన తీరు, 
ఖిలాఫత్‌ ఉద్యమానికి, సహాయ నిరాకరణోద్యమానికి ఉన్న సంబంధం మసక కమ్ముకుపోయింది. 
ఎందుకంటే కాంగ్రసే సహాయ నిరాకరణోద్యమం మొదలు పెట్టిందని, స్వరాజ్య సాధనకి అది 
మార్గమని చాలామంది (ప్రజలు నమ్మారు. అట్లాంటి అభి పాయం కలగడాన్ని అర్ధం 
చేసుకోవచ్చును. ఎలా అంటే కలకత్తాలో 1920 సెప్టెంబర్‌ 7,8 తేదీల్లో జరిగిన ప్రత్యేక 
కాంగస్‌ సమావేశం, సహాయ నిరాకరణోద్యమంల మధ్య సంబంధం ఉందనుకున్నారు. కాని 
1920 సెప్టెంబరుకు ఇంకా ముందుకు వెళ్లి ఆ పరిస్టితుల్ని పరిశిలించినట్లయితే, ఈ రెండింటి 
మధ్య అసలు పొత్తు లేదని స్పష్టమౌతుంది. ఇందులో నిజం ఏమిటంటే, సహాయ 
నిరాకరణోద్యమం ఖిలాఫత్‌ ఉద్యమంలో నుండి పుట్టుకొచ్చింది కాంగ్రెస్‌ ఉద్యమమై న 
స్వరాజ్‌ నుండి కాదు. ఆ ఉద్యమం ఖిలాఫత్‌ ఉద్యమకారులు టర్కీకి సహకరించాలని మొదలు 
పెట్టినటువంటిది. ఖిలాఫత్‌ ఉద్యమకారులకు సహకరించడానికి కాం[గస్‌ దాన్ని అందుకుంది. 
స్వరాజ్‌ సాధన కాదు ముఖ్యం, ఖిలాఫత్‌, స్వరాజ్‌ రెండోది. హిందువులు ఆ ఉద్యమంలో 
చేరడానికి సానుకూలంగా ఉంటుందని అలా చేశారు. ఈ కింది వాటినిబట్టి దాన్ని అర్థం 
చేసుకోవచ్చు. 

1919 అక్టోబర్‌ 27 తేదీన ఖిలాఫత్‌ ఉద్యమం మొదలయ్యిందని చెప్పవచ్చు. 
ఆరోజుని మొత్తం దేశం అంతా జరుపుకున్నారు. 1919 నవంబర్‌ 23 తేదీన మొదటి ఖిలాఫత్‌ 
సమావేశం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలోనే ముస్టిములు సహాయ నిరాకరణోద్యమ 
_ అవకాశాన్ని (బ్రిటీషు వాళ్లు ఖిలాఫత్‌ తప్పు సరిదిద్దుకునేందుకు మార్గంగా పరిశీలించారు. 
1919 మార్చి 10వ తేదీన కలకత్తాలో ఖిలాఫత్‌ సమావేశమై సహాయ నిరాకరణోద్యమమే 
తమ ఆందోళనని ముందుకు తీసుకుపోయే సాటిలేని ఆయుధం అని భావించారు. 


1920 జూన్‌ 9వ తేదీన అలహాబాద్‌ ఖిలాఫత్‌ సమావేశం జరిగింది. సహాయ 


పాకిస్తాన్‌ కోసం హిందువులు సూచించే ప్రత్యామ్నాయం 14. 


. నిరాకరణోద్యమానికి దిగాలని అది ఏకగ్రీవంగా తీర్మానించింది. తమ కార్యక్రమ వివరాలు 
తయారు చేయడానికి కార్య నిర్వవాణ కమిటీని ఏర్పాటు చేసింది. టర్కీ (ప్రజల బాధలను 
1920 ఆగష్టు 1 నాటికి తీర్చకపోయినట్టయితే తాము సహాయ నిరాకరణోద్యమాన్ని 
చేపడతామని వై స్‌రాయ్‌కి 1920 జూన్‌22వ తేదీన ముస్టిములు సమాచారం పంపారు. 1920 
జూన్‌ 30న అలహాబాదులో జరిగిన ఖిలాఫత్‌ కమిటీ సమావేశమైంది. వె (సాయ్‌కు ఒక నెల 
వ్యవధి ఇచ్చి చూడ్డం జరిగింది. ఇక సహాయ నిరాకరణోద్యమం మొదలు పెడదామని 
తీర్మానించింది. 1920 జూలె 1 తేదీన నోటీసు ఇవ్వడం జరిగింది. 1920 ఆగస్టు 1న 
సహాయ నిరాకరణోద్యమం మొదలె ంది. సంగ్రహ పరిశీలననుబట్టి సహాయ నిరాకరణోద్యమాన్ని 
ఖిలాఫత్‌ కమిటీ మొదలు పెట్టిందని తెలుస్తుంది. కలకత్తాలో జరిగిన (ప్రత్యేక కాంగ్రెస్‌ 
సమావేశం కూడా, ఖిలాఫత్‌ కమిటీ ఏ నిర్ణయాలనె తే చేసిందో వాటికి ముద్ర వెయ్యడానికే 
జరిగింది. స్వరాజ్‌ సాధించాలనే ఆసక్తితో కాక ముస్లిములకు మద్దతునిస్తూ ఖిలాఫత్‌కీ సాయ 
పడేందుకు అది జరిగింది. కలకత్తాలో జరిగిన కాంగ్రెస్‌ ప్రత్యేక సమావేశంలో కాంగ్రెస్‌ చేసిన 
తీర్మానాలనూ చదివినట్లయితే ఇది మనకు స్పష్టంగా తెలుస్తుంది. 


సహాయ నిరాకరణోద్యమాన్ని ఖిలాఫత్‌ కమిటీ [ప్రారంభించినా కాం(గైస్‌ సమావేశంలో 
థిలాఫత్‌ లక్ష్యాలకీ వత్తాసుగా దాన్ని ప్రతిపాదించి తీర్మానించడానికీ ఈ ఖిలాఫత్‌ కమిటీకి 
 సలహాలనిచ్చి ఆ కమిటీతో మమేకం అయి దాని బాధ్యత వహించినవాడు గాందీయే. 


© 





ఖిలాఫత్‌ సమస్య విషయంలో ఇద్దరు భారతీయులు, ఇంపీరియల్‌ ప్రభుత్వం భారతీయ ముస్తిం పట్ల 
తమ బాధ్యత నిర్వహించడంలో విఫలమయ్యారు. ప్రధానమంత్రి ఉద్దేశ పూర్వకంగా ముస్తిములకు 
ఇచ్చిన మాటని నెరవేర్చలేదు. ఆ ముస్లిం సోదరుల న్యాయమై న కోరికకు మద్దతుగా, ముస్తిమేతర 
భారతీయులు (పతివాళ్లూ తమ వాళ్ల తమ బాధ్యతగావారి మతపర విపత్తును ఆధిగమించడానికి 
సాయపడాలి". 

“వాస్తవ సమస్య బట్టి 1919 ఏప్రిల్‌ సంఘటనల విషయంలో రెండు (ప్రభుత్వాలు పూర్తిగా, ఆ 
సమస్యను నిర్హక్ష్యం చేశాయి. అమాయకపు పంజాబ్‌ ప్రజలను రక్షిం చలేకపోయాయి. ఆ (ప్రజలపై 
అమానుషంగా ప్రవర్తించిన అధికార్తను దండించలేదు. అధికారికంగా జరిపిన చాలా నేరాలకు ప్రత్యక్షంగా 
బాధ్యుడై న సర్‌మె ఖేల్‌ ఓ డయ్యర్‌ నిరోష అని నిరూపించుకోవాలి. ఆయన పరిపాలనలో అనేకమంది 
(ప్రజలను చాలా ఇబ్బందులకు గురిచేశాడు. ఈ విషయంపై ప్రభువుల సభలో చర్చకు వచ్చినపుడు 
ఇండియా ప్రజల పట్ల కొంచెమైనా సానుభూతి చూపించలేదు. ఉగవాదం, పంజాబ్‌ భయంకర 
పరిస్థితులు, ఇటీవల వెలువడ్డ వ సాయ్‌ ప్రకటన పంజాబ్‌, ఖిలాఫత్‌ విషయాల్లో జరిపిన సంఘటనలకు 
కొంచమై నా పశ్చాత్తాపం కనిపంచలేదనడానికి సాక్ష్యం. 

“ఈ రెండు సంఘటనల్లో జరిగిన దారుణానికి [ప్రాయశ్చిత్తం లేకపోతే భారతదేశం తృప్తి పడదని 
కాంగ్రెస్‌ భావిస్తోంది. తమ ఆత్మగౌరవం కాపాడుకోవడానికి (బిటీషువారు భవిష్యత్తులో అట్లాంటి 
తప్పులను మళ్ళీ చెయ్యకుండా ఉండడానికి స్వరాజ్య స్థాపన ఒక్కటి మార్షం. 

జరిగిన తప్పుల సవరణ జరిగేదాకా, స్వరాజ్య స్టాపన జరిగేదాకా గాందీజీ శ్రీకారం చుట్టిన (కమాభివృద్ది 
మత అహింసాత్మక సహాయ నిరాకరణని భారత ప్రజలు స్వీకరించాలి ఆని కాం (డైస్‌ ఆభి పాయం. దాన్ని 
శ్రీమతి అనిబీసెంట్‌ 1920 మ. థిలాఫత్‌కే మద్దతుగా సహాయ నిరాకరణోద్యమంలో ఇతర 
విషయాల్ని కలపకూడదన్న గాంది మాటల్ని గుర్తుంచుకోవాలి. అయితే ne హిందువులను 
ఆకర్షించడానికి చాల్లేదు. 1920 మే ౩౦, 31 తేదీన బనారస్‌లో ఆలిండియా కాం[స్‌ కమిటీ సమావేశం 
జరిగింది. పంజాబ్‌లో జరిగే అత్యాచారాలను, సంస్కరణల చట్టంలోని లు ఉదేకపరచే 
కారణాలుగా గుర్తించింది - (ది ప్యూచర్‌ ఆఫ్‌ ఇండియన్‌ పాలిటిక్స్‌, పుట 250). 


142 డొక్షర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


1919 నవంబరు 23వ తేదీన ఢిల్లీలో జరిగిన మొదటి ఖిలాఫత్‌ కమిటీ సమావేశానికి 
గాంధీ హాజరయ్యాడు. గాంధీ కేవలం హాజరవడమే కాదు ఖిలాఫత్‌ కమిటీకి సహాయ 
నిరాకరణోద్యమాన్ని చేపట్టమని ఖిలాఫత్‌ సమస్యని |బ్రిటీష్‌వారు గుర్తించేట్టు చేయాలంటే 
ఈ ఉద్యమాన్ని అందుకొమ్మని చెప్పినవాడు ఆయనే. గాంధీ ఖిలాఫత్‌ . ఉద్యమంలో 
ముస్లిములు చేరడంతో ఆ ఉద్యమానికి మంచి గుర్తింపు వచ్చింది. ఖిలాఫత్‌ ఉద్యమానికి 
హీందువుల మద్దతు కోసం ఆ(త్రపడ్డారు. 1919 నవంబర్‌ ౩ తేదీన జరిగిన ఖిలాఫత్‌ సమావేశానికి 
ముస్టిములు హిందువులను ఆహ్వానించారు. మళ్లీ 1920 జూన్‌ ౩వ తేదీన జరిగిన అలహాబాదు 
సమావేశంలో హిందువులు, ఖిలాఫత్‌ ముస్లిములు జాయింట్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ 
సమావేశానికి సఫ్రూ, మోతీలాల్‌ నె హూ, అనిబీసెంట్‌లతో పాటు చాలామంది హాజరయ్యారు. 
కాని హిందువులు ముస్లిముల ఖిలాఫత్‌ ఉద్యమంలో చేరడానికి సంకోచించారు. గాంధీ ఒక్కడే 
ఖిలాఫత్‌ ముస్లిముల ఉద్యమంలో చేరిన ఏకె క హిందువు. గాంధీ ఖిలాఫత్‌ ఉద్యమంలో ధైె ర్యంగా 
చేరడమే కాక ఆ ఉద్యమంతో అడుగు వేశాడు. కాదు నడిపించాడు. 


1920 బూన్‌ 9న అలహాబాదులో ఖిలాఫత్‌ సమావేశం జరిగింది. అందులో సహాయ 
నిరాకరణోద్యమ కార్య క్రమాన్ని తయారు చెయ్యడానికి ఒక కార్య నిర్వహణ కమిటీని ఏర్పాటు 
చేశారు. ఆ కమిటీ సవివరంగా కార్యక్రమాన్ని తయారు చెయ్యాల్సి ఉంది. గాంధీ ఒక్కడే ఆ 

కార్య నిర్వహణ కమిటీలో ఉన్న హిందువు. 1920 ఆగస్టు ఒకటో తేదీకి ముస్లిముల బాధలను 
' తీర్చకపోయినబ్హయితే సహాయ నిరాకరణోద్యమాన్ని మొదలు పెడదామని బిటీష్స్‌వె ప్రాయ్‌కి 
జూన్‌ 20, 1920నాడు ఒక ఉత్తరాన్ని పంపేడు. అదేరోజున ఖిలాఫత్‌ ఆశయ లక్ష్యాన్ని 
వివరిస్తూ తానెందుకు అందులో చేరిందీ, ఖిలాఫతీయులని తృప్తి పరచాల్సిన అవసరం గురించీ 
వె ప్రాయ్‌కి గాంధీ ఒక ఉత్తరం రాశాడు. ఈ సంఘటనలో 1920 జూలె 1 తేదీనాడు సహాయ 
నిరాకరణోద్యమాన్ని మొదలు పెడదామని నోటీసు ఇచ్చింది గాంధీయే కాని ఖిలాఫత్‌ 
ఉద్యమకారులు కాదు. అదే విధంగా 1920 ఆగస్టు 1వ తేదీన సహాయ నిరాకరణోద్యమ 
కార్యక్రమానికి త్గుది మెరుగులు దిద్దింది గాంధీయే. అందులో భాగంగా గాంధీ తనకిచ్చిన 
పతకాన్ని బ్రిటీష్‌ వాళ్లకి తిరిగి ఇచ్చేశాడు. ఖిలాఫత్‌ ఉద్యమీయులు సహాయ నిరాకరణో ద్యమాన్ని 
చేపట్టడానికి దాన్ని [ప్రారంభించడానికి ఉత్సాహం చూపించింది గాంధీయే. అదే. విధంగా 
కాం(గెస్‌ కమిటీని, ఈ భిలాఫల్‌ ఉద్యమానికి మద్దతుగా సహాయ నిరాకరణోద్యమాన్ని చేపే 
దానికి.పురికొల్చింది కూడా ఆయనే. ఆ తీర్మానాన్ని కాంగ్రెస్‌ చే ఆమోదింప చేయించాడు. 
అదే లక్ష్యంతో గాంధీ 1920 ఆగస్టు 1 నుండి 1920 సెప్టెంబరు 1 వరకు భిలాఫత్‌ ఉద్యమ 
స్థాపకులె న ఆలీ సోదరులు కలిసి ఆ ఉద్యమానికి ప్రజల మద్దతు సంపాదిచడానికీ దేశ పర్యటన 
గావించారు. గాంధీ, ఆలీ సోదరుల మధ్య సామరస్యం లేకపోవటాన్ని ప్రజలు గమనించే 
ఉంటారు. మోరడన్‌ రివ్యూ అనే పత్రికలో పేర్కొన్నట్టు “వారి ఉపన్యాసాల్ని (శ్రద్ధగా చూస్తే 
ఖిలాఫత్‌ దుస్థితి గురించి ఒకళ్లు ఎంతో దూరంలో నున్న టర్కీని ప్రబల అంశంగా చేసుకొని 


పాకిస్తాన్‌ కోసం హిందువులు సూచించే (ప్రత్యామ్నాయం 143 


ఉపన్యసిస్తే, మరొకళ్ళు ఇండియాకు స్వరాజ్యం సాధించే ధ్యేయంతో ఈ సహాయ 
నిరాకరణోద్యమాన్ని చేపట్టవలసిన ఆవశ్యకత ఉంటుందంటున్నారు”. ఈ రెండింటి మధ్య 
విభేదాలతో కూడుకున్న ప్రయోజనాలు, దాని అంతిమ లక్ష్యం మధ్య స్పష్టంగా కన్పిస్తుంది. 
కాని గాంధీ ఖిలాఫత్‌ ఉద్యమానికి కాం[గెస్‌ మద్దతు పొందడంలో పూర్తిగా సఫలీకృతుడై నాడు. 


చాలాకాలం ముస్తిములను తమవేపు లాక్కునేందుకు హిందువులు నిమగ్నమయమేరు. 
తనకీ, ముస్తిమ్‌ లీగ్‌ కీ మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చడానికి చాలా యాతన పడింది కాంగ్రెస్‌. 
వీరిమధ్య సఖ్యత కుదర్చడానికి చేపట్టిన పద్దతులు ఫలితంగా 1916లో హిందూ-ముస్తిముల 
మధ్య కుదిరిన లక్నో ఒప్పందం గురించి తన అభిప్రాయాల్ని స్వామి శ్రద్దానంద సవివరంగా 
వ్యక్తం చేశాడు. ఆ సంవత్సరంలోనే కాం (గెస్‌ రకోలో సమావేశం జరిపింది. దాన్ని గురించి 
స్వామి శ్రద్దానంద ఇలా అన్నాడూ ః నేను స్టేజి మీద కూర్చుని (లక్నో కాంగ్రెస్‌ వాట్‌ ఫారం, 
మొదటిగా నేను గమనించిందేమంకే 1893 లాహోర్‌లో జరిగిన కాం[గస్‌ సమావేశంలో 
ముస్తిమ్‌ ప్రతినిధుల సంఖ్య కంకే ఈ సమావేశంలో ముస్లిములు నాలుగురెట్లు ఎక్కువ 
హాజరయ్యారు. 


మెజారిటీ ముస్లిం ప్రతినిధులు బంగారం, వెండి, సిల్క్‌ ఎంబ్రాయిడరీ చోగాలు 
(వేలాడే అంగీలు) మామూలు కోట్లపై వేసుకున్నారు. కాంగ్రెస్‌ తమాషా కోసం డబ్బున్న 
హిందువులు ఆ బంగారం, వెండీ, జరీ అంగీలను తయారు చేయించి ఇచ్చినట్టు ఒక పుకారు 
ఉంది. 433 మంది ముస్లిం ప్రతినిధులలో 30 మందే బయట నుండి వచ్చిన వాళ్లు. మిగతా 
403 మంది ముస్రిం ప్రతినిధులు లక్నో నగరవాసులే. వాళ్లందరికీ ఉచిత వసతి భోజన 
సదుపాయాలను కల్పించారు. సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ గారి కాంగ్రెస్‌ వ్యతిరేక ముస్రింలీగ్‌ 
బహిరంగ సభలో (ప్రతినిధులుగా పాల్గొనవద్దని ముస్టిములకి బోధించింది. ఆ ప్రచారానికి 
వ్యతిరేకంగానూ వారి సమావేశానికి అనుకూలంగా ఏర్పాటు చేయడానికి కాం(గెస్‌వారు 
నాలుగు రాత్రుల ముందే లక్నోలోకి చేరుకొని వారి కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశారు. 
కాంగ్రెస్‌ వ్యతిరేక ప్రచారాన్ని త్రప్పికొట్టారు. దాని ఫలితంగా లక్నోలోని చందూర్‌ భానాలన్ని 
ఖాళీ అయ్యాయి. 30 వేల హిందూ ముస్లిం శోతల్ని ఉద్దేశించి డజనుకు పె గా వేదికల మీద 

1. మాడరన్‌రివ్యూలోని సూచనను గాంధీ నిరాకరించాడు. అది కూరమై ౦దన్నాడు. 1921 అక్టోబరు 21 
నాటి యంగ్‌ ఇండియాలో రాసిన వ్యాసంలో గాంధీ మాడరన్‌ రివ్యూ విమర్శను (ప్రస్తావిస్తూ ఇలా. 


అన్నారు । మౌలానా మహమ్మద్‌ ఆలీ విషయంలో ఖిలాఫత్‌ ఆతని మతం. నా విషయంగా ఖిలాఫత్‌ 
కోసం జీవితాన్ని మీదు కట్టాను. ముసల్మాన్‌ కత్తి నుంచి గోరక్షణకు హామీ ఇస్తున్నా. ఆది నా మతం. 


2. సహాయ నిరాకరణ తీర్మానాన్ని ఓటింగుకు పెట్టినపుడు అనుకూలంగా 1886 ఓట్టు ప్రతికూలంగా 
1884 ఓట్లు వచ్చాయి. స్వర్గీయ టాయర్స్‌ నాతో చెప్పేందేమిటంటే కాంగ్రెస్‌ ప్రతినిధుల్లో 
చాలామంది కలకత్తాలోని టాక్సీ (డె వర్డు, ఆ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసినందుకు వాళ్ళకి 
ముట్టు చెప్పారట. 


3. లిబరేటర్‌, 1926 ఏపిల్‌ 22. 


144 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు = ప్రసంగాలు 





నుండీ మాట్లాడారు. ఆ తర్వాత ముస్తిం ప్రతినిధులు ఎంపిక చేయడమో లేక ఎన్నికవ్వడమో 
జరిగింది. ఈ సంగతులన్నీ నాకు లక్నో కాంగ్రెస్‌లో పాల్గొన్న ప్రతినిధులు లోపాయికారిగా 
చెప్పినవి. 

ముస్లిం [పతినిధుల్ని గొప్ప చేశారు. ఓ ముస్తిం ప్రతినిధి ఉర్దూలో తీర్మానానికి మద్దతు. 
నిస్తాడు. అతను హాజ్జరత్‌, నేను మవామ్మదీయ ప్రతినిధిని అని మొదలెడతాడు. వెంటనే ఓ 
హిందూ (ప్రతినిధి లేచి సెభాష్‌ సెభాష్‌ అని అరుస్తాడు. ఇక చూడండి కోలాహలం చెప్పడానికీ, 
లేదు.” 


గాంధీ ఖిలాఫత్‌ ఉద్యమాన్ని అందుకుని రెండు లక్ష్యాల్ని సాధించారు. ఆయన 
ముస్తింఠపె విజయాన్ని సాధించడానికి కాంగ్రెస్‌ ప్రణాళికను చాకచక్యంగా అమలు చేశాడు. 
రెండోది; గాంధీ కాంగ్రెస్‌ను ఒక శక్తిగా తీర్చి దిద్దాడు. దానిలో ముస్తిం చేరడంతో కాంగెస్‌కి 
పూర్తి మద్దతు లభించినట్లయింది. ఖిలాఫత్‌ లక్ష్యాలు ముస్రింలను రాజకీయ రక్షణల కంకే 
ఎక్కువగా ఆకర్షించాయి. దానితో బయటనున్న ఇతర ముస్లింలు కూడా కాంగ్రెస్‌లో చేరడం, 
మొదలు పెట్టారు. హిందువులు వారికి స్వాగతం పలికారు. దీనితో [బిబీషు వారికి వ్యతిరేకంగా, 
పోరాడ్డానికి వారు ఆకర్షిత్తులె వారి ముఖ్యోద్దేశ్యం |బిటీషు వారిని ఎదుర్కోవడం కనక అందరూ 
కాంగ్రెస్‌లో చేరారు. దీనికి కారణం గాంధీయే కనుక ఈ పేరు ఆయనకే దక్కుతుంది. ఇల్లా 
పని చేయడమనేది చాలా సాహసోపేతమై న పని అని చెప్పవచ్చును. 


1919లో ముస్లిములు హిందువుల్ని సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనమని 
అడిగారు. వారు టర్కీకి, ఖిలాఫత్‌కు సహాయం చేయాలని ముస్టిములు ఆశ. అప్పట్లో 
హిందువులు మూడు వర్గాలుగా చీలిపోయారు. ఒక వర్గం సహాయ నిరాకరణోద్యమాన్ని 
సూత్ర పాయంగా వ్యతిరేకించిన వారు. రెండోవర్గానికి చెందినవారు ముస్తిములు గోవధను 
ఆపితే సహాయ నిరాకరణోద్యమంలో పాలొనడానికి అంగీకరించిన హిందువులు. మూడో 
వర్గం హిందువులు, ముస్తిములు సహాయ నిరాకరణోద్యమంలో సహకరిస్తే ఆష్టనిస్తాన్‌ భారతదేశాన్ని 
జయించడానికి ఆహ్వానిస్తామనేవారు. ఈ సహాయ నిరాకరణోద్యమం స్వరాజ్యం స్థాపించడానికి 
బదులు భారతదేశంలో ముస్లిముల రాజ్యం నెలకొల్పడానికి ఎక్కువగా సహాయ పడుతుందేమో 
నని వెనక్కి తగ్గారు. 


గాంధీ సహాయ నిరాకరణోద్యమంలో చేరడానికి వ్యతిరేకించిన హిందువుల్ని గురించి 
లెక్క చేయకుండా తను కార్యోన్ముఖఘుడయ్యాడు. ఆయన ఈ ఉద్యమాన్ని వ్యతిరేకించేవారి 
దృక్పధం సందిగ్రమై నదని పేర్కొన్నాడు. ఎవరె తే హిందువులు, ముస్టిములు గోవధను ఆపితే 
చేరతామన్నాలో వారిని గురించి గాంధీ ఇట్టా చెప్పారూ. 


క యంగ్‌ ఇండియా, 1919 డిసెంబరు 10 


పాకిస్తాన్‌ కోసం హిందువులు సూచించే ప్రత్యామ్నాయం 145 


తండాకు. 





తద: శే 





“నేను విన్నవించేదేమంకే హిందువులు ఆ గోరక్ష అంశాన్ని ఇక్కడ లేవఎెత్తవద్దం 
టున్నాను. నిజమై న స్నేహితుడు కష్టాల్లో ఏ స్వార్దం లేకుండా ఆదుకొన్నవాడే. సహకారం 
అనేది వాణిజ్యంలో చేసుకొనే ఒప్పందాలలో అవసరం అవుతుంది. కాని స్నేహంలో 
కాదంటాను. మినహాయింపులతో కూడిన సవాకారం కల్తీ సిమంటులాంబిది. ఎందుకంటే అది 
అతకదు. అట్లానే ఈ సవాకారం అంటాను. మవామ్మదీయులు హిందువుల గో సంరక్షణను 
అర్ధం చేసుకొని, గౌరవించి తమంతట తామే గోవధను నిషధించినట్లయితే వారికి హిందువులు 
మద్దతునిచ్చి ఆ పని చేయవచ్చు. లేకపోవచ్చు. అయినా నేను గోవును పూజించినప్పటికీ 
గోవధను ఆపమని పరస్పర సవాకారానికి ముందుగా నిబంధన పెట్టాలనటంలో ఏ హిందువుకూ 
లొంగను. ఏ నిబంధనలూ లేని సహాకారం అంటే గోవులకు రక్షణ ఇవ్వటం”. 


సహాయ నిరాకరణోద్యమం లో చేరని హిందువులు ముస్లిములు ఇండియాపె 

దండెత్తడానికి ఆప్టన్లను పిలుస్తారని భయపడ్డారు. అట్లాంటి వారికి గాంధీ ఇల్లా చెప్పాడో ౩ 
తో యముగా ఇటీ, QQ రా యం 

“హిందువుల హెచ్చరికను చాలా సులభంగా అర్దం చేసుకోవచ్చు. అందులో కొంత న్యాయముంది. 
ముస్లిం స్థితిని ఎదుర్కూనడం చాలా కష్టం. నా అభిపాయంలో ఇండియాను ముస్లిములు, 
ఇంగ్లీషు వారి మధ్య యుద్దభూమిగా మార్చేదానికంకు, హిందువులు సహాయ నిరాకరణోద్యమం 
చేపట్టి పూర్తిగా వెంట నే విజయం సాధించడం మంచిది. నాకు ఒక చిన్న సందేహం కూడా 
లేదు. 


మహమ్మదీయులు గనుక ప్రకటించిన లక్ష్యాలకు నిజంగా కట్టుబడి ఉండి, స్వయం 
నిగ్రహశక్తితో త్యాగాలు చేయడానికి సిద్ధపడితే, హిందువులు వారితో సహకరించవచ్చు. కనుక 
సహాయ నిరాకరణోద్యమంలో చేరాలి. నేను కూడా నమ్మేదేమంటే హిందువులు మవామ్మదీ 
యలకు సహాయం చేయరు. ఎందుకంటే ముస్తిముల మధ్య |బిటీష్‌ సెన్యం మధ్య 
సంఘర్షణను పెట్టి ఆష్టన్సను ఆహ్వానించే స్థితిలో వారికి సహాయపడరు. (బ్రిటీషు సై న్యం కూడా 
ఆధునిక శిక్షణ పొంది హిందూ సరివాద్దు [ప్రాంతాలపై దండెత్తి తనను కాపాడుకొన గల స్టితిలో 
ఉంది. ఒకటే మార్గం ఏమిటంటే మహమ్మదీయులు ఇస్టాం పేరుతో దాని గౌరవాళ్టిం గట్టిగా 
పోరాడగలరు. తద్వారా సహాయ నిరాకరణో ద్యమాన్ని నిజంగా అందుకోగలుగుతారు. ఇది 
కేవలం సమర్థవంతంగా కొనసాగించడమే కాక ఎక్కువమంది ఈ ఉద్యమాన్ని చేపట్టుడానికి 
అవకాశముంది. కాని ఇది పూర్తిగా వ్యక్తి మనస్తాక్త్షికే వదిలి వేయడం జరిగింది. నేను ఏ వ్యక్తికి 
కాని లేక సంస్థకి కాని, అన్యాయం జరిగితే సహించలేను. నేను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో 
ఆ వ్యక్తిని లేక సంస్థని నిలపడానికి కారకుడవుతాను. నేను దానికి జవాబు నన్ను సృష్టించిన 
వాడికి చెప్పుకోవాలి. నేను మానవత్వంతో చేయగలిగిన నై తిక పరమై న విలువతో చేస్తాను. 
అది కూడా తప్పు చేసిన వాళ్ళని గాయపరచకుండా. అన్యాయానికి పె చెప్పిన పద్దతిలో 


గా. 
Qa. 





స్‌ యంగ్‌ ఇండియా, 1920 జూన్‌, 9. 


వ. దాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - (ప్రసంగాలు 


బాం = 


మద్దతు నివ్వడం చాలా తేలిక. అట్లాంటి నై తిక విలువలను అమలు చేయడానికి గట్టి మనోశక్తి 
వలి. అందులో ఎట్లాంటి అసహ్యాన్ని తొందరపాటుతనాన్ని చూపించకూడదు. సహాయ 
నహాకరణోద్యమం తప్పనిసరిగా న్వచ్చందంగానే అమలు చేయగలగాలి. దాని అమలు అంతా 
మహమ్మదీయుల ఆచరణపెన ఆధారపడి ఉంది. దీన్ని దాటించడం వల్ల వారికే లాభం. 
హిందూ సహాకారం దానంతటదే వస్తుంది. (పభుత్వం, గొప్పదీ, శక్తివంతమై ౦దీ అయినా రక్త 
గబాతమై న (పతిఘటనకి దిగిరాక తప్పదు.” 


ఇక్కడ దురదృష్టమేమిబంకే గాంధీ ఏదై తే ఆశించాడో అంటే ఏ ప్రభుత్వం కూడా 
తత్తరహాత (పతిఘటనకు నిలవలేదు అని ఆశించాడో అది వాస్తవం కాలేదు. సహాయ 
మఎాకరణోద్యమం మొదలుపెట్టి సంవత్సరం కాకముందే గాంధీ ముస్టిములు నిరుత్సాహ 
సడీపోయేరని భావించాడు. 

“వాళ్ల పట్టలేని కోపంతో ముస్లిములు కాంగ్రెసును, ఖిలాఫత్‌ వ్యవస్థను ఎక్కువ శక్తితో 
ఇంకా దృఢ కార్యాచరణను చేపట్టాలని కోరారు. ముస్తిములు ఖిలాఫత్‌ సమస్యను భారతదేశం 
సామర్ధ్యంతో తీర్చగలదని, అది స్వరాజ్‌ వంటిది అని అనుకుంటున్నారు. ఆ ముస్తిములు 
స్వరాజ్‌ సాధించడంలో తప్పకుండా ఆలస్యం అవుతుంది. అంతవరకూ వేచి ఉండడం 
తప్పనప్పుడు భారతదేశ ముస్తిములు టర్కీ ఐరోపా జలాలలో లుప్తమై పోతుంది. ఆదుకొనే 
శక్తిలేక గుడ్డప్పగించి చూస్తూ ఉండాలి. 


ఈ దృక్పథంతో సానుభూతి లేకుండా ఉండడం సాధ్యం కాదు. నేను ఆలోచించేదేమంకే 
సామర్ధ్యంతో పరిష్కార ముంకే దాన్ని వెంటనే కార్యరూపంలో పెట్టమని సలహా ఇచ్చేవాణ్ని. 
ఖిలాఫత్‌ ప్రయోజనం మనమింకా ముందుకు తీసుకెళ డానికి మార్గం కనిపిస్తే నేను 
సంతోషంగా స్వరాజ్య కార్యక్రమాన్ని వాయిదా వేసేద్దామంటాను. లక్షలాది ముస్లిములు పడే 
బాధలకు ఉపశమనం కలిగించేటట్లయితే నేను సహాయ నిరాకరణోద్యమాన్ని మించిన 
నివారణ చర్యలను తీసుకొని ఉండేవాళ్ణి. 


“నా అభిప్రాయమేమం పే ఖిలాఫత్‌ తప్పును సరిదిద్దుకోవడానికి వెంటనే స్వరాజ్యసిద్దికి 
కార్యాచరణ పథకాన్ని చేపట్టాలి. నాకనిపించేది ఖిలాఫత్‌ సమస్యకు పరిష్కార మార్గం 
స్వరాజ్యం సాధించడమే. ఇది ఒకదానితో ఒకటి ముడిపడి ఉంది. టర్కీకి భారతదేశం ఏ 
విధంగా సహాయ పడగలదంటే అది తగినంత శక్తిని తనకు తాను చేకూర్చుకొనేట్టు 
చెయ్యడం. టర్కీ కనక తగిన కాలంలో శక్తిని సంపాదించుకోలేకపోతే టర్కీ యూనియన్‌ 
నుండి రాజీనామా చేయడం అనివార్యం. షక్షవాతం వచ్చిన వ్యక్తి మరొక పక్షవాత వ్యాధి (గస్తుడికి 
సహాయం చేయలేడు. కాబట్టి తన పక్షవాతాన్ని తగ్గించుకోవటానికి ప్రయత్నించడం 
మంచిదని నా ఉద్దేశ్యం. కేవలం ఉ(దేకపూరితంగా అనాలోచితంగా హింసకు పాల్పడితే 
విచ్చిన్నానికి దారి తీస్తుందే తప్ప టర్కీకి ఉపశమనం కొద్దిగా కూడ కల్షించదు”. 


పాకిస్తాన్‌ కోసం హిందువులు సూచించే ప్రత్యామ్నాయం 147 


ముస్తిములు గాంధీ సలహాను వినే స్థితిలో లేరు. వారు అహింస అనే సిద్దాంతాన్ని 
ఆరాధించే స్థితిలో లేరు. వ్యతిరేకత తెలియజేస్తున్నారు. వారు స్వరాజ్‌ వచ్చేంతవరకూ ఓపిక 
పస్టే స్థితిలో లేరు. ముస్తిములు ఎంత తొందరగా టర్కీకి ఖిలాఫత్‌ ఉద్యమం రక్షించడానికి 
సహాయ పడగలమనే ఆతృతతో ఉన్నారు. హిందువులు భయపడినట్లు ముస్తిములు అసహనంగా 
వ్యవవారిస్తున్నారు. ఆప్టనిస్తాన్‌ భారతదేశాన్ని జయించడానికి సిద్దంగా ఉన్నట్టు హిందువులు 
అనుకుంటున్నారు. ఎంతవరకు ఖిలాఫతీయులు ఆప్టనిస్తాన్‌ అమీరులతో ఎట్టాంటి చర్చలు 
జరిపారో తెలిసే అవకాశం లేదు. ఆ పథకం (ప్రకారం పని చేయడం వారికి అందని (ప్రశ్న. ఆ 
పథకం భారతదేశాన్ని జయించడాన్నికె తే అది చాలా అపాయకరమై నదని చెప్పక తప్పదు. ప్రతి 
భారతీయ పౌరుడు అట్లాంటి జ్ఞరేకం కలిగించే పథకానికి దూరంగా ఉంటాడు. ఈ పథకంలో 
గాంధీ పాలు పంచుకోవడానికి గల కారణం అంతు తెలవకుండా ఉంది. ఆయన అట్లాంటి 
పథకానికి దూరంగా ఉండడనే అనుకుందాం. చివరకు ఆయన హిందూ-ముస్లిం ఐక్యం కోసం 
ప్రయత్నం చేసే అనాలోచిత కార్యక్రమాన్ని చేపడితే స్వరాజ్య పథకం లాంటి వన్నీ దీన్ని 
సాధించడానికేనా? అయితే ఆయనను ఈ పథకానికి మద్దతునీయమనండి. 


గాంధీ ఆప్టనిస్తాన్‌ అమీరుకు (బిటీష్‌వారితో ఏ ఒప్పందానికీ అంగీకరించవద్దని సలహా 
ఇచ్చాడు. (పకటన కూడా ఇచ్చేడో. ఆ ప్రకటనలో “ఆప్టనిస్తాన్‌ అమీరు గనుక బ్రిటీషు 
ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్దానికి దిగినట్లయితే తను తప్పక అమీరుకే మద్దతునిస్తాను. 
నేను బహిరగంగా నా దేశ ప్రజలకు ఒక బాతిపె నమ్మకం కోల్పోయిన ప్రభుత్వాన్ని ఇంకా 
అధికారం ఉండటానికి సవాకరించడం నేరం అని చాటి చెబుతాను.” 

ఏ మాతం జ్ఞానం ఉన్న మనిషేనా హిందూ-ముస్లిం ఐక్యం కోసం ఇట్టాంటి పనికి 
పూనుకుంటాడా? కాని, గాంధీ మాతం హిందూ-ముస్తిం ఐక్యానికి బాగా అంటుకుపోయాడు. 
దానితో ఆయన ఎట్లాంటి వెరి కార్యక్రమానికి పాల్పడుతున్నాడో తెలుసుకొనే స్థితిలో లేడు. 
ఎంతో ఆకాంక్షతో గాంధీ హిందూ-ముస్తిముల ఐక్యానికి కష్టపడి ఎంతగానో పునాది నిజంగా 
వేశాడు. అప్పుడు కూడా తన వెనక నడిచివచ్చే వాళ్లకి మనజాతి ఎదుర్కొంటున్న 
సమస్యలను గురించి వివరించి చెబుతూనే ఉన్నాడు. “యంగ్‌ ఇండియా”లో సెప్టెంబర్‌ 8, 
1920లో రాస్తూ ఇట్టా అన్నాడు : “నెను మద్రాసు పర్యటనలో ఉన్నప్పుడు జాతీయ 
సమస్యలను గూర్చి మాట్లాడడానికీ బెజవాడలో అవకాశం దొరికింది. మనం ఆదర్శాలను 
గూర్చి పాటుపడాలే గాని మనుషుల్ని గూర్చి పట్టించుకోనవసరం లేదు. ప్రేక్షకులు 
మహాత్మా గాంధీజీకీ జైజై అనే బదులు మవామ్మద్‌ ఆలీ షవుకత్‌ ఆలీకీ జె జె అంటూ హిందూ 
ముస్తిం ఐక్యానికి బదులు మరొకటి అన్నారు. అదే హిందువులు వందేమాతరం అంటే 
ముస్తిములు అల్ల హో అక్కర్‌ అని నినాదాలు చేశారు. దీన్నే గాంధీ “చెవులు చిల్లులు పడేటట్లు 





క యంగ్‌ ఇండియా 1921 పే 4. 


148 డాక్టర్‌ బాబాసోహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 





లతో (ప్రజలు ఒకే తాటిపై నడవడం కష్టమని" కచ్చితంగా చెపా ఎడు. అల్ల పూ ఆక ఖర్‌ 
అనే నినాదాన్ని ముస్లిములు ఏకకంఠంతో దేవుడొక్కడే గొప్పవాడు అనడం ఆయనకంటే 
గొప్పవారు లేరు అనడం. రెండవది వందేమాతరం ( జన్మభూమికి దండాలు) లేదా భారతమాతాకీ 
జె. మూడవది ః హిందూ-ముస్తీములకు జె. ఇవి లేకుంటే భారతదేశానిక్‌ విజయం వచే ఎది 
కాదు. దేవునికోసం నిజమై న ఊరేగింపు జరగలేదు. 


నేనుకూడా కోరేదేమంకే మౌలానా అబుల్‌ కలామ్‌ అబాద్‌ ఇచ్చిన సలహాలననుసరించి 
వార్తాపత్రికలు, ప్రజా ప్రతినిధులు కూడా ఈ నినాదాలను ఎక్కువగా ఉపయోగించి (ప్రచారం 
కొనసాగించాలంటున్నాను. వాటిలో పూర్తి అర్ధం ఇమిడి ఉంది. మనిషిముఖ్యంగా చేయవలసింది 
దేవుని ముఖ్యాంశం - (ప్రార్టిస్తూ, మన చిన్నతనాన్ని దేవుని ముందు ఒప్పుకోవాలి? ఇది ఒకే 
నినాదంగా ముస్లిములు, హిందువులు కలిసి భక్తితో ప్రార్ధించాలి. హిందువులు కూడా అరబిక్‌ 
మాటలను అందులో ఏ [క్రమభాష్యం లేక అందరికీ పనికి వచ్చే వాటీని తప ఎక ఉపయోగిస్తారు. 
దేవుడు అందరి భాషలను అంగీకరిస్తాడు. వందేమాతరం - దీనితోపాటు ఆశ్చర్యకరమై న 
కలయిక ఒకే దేశం కావాలనే కోరికతో భారతదేశం ఉన్నత శిఖరాలకు చేరుకుంటుంది. నేను 
భారతమాతకు జై అనేదాని కంటే వందేమాతరం అనే నినాదాన్ని ఎన్నుకొంటాను. 


హిందూ-ముస్టిం హృదయాల సమ్మేళనం లేకుండా భారతదేశం అర్ధరహితం. హిందూ- 
ముస్లిములకు జై అనే నినాదాన్ని ఎప్పుడూ మరువలేము. 


“ఈ నినాదంలో విభేదం ఉండకూడదు. కొంతమంది ఆ మూడు నినాదాల్లో ఏదో 
ఒకదాన్ని పట్టుకున్నప్పుడు, మిగతావాళ్ళు తమ కిష్టమైన దాన్నే అరవకూడదు. ఇష్టం లేని 
వాళ్ళు మానవచ్చు. ఒక నినాదం వచి ఎనప్పుడు తమది మధ్య ఇర ఎడం మర్యాద కాదు. పెన 
చెప్పన విధంగా ఆ నినాదాలను వరసగా (పయోగించటం ఎప టికీ ముతసిద్‌." 


గాందీ, ముప్టం-హందూ ఐక్యం సాధించడానికి ఎనో ఎ ముఖ్యమై న అంశాలను చేపట్టాడు. 
ఆయన హిందువులకు వ్యతిరేకంగా ఎన్నో హింసా కార్యక్రమాలు తలపెట్టిన ముస్తిములను 
ఎమి అనేవాడు కాదు. అనలేదు. చాలామంది ప్రఖ్యాత హిందువులు ముస్తిం మతం పిచ్చిని, 
కట్టుబాట్లను శంకించారు. ముస్లిములు వారి రాతలలోనూ లేక శుద్ది ఉద్యమం అనే పేరుతో 
చాలామంది వాందూ ప్రవక్తలను చంపించారు. అట్లాంటే మొదటి సంఘటనలో స్వామీ 
(శ్రద్దానంద 1926 డిశంబరు 23వ తేదీన అబ్బుల్‌ రషీద్‌ చేతుల్లో చంపబడ్డాడు. ఆయన 
జ్వరంచే మంచం పట్టు ఉండగానే చంపబడినాడు. దీని తర్వాత ఢిల్టీలో (ప్రముఖ ఆర్య 
సమాజవాది లాల్‌ నానక్‌చంట్‌ని హత్య గావించారు. 


1929 ఏపిల్‌ 6వ తేదీన 'రంగీలా రసూల్‌ రచయిత రాజ్‌పాళలను ఆయన తన 
దుకాణంలో కూర్చుండగానే ఇలామ్‌దిన్‌ అనేవాడు పొడిచి చంపాడు 1934లో నాథూరామ్‌ 
శర్మను అబ్బుల్‌షీయామ్‌ కాల్సి చంపాడు. అట్టా చేయడం చాలా దె ర్యంతో కూడింది. శర్మ 


పాకిస్తాన్‌ కోసం హిందువులు సూచించే (ప్రత్యామ్నాయం 149 


సింధులో జుడిషియల్‌ కమీషనర్‌ కోర్టులో తనపె మోపిన నేరం 195 ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ 
(ప్రకారం పెట్టిన కేసులో తను ఒక కరపత్రాన్ని ము ద్రించినందుకు గాను విచారణ జరుగుతూ 

ఉన్నప్పుడు కత్తి పోట్లకు గురె మరణించాడు. 1938లో అహమ్మదాబాద్‌లో హిందూ మహాసభ 

జరిగిన అనంతరం ఆ సభ కార్యదర్శి ఖన్నా మీద క్రూరంగా దాడి జరిపారు. కాని అదృష్టవశాత్తు 

తృటీపాటులో మరణం నుడి తప్పుకున్నాడు. 


ఈ బాబితా చాలా చిన్నది. దీన్ని పెంచాలంకే చాలా తేలికగా పెంచవచ్చు. కాని 
(ప్రముఖ హిందువులను, మూర్ణపు ముస్లిములు చాలామందిని చంపారా కొద్ది మందినే చంపారా 
అనేది పెద్ద విషయం కాదు. ఖూనీకోరుల లెక్కలు గ్టే వాళ్ల దృక్పధాన్ని పట్టించుకోవలసిన 
విషయం. చట్టం అమలు జరిగిన చోట హంతకులు గిక్షింపబడ్డారు. ప్రముఖ ముస్టిములు 
ఎవరూ ఈ వాంతకుల్ని ఏనాడూ ఖండించలేదు. అట్లా హత్యలకు పాల్పడిన వారిని 
త్యాగధనులుగా మతం కోసం (పాణాలర్సించేవారిగానూ, ఉద్యమం వారిని క్షమించి వదిలి 
వేసిందనీ చెప్పలేము. దీనికి తగిన వివరణలు కావాలంటే బర్కత్‌ అలీ, లాహోర్‌ బారిష్టర్‌ 
అబ్బుల్‌ ఖయామ్‌ తరపున కోర్టులో వాదించడం చూడచ్చు. అబ్బుల్‌ ఖయామ్‌ భారాన్‌ 
ననుసరించి, దాన్ని రక్షించడానికి ౪ తను నాథురామ్‌ను హత్య చేశాడు. కనుక ఆయన చేసిన పని 
సమర్థనీయం అంటాడు. ఇట్లాంటి ముస్రిముల దృక్పధాన్ని చాలా సులభంగా అర్ధం చేసుకోవచ్చు. 
మనకు అర్ధం కానిదేమంకే గాంధీ దృక్పధం ఏమిటని. 


గాందీ హింసను, హింసాయుత కార్యాలను ఖం డించడంలో చాలా కాలానుగుణంగా 
చేసేవాడు. ప్రతి హింసా చర్యను కాంగగ్లెసు ఇష్టం ఉన్నా లేకపోయినా ఖండిం చేవారు. కాని, 
గాంధీ అట్లాంటి హత్యలకు ఎప్పుడూ వ్యతిరేకత తెలిపేవాడు కాదు. ముస్టిములు కూడా ఈ 
హత్యలను ఇండించలేదూో. ఇది బు మ్స్‌ ఆఫ్‌ ఇండియా “ఇండియా కన్నులతో చూడు” అనే 
సేరుతో (ప్రచురించబడింది. 


ఇట్లాంటి సంఘటనను విమర్శించాలని ప్రముఖ ముస్తిములను కూడ గాందీ కోరలేదు. 
ఆయన ఇట్లాంటి విషయాలపై మౌనం వహించి కూర్చున్నాడు. ఇట్లాంటి దృక్పధం ఉన్న 
గాంధీ కోరికేమిటి అంపే హిందూ-ముస్తిముల ఐక్యతను కాపాడడం - కొంతమంది 
హిందువులు హత్యకు గురి అయినా, వారి బలి ద్వారానైనా సరే ఈ దృక్పథమే ముస్లిములను 
అన్ని అక్రమాల నుండి మినహాయించింది. మోపల్లా ఘర్షణలని గాంధీ చాలా బాగా విశ్లేషకా 
గావించాడు. అది ఐక్యానికి భంగం కలిగించవచ్చు. అయినా తగ్గకుండా అందులోని తప్పులను 


* _ స్వామి శ్రద్దానందను హత్య చేసిన అబ్బుల్‌ రషీద్‌ ఆత్మకు శాంతి కలగాలని, ఆయనకు పె లోకంలో శాంతి 
దారకాలని దేవబంద్‌ తియాలజీ కాలేజీ విద్యార్థులు, |పొఫెసర్టు ఖురాన్‌ పఠనంను ఐదుసార్లు చేశారు. 
అట్లా ప్రతిరోజూ ఒక లక్షసార్లు ఖురాన్‌ వచనాలను పఠించటానికి పూనుకున్నారు. వారు (ప్రార్థనలతో 
సర్వోన్నతుడై న దేవుడు రషీద్‌కు ఏడవ పరలోకంలో స్టానంను పొందేలా చేసేవారు. 


150 డాక్టర్‌ బాబాసోహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 
శ్రుణ్ణంగా పేర్కొన్నాడు. 


మలబారులోని హిందువులపై మోప్టాలు చేసిన అత్యాచారాలు రక్తాన్ని ఉడికించేస్తాయి. 
మొత్తం దక్షిణ భారతంలో హిందువులను భయ భ్రాంతుల్ని చేసింది. అందరు తమ అభి పాయాలను 
మార్చుకొన్నారు. అది ఉధృతంగా ఉన్నప్పుడు ఖిలాఫత్‌ నాయకత్వం తప్పుగా అర్ధం 
చేసుకుని, మోపల్టాలు తమ మతంను కాపాడుకోవడానికి చేసిన వీరోచిత పోరాటానికి హార్టికాభి 
వందనాలను తెలియజేసింది. ఎవళ్లైనా హిందూ-ముస్తిముల ఐక్యానికి ఇట్లాంటి సంఘటనలను 
సహించడం కూడదంటున్నారు. గాంధీ మాత్రం హిందూ-ముస్టిముల ఐక్యం కోసం ఎక్కువగా 
సహించడం ఖిలాఫతీయులు మోప్లాలను అభినందించడాన్ని కూడా చాలా తేలికగా తీసుకునా ఎరు. 
గాంధీ మోసష్టాల గురించి చెబుతూ దై వానికి భయపడి ధైర్యంగా తమ మతం కోసం మాట్లాడ్డం 
జరుగుతుందన్నాడు. మోప్లాలను గూర్చి వారిపె జరుగుతున్న అన్యాయం గూర్చి ముస్తిముల 
మౌనం గురించి గాందీ ఇల్లా అన్నాడు ః 


కరి 


వాందువులు తమ మతాన్ని కాపాడుకోవడానికి ధె ర్యంతో నమ్మకంగా వ్యవవారిస్తున్నారు. 
మాట రూపేణా చేసిన ముస్టిముల మోపాల దుశ్చర్య ముస్తిం-హిందువుల స్నేహానికి ఎట్టి 

౧ ౧ య లు 
పరిస్థితిలోనూ పరీక్ష కాదు. ముస్లిములు సహజంగానే అవమానం మోపల్లల చర్యలు 
బలవంతంగా మతంను మార్చడం, దోపిడీలను చాలా మౌనంగా కొనసాగించారు. అవివంత 
మతమౌఢ్యం కలవారెనా చేయడం కష్టం. నా నమ్మకం ఏమంటే హిందువులు కలిసికట్టుగా 
మోవ్లాల మౌఢ్యాన్ని సమానంగా అణచివేశారు. కొంత సంస్కారం ఉన్న ముస్తిములు ఆ 
మోవ్లా చర్య మవ్మాదు చెప్పిన బోధనలకు వ్యతిరేకమని అంగీకరించారూ. కాంగ్రెస్‌ వర్కింగ్‌ 
కమిటీ మోషాల అత్యాచారాల పట్ల కాంగ్రెస్‌ చాలా జా(గత్తగా ముస్టిములకు ఎక్కడ నొప్పి 

న లు అవి ౧ 


కలుగుతుందోనన్నట్లు చేశారు. 


కాం[గెస్‌ వర్కింగ్‌ కమిటీ మోప్టాల హింసాత్మక చర్యలకు ప్రగాఢ విచారం వ్యక్తం చేస్తూ 
మలబారు [ప్రాంతంలోనే కాక దేశంలో చాలాచోబ్ల కాంగ్రెస్‌ సందేశాన్ని పూర్తిగా అందుకోని 
వారున్నారని వ్యక్తమౌతోందన్నారు. కేంద్ర ఖిలాఫత్‌ కమిటీ, ప్రతి కాం గ్రెస్‌, ఖిలాఫత్‌ కార్యకర్తా 
అహింసా సందేశాన్ని అందరికీ అందేలాగ ఎంతగా కవ్వింపు చర్యలకు పాల ఎడినా భారతదేశం 
నలుమూలలకు. తీసుకెళ్లాలని తీర్మానించింది. 


ఇట్లా చేసిన మోష్టాల దక్షిణ (ప్రాంతంలో జరిపిన తిరుగుబాటుకు తీవ్ర నిరసన వ్యక్తం 
చేసింది. ఆ వర్కింగ్‌ కమిటీ అసలు మోబ్బాల అంతటి చర్యలకు పాల్పడవలసి వచి ఎందనేదాన్ని 


* ౬క తీర్మానం కేవలం మూడు బలవంతపు మత మార్చిళ్లు చేయడం జరిగిందని పేర్కొంది!! సర్‌ 
విలియం విన్సెంట్‌ 1922 జనవరి 16న కేంద్రీయ శాషనసభలో వేసిన ప్రశ్నకు జవాబు ఇచ్చాడాయన. 
మద్రాసు గవర్నమెంటు రిపోర్టుల ప్రకారం. బలవంతపు మత మార్చిళ్లు వందల వేలకొలదిగా 


ఉండ "చ్చు. కాని కొన్ని కారణాల వల్ల ఆంత ఖచ్చితంగా నివేదికను పొందడం కష్టమని వివరించాడు. 


పాకిస్తాన్‌ కోసం హిందువులు నూచించే ప్రత్యామ్నాయం i 


తెలుసుకోవాలనుకుంటుంది. కవ్వింపు చర్యలు భరించరాని విగా ఉంటు మోప్టాలు అట్టూంఃి 
చర్యకు పార్ప్సిడ్డారో అనేది విశదంగా తెలపడం లేదు. (ప్రభుత్వం ప్రకటించిన నివేదికల 
ఆధారంగా చూస్తే ఒక్షవె పు దృశ్యం కనిపిస్తుంది. మోప్టాలు క్షమించరాని నేరాలకు పాల్పడినట్లు, 
దానిని అరికట్టడానికి పభుత్వం శాంతి భతలను కాపాడడం 0 పేరుతో జీవితాలను కోల్పోవడం 
జరిగిందంటారు. 


మోప్టాలో కొందరు మతోన్మాదులు బలవంతంగా మతం మార్పిడికి పాల్పడడం 
విచారకరమని కాం(గెస్‌ వర్కింగ్‌ కమిటీ పేర్కొంది. కొందరు కావాలని చేసే దుశ్చర్యళ్ని 
ఖండించే ప్రభుత్వాన్నీ కల్పిత వార్తర్ని-నమ్మవద్దని ప్రజల్ని హెచ్చరించింది. కమిటీ నివేద 
ఈ విధంగా పేర్కొంది. 


“మంబేరి చుట్టుపక్కల నివసించే కుటుంబాల వారిని బలవంతంగా మహ్మదీయ 
మతంలోకి మార్చిడి చేయడం జరిగింది. కొంతమంది మతోన్మాదులు హిందువులను 
బలవంతంగా మార్పిడి చేయించారు. ఇది ఖిలాఫత్‌, సహాయ నిరాకరణోద్యమానికి పూర్తి 
విరుద్దం. ఇంతవరకు మాకు అందిన సమాచారం ప్రకారం మూడు సందరా ఎ్రలోనే మత 
మార్పిడి చేసినట్లు గాంధీజీ నోరు మెదపకుండా ఉన్న సందర్భాలు మరి కొన్ని ఉన్నాయి, 
ముస్లిముల తలబిరుసు (ప్రవర్తనకి సంబంధించి వాటిని స్వామి (శ్రద్దానంద తన వారపత్రిక 
'లిబరేటర్‌ పే ఎర్కొన్నారు. 1926 : “సెప్టెంబరు 30 పత్రికలో స్వామీజీ ఇలా రాశారు ః 


“అంటరానితనం నిర్మూలనకి సంబంధించి అధికార పూర్వకంగా చాలాసార్డు తీర్చు 
వచ్చింది. హిందువులు గతంలో చేసిన పాపాలకి | పాయశిిత్తం చేసుకోవాలని, హిందూయేతరులు 
దీనికి సంబంధించి చేయవలసిందేమీ లేదన్నారు. కాని, మహమ్మదీయులు, [కై స్తవులు 
బహిరంగంగా వె కోమ్‌ ఇతర స్థలాల్లో గాంధీ ఆదేశాలని వ్యతిరేకించారు. చివరికి యాకూబ్‌ 
హసన్‌లాంటి నిష్నక్షపాత నాయకుడు నాకు విజ్ఞప్తినివ్వాలని ఉద్దేశించిన మీటింగ్‌ కు అధ్యక్షత 

. జా య 
వహిస్తూ మద్రాసులో ఇండియాలోని అంటరానివారి నందరినీ ఇస్లాంలోకి మార్చవలసిన 
బాధ్యత ముస్తిముల మీద ఉందని బహిరంగంగా చాటాడు. 


ముస్తిములనిగానీ, [కై స్తవుల్నిగానీ మందలిస్తూ ఒక్క ముక్క అనలేదు. 

1926 జూల పత్రిక రిబరేటర్‌లో స్వామిజీ ఇలా రాశారు! 

“మహాత్మాగాంధీ దృష్టికి తేవలసిన మరో ముఖ్యమైన విషయం ఉంది. మేమిద్దరం 
థిలాఫల్‌ నాగపూర్‌ సమావేశానికి కలిసి వెళ్ళాం. ఆ మీటింగ్‌లో (ప్రారంభమయ్యే టం 
ఆయత్‌ (శోకాన్ని) ఓ ముసల్మాన్‌ చదివాడు. అందుట్లో చాలాసార్లు జిహాద్‌కీ కాపీర్లను 


చంపడం లాంటి అంశాలు జోక్యం చేసుకున్నాయి. కాని నేను ఎపుడైతే భిలాఫత్‌ ఉద్యమ 
ప్రస్తుత దశకు దృష్ట మళ్ళించానో మహాత్మాజీ నవ్వాడు. వాళ్లు (బిటీష్‌ సామ్రాజ్య 


152 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు = (ప్రసంగాలు 


mares c= 


RE ఉద్దేశిస్తు స్తున్నారు. అహింసాత్మక కార్య[క్రమానికీ ఇది భంగకరం అన్నాన్నేను. 
దే్శషభానం వచ్చినపుడు మవామ్మదీయ మౌలానాలు హిందువులకు వ్యతిరేకంగా వాటిని 
వాడకుండా చేయరు.” 


మోష్టా అల్లర్లకు నంబంధించిన మూడవ ఉదంతాన్ని Je చెప్పారు. 1926 
ఆగస్టు 25న "తేదీన వెలువడిన లిబరేటర్‌లో స్వామీజీ ఇట్లా అన్నారు ః “పార కమిటీలో ఈ 
విషయం (పస్తావనకి వచ్చినపుడు మొదటి హెచ్చరిక వచ్చింది. మొదటి తీర్మానం హిందువుల్ని 
చంపడం తప్పని నీళ్లు నమరికుండా మొత్తంగా ఖండించింది. హిందువుల ఇళ్లు తగలబెట్టడం, 
బలవంతంగా ముస్తిములుగా మార్చడం లాంటి చర్యల్ని వ్యతిరేకించింది. హిందూ సభ్యులే 
తీర్మానానికి సవరణలు ప్రతిపాదించి, చివరికి అది ఏ కొద్దిమంది వ్యక్తుల్నో ఖండించడం 
కిందకి దిగజారింది. కొంతమంది ముస్తిం నాయకులకి ఇది కూడా రుచించలేదు. మౌలానా 
ఫకీరు, మరికొందరు మౌలానాలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. అంధులో ఆశ్చర్యం 


లేదు. 


కానీ ఆపాదమస్తకం జాతీయవాది అయిన మౌలానా వాస్రత్‌ మొహానీ లాంటివాళ్ళు ఆ 
తీర్మానాన్ని వ్యతిరేకించడం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఆ వ్యతిరేకించడమై నా మూసా 
(పాంతం ఇక ఎంతమా|తం దార్‌-ఉల్‌-అమన్‌ కాదనీ, అది దార్‌ఉల్‌వారబ్‌గా మారిందనీ, 
కారణం చూపించి హిందువులు మోప్లాల బిటిష్‌ శతువులతో కుమ్మక్కు అయ్యారనీ వాళ్ళు 
అనుమానించారు. అంచేత హిందువులకు ఖురాన్‌నో, కత్తినో బవూకరించడం మోప్టాలకి 
సంబందించ ఒప్పే. హిందువులు మృత్యువు నుంచి తమను తాము కాపాడుకునేందుకు 
ముసల్మాన్లుగా మారడం ఐచ్చికంగా విశ్వాసాన్ని మార్చుకోవడమే గాని, బలవంతంగా జరిగింది 
కాదు - సరే, కొంతమంది మోప్టాలను ఖండించే మెత్తని తీర్మానానికి కూడా ఏకగ్రీవ ఆమోదం 
లభించలేదు. మెజార్టీ ఓటుతో అమోదించారంతే. కాంగ్రెస్‌ తమ ఓరిమి మీదనే మనుతూ 
ఉందని, తమ రెక్కల్ని అతి చిన్న ప్రయత్నం కనిపించినా తలస్పర్శి ఐక్యం తునాతునకలవు 
తుందని ముసల్మాన్టు భావిస్తున్నారనడానికి సూచనలు ఉన్నాయి.” 


ఆఖరుది గాందీ (ప్రారంభించిన విదేశీ వస్త్ర దహనానికి సంబంధించింది. 1226 ఆగస్టు 
31వ తేదీ “రిబరేటరొలో రాస్తూ స్వామీజీ ఇలా అన్నారు 


“విదేశీ వస్త దవనం తమ అనుల్లంఘనీయ కర్తవ్యం అని ప్రజలు భావించారు. దాస్‌, 
నెహూ తదితర అగనాయకులు వేల రూపాయల విలువ చేసే ఎ వస్తాల్ని మంట కావుతి 
చేశారు. అఆంటి సందర్భంలో 'విదేశీ వస్తాలనన్నింట్నే' టర్క్‌ సోదరులకోసం పంపించేట్లు 
ఖిలాఫత్‌ ముసల్మాన్లు మహాత్మాజీ నుంచి అనుమతి పొందారు. అది కూడా నాకు మతి 
పోగొట్టింది. మహాత్మాజీ మొండపట్టుగా హిందువుల భావాలకు మాతం సానుభూతి 
చూపించకుండా ఉంటాడు.. సూ(త్రబద్ధమై న సమస్య వచ్చేటప్పటికి ముస్థీములు కర్తవ్యాన్ని 


పాకిస్తాన్‌ కోసం హిందువులు సూచించే (ప్రత్యామ్నాయం 153 
ఉల్లింసుంచినా, ఆయనకు వాళ్ళపట్ల సానుభూతి ఉంటూనే ఉంది.” 


హిందూ ముస్లిం ఐక్యం సాధించడానికి ఆయన చాలా ప్రయత్నాలు చేశాడు. ఆ 
(ప్రయత్నాల చరిత్రలో రండు సంఘటనల గురించి (పస్తావించుకోవాలి. ఒకటి 1924లో 
గాందీ సాగించిన నిరాహార దీక్ష అది 21 రోజులు సాగింది. ఆ దీక్షకు ఉపక్రమించే ముందు 
గాందీ దానికి కారణాలు ఏమిటో చెప్పాడు. 


“రెండేళ ఎ క్రితందాకా స్నేహితులుగా ఉన్న హిందువులు, ముస్లిములు ఇవాళ కాట్లుకుక్కల్లా 

కొట్టాడుకుంటున్నారు కొన్నిచోట్ల. దీన్నిబట్టి వాళ్ళు సహాయ నిరాకరణను అహింసాత్మకంగా 
ఓ a య Cn) 

అనుసరించడం లేదని తేలుతోంది. బాంబేలో చోరీచౌరాలో, ఇంకా అనేక చిన్న సంఘటనల్లో 
నాకు సూచనలు కనిపించాయి. అప్పుడు నేను [ప్రాయశ్చిత్తం చేసుకున్నాను. దాని ఫలితాలు 
కనిపించాయి. కానీ ఈ హిందూ, ముస్లిం ఉద్రికత్తలు అనూవ్యాం. కొవాత్‌ విషాదం గురించి విని 
భరించడం కష్టమైంది. నేను సబర్మతి నుంచి ఢిల్లీకి బయల్దెరేటప్పుడు, శాంతి గురించి 
ఉపన్యాసాలు చెప్పడం, సూక్తులు బోదించడం మాత్రమే చాలదని సరోజినీ దేవి నాకు 
రాసింది. మంచిపట్టుగా ఉండే బౌషధం కనిపెట్టాలని అంది. అ బాధ్యత నామీద ఆవిడ ఉంచడం 
మంచిదే అయింది. మన ప్రజల అపారమె న శక్తిని ఆచరణలోకి తేవడంలో నేను నిమిత్తమా[త్రంగా 
ఉండలేదా? ఆ శక్తి ఆత్మ వినాశకరంగా తయారె తే నేను దానికి జొషధం కనిపెట్టాలి.” 


kX xX 


“అమేథీ, సంభాల్‌, గుల్చర్లా సంఘటనలతో నేను తీవ్రంగా చలించి పోయాను. అమేథీ, 
సంభాల్‌ సంఘటన గురించి హిందూ, ముస్లిం మిత్రులు తయారు చేసిన నివేదికల్ని చదివాను. 
గుల్చర్లా వెళ్ళివచ్చిన హిందువుల, ముస్లింల సంయుక్త నివేదికనూ చూశాను. నా గుండె 
బాధతో పిండేసినట్టయింది. అయినా నాకు బౌషధం కనిపించలేదు. నేను [ప్రాయశ్శిత్తం 
చేసుకోవాలి.” 


“నన్ను అభిమానిస్తున్నామని చెప్పే హీందువులకూ, ముస్తిములకూ ఇది హెచ్చరిక, 
వాళ్ళు నన్ను నిజంగానే అభిమానిస్తే, వాళ్ళ అభిమానానికి నేను యోగ్యుణ్ణే అయితే, వాళ్ళూ 
నాతోబాటు [ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. పరమాత్ముళ్లీ తమ హృదయాలలో తిరస్కరించి నందుకు 
అలా చేసుకోవాలి, 


“హిందువుల ముస్లిముల (ప్రాయశ్చిత్తం ఉపవానదీక్ష కాదు, తమ తప్పుల్ని 
సవరించుకోవడం. హిందూ సోదరుల పట్ల ముసల్మాన్‌కు ద్వేషభావం ఉండకూడదు, 
హిందువులకు ముస్టిం సోదరుల పట్లు ద్వేషం ఉండకూడదు. అదే అసలు (ప్రాయశ్చిత్తం. 


“నేను మిత్రులనెవళ్ళనూ సంప్రదించలేదు. బుధవారం నాడు నాతో చాలాసేపు 
దగ్గరగా ఉన్న హకీం సాహెబ్‌ని కూడా అడగలేదు. మౌలానా మవమ్మదాలీతో ఆతిథ్యం 


154 డాక్టర్‌ బాబాసోహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - (ప్రసంగాలు 





తీసుకుంటున్నాను, అయినా ఆయన్నీ సంప్రదించలేదు. “అయితే ముస్లిం ఇంట్లో ఉపవాస 
దీక్ష పట్టడం సబబేనా? (అప్పుడు గాంధీ ఢిల్లీలో మవామ్మద్‌ ఆలీ అతిధిగా ఉన్నారు) అవును, 
సబబే. ఈ ఉపవాస దీక్ష ఏ ఒక్క వ్యక్తికీ వ్యతిరేకంగా చేస్తున్నది కాదు. ముస్టిం ఇంట్సా నేను 
ఉండడమే దానికి' సాక్ష్యం. పరిస్టితుల్ని బట్టి నేను అలాంటి దీక్తని పట్టాల్సి వచ్చింది, దాన్ని 
ముస్తిం నివాసంలో పూర్తి చెయ్యాల్సి రావడం ఉచితం.” 

రా కా 


“మవామ్మద్‌-ఆలీ ఎవరు? ఉపవాసానికి రెండు రోజుల ముందు ఏదో స్వవిషయం 
మీద మాకు చర్చ జరిగింది. నాదై నది ఆయనదనీ, ఆయన్నదై నది నాదనీ నేను చెప్పాను. 
మవామ్మద్‌ ఆలీ ఇంట్లో లభించిన లాంటి వృదయపూర్వక ఆతిధ్యం నాకు ఎక్కడా 
లభించలేదని బహిరంగంగా చెపుతున్నాను. నాకేది కావాలో ముందే వాళ్ళకి తెలుసు. ఇంట్లో 
ఉన్న (ప్రతివాళ్ళకూ నాకు సౌకర్యంగా ఏ ఇబ్బందీ లేకుండా ఉండేట్టు చెయ్యాలనే. డాక్టరు 
అయిన అన్సారీ, అబ్బుల్‌ రహమాన్‌లు నా ఎద్య సహాయకులయ్యారు. నన్ను రోజూ 
పరీక్షిస్తున్నారు. నా జీవితంలో ఎన్నో ఆనందదాయకమె న సంఘటనలున్నాయి. ఈ 
సందర్భం లోగడ వాటికంటే తక్కువది కాదు. తిండే సర్వస్వం కాదు. పరిపూర్ణ (పేమని 
ఇక్కడ పొందుతున్నాను. అది నాకు భోజనం కంక ఎక్కువ.” 


“ముసల్మాన్‌ స్నేహితులతో ఎక్కువ తిరగడం వల్ల హిందువుల మనోభావాలు 
ఏమిటో నాకు తెలియడం లేదని అనుకుంటూ ఉండడం నాకు తెలుసు. నా మనోభావమే 
హిందూ మనోభావం. వాళ్ళ మనోభావాలు తెలుసుకునేందుకు నేను వాళ్ళ మధ్యలో 
ఉండనవసరం లేదు. నాలోని ప్రతి అణువూ హిందువె నపుడు. మహా ప్రతికూల పరిస్థితుల్లో 
కూడా వికసించ లేకపోయినట్లయితే నా హిందూ మతం చాలా పెదది అన్నమాట. 
హిందూమతానికి ఏది అవసరమో నాకు సద్యోజాతంగా తెలుసు. కాని, ముసల్మాన్‌ మనోభావాల 
తెలుసుకునేందుకు నేను పొటుబడాలి. మణిపూసల్దాంటి ముసల్మాన్లకి నేను ఎంత సన్నిహితంగా 
వస్తే అంత న్యాయబద్దంగా ముస్లిములను వాళ్ళ చర్యల్ని నేను అంచనా కట్టగలను. ఈ రెండు 
మతవర్గాల మధ్యా అత్యుత్తమ సంధానంగా తయారవాలని నా తపన. కానీ అలా చేసే ముందు 
నేను హిందువుల్ని (పేమించినంతగా ముసల్మాన్లనీ (పేమిస్తున్నాని వాళ్ళకు నేను రుజువు 
చెయ్యాలి. అందర్నీ సమానంగా (పేమించమని నా మతం నాకు బోధిస్తోంది. అలా చేసేందుకు 
పరమాత్ముడు నాకు సాయపడుగాక! నా ఉపవాసం ఇతర విషయాలతోబాటుగా ఆ సమాన 
స్వార్దరహిత (ప్రేమని నేను సాధించేందుకు తోడ్పడాలి.” 


ఈ ఉపవాస దీక్ష వల్ల ఐక్య సమావేశాలు జరిగాయి. అయితే పవిత్ర తీర్మానాలు తప్ప 
ఏమీ జరగలేదు. ఆ తీర్మానాన్ని ప్రకటిస్తూనే ఉల్లంఘించారు. 


హిందూ ముస్లిం ఐక్యం సాధించేందుకు గాంధీ నిర్వహంచిన పాత మరొక విషయంతో 
ముగిద్దాం. మత సమస్యా పరిష్కారం కోసం జరిపిన చర్చల్లో గాంధీ అనుసరించిన వె ఖరి 


పాకిస్తాన్‌ కోసం హిందువులు సూచించే (ప్రత్యామ్నాయం 155 


గురించింది అది. ఆయన ముస్టిములకి బ్లాంక్‌ చెక్‌ ఇచ్చాడు. కానె తే దానివల్ల ముస్లిములకి 
చిరాకెత్తిందంచే, ఏమంటే తప్పించుకోవడంగా వాళ్లు దాన్ని చూశారు. రౌండ్‌ కేబుల్‌ 
కాన్ఫరెన్స్‌ ప్రత్యేక నియోజకవర్గాల్ని ఆయన వ్యతిరేకించాడు. కమ్యూనల్‌ అవార్డు వాటిని 
ముస్టీములకు ఇచ్చింది, కాని గాంధీ, కాంగ్రెస్‌ వాటిని అంగీకరించలేదు. కాని దాని మీద ఓటింగ్‌ 
జరిగినపుడు దాన్ని ఒప్పుకుంటున ఇటూగాక, ఒప ఎక్‌ నట్టుగాక చిత్రమై నై ఖర్చ్ని అవలంబించారు. 


అదీ హిందూ ముస్టిం ఐక్య సాధనలో గందర: చేసన ప్రయత్నాల చరిత. ఈ 
ప్రయత్నాల ఫలితాలు ఏమిటి? దీనికి సమాధానం కావాలంటే ఈ ఉభయ వర్గాలకీ 1920- 
1940ల మధ్య ఉన్న సంబంధాన్ని చూడాలి. ఆ సంవత్సరాల్లోనే వాళ్ల మధ్య ఐక్యం కోసం 
గాంధీ శ్రమపడ్డాడు. పార్తమెంటుకి వార్షికంగా సమర్పించే భారత వ్యవహారాల నివేదికలో ఈ 
సంబంధాల్ని బాగా వివరించారు. భారత (పభుత్వ చట్టం మేరకు అలా సమర్చించాల్సి ఉంది. 
ఈ నివేదికల్లో నుంచే నేను సమాచారం సేకరించాను. 


1920లో ఆదిలోనే మలబార్‌లో మోప్టాల తిరుగుబాటు అనేది జరిగింది. ఖుద్దామ్‌- 
ఇ-కాబి మక్కా దేవాలయ సేవకులు, కేంద ఖిలాఫత్‌ కమిటీ అనే రెండు ముస్రీం సంస్థలు 
నిర్వహించిన ఆందోళన ఫలితం అది. భారతదేశం [బిటీష్‌వాళ్ల పాలన కింద దార్‌ొఉల్క్‌-హరబ్‌ 
అని ఆందోళనకారులు ప్రచారం సాగించారు. ముస్రిములు దీనికి వ్యతిరేకంగా యుద్ధం 
చెయ్యాలనీ, చెయ్యలేకపోతే ప్రత్యామ్నాయ సూతం అయిన హజరత్‌ను సాగించాలనీ 
ప్రచారం చేశారు. మోప్టాలు ఒక్క ఉదుట్ని రెచ్చిపోయారు. అది బబిటీష్‌ ప్రభుత్వానికి 
వ్యతిరేకంగా నిజంగా తిరుగుబాకే. బిటీష్‌ ప్రభుత్వాన్ని కూలదోసి ఇస్లాం రాజ్యాన్ని 
స్థాపించడం దాని లక్ష్యం. చాకులు, కత్తులు, బల్లేలు రహాస్యంగా ఉత్పత్తి అయ్యాయి. తెగించిన 
వాళ్లు కొందరు (బిటీష్‌ అధికారాన్ని ఎదిరించారు. ఆగస్టు 20న మోష్టాలకీ, బిటీష్‌ వాళ్లకీ 
మధ్య తీవ్రమై న ఘర్షణ జరిగింది, పిరునండిలో. రోడ్ల మీద అవరోధాలు పెట్టారు. టెలిగ్రాఫ్‌ 
తీగల్ని తెంపేశారు. రెల్వేలను ధ్వంసం చేశారు చాలాచోట్ల. పరిపాలన స్తంభించిపోయింది. 
వెంటనే మోష్లాలు స్వరాజ్యం స్టాపేతం అయిందని ప్రకటించారు. ఎవరో ఆలీ మొదలియార్‌ను 
రాజును చేశారు. ఖిలాఫత్‌ జెండాలు ఎగిరాయి. ఎర్నాడ్‌, వల్లూరన భిలాఫత్‌ రాజ్యాలుగా 
చాటారు. |బిటీష్‌ ప్రభుత్వ వ్యతిరేక తిరుగుబాటుగా దాన్ని గురించి అర్ధం చేసుకోవచ్చు. 
అయితే సంభమాశ్చర్య కారకమయింది హిందువుల్ని మోప్టాలు చూసిన తీరు. హత్యలు, 
బలవంతంగా మత మార్చిళ్లు, దేవాలయాన్ని అపవిత్రం చెయ్యడం ఆడవాళ్ల, మీద నీచంగా 
అత్యాచారం చెయ్యడం, కొల్లగొట్టడం, గర్భిణీ (స్త్రీల గర్భాలు చీల్చడం, దహనకాండ, ధ్వంసం 
-ఒకళేమిటీ, పరమ ఆటవిక చర్యలన్నీ జరిగాయి. నిరాఘాటంగా జరిగాయి. సె న్యాలు దిగి 


శాంతి భద్రతలు స్థాపించే దాకా హిందువుల మీద అత్యాచారాలు అలానే సాగాయి. హిందూ 


వ వాటిని “ఇండియా ఇన్‌ 1920" వగె రాలుగా పిలుస్తారు. 


156 డాక్షర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు = (ప్రసంగాలు 





ముస్లిం అల్లర్లు కావు కాని ఎంతమంది హిందువులు చనిపోయారో, గాయపడ్డారో, మత 
మార్పిడికి గురయ్యారో తెలీదు కాని ఆ సంఖ్య చాలా విపరీతంగా ఉండే ఉంటుంది. 


1921-22 సంవత్సరంలో మతకావేషాలు చల్లారలేదు. మువూ(ర్రం ఉత్సవాల, 
తర్వాత తీవ్రమై న అల్లర్లు జరిగేయి, బెంగాల్లో, పంజాబ్‌లలో. పంజాబ్‌లో అయితే హాల్తాన 
మత విద్వేషం ఎంత తీవ్రస్తాయికి చేరిందంటే, మృతుల సంఖ్య ఓ మాదిరిగా తక్కువే 


అయినా, ఆస్తి నస్టం విపరీతంగా జరిగింది. 


1922-23లో ఉభయుల మధ్యా సంబంధాలు శాంతియుతంగా సాగాయి. 1924లో 
మళ్లీ బెడిశాయి. కాని కోవాట్‌లో అంతగా ఏ [ప్రాంతంలోనూ ఉద్రిక్తత కనిపించలేదు. ఇస్లాం 
వ్యతిరేక తీవగతం ఒకటి ప్రచురితం అవడం దానికి తక్షణ కారణమయింది. 1924 సెప్టెంబరు 
9, 10 తేదిల్లో భయంకరమైన అల్లర్థు చెలరేగాయి. 155 మంది చనిపోయారు. 
క్షతగాతులయ్యారు. 9 లక్షల రూపాయల విలువ చేసే ఆస్తి నష్టం జరిగింది. అసంఖ్యాకంగా 
సరుకుల్ని కొల్లగాప్టేరు. ఆ భీతాంగ వాతావరణంలో కోవాట్‌లోని హిందూ జనాభా వలస 
వెళ్లిపోయారు. చాలా దీర్హచర్చల తర్వాత ఒక రాజీ కుదిరింది. అల్లర్లకు దిగిన వాళ్ల మీద 
ఆరోపణల్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంటామని, కొన్ని మినహాయింపుల్లో హామీ ఇచ్చింది. 
నష్టపోయిన వాళ్లు తమ వ్యాపారాల్ని తిరిగి ఆరంభించేందుకు (పభుత్వం అడ్వాన్సులు 
ఇచ్చింది. వడ్డ లేకుండా కొన్ని సందర్భాల్లో 5 లక్షల మేరకి ఇచ్చింది. రాజీ కుదిరాక కూడా, 
వలసపోయిన వాళ్లు తిరిగి కోహట్‌ చేరుకున్నాక కూడా 1924-25 అంతా శాంతి లేకపోయింది. 
హిందూ - ముస్లిముల మధ్య ఉ|దిక్తత కొనసాగింది. దేశమంతటా అది ఉంది. వేసవి నెలల్లో 
చాలా విదారకమై న అల్లర్లు జరిగాయి. జులె నెలలో ఢిల్లీలో ఉభయ వర్గాలకూ మధ్య తీవమె న 
కొట్లాట జరిగింది. నాగపూర్గోనూ అలా జరిగింది. చాలామంది హతులయ్యేరు. ఆగస్టు నెల 
దరిద్రంగా గడిచిరదనె చెప్పాలి. వ న మ. భగల్ఫూర్‌, నాగపూర్‌లలో అల్లర్లు రేగాయి. 
నె త్యారాలో తీవ్రమైన ఘర్షణ జరిగింది. సెప్టెంబర్‌-అక్టోబర్‌ నెలల్లో లక్నో, షాజహాన్‌పూర్‌, 
కంకినార, అలహాబాదుల్లో ఘర్షణలు రేగాయి. ఆ ఏడాది జరిగిన తీవ్రమై న ఘర్షణ కోహాట్‌దే. 

1925-26లో హిందూ-ముస్తిం విద్వేషం బాగా వ్యాపించింది. ఆ యేడు జరిగిన 
అల్లిర్హ్తకు సంబంధించిన విశేషం ఏమిటంటే అవి విస్తృతంగా వ్యాపించడం, చిన్న చిన్న 
(గామాల్లొో కూడా అవి చెలరేగాయి. కలకతా, యు.పి., సెంటల్‌ (ప్రావిన్సాస్‌, బొంబాయి: 
ప్రెసిడెన్సీ - అన్నిచోట్లా తీవమై న అల్లర్లు జరిగాయి. ఆగస్టు ఆఖర్లో కొన్ని చిన్నా చితకా 
గొడవలు జరిగాయి. చాలా ప్రాణ నష్టం జరిగింది. కొన్నిచోట్ల బాహాబాహీ యుద్దం జరిగింది. 
కంకినారలో, కలకత్తాలో జనసాంద్రత ఎక్కువగా ఉండే జూట్‌మిల్లు (ప్రాంతం అది - పోలీసుల 
వల్ల పెద్ద ఘర్షణ తప్పింది. గుజరాత్‌లో, హిందూ-ముస్లిం ఎ షమ్యం సాగింది. ఒక సందర్భంలో 
దేవాలయాన్ని అపవితం చెయ్యడం జరిగింది. హిందువుల ముఖ్యమై న పండగ రామకల. అది 


హౌకిస్తాన్‌ కోసం హిందువులు సూచించే ప్రత్యామ్నాయం 157 


సెప్టెంబరు అఖర్జా వస్తుంది. అప్పుడు చాలా చోట్లు ఆందోళన కలిగించే పరిస్థితి ఏర్పడింది. 
యు.పి.లోని అలీఘర్‌లో దారుణమై న కొట్లాటలు జరిగాయి. శాంతిస్టాపన కోసం పోలీసులు 
కాల్పులు జరపాల్సి వచ్చింది. లక్నోలో అదే ఉత్సవం సమయంలో పరిస్టితి విషమించింది. 
అయితే స్థానిక అధికార్లు అల్లర్లని నివారించారు. అకోబరులో బొంబాయి (పైసిడెన్సీలోని 
త్వర న్నన eఎ 
షోలాపూర్‌లో తీవ స్టీతి ఏర్పడింది. అక్కడ స్థానిక హిందువులు హిందూదేవుళ్ల విగ్రహాల్ని రధం 
ఊరేగింపుగా తీసికెళుతున్నారు. అది మసీదు దగ్గరికి వచ్చే వేళకి, తగవు మొదలైంది. అది 
అల్లరిగా మారింది. 


కలకత్తాలో ఏప్రిల్‌లో ఒక మసీదు దగ్గర ఘర్షణ మొదలై ౦ది. కొంతమంది ఆర్యసమాజ్‌ 
వాదులకు ముస్తిములకు మధ్య మొదలై ౦ది. అది ఏప్రిల్‌ 5 దాకా సాగింది. పోలీసు, మిలటరీ 
ఒక సందర్భంలో మాతమే గుంపుల్ని ఎదుర్కొన్నారు. అప్పుడు కాల్పులు జరిగాయి. చాలా 
గృవా దవానాలు జరిగాయి. మొదట మూడురోజుల్లోనూ 110 దవానాల్ని అగ్నిమాపక దళం 
నిరోధించింది. ఈ అల్లర్లలో అంతకు ముందెన్నడూ లేని విశేషం దేవాలయాల్ని పాడు 
చెయ్యడం. హిందువులు మసీదుల్ని పాడు చెయ్యడం. 44 మంది చనిపోయారు. 584 మంది 
గాయపడ్డారు. దోపిడీలు జరగడం, వ్యాపారం మూతిపడడం. కలకత్తాలో చాలా నష్టం 
జరిగింది. ఏప్రిల్‌ 5 తర్వాత దుకాణాలు తెరిచారు. కాని ఉద్రిక్తత సాగింది. ఏప్రిల్‌ 13, 14 
తేదీల్లో హిందూ పండుగ ఉంది. అంచేత అప్పటి దాకా సాగింది. 13న సిక్కులు కూడా 
ఊరేగింపు జరపాల్సి ఉంది. కాని ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. 13, 14 తేదీల గురించిన 
భయాలు అదృష్షనాత్తు తొలగిపోయాయి. 22 దాకా పై పెన శాంతి సాగింది. అప్పుడు ఒక్క 
ఉదుట్న భగ్నం అయింది. వీధిలో జరిగిన ఓ చిన్న కొట్లాటతో అల్లరి మళ్లీ మొదలై ౦ది. 
ఉభయ వర్గాల గుంపుల మధ్య సామాన్యంగా చిన్నగా మొదలయ్యే తగువులు చిలికి, చిలికి 
గాలివానల య్యేవి. ఇప్పుడు మాత్రం దేవాలయాల మీద దాడులు జరగలేదు. గృహ దవానాలు, 
దోపిడీలు కూడా తక్కువే. కాని ఎక్కువ సంఘటనలు జరిగాయి. పోలీసుల జోక్యంతో 
విద్వేషపూరితమై న గుంపులు చెదిరిపోయాయి. 12 సందర్భాల్లో కాల్పులు జరపాల్సి 
వచ్చింది. ఈ దశలో మొత్తం హతుల సంఖ్య 66, క్షత గాతుల సంఖ్య 391. వ్యాపారం చాలా 
భగ్నమె ౦ది. యురోపియన్‌ వ్యాపార సంస్థలకి ఇబ్బంది ఏమీ లేదు కాని, మారా పడీ వ్యాపారం 
మాసీపోయింది. భీతాంగంతో చాలా వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. రెండురోజులు 
మాంసం సరఫరా నిలిచిపోయింది. చెత్తని తొలగించడం కూడా జరగలేదు. సరఫరాలు 
జరిగేందుకు ఏర్పాట్లు జరిగాయి. మునిసిపల్‌ పాకీ పనివాళ్లని మళ్ళి పనిలోకి తెచ్చారు. 
పోలీసులకి రక్షణ నిమిత్తం విజ్ఞప్తి చేశారు. అల్లర్హ (పాొంతం విస్తరించింది. కాని కలకత్తా మిల్లు 
(ప్రాంతంలో అల్లర్లు జరగలేదు. కల్లోలిత (పాంతాల్లో |క్రమపద్దతిగా దాడులు చేసి, గూండాల్ని 
అరెస్టు చేసి, ఆయుధాల్ని స్వాధీనం చేసుకుని పోలీసులు పరిస్థితిని కాపాడారు. (బిటీష్‌ 
సైనికులు స్పెషల్‌ పోలీసు ఆఫీసర్టుగా వ్యవహరించారు. చెదురు మదురుగా జరిగిన హత్యలకి 


. 


158 డాక్షర్‌ బాబాసాహెబ్‌ అంబేద్స_ర్‌ రచనలు - (ప్రసంగాలు 


క్‌ 





గూండాలు బాధ్యులు. వాళ్లు కిరాయి హంతకులని ఉభయవర్తాలకీ అనిపించేది. అల్హర్హలో మరో 
విశేష అంశం ఏమిటంకే ఉభయషక్షాల వాళ్లూ రెచ్చగాష్టే కరప(తాలు అచ్చువేసి పరతతరః 
కిరాయి గూండాల్ని పెట్టుకోవడం అల్లర్దు సాగుతూ ఉండేందుకు డబ్బు వాడరు. 


1926-27 అంతా మతపరమైన అల్లర్ల. 1926 ఏపిల్‌ నుంచి (ప్రతినెలా అల్లర్లు 
సాగాయి. రెండు నెలలో ఏమో ప్రశాంతంగా గడిచాయి. అదేనా న్యాయ పరిభాష రీత్యానే. 
అసంఖ్యాక అర్హిర్హనీ, ఘర్షణలను చూస్తే అవి చిల్లర గొడవల నుంచో, వ్యక్తుల సాంత గొడవలి 
నుంచో పుష్టయని తెలుస్తుంది. ఉదా ః ఓ హిందూ దుకాణదారుకీ, మహమ్మదీయ 
ఖాతాదారుడికీ మధ్య ఏ మత ఉత్సవం దగ్గరో, హిందువులు మసీదు దగ్గర ఊరేగింపులు 
జరుపుతూ సంగీతం వెయ్యడం లాంటివి. ఒకటి రెండు అల్లర్లు మామూలు ఉద్రిక్తత వల్ల 
వచ్చినవి. అలాంటి వాటిలో. కొట్ట వచ్చినట్టు కనిపించే సంఘటన ఢిల్లీలో జూన్‌ 24న 
జరిగింది. సమ్మర్హంగా ఉన్న ఓ వీధిలో ఓ గుర్రం దూరడంతో అల్లర్లు మొదలయ్యాయన్న 


భావం కలిగింది. దాంతో రెండు పక్షాలూ ఒకళ్ళు మీద ఒకళ్లు కర్రలతో, ఇటుకలతో దాడీ 
చేసుకున్నాయి. 


కలకత్తాలో 1926 మేలో జరిగిన రెండు అల్లర్లతో బాటుగా 40 అల్లర్లు ఆ ఏడంతా 
1927 ఏప్రిల్‌ దాకా కొనసాగాయి. 197 మంది హతులయ్యారు. 1578 గాయపడ్డారు. ఆ 
అల్లిర్డు విస్తారంగా వ్యాపించాయి. బెంగాల్‌, పంజాబ్‌, యు.పీ.లు బాగా దెబ్బ తిన్నాయి. బెంగాల్‌ 
ఘరంగా నష్టపోయింది. ఆ యేడాదిలో చాలా భాగం సింట్‌లో బొంబాయి ప్రెసిడెన్సీలో 
వాందూ ముస్లిముల మధ్య ఉద్రిక్తతలు కొనసాగాయి. కలకత్తా ఆ ఏడాదంతా ఉద్రిక్తంగా ఉంది. 
జూన్‌ 1న ఓ చిన్న తగువు జరిగింది. అది అల్లరగా మారింది. 40 మంది క్షతగాతులయ్యారు. 
తర్వాత కొంత విరామం వచ్చింది. జూలె 15న ఓ ముఖ్యమైన హిందూ పండగ. ఆ 
సందర్భంలో హిందువులు కొన్ని మసీదు [ప్రాంతంలో సంగీతం వాయించారు. అది ఘర్షణకు 
దారి తీసింది. 14 మంది చనిపోయారు. 116 మంది గాయపడ్డారు. ఆ మర్నాడు 
మహమ్మదీయుల పండగ, మొవారం. ఆరోజున అల్లరి చెలరేగింది. 19, 20, 21, 22 తేదీల్లో 
మళ్లీ పుంజుకొంది. చెదురుమదురుగా గొడవలు 23, 24, 25లలో జరిగాయి. 28 మంది 
హతులయ్యారు. 22 మంది గాయపడ్డారు. కలకత్తాకు పొరుగునున్న వౌరాలో అల్లర్లు 
జరిగాయి. ఇద్దరు చనిపోయారు, 30 మంది గాయపడ్డారు. ఏప్రిల్‌, మే నెలల్లో గృవాదవానాల 
వల్ల తీవ్రమయ్యాయి. అదృష్టవశాత్తూ జూలై అల్లర్లలో ఇలా జరగలేదు. అగ్నిమాపక దళాన్ని 
నాలుగు సందర్భాల్లోనే పిలిచారు. 


1927-28కి వస్తే ముఖం మీద కొట్టినట్టు ఈ వాస్తవాలు గోచరిస్తాయి. ఏప్రిల్‌ నుంచి 
సెప్టెంబరు దాకా 1927లో 25కి తక్కువ కాకుండా అల్లర్లు జరిగాయి. 10 యు.పి.లో, 6 
బొంబాయిలో, పంజాబ్‌లో 2, బెంగాల్‌ బీహార్‌, ఢిల్లీ, ఒరిస్సాల్లో 2 చొప్పున జరిగాయి. 


పాకిస్తాన్‌ కోసం హిందువులు సూచించే ప్రత్యామ్నాయం 159 


ఆధికభాగం పడుగలప్పుడే జరిగాయి. ఈ అల్లర్లలో 103 మంది హతులయ్యారు. 1,084 
మంది గాయపడ్డారు. 


లాహోర్‌లో 1927 మే 4,7 తారీఖుల మధ్య జరిగింది తీవమైన అల్లరి. రెండు వర్గాల 
మధ్య ఉద్రిక్తత రేగింది. సిక్కులకీ, మవమ్మదీయులకీ మధ్య సందు దొరకగానే అల్లరిగా 
మారింది. వాయువేగంగా అది వ్యాపించింది. 27 మంది హతులయ్యారు. 272 మంది 
గాయపడ్డారు. వ్యక్తుల మీద చెల్లాచెదురుగా జరిగిన దాడుల వల్లే ఆ సంఖ్య పెరిగింది. 
పోలీసులు, సెనికులు రంగంలో దిగారు. దాంతో విద్వేష వర్గాల మధ్య భారీ కొట్టాట్లు 
జరగలేదు. అక్కడక్కడ హత్యలు, దాడులు జరిగేయన్నారు రెండు మూడురోజులు. 
లాహోర్‌ వీధులు (ప్రశాంతత చూసేందుకు ముందుగానే ఇలా జరిగింది. 


మే లాహోర్‌ అల్లర్ల తర్వాత ఒక రెండు నెలలు మళ్ళీ విరామం. చిన్న సంఘటన 
మాతం జరిగింది. బీహార్‌, ఒరిస్సాలో జూన్‌లో జరిగింది. కాని జులె లో 5 తక్కువ కాకుండా 
అల్లర్లు జరిగాయి. తీవ్రమె౦ది పంజాబ్‌లోని ముల్తాన్‌లో మొహరం అప్పుడు జరిగింది. 13 
మంది హతులయ్యారు. 24 మంది గాయపడ్డారు. ఆగస్టులో అల్లర్లు ఇంకా జరిగాయి. 9 అల్లర్లు 
జరిగాయి. రెండింటిలో తీవ్ర ప్రాణనష్టం కలిగింది. బీహార్‌ చెబ్బమాపట్నంలో ఓ మత 
తగాదాతో అల్లరి జరిగి 11 మంది చనిపోయారు. 100 మంది గాయపడ్డారు. బరె లీలో ఓ 
ఊరేగింపు జరుపుతూ ఉండగా అల్లరి జరిగింది. 14 మంది చనిపోయారు. 165 మంది 
గాయపడ్డారు. అదృష్టవశాత్తు మత 'కల్లోలాల్లో ఇది మలుపు అయింది. దాంతో సెషెంబరులో 

య అ క్‌ లొ లొ హి 
4 అల్లరే జరిగాయి. ఒకటి సెంట్రల్‌ ప్రావిన్సెస్‌లోని నాగపూర్‌ అల్లరి సెప్టెంబరు 4న జరిగింది. 

౧౧ - ౧ వ) 

లాహోర్‌లో జరిగిన దాని తర్వాత, ఇదే అతి దారుణం, నష్టదాయకం అయిన అల్లరి. 
మొస్ట్లిముల ఊరేగింపుతో అంటుకున్న రవ్వ అది. అయితే అందుకు ఇంధనం మురదే 
తయారెంది. 19 మంది చనిపోయారు, 123 మంది గాయపడ్డారు. ఆ సమయంలో 
చాలామంది ముస్తిములు నాగపూర్‌ వదిలి వెళ్ళిపోయారు. 


ఆ సంవత్సరంలో హిందూ ముస్రిం సంబంధాల్లో ఒక వర్గం వాళ్లు మరో వర్గం వాళ్ల మీద 
జరిపిన దాడులు ఏవీ తక్కువ లేదు. వాటిల్లో అతి తీవ్రం అయినవి “రంగీలా రసూల్‌, “రిసాల 
వర్తమానొల మీద జరిగాయి. అవి రెండు ప్రచురణలు. మహమ్మద్‌ మీద దాడి జరిగింది. ఆ 
సందర్భంలో చాలామంది [ప్రాణాలు పోయాయి. చాలా అనాగరికంగా జరిగాయి. లాహోర్‌లో 
వ్యక్తుల మీద దాడులవల్ల 1927లో భయం ఆందోళన కొనసాగాయి. 


“రంగీలా రసూలో వల్ల కలిగిన ఉద్రిక్తత చాలా దూరం సాగింది. కేంద్రం కంట వాయవ్య 
సరిహద్దు రాష్టం దాకా పాకాయి. ఈ (ప్రాంతంలో అల్లరి సూచనలు జూన్‌లోనే కనిపించాయి. 





రంగీలా రసూల్‌సీతాకా చినాలా'కు జవాబుగా రాసింది. రాముని భార్య సీత వేశ్య ఆని నిందిస్తూ ఓ ముస్తిం 
రాసిన కరపత్రం. 


160 డాక్టర్‌ బాబాసోహెబ్‌ అంబేద్కర్‌ రచనలు = ప్రసంగాలు 





జూలె రెండవ భాగంలో ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. (బ్రిటీష్‌ సరివాద్దుల్జా స్టానిక అధికార్ల 
నైపుణ్యం వల్ల యుక్తి వల్ల గొడవలు తప్పాయి. లేకపోతే చాలా తీవ్రమై ఉండేవి. బ్రిటిష్‌ 
సరివాద్దుల్లో హీందువులకు వ్యతిరేకంగా ఆర్టీక బోయ్‌కాట్‌నీ బాగా (ప్రచారం చేశారు. ముఖ్యంగా 
సెషావర్‌లో, కాని ఆ ప్రకారం నెగ్గలేదు. హిందువుల్ని ఒకటి రెండు సందర్భాల్లో అవమానపరచినా, 
ఒకటి రెండు (గామాల్లొ, దోషుల్ని అరెస్టు చెయ్యడం, తగిన శిక్షా స్మృతిని అమలు 
పరచడంతో శాంతి స్టాపీతమె ది. సరివాద్దు కాపలా తెగలవాళ్లకు ఆవేశం ఎక్కువ. (ప్రవక్త మీద 
దాడ్‌ జరిగింది. దానివల్ల తీవమై న పరిణామాలు వచ్చాయి. ప్రఖ్యాత ముల్లా ఒకరు 
హిందువులు, హిందువులకు వ్యతిరేకంగా ఆ(ఫికన్‌, షీన్‌వారితోను ఖై బర్‌ కనుమ దాపుల్లోను 
బోధించడం సారవంతమై న నేలలో విత్తనాలు చల్లినప్టే అయింది. హిందువుల్ని బహిష్కరించమని 
ఆయన విజ్ఞప్తి చేశారు. హిందువులు దేశంలోని ఇతర హిందువులకి దూరంగా, వాళ్ల 
అభి పాయాల్ని మన్నించడం లేదని రాసి ఇవ్వాలని అన్నాడు. ఖై బర్‌ ఆఫ్రికన్‌ తెగలు రెండు 
కుయిభెల్‌ హిందువుల్ని మొదటగా బహిష్కరించాయి. జూలై 22న దాంతో పిన్‌వారీలు 
హందువులకు హెచ్చరిక చేశారు. ఏమైనా, కొంతమంది హిందువుల నిష్కమణం తర్వాత 
పేన్‌వారీలు మిగిలిన వాళ్లని ఉండనిచ్చారు. 


ఖై బర్‌ దాటి వెళ్ళిపోయే హిందువులపై కొంతమంది దురుసుగా ప్రవర్తించారు. రెండు 
సందర్భాల్లా రాజని విసిరారు, అదృష్టవశాత్తు [ప్రాణహాని జరగలేదు. మూడవ సందర ఎ్రంలో ఓ 
హిందువు గాయపడ్డాడు. చాలా సొమ్ముని ఎత్తుకపోయారు. కాని పూర్తిగా దాన్ని తిరిగి 
సంపాదించారు. దోషుల్ని పట్టుకుని జరిమానా వేశారు. తర్వాత, తెగ [ప్రాంతం నుంచి 
హిందువుల మార్గానికి పికెటింగ్‌ ఏర్పాట్టు జరిగాయి. రాజకీయ ఏజెంట్‌ ఒత్తిడి వల్ల ఆఫ్రికా 
జూలె ఆఖరికి హిందూ బాయ్‌కాట్‌ని వదిలివేసింది. రిసాల వర్తమానానికి సంబంధించిన 
విషయం తేల్చకుండా ఉంచారు. తర్వాతి వారంలో చాలా హిందూ కుటుంబాలు అండీ 
కొటాల్‌లో ఉన్నవి పెషావర్‌కి వెళ్ళిపోయాయి. తెగ నాయకుల హామీలని నమ శ్రలేదు. కాని 
ఒక కుటుంబం నుంచి ఒకో సభ్యున్ని వెనక దిగవిడిచారు తమ (ప్రయోజనాలు చూసేందుకు. 
మొత్తం మీద 450 మంది హీందువులు స్త్రలు, పురుషులు, పిల్లలు ఆగస్టు మధ్య నాటికి పెషావర్‌ 
చేరారు. గడ్డు కాలం భయంగా తగ్గుతూ ఉన్నాగానీ, కొంతమంది హిందువుల్ని ఖాయంగా 
బహిష్కరించారు. కొంతమందిని వెళ్ళిపోయేట్టు చేశారు. కొంతమంది భయంతో వెళ్లి పోయారు. 
వాళ్ల ఇరుగుపారుగు వాళ్ల సానుభూతి -, బహిష్కరణ, ఐబ్చ్బక నీ ష్కనుణం సాదృశ్యం కాకుండా 
జరిగాయి. ఎన్నో తరాలుగా హిందువులు అక్కడ నీవసించారు. చాలామంది మన్నన 
పొత్రులు, నిజానికి తెగ వ్యవస్థలో ముఖ్య భాగమయ్యారు. వాళ్ల రక్షణ కోసం తెగలవాళ్లు రక్తం 
చిందించారు. మొత్తం మీద 450 మంది హిందువులు ఖై బర్‌ కనుమదాటి వచే ఎ్రశారు. వాళ్లల్లో 
౩౩౦ మంది వెనక్కి తిరిగి వెళ్ళారు, 1927 అభరు నాటీకి మిగిలిన వాళ్ళు (ప్రస్తుతానికి 
స్థిరపడ్డారు, (బిటీష్‌ ఇండియాలోని మరింత భద్రమై న పరిస్థితుల్లో. 


పాకిస్తాన్‌ కోసం హిందువులు సూచించే (పత్యామాయం 161 
1928-1929 ఓ మాదిరిగా 27-28 కంక శాంతియుతంగానే ఉంది. లార్డ్‌ ఇర్విన్‌ 
కేంద శాసనసభలోనూ, బయటా ఉపన్యసించి, రెండు వర్గాల మధ్యా, రాజకీయ సమస్యలకి 
సంబంధించి, మంచి బలం కలిగించాడు. అదృష్టవాత్తు సై ee వచ్చింది. 
ఆ కమిటీని 1929లో నియమించారు. విభిన్న వర్గాల మధ్య నించీ శక్తినీ, (శద్దనీ 
ఇముడ్చుకున్నాయి. దాంతో స్థానిక కారణాలకు [ప్రాముఖ్యం తగ్గింది. రాజ్యాంగం లాంటి పెద్ద 
సమస్యల పట్ల దృష్టి మళ్లింది. మత పరిస్టితి మెరుగె ౦ది. 1929 మార్చి 21 దాకా ఆ పన్నెండు 
నెలల్లోనూ అల్లర్ల సంఖ్య 22 మాత్రమే. సంఖ్య తక్కువే అయినా దాడికి గ్నురె నవాళ్ల సంఖ్య 
పెరిగింది. బొంబాయి అల్లర్లలో 204 మంది చనిపోయారు. వెయ్యిమంది గాయపడ్డారు. 
వీటిలో బొంబాయిలో పక్షం రోజుల పాటు జరిగిన అల్లర్లలో 149 మంది చనిపోయారు. 739 
మంది గాయపడ్డారు. ఈ 22 అల్హిర్హలోనూ 7 లేదా మూడో వంతు ముస్లిముల బక్రీద్‌ 
పండుగరోజున జరిగాయి. ఈ పండుగ హిందూ ముప్టిం సంబంధాల్లో ఎప్పుడూ ప్రమాదకరంగానే 
ఉంది. ముస్రిమ్‌లకి అది జంతుబలి రోజు, ఆ జంతువు సామాన్యంగా అవే అయి ఉండడంతో 
ఉభయ వర్గలకూ మధ్య స్వల్ప ఉద్రిక్తత చాలు భగ్గుమని అంటుకోవడానికి. బక్రీదు అల్లర్లలో 
రెండు మాత్రమే తీవ్రమై స్‌; 


ఆ రెండూ పంజాబ్‌లో జరిగాయి. మొదటిది అంబాలా జిల్లాలోని ఓ [గ్రామంలో 
జరిగింది. పదిమంది చనిపోయారు, 9 మంది గాయపడ్డారు. నరణాం జిల్లాలోని సాఫ 
గ్రామంలో జరిగింది. అది ఢిల్లీకి 27 మైళ్లు దక్షిణాన ఉంది. ఎక్కువమంది ముస్తిములుండే 
(గామం. ఆ [గ్రామాన్ని హందూ రెతులు చుట్టుముట్టారు. సాఫ [గ్రామవాసులు ఆవుని బలి 
యిస్తున్నారని విని వాళ్లు అభ్యంతరం పెట్టారు. వాళ్లు ఎంచుకున్న ఆవు సింధు రెతుల 
పొలాల్లో మె? దని కారణం చెప్పారు. దాని మీద తగువు పెరిగింది. పోలీస్‌ పరక 
రెవెన్యూ అధికార్లు ఊళ్లోకి వెళ్లారు. తగువులో ఉన్న ఆవుని బలి ఇవ్వరని హామీ ఇచ్చారు. 
సూపరింటెండెంబ్‌ ఆ కోరికని తిరస్కరించాడు. డాంతో గుంపు ఉద్రిక్తమై ౦ది. పోలీసుల మీద 
రాళ్లు రువ్వింది. సూపరింటెండెంట్‌ గుంపుని చెదిరిపామ్మని హెచ్చరించాడు. కాని ఫలితం 
లేకపోయింది. మరింత హెచ్చరిక చేస్తూ ఆయన గాలిలోకి రివాల్వరు పేల్చాడు. అయినా 
గుంపు ముందుకు సాగింది. దాని మీద ఆయన కాల్పులు జరసనుని ఆదేశించాడు. మొదట 
ఒకసారి మాతం కాల్పులు జరిగాయి. కాని గుంపు వెనక్కీ మళ్లకపోవడంతో, మరో 
రెండుసార్లు కాల్పులు జరిగాయి. గుంపు మెల్లిగా చెదిరిపోయింది. న. నోట్లో పశువుల్ని 
తోలుకుపోయింది. 


పోలీసులు ఈ గొడవలో ఉండగా, కొంతమంది హిందూ చెతులు సాఫా గ్రామంలో 
మరోచోట్లోకి వెళ్లి గ్రామానికి నిప్పు పెట్టారు. కాని పోలీసులు వాళ్లని తరిమేశారు. నలుగ్గురె దుగురు 
గాయపడ్డారేమో. మొత్తం మీద 14 మంది చనిపోయారు. ౩౩ మంది గాయపడ్డారు. . పంజాబ్‌ 
ప్రభుత్వం న్యాయాధికారిని విచారణకి పంపింది. ఆయన నివేదిక జూలై ఆరవతేదిన వచ్చింది. 


162 డాకర్‌ బాబాసాహెపీ అంబేద్కర్‌ రచనలు ఆ (ప్రసంగాలు 








పోరీనుత చర్యని సమారించి రక కాలుకు మితిమీరి జరిగాయని కాని, గుంపు దురన్యాయంగా 
ఎదుట లేకుండా డా వెళ్లిన : జదిగాయనికాని అభి పాయపడ లెదు. పోలీసులు కాలుకు 
జరపకపోయిన బ్రయితే పోలిసుల జీవితాలే [పమాదం పాలయ్యవని అంది. అంతేకాదు సాఫా 
ఛా అంది. ఆఖరుగా, ఆ న్యాయాధికారి 


స 
(ప్రజలు క. ౯మంది పోయి ఉండేవార 


న 

చెప్పిందేమంటే సాఫా [గామాన్ని ధ్వంసం చేసి ఉంటే 24 గంబల్లోనే మ హోధృతమై నమత 
కల్లోలం చెలరేగి ఉండేదని, 

ఖరగ్‌పూర్‌ అల్లర్రలో కూడా ఈ 3 (ప్రాణనష్టం జరిగింది. అలాంటివి ఖరగ్‌పూర్‌లో 
రెండు జరిగాయి. ముదబీద్‌ మొహరం అప్పుడు, రెండవది 1928 3 సెప్టెంబర్‌ 1న, ఆవు 
సాకుగా జరిగింది. ముపటి ఆత్తిరిలో 15 చులద్‌సరనిపోయారున 21 మలటి గాయపడ్డారు. 
రెండవ దాంట్లొ 9 మండ చనిపోయారు, 35 మంది గాయ పడ్తారుః'కాన్కి1బెరబాయులో 
జరిగిన వాటికీ, వీటిక్‌ పొలీకా లేదు. ఫ(బ్రవరి ఆరంభంలో జరిగిన ఆ అల్లర్లలో, ముందే 
చూసినట్టుగా 149 మంది చనిపోయారు. 700 మంది గాయపడ్డారు. 


1929-30 మధ్య మత కల్లోలాలు మరింత విరామంతో జరిగాయి. అసలివి అంతకు 
ముందు వాళ్లల్లో [పటా జీవితంలో క భాగమై పోయాయి భారత (పభుత్వం వారీ (ప్రకారం 
గమనీయమై నవి 12 మ్య్నాతమే. బొంబాయిలో జరిగిన అల్లర్లు నిజంగా తీవ్రమై నవే. ఏప్రిల్‌ 
9౩తో మొదలె అవి చదురుషుదురుగా మే చముభ్యవాకా.నాగాయ; ౩5 మళదాచనిపోయారు, 
200 మంది క్షతగా I ఎపి ుల్‌లో ఉద్రిక్తతకు కారణభూతమై ౦ది, లాహోర్‌లో 
రాజ్‌పాల్‌ వాత, రంగలి రసూల్‌ అన్న ఆయన కరప్మతమే ప్రవక్త మహమ్మద్‌ మీద బాణం 
ఎక్కు ప దాని వినే అంతకు ముందుకేడు అల్లర్లు రేగాయి. అనేక న్యాయపర, 
రాజకీయ వాక్కులు వచ్చాయి. అదృస్టపశాత్తు రెండు పుర్తాత్రరో శ్ఞాసనీయమై న సంయమనాన్ని 
(పదర్శించాయి ఆ వాత్యో సమయంలో. అదే మాదిరి ఒక నిందితుడ్న ఉరితీసి అంత్యక్రియలు 


జరిపిన సందర్భంలోనూ రెండు వర్గాలూ ఉన్నాయి. ఉ|దేకం, ఆవేశం చేగినా తీవమై న 
పరిణామాలు ఎర్బడలేదు. 


fr 


1930-3! సంవత్సరం లో సివిల్‌ డిసోబిడియన్స్‌ ఉద్యమం వచ్చింది. దేశమంతటా 
అల్లర్లు, కల్‌ లాలూ చెలడేగాయి. అవి అదికభాగం రాజకీయ స్వభావం ఉన్నటువంటివే. 
వాటిలో నిమగ్నమై న పక్షాలు పోలీసులు కాం [గైస్‌ వాదులూనూ, కాని భారతదేశంలో సర్వదా 

2 
జరిగేటట్టు రాజకయ అల్లర్లు మతపరచై న మలుపు తీసుకున్నాయి. సివిల్‌ డిసొబిడియన్స్‌ 
ఉద్యమంలో చేరమని కాం 9. వాటు బలవంతమై న ఒత్తిళ్లు చేశారు. ముస్రిములు తోనిని 
తిరస్కరించారు. దాని వల్ల అడి జరిగింది. పఠితంగా, ఆ సంవత్సరం కే. కల్లోలంతో. 
మొదల అనేక, తీవ 'మై న మత పరక ల్లొలాలతో ముగిసింది. ఆ అల్లర్లలో అతి దారుణమై ది 
సింద్‌లోని “ss శ: సరాల్గోనూ, సుక్కర్‌లోనూ ఆగస్టు 4-11. తేదీల మధ్య జరిగింది. 


లో 
వ్‌ 
ఓ 


29 


కే. 


య 


పాకిస్తాన్‌ కోసం హిందువులు సూచించే ప్రత్యామ్నాయం 163 


ఓ వంద (గ్రామాలకు అది పాకింది. బెంగాల్‌లోని మై మెన్‌ సింగ్‌ బిల్లా కిషార్‌గండజ్‌'. సబ్‌ 
డివిజన్‌లో జూలె 12, 15 నాడు చెలరేగిన దౌర్జన్యం కూడా భారీస్తాయిలోనే ఉంది.. వ్‌టిక్తి 
తోడు ఆగస్టు 3న వాల్షియా (యు.పి.ఎ౨లో మత కల్లోలం రేగింది. 


సెప్టెంబర్‌ 6న నాగపూర్‌లో, సెప్టెంబరు 6, 7 తేదిల్లో బొంబాయిలో అల్లర్లు 
జరిగాయి. అక్టోబరు 31న తిరుచెందూర్‌లో (మద్రాసు) హిందూ - క్రిస్టియన్‌ అల్లర్లు ' 
జరిగాయి. ఫిబ్రవరి 12న, అమృతసర్‌లో ఓ హిందూ జౌళి వర్తకుణ్ణి చంపబోయారు.' “అతను 
పికిటర్లని ఎదిరించడం అందుకు కారణం. అంతకు ముందు రోజున బెనారస్‌ళో ఇలాంటి, 
త్త జరిగి తీవ పరిణామాలు వచ్చాయి. ఈ సంఘటనలో బాధితుడు ఓ పు. 
వర్తకుడు. అతని మీద జరిగిన దాడి మరికొంత కారణం అయింది. అప్పటికే ఉత్తర భారతదేశం 
అంతటా హిందూ-ముస్తిం సంబంధాలు ఒరుసుకుపోయి ఉండటంతో, దీని ఫలితంగా 
తీవ్రమైన మత కల్లోలం చెలరేగి అయిదు రోజులు సాగింది. విపరీతంగా ఆస్తినష్టం జరిగింది. 
అనేకమంది [ప్రాణాలు కోల్పోయారు. ఈ దశలో జరిగిన ఇతర మత ఘర్షణల్లో విల్ఫామరీ 
(బెంగాలులో జనవరి 25న జరిగినవీ, 31వ తేదీన రావల్సిండిలో జరిగినవీ ఉన్నాయి.. 1931 
సంవత్సరం మొదటి రెండు నెలల్లోనూ యావత్‌ ఉత్తర భారతంలోనూ మత సంబంధాలు 
'చాలా దిగజారి పోయాయి. ఫి(బివరి నాటికే తీవ్రమైన కల్లోలం బెనారస్‌లో జరిగింది. దీనికి 
కారణం వ్యాపారం కుంటుపడీ పోవడంతో ముస్తిముల్లొో రగిలిన అసంతృప్తే, కాంగ్రెస్‌ 
కార్యకలాపాల వల్ల ఏర్పడ్డ అశాంతీ, గందరగోళమూనూ. ప్రభుత్వంతో చర్చలు జరుపుతూ 
ఉండడం వల్ల కాంగ్రెస్‌కు (ప్రాముఖ్యం పెరిగింది. దానివల్ల ముస్తిముల్లో చాలా భయాందోళనలు 
కలిగాయి. తత్ఫలితంగా రెండు మతవర్ణాల మధ్య ఉద్రిక్తత 3 పెరిగింది, సంబంధాలు దిగజారాయి. 
మార్చి నెలలో యు.పి.లో ఈ ఉద్రిక్తత చాలా ఎక్కువ అయింది. ఆ నెల 14- 16 తేదీల | 
మధ్య మీర్జాపూర్‌ జిల్లాలో తీవ్రమైన అల్లరి చెలరేగింది. 17వ తేదీన ఆగ్రాలో కొట్లాట 
సంభవించింది. అది 20వ తేదీ దాకా సాగింది. ధన్‌బాట్‌లో (బెంగాల్‌ 28న అమృత్‌సర్‌ 
జిల్లాలో 30వ తేదీన మత కల్లోలం చెలరేగింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆ ఇభయ వతం 
మధ్య సంబంధాలు వష ా బెడిసిపోయేయి. 


అస్సాం రాష్ట్రంలోని లకిమ్‌పూర్‌ జిల్లా దిగ్పోయ్‌లో చెలరేగిన మత ల్‌. ఒక 
హిందువు, ముగ్గురు ముస్లిములు చనిపోయారు. బెంగాల్‌లోని అసల్‌సోబ్‌ డివిజన్‌ తో మొహరం 
పండుగప్పుడు మతకల్లోలం రేగింది. ఆ ఏడాది బీహార్‌, ఒరిస్సాలలో, ముఖ్యంగా నరాన్‌లో 
కొంత మతో ద్రిక్తత తలెత్తింది. మొత్తం మీద 16 మతకల్లోలాలు, చట్టు వ్యతిరేక నభలు 
జరిగేయి. బక్రీద్‌ పండగప పుడు షాహాబాద్‌లో (భాబువా సబ్‌ డివిజన్‌) ఓ కొట్లాట జరిగింది. 
ఆవుని బలి ఇవ్వడం జరిగిందన్న అపోవాతో ఓ 300 మంది హిందువులు .. పోగయేరు. 
"రెండువందల మంది ముస్రిములు లాఠీలతో బరిసెలతో, కత్తులతో హిందువుల మీద దాడి 


164 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


చేశారు. ఒక హిందువు తర్వాత చనిపోయాడు. మొత్తం మీద స్థానిక అధికార్లు వాళ్లని శాంత 
పరిచారు. ఆ ఉత్పాతం ఇంకా వ్యాపించకుండా పోలిసులు తీసుకున్న తక్షణ చర్యలూ, రాజీ 
కమిటీ నియామకం నిరోధించాయి. మొహరం పండగప్పుడు హాంఘీర్‌లో రెండు స్వల్ప 
సంఘటనలు జరిగాయి. ఓ సందర్భంలో హిందువులు దాడి చేశారు, ఇంకో సందర్భంలో 
ముస్తీములు దాడి చేశారు. ఆ ఏడే మద్రాస్‌ (ప్రెసిడెన్సీలో కూడా అనేక మతపర స్వభావం ఉన్న 
అల్లర్లు జరిగాయి. రెండు పక్షాల మధ్య సంబంధాలు బాగా బెడిసిపోయాయి. అతి తీవ్రమై న 
అల్లరి ఆ ఏడాది జూన్‌ 8న వెల్లూర్‌లో జరిగింది. ముస్టిముల ఊరేగింపు ఒకటి తాజియాలితో 
హిందూ దేవాలయం దగ్గర వెళ్ళడంతో అది జరిగింది. అది ఎంత తీవ్రం అయిందంటే శాంతి 
భ(ద్రతల్ని స్టాపంచడానికి పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. చెదురుమదురు కొట్లాటలు 
తర్వాత రెండు మూడురోజుల దాకా సాగాయి. జూలె 13న సేలం పట్టణంలో హిందూ ముస్తిం 
ఉద్రిక్తత వల్ల ఓ పేజీ తలెత్తింది. దానికి షేవావట్‌లో భారీగా జనం హాజురె న ఓ కుస్తీ పోటీలో 
ఎవరు విజేతలన్నది కారణం. సేలంకు దగ్గరలోని కిచిపాలియంలో అక్షోబరు నెలలో మరో 
అల్లరి రేగింది. కొంతమంది హిందువులు ఏదో వీధి ఆట ఆడుకుంటూ ఉంటే కొంతమంది. 
ముస్తీములు దానికి ఆటంకం కల్షించడం అందుకు కారణం.. కర్నూలు జిల్లాలోని పోలికల్టులో 
మార్చి 15న హిందూ-ముస్లిం అల్లర్థు చెలరేగాయి. హిందువులు ఉరేగింపు తీసుకెళ్లే దారి ' 
గురించి తగూ దానికి కారణం. కాని పోలీసులు స్వల్ప బలప్రయోగంతో మూకల్ని చెదర 
గొట్టారు. పంజాబ్‌ 1929లో జరిగిన 813 కల్ళోలాలతో పోతే ఆ ఏడు 907 సం ఘటనలు 
జరిగాయి. వాటిలో అధికశాతం మత స్వభావంతో ఉన్నవే. రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత 
రాష్ట్రంలోని చాలాాపంతాల్లో కొనసాగింది. యు.పి.లో 1930లో మత విద్వేషాలు అంత 
ఘోరంగా లేకపోయినా 1931వ సంవత్సరం మొదటి మూడునెలల్లో చాలా తీవ్రంగా 
ఉన్నాయి. కొంతకాలం పాటు సివిల్‌ డిస్‌ఒబీడియన్స్‌ ఉద్యమం నీడలో పడిపోయాయి. ఆ 
విద్వేషాల సూచనలు బాహాటంగానే కనిపించాయి. విభేదాల కారణాలు ఎప్పుడంత పట్టుగాను 
ఉన్నాయి. డెహ్రాడూన్‌, బలంట్‌ షార్‌లలో మామూలు తరహా మత కల్లోలాలు రేగాయి. 
బాల్హీయా నగరంలో దారుణమై న అల్లరి జరిగింది. అది కూడా హిందూ ఊరేగింపు గురించిన 
తగాదాతోనే మొదలైంది. పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది కూడా. ముతా, ఆజంఫర్‌ 
మై నపూరి తదితర [ప్రాంతాల్లో కూడా అల్లర్లు జరిగాయి. 


1931-32 సంఘటనల ప్రభావం రౌండ్‌ కేబిల్‌ కాన్ఫరెన్స్‌ రాజ్యాంగం మీద స్పష్టంగా 
కనిపిరచరద్‌ ముస్టిముల్లోనూ, ఇతర అల్బ సంఖ్యాక వర్గాల్లోనూ భయాందోళనలు కలిగాయి. 
మెజార్రి సూతం రిత్యా నడిచే రాజ్యాంగం కింద తమ స్థానం ఏమిటోనని భయాలు కలఠిగేయి. 
రాజ్యాంగ భవిష్యత్‌ గురించిన సమీప దర్శనం ఆ కాన్ఫరెన్స్‌ ఇచ్చింది. అప్పటిదాకా అధినివేశ 
ప్రతిపత్తి అన్న ఆదర్శం ఏదో అస్పష్ట, అసాధారణ భావంగానే ఉంది తప్ప ముందుకు సాగలేదు. 
కాని (ప్రారంభ సమావేశంలో రాజాల ప్రకటనల వల్ల ఓ స్పష్టమై న దృక్పధంతో, ఫెడరల్‌ రూప 


పాకిస్తాన్‌ కోసం హిందువులు సూచించే (ప్రత్యామ్నాయం 165 


ప్రభుత్వం కేంద్రంలో బాధ్యత కలిగింది. అంచేత ముస్లిములు తాము పరిస్టితిని అంచనా 
వేసుకునే సమయం వచ్చిందని అనుకున్నారు. ఈ ఇబ్బందికర పరిస్టితి ఇర్విన్‌ - గాంధీ 
ఒప్పందంతో తీవ్రమైంది. అది కాంగ్రెస్‌కు ఒక హోదాని కలిగించినప్టే కనిపించింది. 
ప్రభుత్వం మీద విజయం సాధించామన్న భావం, కాంగ్రెస్‌ వాళ్ల ఉత్సాహం ముస్లిముల 
భయాల్ని తాలగించేట్టు కనిపించలేదు. ఆ ఒప్పందం కుదిరిన మూడు నెలల్లోనే కాన్ఫూర్‌లో 
ఆటవికమైన మత కల్లోలాలు జరిగాయి. కాం[గెస్‌వాదులు భగత్‌సింగ్‌ స్మృత్యర్థం - 
(ఆయన్ని మార్చి 23న ఉరితీశారు) వార్తాల్‌ పాటించమని మవామ్మదీయ దుకాణదార్లను 
ఒత్తిడి చెయ్యడం వల్ల ఆ కల్లోలాలు రేగాయి. మార్చి 24న హిందువుల దుకాణాల్ని 
కొల్లగొట్టారు. 25న దహనకాండ జరిగింది. దుకాణాల్నీ, దేవాలయాల్నీ తగలబెట్టారు. 
మాడ్చి మసి చేశారు. టఅర్పకల్‌ అఈ దవనాలు, దోపిడీలు, హత్యలు, దావానలంలా వ్యాపించాయి. 
అయిదువందల కుటుంబాలు కొంపా, గోడు వదలి పారిపోయి ఓ ఊళ్ళా తలదాచుకున్నారు. 
డాక్టర్‌ రామచం[ద అతి దుర్భరమై న బాధల పాలిట పడ్డాడు. అతని కుటుంబంలో అందర్నీ 
- భార్యనీ, వృద్ద తల్రిదండ్రుల్నీ అందర్నీ నరికేశారు. వాళ్ల మృతదేహాల్ని మురికి కాల్యల్లోకి 
విసిరేశారు. ఆ వాత్యాకా ౦డలోనే గణేశశంకర్‌ విద్యార్థి [పాణాలు కోల్పోయాడు. కాన్ఫూర్‌ 
మతకల్గొలాల విచారణ కమిటీని నియమించారు. ఆ అలర్హర్లు ముందెన్నడూ లేనంత 
ఘోరమై నవనీ, దారుణమై నవనీ ఊహించలేనంత వేగంగా వ్యాపించాయనీ ఆ నివేదిక 
తెలియజేసింది. మూడ్రోజుల పాటు వాత్యలు, దహనాలు, దోపిడీలు, విపరీతంగా సాగాయి. 
పరిస్థితిని బెనక్కుండా అదుపులోకి తెచ్చేదాకా అలా సాగాయి. లెక్క తేలిన వతుల సంఖ్య 
300 ఉంది. కాని ఇంకా ఎక్కువ మందే చనిపోయి ఉండచ్చు. ఆ సంఖ్య నాల్నుగె దు వందలు 
ఉండొచ్చు. ఎన్నో దేవాలయాల్నీ, మసీదుల్నీ పాడు చేశారు, తగులబెట్టారు. ఎన్నో ఇళ్హని 
తగలబెట్టారు, దోచుకున్నారు. 


కాం(గెస్‌వాళ్లు రెచ్చగొష్టేట్లు (ప్రవర్తించడం గాని, లేకపోతే ఈ మతకల్లోలం చెలరేగి 
ఉండదు. ఇంత ఘోరమె న మతకల్లొలం భారతదేశంలో ఎన్నో ఏళ్లుగా జరగలేదు. అదీగాక, 
ఈ అల్హర్లు నగరం నుంచి గ్రామాలకు పాకాయి. ఆ తర్వాత కొన్నిరోజుల పాటు గామాల్లొ 
౧౧ ధా 
చెదురుమదురు ఘర్షణలు కొనసాగాయి. 


1932-33వ సంవత్సరం మత కల్గ్టోలాలు, అల్లర్లు లేకుండా ఓ మాదిరిగా (ప్రశాంతంగానే 
సాగింది. సామాన్యంగా అరాచకత్వాన్ని అణచటం, రాజ్యాంగంలో ముస్తిముల స్టానానికి 
సంబంధించిన ఊగిసలాటని తొలగించడం పరిస్టితి మెరుగుపడడానికి ఒక మేరకు కారణాలు. 


కాని, 1933-34 అంతా దేశంలో మత ఉ|దిక్తత పెరుగుతూనే ఉంది. అరాచకత్వం 
రేగుతూనే ఉంది. అవి హోలీ, ఈట్‌, మొహరం లాంటి పండగ సందర్భాల్లోనే కాకుండా నిత్య 
జీవిత ఘటనల నుంచి కూడా తలెత్తాయి. సంవత్సరం మొదలై న దగ్గర్నుంచీ మతసామరస్యం 


166 డాక్షర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు == (పసంగాలు 


దిగజార్లుతూనే ఉందని దాన్నిబట్టి విశదమైంది. హోలీ పండగప్పుడు మతకల్భాలాలు 
బెనారస్‌, కాన్ఫూర్‌లలో రేగాయి. పంజాబ్‌ రాష్ట లాహోర్‌లో రేగాయి. పెషావర్‌లో రేగాయి. 
బికీట్‌ పండగప్పుడు యు.పి.లోని అయోధ్యలో గొడవలు జరిగాయి. గోవుని బలి ఇచ్చారని 
దానికి కారణం చెప్పారు. ఆ పండగప్పుడే బీహార్‌లోని భాగల్పూర్‌లో, ఒరిస్సాలో, మ।ద్రాస్‌ లోని 

కన్ననోర్‌లో అల్లర్లు జరిగాయి. యు.పి.లోని ఘజియాపూర్‌ జిల్లాలో తీవ్రమైన అల్లర్లు 
జరిగాయి. చాలామజ్బుకి అతి చిల్లర కారణాలకు - ఉదాహరణకు ఢిల్లీలో దారమ్మట వెళ్లే 
హీందువురి మీద పొరపాటున ఓ ముస్టిం దుకాణదారు ఉమ్మివేసిన కారణానికి చెలరేగాయి. 
'లిటిష్‌ ఇండీయాలో పెరిగిన మత కలహాల ప్రభావం ఇతర రాష్ట్రాల మీదా పడింది. అలాంటి 
ఘర్షణలే జరిగాయి. 


జూన్‌ - అక్టోబర్‌ మాసాల్లో కనిపించిన మత అరాచకత్వం ఉభయ పక్టాల్లోనూ, 
లోతుగా పాతుకుపోయిన విద్వేషానికి సూచకం. జూన్‌, జూలె నెలల్లో హిందువులకు గాని, 
' మవామ్మదీయులకు గాని పెద్ద పండుగలు లేవు. ఆ నెలలు అల్హర్డు లేకుండానే గడిచాయి. 
అయితే బీహార్‌లోని కొన్ని [ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాల్ని నియమించాల్సి వచ్చింది. 
. ఆగ్రాళోపల రావణ కాష్టం లాంటి తగూ మొద్దలెంది. హిందువుల ఇళ్లల్లో మత కర్మకాండలప్పుడు 
గొడవగా ఉంటోందని, వాటివల్ల తమ (ప్రార్థనలకి పక్కనే ఉన్న మసీదుల్లో అంతరాయం 
కలుగుతుందనీ, ముస్తములు అభ్యంతర పెట్టారు. ఆ తగువు పరిష్కారం కాకముందే జూలె 
20న అవ్లిళ్లు మ. మళ్లీ సె పెంబరు 2న స ఈ అల్లిర్దలో నలుగురు చనిపోయారు. 
80 మండే] పైగా గాయపడ్డారు. మద్రాస్‌లో సెప్టెంబరు 3న జరిగింది. ఒకళ్లు చనిపోయారు. 
13 మంది గాయపడ్డారు. దానికి కారణం ప్రవక్త గురించి కష్టం కలిగించేట్టు హిందువులు ఓ 
పుస్తకాన్ని (ప్రచురించడం. అదే నెలలో పంజాబ్‌, యు.పి.లలో అనేక చోట్ల చిల్లర ఘర్షణలు 
జరిగాయి. , 


1934- తెర క సంవత్సరంలో జూన్‌ 29న లాహోర్‌లో తీవ్రమైన గెడవ జరిగింది. 
సిక్కు జేవంయే (ప్రాంగణంలో (దాన్ని షహీ షహిదగంజ్‌ గురుద్వారా అంటారు) మసీదు ఉండటం 
మీద -ముస్లిములకీ ' సిక్కులకీ పేచీ వచ్చింది. దానిమీద అర్హిర్లు రేగాయి. కొంతకాలంగా 
- లోపల్లోపఠలి గొడవ ఉడుకుతూనే ఉంది. సిక్కులు మసీదుని కొల్లగొట్టడం మొదలెట్టగానే 
ద్వేషం తీవ్రమై ౦ది. ఆ కట్టడం చాలా కాలంపాటు లిటిగేషన్‌కీ మూలంగా ఉండింది. సిక్కుల 
హక్కుని కోర్టు ధ వీకరించింది. 


జోన్‌ 29 నాటి రాత్రి మూడు నాలుగు వేల మంది ముస్టిములు గురుద్వారా ముందు 
పోగయేరు: లోపల ఉన్న సిక్కులకూ, ఈ మూకకూ మధ్య కొట్లాట జరిగేది కాని అధికారులు 
- తక్షణం చర్యలు తీసుకోవడంతో తప్పింది. మసీదును ఇక కూలగొట్టమని సిక్కుల నుంచి 
తర్వాత హామీ తీసుకున్నారు. తర్వాత వారంలో ఉభయపక్షాల న్యాయవాదులకీ మధ్య రాజీ 


పాకిస్తాన్‌ కోసం హిందువులు సూచించే ప్రత్యాన్నూయం 167 


కుదిర్చేందుకు గట్టి ప్రయత్నాలు జరిగేయి. ఆ సమయంలో సిక్కులు అతివాదుల 
(పోద్భృలంతో మళ్లీ మసీదును ధ్వంసం చేయబోయారు. దాంతో అధికారులు ఇబ్బందిలో 
పడ్డారు. సిక్కులు చట్టపర వాక్కుల మేరకే చేశారు. విధ్వంసాన్ని ఆపు చెయ్యడానికి ఉన్న 
ఒక్క మార్గమూ కాల్పులు. ఆ భవనం అంతా సిక్కులు కిక్కిరిసి ఉన్నారు. అది సిక్కుల 
ఆరాధనా స్థానం పరిధిలోనే ఉంది. అప్పుడు కాల్పులు జరిగేవి. ఎంత రక్తపాతం ఉండేవో 
చెప్పలేం. మత కారణాల రీత్యా, రాష్ట్రమంతటా సిక్కుల్లో తీవ ఆందోళన జరిగేది. పోనీ తని 
ప్రభుత్వం ఊరుకుంటే ముస్లిములలో అశాంతి పెచ్చరిల్లి ఉండేది, అదీ మత కారణాల రీత్యానే. 
చెదురుమదురుగా సిక్కుల మీద ముస్లిములు దాడి చేసేవాళ్లు, ప్రభుత్వ బలగాల మీద కూడా 
చే సేవాళ్సే, 


ఉభయపక్షాల నాయకుల మగ్యా చర్చలు ఏదో అంగీకారాన్ని కుదిర్చి పెష్టేవేనని 
అనుకున్నారు. కానీ తుంటర్లు కొందరు సాబ్‌ మతస్టుల్ని రెచ్చగొట్టూరు. ముఖ్య దోషుల్ని 
అరెస్ట్‌ చేసినా ఉద్రిక్తత తగ్గలేదు. ముస్టిములకు మరో మసీదు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం 
చెప్పింది. అయినా లాభం లెకపోయింది. పరిస్టితి జులె 19న ఇంకా శ్రణించింది. ఆ తర్వాత 
'రెండురోజుల్లోనూ పరిస్టితి ప్రమాదకరంగా తయారెంది. కేంద్ర పోలీస్‌స్టేషన్‌ను అక్షరాలా 
ముట్టడించడం జరిగింది. ఆ గుంపులు భీతావహం సృష్టించేట్టు కనిపించాయి. కాల్పులు 
లేకుండ గుంపుల్ని చెదరగొబ్లడానికి పదేపదే (ప్రయత్నాలు జరిగాయి. సై నికులు ఇక చేసేది 
లేక్ష జాలె 20న రెండుసార్లు 21న ఎనిమిచిసార్లు కాల్పులు జరిసారు. మొత్తం మీద 23 రౌండ్ల 
కాల్పులు జరిగాయి. 12 మంది చనిపోయాడు. ఇక క్షతగాత్రుల సంఖ్య - గాయాలు 
స్వల్పమై నవే అయినా పోలీసుళ్లైనూ సై నికుల్టానూ చాలా ఎక్కువ. 


కాల్పుల్లో మూకలు చెదిరిపోయాయి. మళ్లీ గుమికూడలేడు. ఇతర రా(ష్టాల నుంచి 
పోలీసులను పిలిపించారు. సై నికదళాల్ని సంపుటీకరిం చారు. వేగంగా వ 
స్థాపించారు. కాని మత నాయకులు టా. పడుతూనే ఉన్నారు. సివిల్‌ లిటిగేషన్‌ తిరిగి 


మొదలె ౦ది. కాని కొన్ని ముస్లిం సంస్టలు మరిన్నీ కోరికలు కోరాయి. 
ర భా న! 
లావోోర్‌ పరిస్టితి ఆ ఏడాదంతా ఆందోళన కలిగిస్తూనే ఉంది. నవంబరు 6న ఒక 


సిక్కును ఒక ముస్తిం చాలా గాయపరిచాడు. మూడురోజుల తరువాత హిందువులు సిక్కులు 
భారీ ఊరేగింపు జరిపారు. ఘర్షణ లేకుంనా చూట్లావునే కార్యకర్తల సంకల్భం. కాని తీవ్రమైన 
కొట్లాట జరిగింది. ఆ మర్నాడు ఇంకా జుల్లరె జరిగంది. కాసి పోక్‌సులు, సైనికులు చసనమరిచి 
పనివల్ల ఆ కొట్లాటలు ముదరలేదు. లేకపోతే చాలామంది హతులై ఉండేవాళ్ళు. 

1935 మార్చి 19న కరాశ్‌లో తి, వబ ని సరమ ను జరిగంది; నాధురమల్‌ అనే 


హిందువును వాత్య చేసినందుకు అబ్బుల్‌ కయ్యాామ్‌ అనే ముస్తింను ఉరి తీశారు. ఈ హిందువే 
ప్రవక్తమీద చెడ్డగా రాసినవాడని ముందే అనుకునా షా res మృతదేహాన్ని జిల్లా 


168 డాక్టర్‌ బాబాసోహైబ్‌ అంబేద్కర్‌ రచనలు == (ప్రసంగాలు 


మెబి(స్తేట్‌, పోలీసుల సాయంతో తీసుకువెళ్ళి మృతుని కుటుంబానికి ఖననం నిమిత్తం 
అప్పగించాడు. శ్మశాన వాటికలో 25 వేల మంది గుంపు పోగెంది. శ్మశాన వాటికలో ఖననం 
కానిద్దామని కయ్యామ్‌ బంధువులు అనుకున్నా గుంపులో తీవ ఆవేశంతో ఉన్న కొందరు 
ఊరేగింపు తియ్యాలని పట్టుబట్టారు. స్టానిక అధికార్డు గుంపును లోపలికి రానివ్వకూడదని 
అనుకున్నారు. రానిస్తే గొడవలు జరుగుతాయి. అయినా పోలీసుల (ప్రయత్నాలు 
విఫలమయ్యాయి. దాంతో రాయల్‌ సస్సెక్స్‌ రెజిమెంట్‌ను శాంతి స్థాపన కోసం పిలిపించారు. 
కాల్పులు జరపక తప్పలేదు. ఉన్మత్తావేశంలో ఊగిపోతున్న మూక ముందుకు సాగకుండా 
కాల్పులు జరపాల్సి వచ్చింది. 47 రౌండ్ల కాల్పులు జరిగాయి. 47 మంది హతులయ్యారు. 
134 మంది గాయపడ్డారు. మరిన్ని బలగాల రాకతో గుంపు ముందుకు సాగకుండా 
నిరోధించడం జరిగింది. క్షతగ్యాతుల్ని హాస్పిటల్‌కు తీసుకెళ్ళారు. ఇంకా గొడవలు 
జరగకుండా కయ్యామ్‌ దేహాన్ని ఖననం చేశారు. 


1935 ఆగస్టు 25న సికిం దాబాట్‌లో మత కల్లోలం జరిగింది. 


1936వ సంవత్సరంలో నాలుగు మతకల్గోలాలు జరిగాయి. ఏప్రిల్‌ 14న ఆగ్రా 
జిల్లాలోని ఫిరోజాబాద్‌లో అతి భీకరమై న కల్లోలం జరిగింది. ఒక ముస్రిం ఊరేగింపు ప్రధాన 
విపణి మార్గం గుండా వెడుతోంది. హిందువుల ఇంటి కప్పుల మీద నుంచి ఇటికలు విసిరారని 
ఆరోపించారు. దాంతో ముస్ట్రిములకు ఆగ్రహం వచ్చింది. వాళ్ళు హిందువుల ఇళ్ళకు 
నిప్పుపెట్టారు. రాధాకృష్ణా దేవాలయానికి దగ్గర్లో ఉన్న డా. జీవారామ్‌ ఇంటికి నిప్పుపెట్టారు. 
ఆ ఇంట్బాని 11 మంది హిందువులు; ముగ్గురు పిల్లల్లో సహా సజీవదహనం అయిపోయారు. 
బొంజాయి (పైసిడెన్సీలోని పూనాలో 1936 ఏపిల్‌ 24న మరో హిఠదూ ముస్తిం కల్లోలం 
రేగింది. ఏపిల్‌ 277న మాంమీర్‌ జిల్లాలోని జమాల్‌పూర్‌లో హిందూ ముస్టింకొట్లాటజరిగింది. 
నాల్గవ హిందూ- -ముస్తిం కల్లోలం బొంబాయిలో 1936 అ కోబరు 15న జరిగింది. 


1937వ సంవత్సరం అంతా మతోకల్టోలాలే. 1937 మార్చి 27న హోలీ ఊరేగింపు 
అపుడు పానిపట్‌లో-కల్లోలం రేగింది. 14 మంది చనిపోయారు. 1937 మే 1వ'"తేదీన 
మద్రాస్‌లో జరిగిన కల్లోలంలో 50 మందికి గాయాలయ్యాయి. మే నెల మొత్తం సెంటల్‌ 
(ప్రావిన్సిస్‌లో, పంజాబ్‌లో కల్లోలాలు రేగుతూనే ఉన్నాయి. పికాపూర్‌లో జరిగినది చాలా 
భీతాంగం కలిగించింది. జూన్‌ 18న అమృత్‌సర్‌లో సిక్కు-ముస్తిం కల్లోలం జరిగింది. 
శాంతిభద్రతల స్తాపన కోసం (బిటీష్‌ సె సె న్యాల్ని పేలవాల్సి వచ్చింది. 

1938లో రెండు మత కల్లోలాలు జరిగాయి, ఒకటి అలహాబాద్‌లో మారి ఏ 26న 
మరొకటి ఏప్రిల్‌లో బొంబాయిలోను. 


1939లో 6 హిందూ-ముస్టిం వుతకల్లోలాలు జరిగాయి. జనవరి 21న అవన్‌సోల్‌లో 
కల్లోలం జరిగింది. ఒకళ్ళు చనిపోయారు. 18 మంది గాయపడ్డారు. తర్వాత ఫిబ్రవరి 11న 


పాకిస్తాన్‌ కోసం హిందువులు సూచించే ప్రత్యామ్నాయం 169 


కాన్ఫూర్‌లో అల్లరి జరిగింది. 42 మంది చనిపోయారు. 200 మంది గాయపడ్డారు. 800 
మంది అరెస్ట్‌ అయ్యారు. మార్చి 4న బెనారస్‌ లో అల్లరి జరిగింది. మార్చి 5న కలకత్తా దగ్గరి 
కేశాపూర్‌లో జరిగింది. జూన్‌ 19న కాన్పూర్‌లో రధ జాతరపుడు మళ్ళా ఘర్షణ జరిగింది. 


1939 నవంబర్‌ 20న సింధ్‌లోని సుక్కుర్‌లో తీవ్రమైన కల్లోలం జరిగింది. 
ముస్తిమ్‌లు మంజిల్‌బాన్‌ అనే కట్టడాన్ని బలవంతంగోోనా సరే లాక్కోబోయారు. ఆ కట్టుడం 
ప్రభుత్వం ఆధీనంలో ఉంది. ప్రభుత్వ ఆస్తి దాన్ని బదలాయించడానికి హీందువులు 
అభ్యంతర పెట్టారు. ఇపుడు బొంబాయి హైకోర్టు జడ్జీగా ఉన్న ఇ. వెచ్చకని ఆ కల్లోల 
సంఘటనల గురించి విచారణ జరిపే నిమిత్తం నియమించారు. ఆయన ఎంతమంది 
వహతులె దీ, ఎంతమంది క్షతగాత్రుల ౦దీ ఈ కింది అంకెలు ఇచ్చారో. 


జరిగిన వాత్యలు గాయపడ్డవాళ్ళు లె గాయాలవల్ల తరువాత. 
తాలూకాలు చనిపోయి నవాళ్ళు 


హిందువులు ముస్టిమ్‌లు హిందువులు ముస్లింలు హిందువులు ముస్లింలు 


సుక్కుర్‌ బస్తీ 20 12 1] i 1 క 
సుక్కుర్‌ తాలూకా 2 2 23 - 5 ఆ 
పకాపూర్‌ తాలూకా ర్‌ - 1 ఆ 2 ఆ 
గర్వియాసిన్‌ తాలూకా 24 క 4 3 క ఇ 
రోహి తాలూకా 10 శ 4 క అ - 
వనోఅకీల్‌ తాలూకా 6 - 3 - - - 
ఘర్కి తాలూకా 1 అ. 1. - - - 
మీర్‌పూర్‌మధిల్‌ తాలూకా - - 1 అ = నా 
ఉబావేరో తాలూకా 4 - 3 1 1 జ 
142 14:: 58 12 9 జ 





ఎన్నో భీకర దారుణ సరహుజకతుగా పేర్కొన్న వాటీలో కొన్ని ః 


పరమ" దారుణ సంఘటన గోసార్టీ గ్రామంలో? 20వ తేదీ రాత్రి జరిగింది. అది 
సుక్కుర్‌కు 8 మై ళ్ళ దూరంలో ఉన్న (గ్రామం. షికాపూర్‌ నుంచి 16 మై ళ్ళు, జిల్లా మెజిస్ట్రేట్‌ 
ప్రభుత్వానికి ముందర పంపిన నివేదికలో అది అసమగం అని వాళ్ళే అన్నారు. 27 మంది 
హిందువుల్ని ఆ రాత్రి హత్య చేశారట. సాక్ష్యాల విచారణలో తేలిన సంఖ్య 37. 


గోసార్టిలో ఒక కాంట్రాక్టరు అయిన విమల్‌మల్‌ చెప్పిందేమంకే సత్యాగ్రవ సమయంలో 


*  సింథ్‌పబ్లిక్‌ఇరక $రీస్‌ యాక్ట్‌ 3వ నిబంధన కింద ఆ విచారణ కమిటికి వేశారు. 1939లో సుక్కుర్‌లో 
బరిగిన అల్లర్ల గురించి విచారణ జరిపేందుకు, మె. 65. వత్యులై న హిందువుల వంఖ్య కింద ఇచ్చిన ' 
సంఖ్య 142, ఆది తప్పనిమ్తంది. అది 72 అయి ఉండాలి. 


170 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 
ప్రముఖ హిందువులు జమీందార్‌ దగ్గరకు ఏదో నివేదించేందుకు వెళ్ళారు. అక్కడ జమీందార్‌ 
ఖాన్‌ సాహెబ్‌ అమీర్‌ బక్ష అప్పుడు అతను సుక్కుర్‌లో ఉన్నాడు. వాళ్ళ రక్షణ బాధ్యత తనదని 
ఆయన వాళ్ళకి హామీ ఇచ్చాడు. 20వ తేదీన ఆఖాన్‌సాహెబ్‌ గోసార్టిలో ఉన్నాడు. ఆ 
ఉదయమే ముఖీమాథూర్‌మల్‌ హత్య జరిగింది. హిందువులు ఖాన్‌సా హెబ్‌ దగ్గరకు రక్షణకోసం 
వెళ్ళారు. మళ్ళీ ఆయన అదే హామీ ఇచ్చాడు. కాని ఆ రాత్రి మూకుమ్మడి వాత్యాకాండలూ, 
దోపిడీలూ జరిగాయి. ౩7 మంది హతులయ్యారు. వారిలో 7గురు మహిళలు. ఆ మర్నాడు 
ఉదయం తను బాగెర్జి సబ్‌ ఇన్‌స్నేక్టర్‌ దగ్గరకి వెళ్ళానని అది గోసార్టికి ఒక మై లు దూరం అని, 
కానీ తనను ఠాణా నుంచి తన్ని బయటకు తోసేసారని విమల్‌మల్‌ చెప్పాడు. అప్పుడు తను 
షికాపూర్‌ వెళ్ళాట్ట. పంచాయతీకి ఫిర్యాదు చేశాడట. ఏ అధికారికి ఫిర్యాదు చెయ్యలేదట. 
తర్వాత బాగెర్జి సబ్‌ - ఇన్‌స్నెక్టర్‌నీ సెక్షన్‌ 211 భారత శిక్షాస్మృతి కింద | ప్రాసిక్యుట్‌ చేశార్ద. 
గోసార్టి హత్యలకు సంబంధించి ఎవళ్ళనూ అరెస్టు చెయ్యనందుకు అతనికి గిక్ష పడింది. 
హిందువులకు హామీ ఇచ్చిన జమీందార్‌ ఖాన్‌ సాహెబ్‌ అమీర్‌బక్ష కోర్టుకు 
హాజరవుతున్నాడని, కోర్టుకు పిలిపించేరని, కోర్టు సాక్షిగా ఉన్నాడని అన్నారు. తను గోసార్టి 
గ్రామానికి ఓ మైలు దూరంలో ఉంటున్నాడు. 20వ తారీకు మెవ్రామల్‌ వాత్య తర్వాత సబ్‌ 
ఇన్‌స్పెక్టర్‌ బాగెర్జి గోసార్టికి వెళ్ళాడు. అతను 'హోషీర్‌గా ఉన్నాడు. హిందువులు సాయం 
అడగలేదని, ఏదన్నా అల్లరి రేగుతుందన్న భయమూ క్రనిపించలేదట. 20వ తేదీ రాత్రి తనకు 
ఒంట్ళా బాగోలేదని, హత్యలు గురించి వినలేదని చెప్పాడు. మంజిల్‌బాగ్‌ ని ఖాలీ చేయించడం 
గురించి విన్నానని అన్నాడు. జాగ్రత్తగా ఉండమని గోసార్టి (గ్రామస్థులకు చెప్పాడట. అలా అని 
సాక్ష్యంలో చెప్పాడు. 21 ఉదయమే గోసార్టికి వెళ్ళాడట. తనను గోసార్టి రక్షకునిగా చూస్తారని 
అన్నాడు. 


వెస్ట్రన్‌: ఇలా అన్నాడూ. “ఈ సాక్షి చెప ఎందాన్ని నమ్మడం అసంభవం అతనికి అన్ని బాగా 
తెలుసు, గోసార్టీలో 20వ తేదీ రాత్రీ గొడవ జరుగుతుందని తెలుసు. ఊరికే ఇంటిలో 
ఉండపోయాడంతే." 


ఈ నివేదిక హృదయ విదారకమై న, బాధాకరమై న దృశ్యాన్ని ప్రదర్శించడం లేదని 
ఎవరు అనగలరు. వరుసక్రమంలో ఉండటం వల్ల ఆ కల్లోలాలు దారుణ ద ఎశ్యం నశించి మనకు 
అందదు. జీవితం స్తంభించి పోయింది. ఆర్థిక జీవితం కుంటు పడిపోయింది. ఎంతలా అక్కడ 
జీవితం స్తంభించిపోయిందో చూపించడానికి బొంబాయి రాష్ట అల్లర్లను తిరిగి చెప్పాల్సి 
వస్తుంది. తిరిగి చెపితే సాధారణ దృశ్యం ఇలా ఉంటుంది. 


ైసిడెన్సీని వదలిపెట్టి నగరం మేరకు మాత్రమే పరిమితం అయితే చాలా దారుణంగా 
ఉంటుందనడంలో సందేవామే లేదు. మొదట హిందూ-ముస్టింకల్లోలం 1893లో జరిగింది. 


* 


అదే నివేదిక పే. 66-67 


పాకిస్తాన్‌ కోసం హిందువులు సూచించే (ప్రత్యామ్నాయం 171 





తర్వాత కల్టాల రహిత శాంతి 1929 దాకా ఉంది. ఇక ఆ తర్వాత నుంచి తల తిరిగిపోయేటంత 
ఘోర సంఘటనలు జరిగాయి. ఫిబ్రవరి 1929 నుంచి 1938 ఏప్రిల్‌ దాకా - 9 ఏళ్ళ కాలం 
పదికి తక్కువ కాకుండా కల్లోలాలు జరిగాయి. 1929లో రెండు మత కల్లోలాలు జరిగాయి. 
ఒక దాంట్లొ 149 మంది వాతులు, 739 మంది క్షతగ్నాతులు. అది 36 రోజులు సాగింది. 
"రెండవదాంట్లో 3౩5 మంది హాతులు, 109 మంది క్షతగ్యాతులు, అది 22 రోజులు సాగింది. 
1930లో రెండు కల్లోలాలు: జరిగాయి. 1932లో మళ్ళీ రెండు జరిగాయి. మొదటిది 
స్వల్సమె ౦దే. రెండవ దాంట్లో 217 మంది చనిపోయారు. 2,713 మంది గాయపడ్డారు. అది 
49 రోజులు సాగింది. 1933 మళ్ళీ కల్లోలం జరిగింది. దాని వివరాలు తెలియవు. 1936లో 
ఒకటే జరిగింది. 93 మంది చనిపోయారు. 632 మంది గాయపడ్డారు. అది అలా 65 రోజులు 
రగులుతూనే ఉంది. 1937 అల్లర్లలో 11 మంది చనిపోయారు, 85 మంది గాయపడ్డారు. 21 
రోజులు సాగింది. 1938లో అల్లరి రెండున్నర గంటలు మాతమే ఉంది. కాని ఆ వ్యవధిలోనే 
12 మంది చనిపోయారు. వందమంది పైగా గాయపడ్డారు. మొత్తం 9 ఎళ్ళ 2 నెలల కాలాన్ని 
- 1929 ఫిబ్రవరి నుంచి 1938 ఏప్రియల్‌ వరకూ ఒక్క బొంబాయి నగరంలోనే హిందూ 
ముస్టిమ్‌ రక్తసీక్త యుద్దం 210 రోజులు సాగింది. ఈ కాలంలో 550 వుంది చనిపోయారు. 
4,500 మంది గాయపడ్డారు. ఇందులో గృవాదవానాలు దోపిడి ద్వారా జరిగిన ఆస్తినవ్దాన్ని 
లెక్క పెట్టలేదు. 

1920 నుంచి 1940 వరకూ హిందూ ముస్లిముల మధ్య సంబంధాల గురించిన నివేదిక 
అలాంటిది. హిందూ ముస్లిం ఐక్యానికి గాంధీ చేసిన ఉద్విగ్న ప్రయత్నాలూ పక్కపక్కనే ఉంచి 
యూ నివేదికను చదివితే చాలా బాధాకరంగా ఉంటుంది. హృదయం |ద్రవించేలా ఉంటుంది. 
భారతదేశంలో మధ్య మధ్య చిన్న చిన్న సాయుధ శాంతి విరామాలను మినహాయిస్తే, హిందూ 
ముస్టిముల మధ్య ఎలరేగిన అంతర్హ్వుద్దాల 20 సంవత్సరాల సుదీర నివేదిక యిది అనటంలో 
అతిశయోక్తి ఎంతమాత్రమూ లేదు. 


ఈ అంతర్వుద్దంలో (ప్రాధమికంగా బిలయినవారు మగవారు. అయితే స్త్రీలందరూ 
మొత్తానికి అత్యాచారాల నుంచ తప్పించుకోలేకపోయారు. ఈ మత కలహాల్లో ఎంతమంది 
(స్త్రీలు బాధపడ్డారో బహుశా అంతగా తెలియరాలేదనే అనిపిస్తుంది. భారతదేశం అంతటికీ 
సంబంధించిన గణాంక వివరాలు లభ్యం కావటం లేదు. అయితే బెంగాల్‌కు సంబంధించిన 


కొన్ని వివరాలు మాతం ఉన్నాయి. 


పాత బెంగాల్‌ విధాన పరిషత్‌లో 1932 సెప్టెంబరు రన బెంగాల్‌ (పాంత పరిధిలో 
స్త్రీలను అపహరించుకు పోవటాన్ని గురిం కొన్ని ప్రశ్నలు అడగబం జరిగింది. అప్పుడు 
పాలనలో ఉన్న (పభుత్వం 1922-1927 మధ్య అపవారించబడన స్తిల సంఖ్య 568 అని 
(పభుత్వం తెల్సింది. పిడిలో 101 మంది అవివాహితులు. 467 మంది వివాహితులు. అలా 


172 డాక్టర్‌ బాబాసోహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు _ 






అపవారింపబడిన (స్త్రీలు ఏ మతానికి సంబంధించిన వారని (ప్రశ్నించటం జరిగింది. అందుకు 
సమాధానం ఇలా ఉంది. 101 మంది అవివాహితుల్లో రీ4 మంది హిందువులు. 29 మంది 
ముస్లిములు. నలుగురు (కె స్తవులు. తక్కిన నలుగురిదీ ఇదమిళ్ణమని తెలియవు. అలాగే 467 
వివాహిత (స్త్రీలలో 331 మంది హిందువులు, 122 మంది ముస్లిములు, ఇద్దరు కె స్తవులు, 
తక్కిన ఇద్దరు [కె స్తవులు, తక్కిన 12 మంది విషయం తెలియదు. ఈ గణాంకాలన్నీ రిపోర్టు 
చేసిన కేసులకు సంబంధించినవి లేదా రిపోర్టు చేసిన తర్వాత దర్యాప్తు చేయబడని కేసులకు 
సంబంధించినవి. సాధారణంగా 10 శాతం కేసులు మాత్రమే రిపోర్టు చేయబడి లేదా దర్యావ్షు 

చేయబడి ఉంటాయి. తక్కిన 90 శాతం ఎలాంటి దర్యాప్తుకూ నోచుకోవు. బెంగాల్‌ ప్రభుత్వం 

వెల్లడించిన ఈ వాస్తవాలను ఆధారంగా తీసుకుని పరిశీలిస్తే 1922-27 మధ్య అయిదు 

సంవత్సరాల కాల వ్యవధిలో బెంగాల్‌లో 35,000 మంది (స్త్రీలు అపవారించబడ్డారని 
చెపగ్నవచ్చు. 


ఏ మతం వారెనా (స్త్రీలపట్ల చూపించే వెఖరిని ఒక సూచికగా. తీసుకోవచ్చు. ఇరు 
మతాల మధ్య స్నేహం లేదా శత్రుత్వాలను సూచించే సరెన సూచిక ఇదే. బెంగాల్‌లోని 
గోవిందపూర్‌ [గ్రామంలో 1936, జూన్‌ 27న జరిగిన ఒక కేసు నిజంగా మనలి ఎ ఆలోచింప 
చేస్తుంది. 1936, ఆగస్టు 10వ తేదీ 40 మంది మహమ్మదీయుల విచారణకు సంబంధించిన 
కేసులో క్రాన్‌ కౌన్సిల్‌ తన వాదన ప్రారంభిస్తూ అన్న మాటల్లోని అభియోగం (ప్రకారరో - 


“రాధావర్లిభ్‌ అనే పేరుగల హిందువు గోవిందపూర్‌లో నివసించేవాడు. అతనికి 
వహరేంద్ర అనే పేరుగల కొడుకున్నాడు. గోవిందపూర్‌లోనే పాలవిక్రయం వృత్తిగా జీవిస్తున్న 
ముస్లిం స్త్రీ ఒకామె ఉండేది. ఈ ముస్టీం స్త్రీతో హరేంద్ర అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని 
స్థానిక ముసల్మానులు అనుమానించారు. ముస్లిం స్త్రీని హిందువు ఉంచుకోవటం అన్నది వారికి 
చాలా మనస్తాపాన్ని కలిగించింది. ఈ అవమానానికి ప్రతీకారంగా వారు రాధావ క్రభ్‌: కుటుంబాన్ని 
నాశనం చేయాలనుకున్నారు. గోవిందపూర్‌లోని ముసల్మానులందరూ ఒక సమావేశాని వ్ర 
ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమావేశానికి రమ్మని వరేంద్రకు తాఖీదు పంపారు. వారేంద్ర 
సమావేశానికి వెళ్లిన వెంటనే అతని కేకలు వినిపించాయి. సమావేశం జరిగిన స్థలంలో వారేంద్ర 
చావుదెబ్బ లు తిని స్పృవాలేని స్థితిలో కనిపించాడు. అయితే గోవిందపూర్‌లోని ముసల్మానులు 
ఈ దాడితోనే సంతృప్తి పడలేదు. రాధావల్లిభ్‌, అతని భార్య, పిల్లలు, అందరూ ఇస్లాంను 
' స్వీకరిస్తే గాని వారి కొడుకు హరేంద్ర తప్పును సహించేది లేదని ముసల్మానులు రాధావల్లభ్‌కు 
వర్తమానం పంపారు. రాధావల్లభ్‌ తన భార్యాపిల్లలను మరోచోటుకు తరలించాలనే ప్రయత్నాల్లో 
ఉన్నాడు. మరుసటీరోజుూ రాధావల్లభ్‌ భార్య కుసుమ్‌ ఇంటిముందు కసవూడుస్తుంకే 
క”ంతమంది మహమ్మదీయులు వచ్చారు. కొందరు రాధావల్లభ్‌ను కిందపడేసి అదిమిపెట్టారు. 





is 


"బైక్స్‌ ఆఫ్‌ ఇండియా త్రూ ఇండియన్‌ ఐస్‌ అనే శీర్షిక కింద పేర్కొనబడింది. . 


పాకిస్తాన్‌ కోసం హిందువులు సూచించే ప్రత్యాన్నూయం 173 


_ కొంతమంది కుసుమ్‌ను తీసికెళ్ళారు. కొంతదూరం ఆమెను తీసికెళ్లి లొకెర్‌, మవాజర్‌ అనే 
పేర్దున్ను మవామ్మదీయులు ఆమెపై అత్యాచారం చేశారు. ఆమె నగలను ఒలుచుకున్నారు. 
కొంతసేపు తర్వాత ఆమె స్పృవాలోకొచ్చింది. తన ఇంటీవేపు పరుగులు పెట్టింది. ఆమెను 
ఆ దుండగులు మళ్లీ వెంబడించారు. ఆమె ఎలాగో ఇల్లు చేరుకుని లోపలికెళ్లి గడియ పెట్టుకుంది. 
ఆ ముస్లిం దుండగులు తలుపులు పగలగొట్టారు. ఆమెను పట్టుకుని ఈడ్చి రోడ్డు మీదకు 
తీసుకొచ్చారు. ఆ దుండగుల్లో కొందరు వీధిలోనే ఆమెపై మళ్లీ అత్యాచారం చెయ్యాలని 
సలహా ఇచ్చారు. అయితే రజని అనే పేరుగల మరో యువతి సాయంతో కుసుమ 
తప్పించుకుంది. రజని ఇంట్లో ఆశ్రయం పొందింది. కుసుమ్‌ రజని ఇంటో ఉన్నప్పుడు 
గోవిందపూర్‌లోని ముసల్మానులు రాధావల్లభీను అవమానకర పరిస్థితిలో వీధులన్నీ నడిపించారు. 
మరుసటిరోజు నుంచి పోలీస్‌ స్టేషన్‌కు పోయే రోడ్లన్నింటి వద్దా ముసల్మానులు కాపలా 
కాశారు. తమపై జరిగిన అత్యాచారాన్ని గురించి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వకుండా రాధావల్లిభ్‌ను, 
కుసుమ ను వారు నిలోధింఛారు.” 


(స్త్రీలకు వ్యతిరేకంగా జరిగిన ఈ ఆటవిక చర్యలు ఏ మాతం పశ్చాత్తాపం లేకుండా 
చేసినవి. వీటిని వారి సోదర ముస్లిములు కూడా ఖండించలేదు. ఈ రెండు మతాలను విడదీసిన 
శతుభావం ఎంత లోతె ౦దో ఇది తెలియజేస్తుంది. రెండు పక్కలా ఉన్న ఈ ఉద్రిక్తతలు రెండు 
_ యుద్జోన్ముఖ దేశాలకు చెందిన ఉద్రిక్తతలుగానే భావించాలి. ప్రతి జాతిపై నా మారణ హోమం, 
దోపిడీ, అపవిత్ర పరచటం, అత్యాచారం మొదలై నవి జరిగినాయి. ఈ నేరాలన్నీ హిందువులు 
ముసల్మానులపై చేశారు. ముసల్మానులు హిందువులపై చేశారు. బవుశా హిందువులు 
ముసల్మానులపై చేసిందానికన్నా ముసల్మానులు హిందువులపై చేసిందే ఎక్కువ. దహనకాండలు 
ఎన్నో జరిగాయి. వీటిలో హిందువుల ఇళ్లకు ముసల్మానులు నిప్పుపెట్టారు. ముసల్మానులకు 
నేత్రపర్వంగా ఈ మంటల్లో హిందువుల కుటుంబాలు, స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ 
సజీవంగా దహనమయ్యారు. అయితే ఆశ్చర్యపరిచే విషయం ఏమంటే ఈ ఉద్దశ్యపూర్వకమై న 
ఘోరకృత్యాలు కరమై నవిగా ఏ మాత్రం పరిగణింపకపోవటం. సై గా ఇవన్నీ యుద్దపరంగా 
న్యాయబద్దమై న చర్యలుగా లెక్కగట్టడం, వీటికి ఎలాంటి క్షమాపణలూ అక్కరలేదని భావించటం 
గమనార్హం. ఈ రకనై న శత్రుభావనలను చూసి కాంగ్రెసు పత్రిక - హిందుస్తాన్‌ సంపాదకునికి 
కోపం వచ్చింది. 1926లో హిందూ ముస్లిముల మధ్య ఐక్యాన్ని సాధించటంలో గాంధీజీ 
ప్రయత్నాల గురించి కఠోర వాస్తవాల్ని వెల్లడించేందుకు ఇలాంటి భాషను ఉపయోగించాడు... 
గొప్ప నిరాశతో ఆ సంపాదకుడు ఇలా అన్నాడు ః 


“ఇప్పటి భారతదేశానికి, ఒక దేశంగా భారతదేశానికి మధ్య ఎంతో అగాధం ఉంది. ఒక 
భారతదేశం హత్యల ద్వారా, దహనాల ద్వారా తనను వ్యక్తపరచుకుంటున్నది అన్నది ఒక 
ఎంతే న వాస్తపం. తమను తాము చూసగించుకుంటున్ను మనుషులు లేదా దేశభక్తి ఊహల్లో 
కల్పితమై న భారతదేశం మరొకటి. వీటి మధ్య ఎంతో అగాధం ఉంది మరి. వేలాది వేదికలపై 


డాక్టర్‌ బాబాసోహెబ్‌ అంబేద్కర్‌ రచనలు = ప్రసంగాలు _ 


వ 9 చ క పత fF ర ష్‌ “op నట < 
నుంచి హిందూ ముస్లీం బ్యన్న (1160) మోళ్ళడటం, వాటికి ఉజ్వలమై న శీర్షికలను ఇచ్చి 





ప్రచురించడం ఇవన్నీ ఒక |భమను కొననాగించటమే అవుతుంది. మసీదులను, ఆలయాలను 
ధ్వంసం చేయటంలోనూ, ఒకరి ఒకరు రాళ్లు రువ్వకోవటంలోనూ ఈ వాస్తవం చుట్టూ 
ముసిరిన మబ్బులు విడిపోతూ అసలు స్వరూపం వ్యక్తపరచుకుంటున్నది. శాంతి గురించీ, 
మంచి గురించీ కొన్ని పవిత్ర గీతాలు పాడినంత మాత్రాన అది దేశానికేమీ ఒరగదు. హిందూ 
ముస్లిం ఐక్యం అనే విషయంపైనే కాంగ్రెసు అధ్యక్షులు తమ పబ్బం గడుపుకుంటున్నారు. 
పైగా ఈ విషయం అధ్యక్షులకు చాలా ప్రితిపాత్రమ్రైంది. కొన్ని సూక్ష్మమై న మార్పులతో 
వారి ప్రతిభకు ఒక నిలువుటద్దంగా ఉండవచ్చు కాని అసలు సమస్యను ము (తం అపరిష్కృతంగా 
అంటకుండా వదిలివేస్తున్నారు. ఈ ఐక్యగానం నాయకుల నాలుకలపె మాతం కాకుండా ఆ 
దేశంలోని కొన్ని మిలియన్ల ప్రజల హృదయాలలో ధ్వనించినపుడే భారతదేశం (పతి 
స్పందిస్తుంది.” 

హాందూ ముస్లిం ఐక్య సాఫల్యంపె ఎలాంటి ఆశాభావాన్ని నేను వెలిబుచ్చలేను. హిందూ 
ముస్తిం ఐక్యం ఎండమావే అయినా ఇప్పటివరకూ కనుచూపు మేరలో ఉంది. ఇప ఏడు అది 
కంటికి కనిపించటం లేదు. మనస్సుకు అందటం లేదు. గాంధీ కూడా దీనిపె ఆశ వదలుకునా ఎరు. 


యా క 


ఇది అసాధ్యమై న కార్యమని బహుశా ఇప్పటికి ఆయన తెలుసుకుని ఉంటారు. 


20 సంవత్సరాల గత చరితను ఏ మాతం హరాయించుకోలేని! కొంతమంది ఇంకా 
హిందూ ముస్లిం ఐక్యం సాద్యమనే నమ్ముతున్నారు. వీరి నమ్మకం రెండు ఆధారాలపై 
నిలిఎఉన్నట్లు అనిపిస్తుంది. మొదటిది ః విభిన్న ప్రజలను ఒక దేశంగా మలచగల కేంద 
[పభుత్వ సామర్ధ్యం పె వారికీ విశ్వాసం ఉండటం. రెండవది 8 హిందూ ముస్తిం ఐక్యాన్ని 


సాధించేందుకు ముస్టింల కోర్కెలను సంతృప్త పరచటమే సాశనమని వారు భావించటం. 


(ప్రభుత్వం అనేది ఒక ఐక్య ఘటనాశక్తిగా పనిచేస్తుందన ఎది వాస్తవమే. ఒక్క (ప్రభుత్వం 
కింద ఉన్న కారణం చేతే విభిన్న ప్రజలు ఒకే సజాతీయ సమూహంగా ఒక ఐక్యశక్తిగా 
తయ్యారన సంఘటనలూ ఎన్నో లేకపోలేదు. ఐక్యఘటనకు మూలశక్తిగా (ప్రభుత్వాన్నే 
భావిస్తూ వస్తూన్న హిందువులు ఆ ప్రభుత్వం చేయగలిగిన దానికి కొని ఎ పరిమితులూ 
ఉంటాయన్నది విస్మరించారు. ఐక్యఘటనా శక్తిగా ప్రభుత్వానికున్న క్రియాచరణకు పరిమితులు 
ఆ ప్రజల్లో విలీనశక్తిగా రూపొందే అవకాశాలపై ఆధారపడి ఉంది. ప్రజల్లోని ఈ కలయిక శక్తికి 
అద్దుగా జాతి, భాష మతం నిలవనంతవరకూ (పభుత్వం గొప్ప ఐక్య ఘటనా శక్తిగా ఉంటుంది. 
అయితే ఏ దేశంలోనె తే ఈ జాతి, మత, భాషా తారతమ్యాలు (ప్రజల్లొని విలీనశక్తిని, ఉత్సాహాన్ని 
నిరోధించేలా తయారవుతాయో అక్కడ ప్రభుత్వం ఐక్య ఘటనాక్షక్తి ఏ మాత్రం ప్రభావాన్ని 
చూపించలేదు. (ఫొన్సు, ఇంగ్లాండు, ఇటలీ, జర్మనీ మొదలె న దేశాలు ఒకే సాధారణ ప్రభుత్వం 
కింద ఐక్య దేశాలుగా తయారయ్యాయంటి అందుకు కారణం ఆయా దేశాల్లో ప్రభుత్వ ఐక్య 


పాకిస్తాన్‌ కోసం హిందువులు నూవించే (ప్రత్యామ్నాయం 175 


ఘ టనా శక్తి కార్యక్రమానికి అడ్డుగా భాషగానీ, మతంగానీ, జాతిగానీ రాకపోవటమే అని చె పారి. 
పురోపక్క ఒకే సాధారణ ప్రభుత్వం కలిగి వుండి కూడా వాంగరీ, ఆస్టీయా, చెకొస్తవేకియా, 
టర్కీ మొదలై న దేశాల ప్రజలు ఐక్యం కావటంలో విఫలురయ్యారు. అందుకు కారణం ఆ 
(పభుత్వం చేపళ్టు ఐక్య ఘటనా కార్యక్రమూలను జాతి, మత, భాషా తారతమ్యాలు బలంగా 
ఏదుర్కోవటమే. నిర్వీర్యం చేయటమే అని చెప్పక తస్పదు. ఒకే సాధారణ ప్రభుత్వ ఐక్య 
సుటునాశక్తి (పోద బలంతో ఒకే దేశంగా భారతదేశంలోని (ప్రజలు పెనవేసుకు పోవటానికి అక్కడ 
భాష, మత, జాతి తారతమ్యాలు (పోత్సాహకర వాతావరణాన్ని ఇవ్వకపోగా అడ్డుగా నిలిచే 
పరిస్టితి ఉంది. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం భారతదేశంలోని ప్రజలను ఒక దేశంగా 
రూపొందించింది అనటం ఒక [భమ మాత్రమే అవుతుంది. (క్రమశిక్షణ లేని జంతువుల్ని 
కొట్టంలో ఒకే తాడుకు కట్టినట్టు ఒక (ప్రదేశంలో ప్రజల్ని ఉంచి వాళ్లని చట్టాల ద్వారా 
బంధించి ఒకటిగా కన్చించేట్టు చేసింది కేంద్ర ప్రభుత్వం. కేంద ప్రభుత్వం "చేసిందల్లా 
ఒకరకమై న శాంతిని భారతదేశంలోని ప్రజల మధ్య నెలకొల్పటం మాత్రమే. అది వారిని ఒక 
దేశంగా మాత్రం తయారు చేయలేదు. 


ఐక్య ఘటనకు చాలినంత సమయం లేదని చెప్పనూ లేము. కేంద్ర (ప్రభుత్వ 
పాలనలో నూటయాభై సంవత్సరాలూ ఈ ఏకతకు క అనంతమైన: 
కాలమై నాఇక సరిపోదనే అర్ధం. ఈ వె వె ఫల్యానికి కారణం భారత (ప్రజల (ప్రతిభే అని తెపసవచు: 
భారతదేశంలోని (పజల మధ్య ఐక్యం కోసం ఒక ఆరాటం కానీ, కలయిక కోసం ఆసక్తి కానీ 
కనిపించదు. అందరికీ ఒక సాధారణ దుస్తులు పాటించటం పబ్ల ఆసక్తి బేదు. అందరికీ 
సామాన్యమై న ఒక భాషను కలిగి ఉండటం పట్ల ఉత్సావాం లేదు. జాతీయమై న, అందరికీ 
సామాన్యమైన విషయాలకు స్పందిస్తూ అందుకు అనువుగా స్టానికమైన కొన్నిటిని 
వదులుకోవారినే ఇచ్చ వారిలో లేదు. గుజరాతీయడు తాను గుజరాతీవాడినని చెప్పుకోవటానికి 
గర్వపడతాడు. అలాగే మహారా(ష్టీయుడూ, పంజాబి, మద్రాసీ, బెంగాలీ నారందరూ తమను 
తాము అలానే పిల్చుకోవబానికి ఇష్టపడతారు. ఇదీ హిందువుల మనస్తత్వం. వీరు ముసల్మానులను 
నిందిస్తారు. ముసల్మాను 'నేను మొదట ముసల్మానుని, ఆ తర్వాత భారతీయుల్ని అని 
చెప్పినందుకు దేశానికి సంబంధించిన స్పందన లేదని అంటారు. “నాగరిక భారతీయులు” అన్న 
ప్రకటన వెనక భారతదేశంలోని ప్రజల, ముఖ్యంగా హిందువుల్లొనూ ఒక కోరిక, ఒక 
సామాన్యమై న స్పందన, ఉద్రేకం, కన్చిస్తుందని ఎవరై నా అనగలరా! అందరికీ సామాన్యమై న 
దానికోసం, ఐక్య ఘటన కోసం, |ప్రత్యేకమె న, స్టానికమై న వాటిని వదులుకోగలిగిన భావనను 
ప్రేరేపే పించే ఒక సామాజిక నై తిక ఏకత గురించిన కొద్దిపాటి చె తన్యం వారిలో కనపడుతుందా? 
వారిలో అలాంటీ చె చై తన్యమూ లేదు. కోరికా లేదు. అ చె తన్యమూ, కోదికా లేన నప్పుడు 
ఏకత కోసం ప్రభుత్వం మీదే ఆధారపడటం తనను తాను మోసగించుకోవటమే ఆవుతుంది. 


ఇక రెండవ విషయానికొస్తే అది సె మన్‌ కమిషన్‌ అభి ప్రాయమే అనటంలో సందేవాం, 


176 డాక్టర్‌ బాబాసోహిదీ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 





లేదు ః 


“భారతదేశ రాజకీయ భవితవ్యం దృష్టిలో ఉంచుకున్న రెండు మతాలూ; వాటిలోపల 
ఆ కారణంగా పెచ్చరిల్లిన ఉ(దేకాలూ, ఆశలూ ఈ మత కలహాల రూపంలో బయటికి 
వచ్చాయి. (బిటిష్‌ చేతుల్లో అధికారం స్థిరంగా ఉన్నంతకాలం, స్వయంపాలన గురించిన 
ఆలోచనే లేనప్పుడు, హిందూ ముస్లింల మధ్య వైరం స్వల్బంగా పరిమితంగా తరాల; 
తటస్టమైన బ్రిటిష్‌ ఉద్యోగి వర్గం ఈ కలహాలను నిరుత్సావా పరుస్తూ వచ్చిన కారణంగానే 
అలా జరిగిందనటానికి వీలులేదు. మరొక్క కారణం కూడా ఉంది. ఒక మతంలోని సభ్యులు 
మరొక మతం [ప్రాబల్యం గురించి భయపడ టానికి చాలా తక్కువ అవకాశాలుండటమే ఆ కారణం. 
సాషేక్షంగా చూసినప్పుడు భారతదేశంలో మతపరమై న గొడవలు లేకుండటాన్ని ఈ రకంగానే 
వివరించవచ్చు. ఒక తరం వెనక |బిటిషి ఇండియాలో పరిస్టితులతో బాగా పరిచయం 
ఉన్నవారిని అడిగితే వారిలా అంటారు ః ఇరువర్గాల (ప్రజల మధ్య మంచి భావాలూ, స్నేవాం 
వర్ణిల్లేది. పౌరశాంతికి ఈ మతపరమైన ఉద్రిక్తతలు భంగం కలగజేసే అవకాశాలు చాలా 
పరిమితంగానే ఉండేవి. అయితే సంస్కరణలు రావటం, ఆ తరువాత జరగబోయే .వాటిీ 
గురించిన జ్ఞానం హిందూ-ముస్తిం స్పర్దలకు ఒక కొత్త అంశాన్ని తెచ్చి పెట్టింది. ఒక మతం 
సహజంగానే మెజారిటీ హక్కులను కోరుతుంది. మంచి విద్య, గొప్ప సంపద అర్లతలుగా' కలిగి 
ఉండటంతో సహజంగానే ఆ హక్కులను కోరుతుంది. మరొకమతిం తన సభ్యులకు 
పకడ్చందీ రక్షణను కల్పించబమే ధ్యేయంగా ఉంటుంది. పై గా గతంలో దేశాన్ని ఏలినవారికి 
తాము ప్రతినిధులమనే విషయాన్ని విస్మరించదు. ఈ మతం సరెన తగిన ప్రాతినిధ్యాన్ని 
అధికార పదవుల్లో భాగాన్ని కల్పించటానికి హామీని కోరుతుంది.” 


ఇది సరె న విశ్లెషణో అనుకుందాం. ముస్తింల కోర్కెలు సమంజసమై నవే అనుకుందాం. 
'హాందువులు వాటిని ఇవ్వటానికి సద్దం గానే ఉన్నారనుకుందాం. నిజానికి ఇవన్ని చాలా పెద్ద 
ఊహలు. లేదా కల్పనలు. ముస్తింల రాజకీయ కోర్కెలు తీరటం ద్వారా పెరిగే సంతృప్తే 
భావనలో, తద్వారా ఏర్పడే హిందూ ముస్తింల రాజకీయ ఏకత సాధ్యమవుతుందా? అనేది ఒక 
ప్రశ్న. హిందువులు, ముస్లింల మధ్య కేవల రాజకీయ ఐక్యం సంభవమై తే చాలని కొంతమంది 
ఆలోచన. నా వరకూ అది గొప్ప భ్రాంతిలా తోస్తుంది. ఈ అభిప్రాయం ఉన్నవారికి ఒకకే 
ఆలోచన ఉంటుంది. అప్పటి పరిస్థితుల్లో స్వతంత్ర దేశ (పతిపత్తికోసం బబిటిష్‌ మీద ఒత్తిడి 
తీసుకు రావటంలో హిందువులతో బాటు ముస్తిములూ చేతులు కలపాలని, అందుకేం 
చేయాలో ఆలోచిస్తున్న వారికి ఆ అభి పాయం కలిగి ఉండవచ్చు. ఇది చాలా వ్రాస్వదృప్టతో 
కూడిన ఆలోచనగా చెప్పవచ్చు. బిటిష్‌ వారిపె ఒత్తిడి తీసుకురావటంలో హిందువులతో 
బాటు ముస్తిములనూ చేర్చుకోవటమెట్టా అనేది తులనాత్మకంగా పరిశీలిస్తే చాలా చిన్న ప్రశ్న. 
రాజ్యాంగంలో ఏ రకమైన మనోభావాలతో వారు షని చేస్తారు? కేవలం పరాయివాళ్ళుగా, 
అనవసర సంబంధంగా మాత్రమే వారు రాజ్యాంగానికి పని చేస్తారా? లేదా నిజమైన సంబంధం 


పాకిస్తాన్‌ కోసం హిందువులు సూచించే ప్రత్యామ్నాయం 177 


ఉన్నవారుగా కార్యరంగంలోకి వస్తారా? అన్నదే ప్రధానమైన ప్రో. నిజమై న ఆపులుగా పని 
చేయాలంటే కేవలం రాజకీయ ఏకత మాత్రమే చాలదు. వృదయానికీ, ఆత్మకూ నిజమై న 
ఐక్యం లాగా అంటు ఒక సామాజిక ఏకత తప్పనిసరి. నిజమై న ఏకతను వ్యక్తం చేయజాలని 
రాజకీయ ఏకత నిరర్టకమ్రై ంది. ఇద్దరు వ్యక్తులు మి(తులు కాకుండానే సంబంధం కలుపుకోవటంలాగా 
- వారి మధ్య ఏకత ఎంత సందిగమై ౦ దో ఆ రాజకీయ ఏకత అనేది అంతే అనిశ్చితమై ది. 
ఇది ఎప్పుడూ ఎంత అనిక్చితమై ౦దో తెలియాలంకు జర్మనీ, రష్యాల మధ్య జరిగిన 
సంఘటనలు పరిశీలిస్తే సరి. అవి పె చెప్పినదానికి ఉదాహరణగా నిలుస్తున్నాయి. కొన్ని 
భౌతికమై న ప్రయోజనాల తృప్తి మీద మాతమే ఆధారపడి శాశ్వత ఏకత అన్నది ఏర్పడకూడదని 
నేను తలుస్తాను. ఒడంబడికలు ఐక్యాన్ని రూపాందించవచ్చు. కాని ఆ ఐక్యం ఒక ఏకీకృతమై న 
పరిపక్వతను సంతరించుకోబాలదు. ఒక ఏకీకృత భావనకు ఆధారంగా ఒడంబడిక ఉండటం 
అన్నది నిరర్దకం. ఒడంబడిక స్వభావమే చెబుతుంది దానిది (ప్రత్యేకమైన లక్షణమని. 
ఒడంబడిక సర్దుబాటుకు స్థానం కల్పించే ఆసక్తిని కలిగించదు. త్యాగబుద్దిని (పేరేపించదు. 
ప్రధాన లక్ష్యానికి రెండు పార్టీలనూ కట్టుబడి ఉండేట్లు చేయదు. ఒకదానికొకటి సర్దుకొని 
పోవటం బదులు ఒడంబడికకు వచ్చిన పార్టీలు ఒకదాన్నుంచి ఒకటి బయటపడాలనే 
ప్రయత్నం చేస్తుంటాయి. సామాన్యమై న లక్ష్యం కోసం త్యాగాన్ని చేయటం అలా ఉంచి ఒక 
పార్టీ చేసిన త్యాగాన్ని మరొకటి తన మంచికి వాడుకోవటానికి ప్రయత్నించటంలోనే 
తలమున్కలె ఉం టాయి. ఒక లక్ష్యంకోసం పోరాడ్డం అలా ఉంచి ఒడంబడిక లోని పార్టీలు ఆ 
లక్ష్యానికేసి పుఠోగమించి సాధించే [కమంలో తమ అధికార బలాబలాలు సమతౌల్యంగా 
వుండేట్లు అనుక్షణం గమనిస్తూ వుంయి. రీనన్‌ గొప్ప సత్యాన్ని ఇలా చెప్పాడు. 


ఒక (ప్రయోజనాల సమూహం మనుషుల మధ్య శక్తివంతమైన సంబంధానికి 
కారణమవుతుంది. అయితే ఇలాంటీ ప్రయోజనాలే ఒక దేశాన్ని తయారు చేసెందుకు 
సరిపోతాయా? నేను దీన్ని నమ్మను. ప్రయోజనాల సమూహం లేదా వర్గం వ్యాపారపరమై న 
ఒడంబడికలను చేస్తాయి. జాతీయతకు మరొక ఆ(ర్రస్పందనల పారం ఉంది. అవి దాని 
శరీరం ఆత్మ కూడా. జార్లివిరేన్‌ పితృభూమి కాదా. 


ప్రసిద్ధ చరిత విద్యార్థి జేమ్స్‌బిస్‌ కూడా అలాంటి నిశిత అభిప్రాయాన్నే వ్యక్తం 
చేశాడుః 

“ఒక సంస్థ శాశ్వత ఉనికి అది బలపరచే భౌతిక ప్రయోజనాల మీద మాత్రమే ఆధారపడి 
లేదు. అవి ఏ వ్యక్తుల కోసం తయారు చేశారో వారి స్పందన భావాలతో దానికున్న గాఢ 


నిబద్దత మీద అది ఆధారపడింది. ఆ స్పందన భావాలను సరె న వ్యక్తీకణను అవి ఇవ్వజాలనప్పుడు 
ఆ. భావం స్వరబద్దమై మరింత బలపడుతుంది. ఆ సంస్థకు మూలశక్తిగా తయారవుతుంది.” 


జర్మన్‌ సామాజ్యానికి పునాదులు వేసిన బిస్మార్క్‌ గురించిన ప్రస్తావనలో (బిస్‌ యీ 


Te " డాక్టర్‌ బాబాసోహె బ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


డటం పం. 





"పరిక్‌లో పమ చేశాడు. బస్‌ అం బిస్మార్క్‌ ఒక సుదీర్హకాలం కొనసాగగట్ల్షిన సామ్రాజ్యాని వ 
“నిర్మిం ంహాటుర లోవిజయుడవటానికి కారణం అది (పజల ' లా భావాల మీద ఆధారపడి 
“వేయ సమే. ఈ "భావం కూడా... 

'“నువలో చాలామంది కూడా - జాతీయత కోసం! మనం చెప్పుకునే ఉద్రేకం, తపన, 

శొక క సామాబిక ఐక్యాన్ని గురించిన చె చైతన్యం అప ప్పటికే కలిగి ఉన్న [ప్రజల ఆకాంక్ష అలాంటి 
క £.క (ప్రభుత్వం కింద వ్యక్తం కాబడి వాస్తవంలోకి తీసుకు రాగలిగినప్పుడు నాగరిక 
“రాజ్యాల ఇదు గ్‌. ఒక స్థానాన్ని, పేరును తప్పక పొందుతుంది.” 


పల్లి a i 


 శాశ్టత తత్వాన్ని ఇచ్చే ఈ నె తిక, సామాజిక ఐక్యం ఏమిటీ? ఒక ప్రభుత్వం కింద వ్యక్తం 
చేయబడి వాస్తవంలోకి తీసుకు ౮ రావటానికి ప్రజల్ని (పేరేపించేది ఏమిటీ? నాగరిక రాజ్యాల 
మధ్య ఒక స్థానాన్ని, పేరును కల్చించేదేమిటి? 


"జేమ్స్‌ బిస్‌ కన్నా యో ప్రశ్నకు జవాబు చెప్పగల సమర్థులు లేరు. రోమన్‌ 
| సాఘ్రాజ్యంతో పోల్చి చూస్తే కనిపించే పవిత్ర రోమను సామ్రాజ్య శక్తి సామర్ధ్యాలను గురించి 
చర్చిస్తున ఎప పుడు ఈ ప్రశ్నను అతను గుర్తించాల్సి ఉంటుంది. విభిన్నమైన ప్రజల మధ్య 
"రాజకీయ ఏకతను సాధించగలిగిన సామ్రాజ్యం ఏదై నా ఉందా అంటే అది రోమన్‌ సామాజ్యమే. 
'క్లుప్తీకరించి |బ్రిస్‌ భాషను అనువుగా మార్చి చెబుతున్నాను : కొత్త కొత్త కాలనీలను 
' కనుగొంటూ' పోతూ రోమన్‌ పౌరసత్వం కూడా విస్తరించటంతో ఇటలీ అంతటా కొన్ని 
కొన్ని | పాంతాలలోనూ 'సమానత్వాన్ని తెస్తున్న రోమన్‌ చట్టం ఒక పక్క, తన ప్రజలపై 
ప్రభుత్యం ల. ఒత్తిడి ఒక పక్క. బానిసల రవాణా, వ్యాపార నిమిత్తంగా రద్దీ కారణంగా 
ఇతాభాల్‌ో స్థానచలనం =. ఇవన్నీ విభిన్న ప్రజలు నింపాదిగా కలిసిపోతూ ఒకటీ కావటానికి 
_చోహాచం. చేశాయి. ఈ ప్రాంతాల్లో చక్రవర్తులందరూ చాలావరకు దేశీయులు కావటం వల్ల 
ఇటుక - తక్కువ శ్రద్ద వహింఛారు. ఆంటోనీల తర్వాత కూడా రోము శాంతిని పెద్దగా 
సట్టైం? కున ఎట్లు లేరు. వారి పద్దతి ఏమంటే ప్రతి వ్యక్తి తన భావిని నిర్మించుకునే సే స్విచ ను. 
కల్చెంచంఎం. అవకాశాలను తెరిచి ఉంచటం. వారి స్వేచ్చ వల్లే ఆ చక్రవర్తుల గొప్పతనం 
అంభతం క ఈ సే స్వచ్చా మానవుల మధ్య చట్టపరమై న హోదాల తారతమ్యాలను 
నాశనం చేయటం దా ;రా ఆ పని పూర్తయ్యింది. వ్యాపారం, సాహిత్యం, అన్ని విశ్వాసాలను 
సహన చలటుం = ఇవన్నీ అమలులోకి వచ్చాయి. జాతిపరమై న, మతపరమై న ఎలాంటి 
పోల్లూబలు కూడా ఆ ప్రశాంతతను భగ్నం చేయలేదు. ఎందుకంటే అందరికీ సామాన్యమై న 
రోమ్‌ సామ్రాజ్య భావనలో దేశాల ప్రత్యేకతలు అన్నీ కలిసిపోయాయి. 

రోమన్‌ మహా సామ్రాజ్యం సాధించిన ఈ ఐక్యం కేవలం రాజకీయ ఐక్యం మాత్రమే. 
ఈ రాజకీయ ఐక్యం. ఎంతవరకు నిలిచింది? (బిస్‌ మాటలలో : 


“ఈ ఐక్యాన్ని' తీసుకుని వచ్చిన అరుదై న ప్రభావాలు తగ్గిపోతూ వచ్చాయి. ఇతర 





పాకిస్తానీ కోసం హిందువులు సూచించే ప్రత్యామ్నాయం 179 


దాది రడం క కక 





జత కాలం 











“(ప్రభావాలు వీటికి (ప్రమాదకారులుగా తయారయ్యాయి. కొత్త శ్యతువులు సరివాద్దులను 


ముట్టడించారు. ఒక రాజు మరణించగానే. లెదా డిగిపోగానే అతని తరా త వారసుడి కోసం జరిగే 
అధికారాల కుమ్ములాటల సుదిర్ర పోరాటాలు ఈ మొత్తం నిర్మితిలోనే సడలింపు ఎలా 


(ప్రారంభమయిఐదో తెలియజేస్తాయి. వలేరియవ్‌ పతనం తర్వాత |ప్రజ్యరిర్షిన అరాజక 
కాలంలో సామాజ్యంలోన | (పతి స A ు తేమ సె సైన్యాల ద్వారా సె సె నికాదికారులు 


స్వతంతులయి నిరంకుపలుగ * పద్ద పద్ద |సాంతాలను పరిపాలించారు. రాజధానిలో ఉన్న 
సామాట్టుతో ఎలాంటి పొత్తు వారు పెట్టుకొలేదు. సామాజ్యంలో పశ్చిమ భాగం పీడ పోయి 


ళ్‌ 


చిన్న చిన్న రాజ్యాలవుతాయన్నది రెండువందల సంవత్సరాలకు ముందే ఊహించాల్సిన 


| విషయం. అయితే Mo 9 తన ల పలి ముఖ్య (పాంతాలతో అన్ని సంబంధాలనూ,. 


2) జ 
సమన్వయాన్నీ పోగొట్బకోేక ముందు, మారిన పదిస్థీతులను కొత్త మార్గాలతో సరిదిద్దుతూ 


డయ్మెక్టీక్ష నలో ఒక రాజు = కియాశీలతతో, చతురతతో ఈ ముక్కలను కలిపీ వుంచకపోయి . 
_ క అదే జరిగి ఉండేది. అడికాద న్ని స్థానికం చేయటం, వికేంద్రీకరణ చేయటం 
"ఆయన అనుసరించిన విభానం. శరీర విపరీతోలకు తగినట్టు ఇక ఏ మా(త్రమూ బలహినమై శ 


గుండె కొట్టుకోజాలదన్న విషయం ఆయన |గహాంచారు. నలుగురు ప్రభువులకు తత 


,పరమ అధికారాన్ని పంచి ఇచ్చాడు. నాలుగు రాజధానుల్లో కలిసి పాలించే రాజులుగా" 


,వారుండిపోయారు. దాని చుట్టూ ఆయన ప్పురా వె భవవాన్ని అలానే ఉంచటం జరిగింది. 


తద్వారా ఒక కలనాత్మక శక్తిని 


(గలిగాడు. ఈ పద్దతిని అతని ముందు 


ewes 


ఆస జవ 
“వారు అవహేళన చేసి ఉండేవారు. నికొమెడియా చె రం, దరిదాపుల్లోని మిలాన్‌ బౌన్నత్యం 


"రోమ్‌ వికేషాధికారాలకు ఏనాశకారిగా పరిణమించింది.” 


. రాజ్యాలుగా తయారు కాఐలట ని రండు వందల సం 
-. సరివాద్దుల్లోని ఆటవిక జాతుల వారు మరింజో దె ర్వవంతులు అయి ఉంటే అలానే జరిగేది! 


వ “ఉంటే చరితలో అలానే జు We అయితే న కకత సుతు 3 గ్గ 
. అవతరించిన తర్వాత కొన్న వందల సంవత్సారాల వరకూ ఒక వ: జ దంగా అథి 
య. ఉండిపోయింది. దాని రాజకీయ ఐక్యం ' కదివిపోతా, ముక్కలుగా నిడపోతున్న రాజ్యాల: 


"కలిపి ఉంచబాలక పోయినప పైదూ అలాగ అన్ని ఎవందల సంవవత్సరాలూ అది కొనసా గిం 


కాబట్టి రాజకీయా ఏక 


క్షత శ్ర 
సరిపోదని తెలిసి వచి [క DS SI నం. పగి న భాగం కన్ని 


ee వలీ he 


౮ 
స్ట్‌ 
a 
౮ 
(3 
& 
గ్ర 
గై 
Ob, 
గ్గ" 
రం 
ర్ట 
క 
tA 


ద 


1 
Ha 


శ 
యూ. ప. 


...డయాక్షిక్షన్‌లో ఒక యువరాజు వ సమస్వయం కోల్చోక ముందే అతికి, మారిన 


పరిస్థితులకు నూతన మార్గాలను తెలుసుకుని చుముగ్గా వా ఒీనన్ని? చిని వమా చేయలేక పోయి 





ES 





ఆచార్య మారిన్‌ చెప్పినట్లు ః 


ల tae nite aan Meath Hee rare: Tenens Eden 





మ నర * Sopa 


9 శీ న్‌ న శ్ర mr $a fry వ స న మ హాల యక నరా J mm త్‌ నే శా 
ది యూని ఆం ౬ బ్‌ త స టు wd ఇ మనం ఆగ అల. అటో OC << 
జ శ ఆక క ee 


180 డాక్టర్‌ బాబాసోహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


“రోమన్‌ సా[మాజ్య ఏకత కేవలం రాజకీయమై ౦దీ, సై నికమైందీ - అది నాలుగు, 
అయిదు వందల సంవత్సరాల మధ్య వరకూ కొనసాగింది. కాథలిక్‌ చర్చ్‌లో పర్యవేక్షితమై న 
ఏకత మతపరమె ౦ది, నె తికమైంది. అది వెయ్యేళ్ళుగా కొనసాగింది” 


రోమన్‌ సామాజ్యం కన్నా, పవిత రోమన్‌ సామాజ్యం స్టరంగా ఉండటానికి కారణం 
ఏమిట్‌? అన్నదే ప్రశ్న. (బ్రిస్‌ సమాధానం ఇది ః పవిత్ర రోమన్‌ సామ్రాజ్య సుస్థిరతకు ఒక 
సిమెంటు పూతలాగా పనికి వచ్చిన విషయాలు రెండు. ఒకటి - అందరికీ సామాన్యమైన 
మతం. అంటే |కై స్తవ మతం. ఒకే సామాన్యమైన మత సంస్థ - (కె స్తవ చర్చి. నిజానికి ఇలాంటి 
అతుకుపెప్టే విషయాలు రోమన్‌ సామాజ్యానికి అప్పటికి చాలా అవసరంగా ఉన్నాయి. ఈ 
సిమెంటు పూత లేదా సంబంధం, లేదా అంతస్తూ తం మొత్తం సామాజ్యంలోని ప్రజలకూ 
ఒక నై తిక, సామాబిక ఏకతను ఇచ్చింది. ఒక ప్రభుత్వం కింద ఆ ఏకత వ్యక్తం కాబడి, 
వాస్తవీకరించబడేలా అవకాశాన్నిచ్చింది. 


సామాన్యమతంగా [కె స్తవమతం ఐక్యఘటనకు ఎంత (పభావవంతమై ౦దో చెబుతూ 


(బిస్‌ ఇలా అంటారూో ః 


“దేశం అనేది, దాని జీవం అనేది అక్కడి మతం మీదే ఆధారపడి ఉంటుంది. దైవత్వం. 
విభాజితమై ది. మానవత్వం విభాగించబడింది. కాబట్టి దేవుని ఏకీకరణ సిద్దాంతం మానవుని 
ఏకీకరణకూ ఆపాదింపబడింది. |కెస్తవ మతంలో మొదటి పాఠం (పేమ. అనుమానం, 
అసూయ, గర్వం, జాతిభేదం వల్ల విడిపోయిన మానవులను ఈ ప్రేమ ఒక్కటిగా చేస్తుంది. 
ఈ రకంగా కొత్తమతం ఒక మానవ సమూహాన్ని తయారు చేసింది. వీరందరూ విశ్వాసం 
ఉన్నవారు. ఈ సామాజ్యం పవితమైంది. ఒక్క హృదయంగా అందరూ మనుష్యులూ 
కలిసేట్లు ఇది నిర్మితమై ౦ది. పురా ప్రపంచంలో బహు దేవతావాదానికి వ్యతిరేకంగా నిల్చింది. 
లెక్కలేనన్ని రాజ్యాలు, గణతంత్ర నగరాలు మొదలై న వాటికి వ్యతిరేకంగా నిల్చిన సీజరు 


శాసనంలాగా....” 


రోమ్‌. సామాజ్య అస్థిరత గురించి చెబుతూ (బిస్‌ దాని తర్వాత అధికారంలోకి 


పవిత్ర రోమను సామాజ్య ఏకీకరణ [క్రమంలో [కైస్తవ చర్చి ఉదాసీనమై న పాతను నిర్వహించలేదు. 
నిజానికి ఆది చాలా క్రియాశీల పాత్రను నిర్వహించింది. “తన చుట్టూ సంస్థ తర్వాత సంస్థ ముక్కలెౌ 
కూరిపోతూ ఉంటు కొత్త తెగలు పుట్టుకొచ్చి తద్వారా నగరాలూ, దేశాలూ ఒకదానినొకటి 
ఖండించుకుంటూ వుంచే భావ వినిమయం అంతకంతకూ కష్టతరమవుతుంట” చూస్తూ చర్చి, చివ్య 
సంప్రదాయ చర్చిని బలపరుస్తూ తద్వారా మతాల అన్యోన్యతను రక్షించేందుకు ప్రయత్నించింది. 
వెలుపల ఏకతకు సంబధించిన (ప్రతి ఆంశాన్నీ బిగదీయటం ద్వారానూ ఇందుకు ప్రయత్నించింది. 
విశ్వాసానికి సంబంధించిన అవసరాలు మరింత. బలీయమై నవి. సత్యం అనేది ఒకటే నంటారు. దాన్ని 
నమ్మే వాళ్లందరినీ ఒక్కటిగా ఉంచేట్లు చూడాలీ. అలాంటి ఒక్కటిగా ఉండటంవల్లనే దాన్ని వారు 
పరిరక్షించుకోగలుగుతారు. ఒకే గారెల మంద ఉంది. ఒక కాపరి మాత్రమే ఉన్నాడు. 


పాకిస్తాన్‌ కోసం హిందువులు సూచించే (ప్రత్యామ్నాయం 181 


వచ్చిన పవిత రోమన్‌ సామాజ్య స్టిరత్వాన్ని పోల్చి చెప్పారు. కారణం రోమన్‌ సామాజ్యానికి 
కేవల రాజకీయ ఐక్యం మాథతమే ఉందని దాని మీదే దాని స్టిరత్వం ఆధారపడిందనీ కాబట్టి 
అది స్టీరంగా లేదని అన్నాడు. పవిత్ర రోమన్‌ సామాజ్యం ఒక సామాన్యమై న విశ్వాసాన్ని కలిగి 
తద్వారా ఒక సామాజిక నైతిక ఏకతను పునాదిగా కలిగి ఉండటం వల్ల దాని స్థిరత్వం 
కొనసాగిందని చెప్పారు. మానవ అనుభవంతో కూడుకున్నది. సహితుకమై ౦దీ యీ వాదన 
అనిపిస్తుంది. దీనిని బట్టి హిందూ ముస్లిముల మధ్య ఏకత్వానికి అవకాశాలు లేవని తెలుస్తుంది. 
సంబంధాన్ని ఏర్పరచే శక్తి, సామాన్యమై న మతం ఇప్పుడు కావాలి. ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే 
హిందువులు, ముసల్మానులు కేవలం రెండు వర్గాలు, లేదా ప్రాటెస్టెంట్లు, కాథలిక్కులు లాగా 
వ వై ష్షవుల్దాగా రెండు మతభేదాలు కారు. వారు రెండు ప్రత్యేక జాతులు. ఈ దృష్టితో చూస్తే 
మానవత అన్న గుణం అత్యావశ్యకమె ౦ది అని హిందుబె నా, ముస్తిమై నా గుర్తించాలని 
అనుకోలేము. అంతేకాకుండా వారు .అంతా ఒక్కటే అనీ, వారి మధ్య తేడాలు కేవల 
యాదృచ్చికాలు మాత్రమే అనీ వారు తెలుసుకోవాలి అనీ చెప్పలేము. వారి ప్రకారం దైవత్వం 
అన్నది విభజింపబడింది. ఈ విభజనతో మానవత్వం కూడా విభజితమై ౦ది. ఈ మానపతా 
విభజనతో వారు ప్రత్యేకంగా విడిపోయి వుండాలి. వారిని ఒకే గెడుగు కిందికు చేర్చగలిగింది 
ఏదీ లేదు. 
సామాజిక ఏకత లేకుండా రాజకీయ ఏకతను సాధించటం చాలా కష్టం. ఇది వేసవీలో 
నాటిన మొక్కలాగా అనిశ్చితమూ అస్థిరమై ౦ది. ఒక పెద్ద గాలి వచ్చినపుడు వేళ్లతో సహా 
పెళ్త్లగించబడుతుంది. కేవలం రాజకీయ ఏకత్వంతో భారతదేశం ఒక రాజ్యంగా ఉండగలదు. 
అయితే రాజ్యంగా ఉండటం అంౌే దేశంగా వుండటం కాదు. ఉనికి కోసం పోరాటంలో దేశం 
కాని కేవలం రాజ్యానికి బతికే అవకాశాలు తక్కువ. ఈ జాతీయవాదం అన్నది ఆధునిక 
కాలంలో ఒక ప్రబలశక్తిగా పని చేస్తున్నదనటం నిజం. మిశ్రమ రాజ్య వ్యవస్థలన్నిటినీ యీ 
(ప్రబలశక్తి ధ్వంసం చేయటానికి, నాశనం చేయటానికి పూనుకుంబున్నది. మిశ్రమ, లేదా 
సంకీర్ణ రాజ్యానికి ఆపద బయటి దేశాల దురాక్రమణ నుంచి కన్నా లోపలి నుంచే ఎక్కువ. 
తమ ఇచ్చకు విరుద్దం గా విడగొట్టదిడి, అణచబడి, చిక్కులో పెట్టబడిన విభిన్న జాతీయతలు 
పునర్దీవనం పాంది అపాయకారులుగా తయారవుతాయి. పాకిస్తాన్‌ను వ్యతిరేకించే వారు ఈ 
అపాయాన్ని గుర్తుంచుకోవాలి. వారు ఇంకోటి కూడా తెలుసుకోవాలి. అణచబడీన జాతీయతలు 
మిశ్రమ రాజ్యాన్ని ధ్వంసం చేయటం, తమ (పత్యేక భూమిని తాము పొందటం - ఇవన్నీ 
స్వయం నిర్భయ సూత (పాతిపదికపవైన ఒక నైతిక న్యాయంగా సమర్థించబడుతాయి. 
అంతేకాని దోషం కిందికి పరిగణించటం జరగదు. 


అనువాదం : డా! కె.యస్‌, రమణ 
ఆరి $యార్‌ 


వేనా కసత ముస్తిములు సూచించే 
పత్వ్యామాయం 


పాకిస్తాన్‌ను స్థాపించనవసరం లేకుండా ప్రత్యామ్నాయ (పతిపాదనలున్నాయని 
హిందువులు అంటున్నారు. ఇటువంటివి ముస్తిముల వద్ద కూడా ఉన్నాయా? అయితే దానికి 
హిందువులు అవును, ఉన్నాయని అంటున్నారు, లేవని ముస్టిముల (పతివాదన. కమ్యూనల్‌ 
అవార్డు ద్వారా సాధించిన విజయాలకు మరిన్ని చేర్చాలన్న ఉద్దేశంతో ముస్లిములు 
పాకిస్తాన్‌ను పాచికగా ఉపయోగించుకోవాలన్నదే ముస్టిముల ఉద్దేశం అని హిందువులు 
భావిస్తున్నారు. దీన్ని ముస్లిములు తిరస్కరిస్తున్నారు. వారి ఉద్దేశంలో పాకిస్తాన్‌కు సమానమై నది 
సృరె నది మరొకటి లేదని వారి ఉద్దేశం అంటున్నారు. ముసల్మానులకు పాకిస్తాన్‌ తప్ప మరొక 
ఆలోచన లేదని దాని వల్ల స్పష్టమౌతోంది. అయితే ప్రత్యామ్నాయం ఉందని హిందువులు 
అనుకోవడం ఒక |భమే. ముస్లిముల జిత్తులు తెలుసుకునే తెలివితేటలు హిందువులకున్నా 
యనుకున్నా, పాకిస్తాన్‌కు ముస్తిముల ప్రత్యామ్నాయాన్ని హిందువులు ఆదరిస్తారా? ముస్టిములు 
ప్రతిపాదించే ప్రత్యామ్నాయం మీద దీని సమాధానం ఆధారపడి ఉంటుంది. 

అసలు పాకిస్తాన్‌కు ఇతర ప్రత్యామ్నాయం ఏమిటో ఎవరికీ తెలియదు. ఒకవేళ ఉన్నా 
భవిష్యత్తులో తమ సంబంధాలు ఏ విధంగా ఉండాలన్న ఇరుపక్షాల ఆశయాల పై ఆధారపడి 
ఉంటాయి. ముందు జాగత్తగా ఉండటం అంకే ముందే సాయుధం కావటం. పాకస్తాన్‌కు 
ప్రత్యామ్నాయ ప్రతిపాదనపై కొంత అవగావాన ఉంటేనే హిందువుల రాబోయే అదురుపాటును 
తట్టుకోగల శక్తి కలిగి ఉంటారు. ఎందుకంటే - కమ్యూనల్‌ అవార్డ్‌ కంటు మరో మంచి 
ప్రత్యామ్నాయం ఉండబోదు. చెప్పాలంటే అనేక విధాలుగా దానికంటే హీనంగా ఉండవచ్చు. 


స్పష్టమై న ప్రత్యామ్నాయం లేనప్పుడు ఊహాజనిత ప్రతిపాదనలకు మాత్రమే తావుంది. 


186 


డాక్టర్‌ బాబాసోహెట్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 





అంటే ఇరువురి మధ్య ఒకే ఊవూ ఉంటే తత్సంబంధిత పార్ట్‌ ఒకటి ఎంపిక చెయ్యాలి. నా 
ఉద్దేశంలో ముస్టిముల ప్రత్యామ్నాయం కింది పేర్కొన్న కొన్ని అంశాలను కలిగి ఉంటుందిః 
లు లు 


1) 


2) 
3) 
4) 


5) 


6) 
7) 


8) 
9) 
10) 
11) 


12) 


13) 


14) 


భవిష్యత్తులో రూపొందబోయే భారత రాజ్యాంగం ఈ అంశాలను - 


ముస్లిములకు (పతే )కించిన నియోజకవర్గాలతో రాష్ట్రశాసనసభలలో 50 శాతం వరకు 
(పాతినిధ్యం. 

కేంద్ర రాష్ట మం|త్రివర్లాల్లొో ముస్తిములకు 50శాతం (పాతినిధ్యం. 
ఉద్యోగస్వామ్యంలో 50 శాతం ముస్టిములకు కేటాయింపు. 

రక్షకదళాల ఉదో్యోగాలలోనూ, ఇతర ఉన్నత పదవుల్లో ముస్టిములకు సగభాగం. 


(పజావసరాలకె నియమించబోయే కమిషన్లలోనూ, సంస్థల్లోనూ, మండలులలోనూ, 
50 శాతం ముస్తిములకు (పాతినిధ్యం. 


భారతదేశం పాలొనే అంతరాతీయ వ్యవస్థల్లో ముసిములకు 50 శాతం (ప్రాతినిధ్యం. 
"మ = అ 6౧ రా 
9 ణం అల్లో 5 జో అల్లో 
ఒక హిందువుగాని, భారత ప్రధానమంత్రి అయితే ఒక ముస్రిం ఉప ప్రధానిగానూ, 


ఒక హిందువు రక్షక దళాల ప్రధాన అధిపతి అయితే ఒక ముస్రిం ఉప (ప్రధాన 
అధిపతిగాను ఉండాలి. 


66 శాతం ముస్తిం శాసనసభ్యుల మద్దతు లేకుండా ఏ రాష్ట [ప్రాంత సరివాద్దు 
మార్పిడులు చెల్లవు. 


66 శాతం ముస్టిం శాసనసభ్యుల మద్దతుల లేకుండా ఏ ముస్లిం దేశంపె చర్య 
7 కొనకూడదనీ, అలాగే ఒడంబడికలు చేసుకోరాదని. 


66 శాతం ముస్లిము శాసనసభ్యుల అనుమతి లేకుండా ముస్లిముల సాంస్కృతిక, మత 
వ్యవహారాల్లో మార్చు చేయరాదని, 


ఉర్లూ భారత జాతియ భాషగా గుర్తింపు. 


66 శాతం ముస్తిం శాసనసభ్యుల అంగీకారం లేకుండా గోవధ, ఇసాం వ్యాప్తిని, 
లా ౧ 
మార్పిడిని నొషధించరాదు. 


భారత రాజ్యాంగంలో ఏ సవరణ అయినా 66 శాతం ముస్తిం శాసనసభ్యుల 
ఆమోదంతో పాటు జరగాలని. 


పెన పేర్కొన్నవి నావి కళ్లెంలేని ఊహలు అని అనుకోకూడదు. హిందువులను ఏదో 


విధంగా భయపెట్టి త్వరగా పాకిస్తాన్‌ ఏర్పాటుకు అంగీకరించాలని ఉద్దేశించి ప్రతిపాదించినవి 
| 





షాక్షిసాన్‌ కోసం ముఫ్రిమ్‌లు నూచించే ప్రత్యామ్నాయం 187 





అనుకోకూడదు. ముస్తిం వర్గాల ద్వారా లభించిన సమాచారం ఆధారంగా ఆలోచించి 
రూపొందించిన పథకం అని అనుకోవచ్చు. 


హైదరాబాదు నిజాం అధీనంలో ఉండే (పాంతాలకు రాజ్యాంగ సవరణ (ప్రతిపాదనల 
స్వభావం ఆధారంగా పాకిస్తాన్‌కు ముస్లిముల (ప్రత్యామ్నాయ పథక రూపాన్ని గ్రహించవచ్చు. 


హైదరాబాదు రాజ్యాంగ సంస్కరణలు ఒక వినూత్న ప్రయత్నం. బ్రిటీష్‌ ఇండియాలో 
ఉండే మత (ప్రాతిపదిక ప్రాతినిధ్య సూత్రాన్ని తిరస్కరిస్తూ, దాని స్థానంలో (ప్రాతిపదికగా 
(ప్రాతినిధ్యం ఉండాలని (ప్రతిపాదించారు. దీన్నే నిర్వాహక ప్రాతినిధ్యం అని ఉదహరించారు. 
దీన్నిబట్టి 76 మంది సభ్యులు కల శాసనసభ కింది పేర్కొన్న విధంగా పునర్మితమై ఉంటుంది. 





ఎస్నికెన నామినేట్‌ కాబడిన 
వ్యవసాయం ఇల్లకులు 8 
పట్టాదార్లు 8 సర్పి-ఖాస్‌ 2 
కొలుదార్టు 4 12 ఎ గాలు వ 
మహిళలు 1 ఏకి 1 
పట్టభ(దులు 1 సాలార్‌జంగ్‌ 1 
విశ్వవిద్యాలయం 1 సమస్థానాలు l 
బాగీర్‌దార్డు 2 ఉద్యోగులు 18 
మాషదార్లు 1 (గామీణ చేతివృత్తులు ] 
న్యాయవృత్తి 2 వెనుకబడన తరగతులు l 
వె ద్యవృత్తి (పాశ్చాత్య + దేశీయ) 2 (ప్రాతినిధ్యం లేని ఇతర వర్గాలు 3 
ఉపాధ్యాయ వృత్తి 1 ఇతరులు 6 
వాణిజ్యం 1 
పరిశ్రమలు 2 
బ్యాంకులు (దేశీయ+సవాకార) 2 
వ్యవస్తీకృత కార్యవర్గం l 
హరిజనులు l 
జిల్లా మున్సిపాలిటీలు 1 
నగర మున్సిపాలిటీలు 1 


Ft 


(గామీణ బోర్డులు 





33 37 





మత (ప్రాతిపదికన (ప్రాతినిధ్యం కంటు విధులు, వృత్తుల ప్రాతిపడిశన (ప్రాతినిధ్యం 


188 డాక్టర్‌ బాబాసోహెన్‌ అంబేద్కర్‌ రచనలు = (ప్రసంగాలు 


వివిధ వర్గాల మధ్య సంఘీభావాన్ని పెంచుతుందా! అన్న అనుమానానికి అవకాశం పెచు గానే 
ఉంది. ఇది ప్రస్తుత సామాజిక మత వె వె షమ్యాలను కొనసాగిస్తూ వర్గ చె చె తన్యాన్ని పెంపాందించి, 
వర్గ పోరాటానికి దారి'తీయవచ్చు. ఈ రకమైన ప్రాతినిధ్యం హానికరం అనిపించకపోవచ్చు. 
కాని, దాని అసలు స్వరూపం వివిధ వర్గాల వారి సంఖ్యను బట్టి (ప్రాతినిధ్యం కోరినప్పుడు 
బయటపడుతుంది. హై దరాబాదు రాజ్యా ౦గ సంస్కరణల్లో వృత్తి (ప్రాతిపదిక (ప్రాతినిధ్యం 
ఒకటే ముఖ్య అంశంకాదు. హై దరాబాదు శాసనసభలో హిందువుల, ముస్లిములకు కేటాయింపు = 
ప్రతిపాదనలు అతి ముఖ్యమైన అంశం. నిజాం ఆమోదం తెల్పిన సంస్కరణల్లో మత 
(ప్రాతిపదిక | పాతినిధ్యాన్ని పూర్తిగా బహి ష్కరించలేదు. వృత్తి ప్రధానంగా తలపెట్టిన |ప్రాతినిధ్యంతో 
పాటు, మత ప్రాతిపదికగా (ప్రాతినిధ్యం కూడా అమలులో ఉంది. అయితే ఇది జాయింట్‌ 
ఎల్బక్ష రేట్‌ ఆధారంగా అమలు పరచబడుతుంది. శాసనసభతో సహా అన్ని ఎన్నిక గల సంస్థల్లో! 
“మెజారిటీ గల ఇరు మతాలకు” సమాన (ప్రాతినిధ్యం ఉంటుంది. సంబంధిత మత సభ్యులు 
వేసిన ఓట్లలో 40 శాతం వస్తే తప్ప ఎవరూ ఎన్నికె నట్టు కాదో. సమాన ప్రాతినిధ్యం అన్నది 
ఇరుమతాల సభ్యుల మొత్తం సంఖ్యతో సంబంధించి లేదు. అలాగే ఎన్నిక ఆధారంగా ఏర NE 
సంస్థలకే కాకుండా, నామినేటెడ్‌ వాటికి కూడా ఇది. అనుసరిస్తుంది. 


నమూనా [ప్రాతినిధ్య సిద్దాంతానికి మద్దతు కింది పేర్కొన ఎ అ ద్వారా 
తెలుసుకోవచ్చు. 


“చారి త్రకంగానూ, రాజకీయ వ్యవస్థలోను ముస్రిములకు రాష్ట్రంలో ఎంత ఉన ఎతస్థానం 
ఆందంగా, అసెంబ్లీలో దాన్ని మై నారిటీగా కషటం. 7? 


(బిటీష్‌ ఇండియాలో హిందూ ముస్లిం సమస్యకు మీర్‌ అక కర్‌ అలీఖాన్‌ అనే వ్యక్తి 
కొన్ని ప్రతిపాదనలు చేశారు. అవి వార్తాపత్రికల్లో ఈమధ్యనే ప్రచురించారు. అవి: 


1. భావి భారత రాజ్యాంగం పటిష్టమై న మిలిటరీ/రక్షణ పునాదిపై స్టూలంగా నిర్మితమై 
ఉండాలి. (ప్రజల మనోభావం కూడా దీనికి అనుకూలంగా ఉండాలి. హిందువులకు, 
ముస్రిములకు మళ్లి, ఇదే వె ఖరి అవసరం. 


1 సంస్కరణతో కేంద్ర శాసనసభ కాకుండా పంచాయితీలు, రూరల్‌ బోర్డులు, లు టౌన్‌ 
కమిటీల వంటి (ప్రజా సంస్థల స్థాపన ప్రతిపాదించారు. - 

2. బేరార్‌ను మినహాయించి 1931 జనాభా లెక్కల ప్రకారం 3 మై (దాబాదు కః జనాభా ఈ విధంగా ఉంది. 
హిందువులు అన మైస్యలు. ముస్టిములు క్రిస్టియన్లు ఇతరులు మొత్తం 
96,99,615 24,73,230 15,34,666 1,51,382, 5,77,255 1,44,36,148 

3. _ జాతీయ పార్టీ నాయకుడై న మీర్‌ అకృర్‌ ఆలీఖాన్‌ తన ప్రతిపాదనలను, కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు 

శ్రీనివాస అయ్యంగారితో చరి వన్‌ వాటికి ఆయ్యంగార్‌ అనుమతి ఉందని పేర్కొన్నాడు. . 


పాకిస్తాన్‌ కోసం ముస్రిమ్‌లు సూచించే ప్రత్యామ్నాయం 189 
"ల, ఉభయ మతాల వారికి భద్రత/రక్షణ అడిగే తరుణం వచి ఎంది. భారత సె న్యంలో చెరి 
వర్గాలకు సమానంగా (ప్రాతినిధ్యం ఉండాలి. మత (ప్రాతిపదికగా రెజిమెంట్టు రద్దు చేసి 

వాటి స్థానంలో (ప్రాంతీయ రెజిమెంట్లు ఏరా ఎటు చెయ్యాలి. 


3. ప్రాంతీయ, కేంద్ర ప్రభుత్వాలు పూర్తిగా జాతీయ ప్రభుత్వ రూపంతో కూడుకుని 
ఉండాలి. కేంద్ర, [ప్రాంతీయ మంత్రివర్గాల్లో హిందువులు, ముస్లిములు సమానంగా 
ఉండాలి. ఎక్కడ అవసరమై తే ఇతర మైనారిటీ వర్గాలకు తగిన ప్రత్యేక [ప్రాతినిధ్యం 
ఇవ్వాలి. ఇటువంటి పథకం జాయింట్‌ ఎలక్షరేట్టతో సజావుగా నడుస్తుంది. కాని, 
దేశంలో నెలకొన్న పరిస్టితి దృష్ట్యా ప్రస్తుతానికి ప్రత్యేక ఎలక్షరేట్‌నే కొనసాగించాలి. 
హిందూ మంత్రులు, హిందువులచేత, ముస్లిములు వారి మతానికి చెందిన వారి చేతా 
ఎన్నిక కాబడతారు. 


4. రెండింట మూడు వంతుల ముస్లిం, హిందూ సభ్యులతో విడివిడిగా ఆమోదించిన 
అవిశ్వాస తీర్మానంతోనే కేబినెట్‌ను తొలగించవచ్చు. 

రు... భాష లిపి వీటితోబాటు మతపరమైన న్యాయ రాజ్యాంగంలో ఒక మతానికి చెందిన 
సభ్యులు తమ మతానికి సంబంధించిన మారు ఎలను శాసనసభలో వీటో హక్కు ద్వారా 
రక్షించుకుంటారు. ఒక వర్గ ఆర్థిక ప్రయోజనాలను దెబ ప్రత ఏ చట్టం అయినా ఇదే 
విధంగా పరిరక్షించుకోవచ్చు. 

6. సర్వీసుల్లో కూడా సరెన మత ప్రాతినిధ్యం అమలు జరగాలి. దీనివల్ల దె నందిన 

పాలనలోనో న్యాయం లభించే అవకాశం ఉంది. 

హై దరాబాదు రాష్ట్రంలో ఉన్న నేషనలిస్ట్‌ పార్టీ ఒక ముస్లిం ప్రముఖుడు ప్రవేశపెట్టిన 
(ప్రతిపాదనలను ఒక సూచికగా తీసుకుంటూ పాకిస్తాన్‌కు ప్రత్యామ్నాయంపై (బ్రిటీష్‌ 
ఇండియా ముస్లిం నాయకులు ఏ అభి పాయంలో ఉన్నారో అవగతమవుతుంది. పాకిస్తాన్‌ 
కోసం (ప్రత్యామ్నాయం పై నేను వెలిబుచ్చిన అభిప్రాయాలకు పైన చెప్పినవి అదనంగా 
మద్దతునిస్తున్నసప్టే కదా! 

"ఆజాద్‌ ముస్తిం కాన్ఫరెన్స్‌ పేరిట 1940 ఏప్రిల్‌లో ఢిల్లీలో ఒక ముస్లిముల సమావేశం 
జరిగింది వాస్తవమే. ఇక్కడ సమావేశం అయినవారు అటు ముస్లింలీగ్‌ కు ఇటు నేషనలిస్టు 
ముస్లిములకు వ్యతిరేకులు. పాకిస్తాన్‌ ఏర్పాటు వాదనను బలపరచనందువ ల్లా, రెండోది తమ 
హక్కుల పరిరక్షణ కోసం బ్రిటీష్‌ ప్రభుత్వ సహాయం నిరాకరించడంవల్డా అజాద్‌ ముస్టీం 
కాన్ఫరెన్స్‌ వారికి ముస్లింలీగ్‌ వ్యతి రకులయ్యారు. ముస్లిముల సాంస్కృతిక, మతహక్కుల పట్ల 
ఉదాసీన వైఖరి పట్ల నేషనలిస్టు. ముస్తింలకు కూడా “అజాద్‌ ముస్లిం కాన్ఫరెన్స్‌ వారు 
వ్యతిరేకులయ్యారు. 


190 డాక్టర్‌ బాబాసోహెబ్‌ ఆంబేద్కుర్‌ రచనలు - ప్రసంగాలు 


ఆబాద్‌ ముస్తిం కాన్సరెన్స్‌ను మె తీ సమావేశంగా హిందువులు వార్షించారు. ఆబాద్‌ 
ముస్లీం కాన్ఫరెన్స్‌ ఆమోదించిన రెండు తీర్మానాలకు ముస్లింలీగ్‌ ఆలోచనలకు పెద్దగా భేదం 
లేదు. ఈ కింది పేర్కొన్న మూడు తీర్మానాల ద్వారా ఈ స్టితిని గమనించవచ్చు. 


భౌగోళిక, రాజకీయ సరివాద్దులతో ఒక స్వతంత దేశంగా భారత దేశం ఉంటుంది. 
ఇందులో జాతి, మతాలతో సంబంధం లేకుండా (ప్రజలందరికీ ఒక ఉమ్మడి స్వదేశంగా 
ఉంటుంది. ఈ దేశ వనరులను అనుభవించడానికి భాగస్వాములుగా ప్రజలందరూ, దేశం 
నణుమూలల్లోని, ముస్టిం (పజల హృదయాలు, స్వగ్సహాలు, వారి బీవితాలకంతే, వారిచారి తక 
జొన్నత్యం, మతం, సంస్కృతి వారికి ప్రతి. అయితే జాతీయతా భావ కోణం నుంచి చూస్తే 
(ప్రతి ముస్టిమూ భారతీయుడే. ఉమ్మడి హక్కులు, బాధ్యతల విషయానికి కొస్తేఇతరులతో 
విరు సమానమే. ఈ విధంగా పోలిస్తే, ప్రభుత్వ సర్వీసులలోనూ, ప్రభుత్వంలోనూ, ఆర్థిక 
రంగంలో, ఇతర రంగాల్లో ఒక ముస్రిం దేశంలో ఏ ఇతర పౌరుడితో సమానంగా వాక్కులు 
పొందడానికి అర్హుడే. అదే విధంగా దేశ స్వాతంత సాధనకు ఇతరులతో సమానంగా 
ముస్లిములు కూడా త్యాగాలు చెయ్యాలి. బాధ్యతలను నిర్వ” *చాలి. ఈ ఆలోచనా విధానానికి 
ఏ ఉచితజ్ఞుడై న ముస్టిముకూ అభ్యంతరం ఉండకూడదు. వారి మతానికి సంబంధించిన అన్ని 
హక్కుల పరిరక్షణతో పాటు భారతదేశానికి సత్వరం స్వాతం|త్యం సాధన్నకె ఈ కాన్ఫరెన్సు 
తనకున్న సర్వ అధికారంతో నిర్ద్వంద్వంగా ప్రకటిస్తోంది. ఈ లక్ష్యంతోనే గతంలో అనేక 
త్యాగాలు చేశారు. ఇప్పుడు కూడా మరిన్ని త్యాగాలు చేయడానికి సిద్దంగా ఉన్నారు. 


“భారత దేశ స్వాతంత్ర్య సాధనకు భారతీయ ముస్తిములు నిరోధకులని సాగుతున్న 

(బిబేష్‌ సామ్రాజ్యవాద ఏజెంట్ల నిరాధార ఉపవాదును తీవ్రంగా ఖండిస్తున్నాం. భారత 
ముస్లిములు వారి బాధ్యతల్ని వారెరుగుదురు. స్వాతంత్య సాధనలో ఏ ఇతర వర్గాలకంటే 
వెనుకంజ వేయడం వారి సాంప్రదాయాలకూ, గౌరవానికి విరుద్దమై న చర్య” ఈ తీర్మానం 
ద్వారా పాకిస్తాన్‌ స్తాపనను తోసిపుచ్చారు. 


రెండో తీర్మానం ఈ విధంగా ఉంది ః భారతదేశ ప్రజలచే ఓటింగ్‌. ద్వారా 
ఎన్నుకోబడిన ప్రతినిధుల ద్వారా ఆమోదించబడిన రాజ్యాంగం ద్వారా ఏర్పడిన ప్రభుత్వమే 
భారత ప్రజలకు ఆమోదయోగ్యం అని, ముస్లిం కాన్ఫరెన్సు భావిస్తుంది. రాజ్యాంగ సభలో 
ముస్లిము సభ్యుల తమ (ప్రయోజనాల రక్షణ పె ప్రతిపాదనలను భారత రాజ్యాంగం పరిరక్షించాలి. 
ఈ ప్రయోజనాల పరిరక్షణతో ఇతర కులాల, మతాల వారికి (ప్రమేయం లేదు. ముస్లిముల 
హక్కులను ఎలా పరిరక్షించుకోవాలో ముస్లిములే నిర్ణయించుకోవాలని ఈ తీర్మానం ద్వారా 


నిరయించారు. 
లా 


కాన్ఫరెన్సు మూడో తీర్మానం ; “పభుత్వ సుస్టిరతకు, భద్రతను కాపాడడానికీ ప్రతి 
పొరుడూ, వర్గమూ (ప్రశాంతంగా ఉండటానికి, భావి భారత రాజ్యాంగంలో ముస్టిములను 


పాకిస్తాన్‌ కోసం ముస్రిమ్‌లు నూచించే పత్యామ్నాయం 191 
సంతృప్తి పరచడానికి ఈ పరిరక్షణ పథకాన్ని తప ఎనిసరిగా అమలు జరపాలని భావిస్తోంది.” 


27 మరిది సభ్యులతో కూడిన ఒక మండలిని ఈ కాన్సరన్సు నియమిస్తుంది. ఈ 
“మండలి ఇతరులతో సంప్రదించిన తర్వాత పూర్తి దర్యాప్తు అనంతరం దేశంలో శాశ్వతంగా 
మతానికి సంబంధించిన జటిల సమస్య పఠరషాగరొన్‌కి అధ్యయనం చేసిన తరువాత తన 


సిఫార్సులను రెండు నెలల్లో ఈ కాన్ఫరెన్సుకు తిరగి సమర్పిస్తుంది. ఈ మండలికి నివేదించిన 
_ అంశాలు 


హలో 


1. ముస్టిం సంస్కృతికీ మతపరమై న న్యాయానికీ సంబంధించిన హక్కుల పరిరక్షణ. 


న్నా 


2, ముస్లిముల రాజకీయ వాక్కులు వాటి రక్షణ. 
౧ (oo 


3. పూర్తి ఫెడరల్‌ వ్యవస్థగా, భావి భారత రాజ్యాంగ రూపకల్పన ముస్తిముల ఆర్థిక, 
సామాజిక సాంస్కృతిక హక్కుల రక్షణ, ప్రభుత్వ సర్వీసుల్లో వారి వాటాకు సంబంధించి 
అంశాలు పొందు పరచడం. 


మండలిలో ఏర్పడే ఖాళీల భర్షకె ఎటువంటి చర్యలనె నా తీసుకోవచ్చు. ఇతర 
సభ్యులను కో ఆప్ట్‌ చేసుకొనే వాక్కు బోర్డు కుంటుంది. ఈ బోర్డు దేశంలో ఇతర ముస్లిం 
వ్యవస్టలను సంప్రదించే అధికారం కలిగి ఉంటుది. అలాగే అవసరమై తే బాధ్యతాయుతమై న 
ఇతర సంస్థలతో కూడా సంప్రదింపులు జరపవచ్చు. ఈ మండలిలో 27 మంది సభ్యులను 
నియమించే అధికారం కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడికుంది. 


9 మంది సభ్యులతో ఈ మండలి సమావేశాలు జరపవచ్చు. ఈ కాన్ఫరెన్స్‌లో 
ఆమోదించిన తీర్మానం ప్రకారం వివిధ మతాల హక్కుల పరిరక్షణ రాజ్యాంగసభ న్నిర్ణయిస్తుం 
ట్‌ :కొబెట, ఇస్తాం మతానికి చెందిన ముస్రిములే వారి సభ్యులను రాజ్యాంగ సభకు 
ఎన్నుకుంటారని ఈ కాన్ఫరెన్సు (ప్రకటిస్తోంది. 


ముస్లిముల భద్రత వాక్కుల కోసం ఆజాద్‌ కాన్ఫరెన్స్‌ నియమించిన మండలి ఏ 
సిఫార్సులు చేసిందో తెలుసుకోవడానికి వారి నివేదిక కోసం వేచి చూడాలి. పాకిస్తాన్‌కు 
(ప్రత్యామ్నాయంగా నేను ఊహించిన ప్రణాళికకు విరుద్దంగా వారి నివేదిక ఉంటుందని 
అనుకోవడానికి ఆస్కారం లేదు. ముస్టింలీగ్‌ కే కాకుండా, జాతీయ ముస్తిములకు కూడా 
_ ఆబాద్‌ముస్తిం కాన్ఫరెన్స్‌ వ్యతిరేకిస్తున్నారన్నది ఇక్కడ మనం మరచి పోకూడదు. అందుచేతనే 
హిందువుల పట్ల ఆజాద్‌ కాన్ఫరెన్స్‌ వారు ముస్టింలీగ్‌ కంటి ఇప్పుడు కాని మరింత మై(త్రీవెఖరి 
అవలంబిస్తారని అనుకోవడానికి తావు లేదు. ఈ విషయంలో నా ఊహే నిజమై తే హిందువుల 
ప్రతి స్పందన అన్నది తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుం ది. పాకిస్తాన్‌కు ప్రత్యామ్నాయాన్ని 
అంగీకరిస్తారా లేదా పాకిస్తాన్‌ కోరేవారే ఇటువంటి (ప్రత్యామ్నాయాన్ని అంగీకరించాలంటారా! 


హిందువులు వారి నాయకులకే ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాలి. ఈ (ప్రశ్న పట్ల వారి 


192 డాక్షర్‌ బాబాసోహెట్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 
ఎ ఖరిని కొన్ని ఆంశాలు నిర్ణయించాలని నేను భావిస్తున్నాను. వారు గుర్తుంచుకోవాల్సిన 


అంశాలు ౩ 


1. Macht PoliticS Gramavin Politic భేదం ఉందని అంటే అధికార రాజకీయాలలో 
(Macht Politic) అధికారం కోసం ఒక ముఖ్య వ్యూవాంగా ఇక్కట్లను స్‌ ఎప్రంచడం 


2. _ కమ్యూనిటాస్‌, కమమ్యూనిపేటం (60గ౧౮౧|౩, Communitatum)కు నేషన్‌ ఆఫ్‌ నేషన్స్‌కు 
భేదం ఉంది. 


౩. బలహీన వర్గాల భయాందోళనలను పారదోలడానికి ఉద్దేశించిన పరిరక్షణా చర్యలకు 
ఏ విధంగానై నా అధికారం పొందాలనే బలమైన వర్గానికి భేదాలు; చివరికి - 


4.  పరిరక్షణలు కల్పించడానికి, దేశాన్ని ఒప్పగించడానికీ భేదం ఉందని (గ్రహించాలని నేను 
భావిస్తున్నాను. వారు ఇంకా గుర్తుంచుకోవలసినవి ఏమిటంటే - : 


ఎ అధికారం కోసం ధైర్యంగా సమర్పించేది (GrAamMavin Politic) అటవార 
రాజకీయాలకు చేయక్కర లేదు. 


బి) ఒక మతానికీ ధై ర్యంగా అర్పించేది దేశానికి కాదు. 


సి) _బలహీనవర్గం ఆందోళనలను తొలగించడానికి వారి రక్షణకు ఆయుధంగా 
ఉపయోగపడేది, అధికారం కోసం పాకులాడీ వారికి ఇవ కూడదు. ఇవి చాలా 
ముఖ్యమైన సవాళ్ళు. వీటిని హిందువులు విస్మరింపలేరు. ఎందుకంటే 
ముస్లిం ప్రత్యామ్నాయం అంత భయశ్తికరమె ౦ది. 


మ 193 


mr TTC” Torr ar... ac 





ఇతర దెశాల నుంచి 
నెరు SD) స్‌ 





వలసిన వపొాఠా 





ఇతర దేశాల నుంచి నెర్ఫుకోవలసి sree 


భారతదేశాన్ని పాకిసాన్‌, హిందూస్తాన్‌గా చిల్చడం హిందువుల త ee 
ఎందుకంళే వారు భారతదేశ భౌగోళిక స్వరూపాన్ని ఎల్ల పరిస్థితుల్ని స య 
కానివృ్యమంటారు. ఈ భౌగోళిక ఐక్యతను కాపాడడానికి ఎంత మూల్యం Ts 
అంటున్నారు. ఇతర దేశాలు ఇటువంటి పరిస్టితులను ఎదుర్కొన్నాయి. 

అన్ని దేశాల చరితను ఇక్కడ వల్తించడం సాధ్యం కాదు. టర్కీ. న 


ఇటువంటి పరిస్తితులను ఎలా ఎదుర్కొన్నాయో వివరిస్తాను. 
టర్కీ: 


క్రీ.శ. 1230-40ల మధ్య మధ్య ఆసియా (ప్రాంతం నుంచి మంగోలుల ఇ 
కొట్టడం వల్ల టర్కులు ఎనటోరలియా ఆగ్నేయంగా ఉన్న (పాంతంలో ers “ 
(బూసాని ఆక్రమించడం ఆ టర్కీ ఒక రాజ్యంగా రూపు దిద్దకోవారంనించెంది.. గల 
61లో |తేస్‌ని జయించారు. 1361-62లో కాన్‌స్టాంచినోపుల్‌లో బె జెంట్టై వ. 
టర్కుల అధికారాన్ని ఆమోదించింది. 1369లో బల్లెరియా, 1371- _72లో వ న న 
వారి వశమైంది. 1373 కల్లా ఓటమాన్‌ (0౦0౧౩7౧) వంశ సార్వభామాధికారాన్ని కాన్‌స్టాంచ్‌న, 
పూర్తిగా ' ఆమోదించింది. 1389లో సెల్ఫియా, 1430లో సోలోనికు, 14026 
కాన్‌స్టాంట్‌నోపుల్‌, 1461లో (బబిజాండ, 1465లో ఖురామాన్‌ జయించారు. ఆ 
1514-17 మధ్య సిరియా, మొగుల్‌, ఈజిప్టు, హియాజ్‌, యమాన్‌లు కై వశపరచయకుం, 
1521-1526లలో బెల్‌గ్రేజ్‌, మెహంజ్‌లపై విజయం సాధించారు. బాస్హద్‌పె 1554, 1౯. 
రెండుసార్లు దాడి చేసి జయించారు. యూరప్‌తో వీరికి రెండుసార్లు ఎదురుదెద్భల' . 
ఆ ఖండంలో విజయావకాశాలకు దెబ్బ తగిలింది. అయినప్పటికీ 1326-1683 వం 


తు 


196 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - [ప్రసంగాలు 





సాధించిన విజయాలు ఒక అఖండ సామాజ్య స్థాపనకు తోడ్పడ్డాయి. ఆ తర్వాత కాన్ని 
అపజయాలు తోడై కొన్ని స్థావరాలు కోల్పోయినప్పటికీ 1789, (ఫ్రెంచి విప్లవానికి టర్కిష్‌ 
సామాజ్యం : 

బాల్కన్‌ 

ఆసియా మైనర్‌ (సె ప్రస్‌తో కలిపి) 

సిరియ్యా. పాల సనా, 

ఈజిప్టు 

ఈజిప్టు నుంచి మొరాకో వరకున్న ఉత్తరాఫీకాతో కలిపి ఉండేది. 


౮౩ wp ౯ 


టర్కులు సామ్రాజ్య పతనాన్ని సులువుగా పేర్కోవచ్చు. 1769లో (ప్రత్యక్షంగా 
కాకపోయినా పరోక్షంగానె నా ఈజిప్టు, బాల్కన్లలో (3 స్తవులకు, 1812లో రష్యాతో యుద్ధంలో 
బెసరినియాను పోగొట్టుకుంది. రష్యా సహాయంతో సెర్పియా 1812లోనే కోలో “మింది. 
ప్రత్యేక ప్రభుత్వం ఆజమాయిషీలో టర్కులు ఉండాల్సి వచ్చింది. 1829లో డనుబియన్‌ 
(పాంతాలెన మొల్టావియా, వాలేబియాలు ఇటువంటి స్వాతం[త్యాన్ని పొందాయి. (గీకు 
స్వాతంత్ర సంగ్రామం 1822-29ల మధ్య జరిగి టర్కీ అధీనం నుంచి విడిపోయాయి. 
1875-77లలో బాల్క నతో అంతర్యుద్దాలు పెచ్చు పెరిగాయి. బల్లేరియన్లు టర్కీ దేశస్టులపై 
అనేక అత్యాచారాలు జరిపారు. టర్కులు కూడా బల్లరియన్లపై అనేక అత్యాచారాలకు 
పూనుకోవడం వల్ల, రష్యా, సెర్పియా, మాంటె నీగోలు టర్కీ పై యుద్దం ప్రకటించాయి. 
బెర్లిన్‌ సంధి ఆధారంగా బల్లేరియాతో టర్కీ ఆధ్వర్యంలో స్వపరిపాలన ప్రవేశపెట్టబడింది. 
అదె విధంగా తూర్పు రొమేనియా, టర్కీ అధీనంలో క్రిస్టియన్‌ గవర్నర్‌ దా రా పాలించబడింది. 
1881లో (గ్రీస్‌ థెసలీని (ఫ్రాన్స్‌ట్యునిస్‌ ఆక్రమించాయి. 1885 బల్గేరియా, తూర్పు 
రొమేనియాల ఏకీకరణ జరిగింది. 


1906 వరకూ టర్కీ రాజ్యం అవతరణ, పతనం లేన్‌పూల్‌ మాటల్లో చెప్పాలంచేః 

"పూర్వపు పార్టీ, పస్తుతం వ్యవవారించే టర్కీ విస్తీర్ణం - (గ్రీస్‌, బల్లేరియా, తూరు గ్‌ 
రొమేనియా, సెర్బియా, బోస్నియా, హెర్ట్‌గోలినా, (శైమియా, దక్షిణ రష్యాలో కొంత 
ప్రాంతం) ఈజిప్టు, సిరియా, (టిపోలిబునిస్‌, అల్టీర్స్‌, మెడీటిరేనియన్‌లో అనేక ద్వీపాలు, 
అరేబియా ఎడారిలో విస్తారమైన [పాంతాలతో కలిపీ 5 కోట్ల (ప్రజలతో టర్కీ రాజ్యం 
విస్తరించి ఉండేది. రష్యా మినహాయిస్తే టర్కీ యూర్‌కు రెండింతలు ఉండేది. అయితే 
ఒక్కొక్క (ప్రాంతాన్ని కోల్పోయింది. అల్టీర్స్‌, టినిస్‌లు (ఫ్రాన్స్‌తో విలీనం చెందాయి. 
అరకోటి జనాభా 1,75,000 వేల మైళ్ల [ప్రాంతం ఇతరుల కె వసమైంది. ఈబిప్టు స్వాతంత్రంతో 
ర లక్షలమై ళ్ళ ప్రదేశం 60 లక్షల మంది ప్రజలు టర్కీ నుంచి విడపోయినళ్సే. ఆసియా 
(పాంతంలో ఉన్న టర్కీకి అంత నష్టం కలగలేదు. దీని వె శాల్యమే 680 వేల చదరపు మైళ్ళు. 


ఇచర. దేశాల నుంచి నేర్చుకోవలసిన పాఠాలు 197 


ఆఫ్రికాలో (టిపోలి తప్ప ఇతర [ప్రాంతాలు టర్కీ ఇట యలద్‌. సరయోా, బోస్నియాలు 

40 వేల మైళ్ళ ప్రదేశం 35 లక్షల జనాభా ఆస్ట్రియా అధీనంలోకి వచ్చాయి. కలవడంతో 

వాలేబియా, మోల్టావియో, రొమేనియా 46 వేల మైళ్ళ ప్రాంతం, అరకోటి జనాభా టర్కీ 

కోల్ఫోయింది.,2.30 లక్షల మైళ్ళ విస్తీర్ణం, రెండు కోట్ల జనాభా కలిగిన టర్కీ చివరికి 66 
రా లా ౧ 

వేల మైళ్ళ విస్తీర్ణాన్ని 45 లక్షల జనాభాకు కుదించుకుపోయింది. ౩ వంతుల ఎ శాల్యం, 

మొత్తంలో మూడో వంతు జనాభాను నష్టపోయింది. 


ఇది 1907కు టర్కీ పరిస్టితి. ఆ తర్వాత టర్కీ చర్మితలో మరిన్ని దురదృష్ట 
సంఘటనలు జరిగాయి. యంగ్‌టర్క్‌లు తిరుగుబాటు మూలంగా 1908లో బోస్నియా 
ఆస్ట్రియా ఆక్రమించింది. హెర్పగోలినా బల్లేరియాలు స్వాతంత్రం (పకటించుకున్నాయి. 
(టిపోలీని 1911లో ఇటలీ క వసం చేసుకొంటే 1912 (ఫాన్స్‌ మొరార్కోను ఆక్రమించుకుంది. 
ఇటలీ 1912లో సాధించిన విజయాలతో ఉత్తేజితులె బల్లేరియా, గేస్‌, సెర్పియా, 
మాంటిన్నిగోలు 'బాల్కన్‌ కూటమి'గా గుమిగూడి టర్కీపె యుద్దం ప్రకటించాయి. మొదట 
బాల్కన్‌ యుద్ధంగా [ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ యుద్దం టర్కీ ఓటమిని చవి చూసింది. 
లండన్‌ సంధి (1913) ద్వారా ఈ యుద్దం అంతం అయింది. దాని వల్ల అరి “పరర 
కాంస్టాంటీనోపుల్‌ చుట్టూ పరిమితమై పోయింది. అయతే ఈ ఒడంబడిక చివరకు యుద్దం 
ద్వారా పొందిన భూభాగాలను, ఇతర ఆస్తులను పంపకాల వివాదంపై వీగిపోయింది. 1913లో 
బల్గేరియా బాల్కన్‌ కూటమిలోని ఇతర సభ్య దేశాలపై యుద్దం (ప్రకటించగా, రొమేనియా 
తన స్థావరాలను ఎంచుకోవడానికి బల్లేరియాపె తిరగబడింది. టర్కీ కూడా అదేమాదిరిగా 
యుద్దాలలో పాల్గొంది. బుఖారెస్ట్‌ సంధి (1913) రెండో బాల్కన్‌ సం[గ్రామాన్ని పరిసమాప్తి 
చెందించింది. దీనివల్ల టర్కీ బల్గేరియా నుంచి (ధైెస్‌లను తిరిగి పొందింది. ఉత్తర దక్షిణ 
మాసిడోనావాను సెర్చియా, (గీసులు అదే విధంగా రాబిట్టుకున్నాయి. 


మాంటినిగో టర్కీ భూభాగాన్ని కొంత సంపాదించుకుంది. 1914 యూరు మహా 
సం[గామం ఆరంభానికి టర్కీ నుంచి బాల్కన రాజ్యాలు స్వాతంత్రం పొందాయి. డనీ త్ర 
కాంస్థాంటినోపుల్‌ చుట్టూ ఉన్న (పాంతం, ఆసియాలో కొన్ని (పాంతాలు పరనహోతోరిలి 
) 
టర్కీకి ఇంక ఏమీ మిగలలేదు. ఆ(ఫికాకు వస్తే ఈజిప్టు, ఉత్తర ఆ(ఫికాపె టర్కీ సుల్తాన్‌ 
అదికారం నామమా।తంగానే జతలు. అప్పటికి యూరప్‌ రాజ్యాలు తమ అధికారాన్ని స్తిర పర 
కున్నాయి. 1914 యూరప్‌ యుద్దం టర్కీ పతనానికి నాంది పలికింది. మెడిటరేనియన్‌ 
నుంచి పెర్షియన్‌ గల్స్‌ వరకూ లుర్కీ (పాంతాలని ఇంటిలో శతు సెన్యాలు ఆక్రమించి బాగాట్‌; 
వష oa oa ౧ 
జెరుసలం; డెమస్కస్‌, అలెప్పో పంట మహా నగరాలను కవన పరచుకొన్నాయి. మి(తపక్షాల 
సేనలు కాన్‌స్టాంటినోపుల్‌ను ఆ(క్రమించాయి. టర్కీతో యుద్దం జుపరస్‌ సంది ఆ్రఃరో 
అంతమై. చుట్టూరా ఉన్న (పాంతాలా న అన్నింటిీని కోల్పోయింది. వటిలో అతి భూసారం 
గల ఆసియా మైనర్‌ ప్రాంతాలు కూడా ఉన్నాయి. మసిడోనియా, ధ్రేస్‌ (Thrace), (గీకుకు, 


198 దాక్టర్‌ బాబాసోహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 





"రియా, డిక్షిణ టర్కీలో ఉన్న అనేక సుదీర్హ (ప్రాంతాలు, ఆసియాలో ఇరాక్‌ సిరియా, 
. హెజ్‌జజ్‌, నెడ్ట్‌ వంటివి ఇటలీకి ఉదారంగా ఇవ్వబడ్డాయి. టర్కీ ఒక్క 
చన్టింటిశోపుల్‌తో సరిపడాల్సి వచ్చింది. టర్కీ సుల్తాన్‌కు ఈ సంధి ఆమోదమై నా దీన్ని 
ర్యంలో ఉన్న నేషనల్‌ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. కొత్తగా సంక్రమించిన 
“తలను య. చడానికి రాబోయే "కు సైన్యాలను బర్కీ సైన్యాలు తిప్పికొట్టి 

ఓం యామి. 1520-22ల మధ్య జరిగిన ఈ యుద్ధంలో టర్కీ తిరిగి 5౧౭ ఆక్రమించాయి. 
విం తప దళాలు తిరిగి గ్రీక్‌లకు సె న్యాలను పంపనందువల్లి [గ్రీకులు జాతీయ బర్క్‌లతో 
ఒచ్చండానికి వలసి వచ్చింది. 1923 లుసానే ఒప్పందం ద్వారా పశ్చిమ (థేస్‌ తప్ప ఇతర 
- 'కలన్మింటీర్‌ గ్రీకులు ఆమోదించారు. సెవరిస్‌ ఒప్పందాన్ని తిరిగి టర్కీలు ఆమోదించారు. 

పకల సియోల్‌ అరబ్బు (ప్రాంతాలన్నింటిని కోల్పోయింది. 1914 యుద్దం [ప్రారంభం 
బం డే టర్కీ యూరప్‌లో Shee ్నంటీని వదులుకుంది. టర్కీ సామాజ్యం పతనం 
త మిగ్‌లింది రిపబ్లిక్‌ ఆఫ్‌ టర్కీగా మిగిలింది అతి చిన్న రాజ్యం. ఇది పూర్వం 

లైస్తే అతి చిన్నదో. 


"బరా 


\ 

లు! 
కి 
శప వః 


c] 


ఇక చెకస్థోవేకియా విషయానికి వస్తే, 1914 యూరప్‌ యుద్దం [బయనాన్‌ సంధి 

*- నగగా ఇద్‌ రూపు దిద్దుకుంది. దీని కన్న ఘె-రమై న సంధి మరొకటి ఉండదు. (ప్రొఫెసర్‌ 

లకీ మాటల్లో “రః సంధి వల్ల విచ్చిన్నమే కాదు నిరూపి అయింది. (క్రోషియా, 

క ్యంరూన మినహాయించినా భూభాగంలో హంగేరి మూడో వంతుకు తగ్గిపోయింది. 

24 పమాతు అర్హ శాతం కోల్పోయింది. పూర్వపు వాంగేరీ ఏడు రజా విడిపోయింది. 
' రొజూ లలో పూ పూర్వం లేనిది కొత్తగా సృష్టించబడింది చెకస్తోవే కియా 


చెకన్లోవీకీయా రిపబ్లిక్‌ ఎ శాల్యం 54,244 చదరపు మై ళ్ళు. దాని జనాభా1,36,13,172. 


వ్‌ 


సాద్యం బొహిమియో, మొరాలియా, స్లోవాకియా, రుధినియాలు ఇప్పుడు దీని |పాంతాలు. 


గాకా రెండు దశాబ్దాలు రాజకీయంగా అతి తక్కువ కాలం మనుగడ 

విది. 19 మార్చి 1939కి ఇది అంతం అయింది. జర్మనీ అధికరణ కిందకు పోయింది. 
ఇం ఊతం కావడానికి దోహదపడిన పరిస్థితులు సం(భ్రమాల్ని కల్గిస్తాయి. ఏ రాజ్యాలె తే దీని 
అ కారణమో అవీ దీని పతనానికి దారి తీశాయి. 1938 మ్యూనిచ్‌ ఒప్పందం పె 


స్థం 234,492 చదరపు మైళ్లు. (3708 మె ళ్ళ విస్తేళ్తం సరమ్బులు మినహా అయింది) 
య్‌, ప్రస్తు విస్తీర్ణం 9,527 చదరవు మైళ్ళు మాత్రమే. 


ఇతర దేశాల నుంచి నేర్చుకోవలసిన పాఠాలు 199 


సంతకాలు చేసిన (బిటన (ఫాన్స్‌, ఇటలీలు (పపంచ యుద్ధంలో వారి (ప్రత్యర్ధి అయిన 
జర్మనీకి, ఒకప్పటి తమ తరపున ఉన్న చెకస్టోవేకియాను కబళించడానికి సహాయపడ్డాయి. 
స్వాతం[తం కోసం..గత వంద సంవత్సరాలుగా జెక్‌ల కృష అంతా దాంతో తుడిచి పెట్టుకు 
పోయింది. జర్మన్‌ (ప్రభువులకు తిరిగి బానిసలయ్యారు. 


టర్కీ విచ్చిన్నానికి కారణాలేమిటి? “టర్కిస్‌ ఎంపైర్‌ అనే గ్రంథంలో లార్జ్‌ ఎవర్‌స్లీ 
దీనికి కన్ని అంతర్గత, దివార్గత కారణాలను న న. అంతర్గత కారణాలు రెండు : 
ఒకటి ఓటు మాన్‌ వంశ అంతర్గత కలహాలు - సర్వాధికారం సుల్తాన్‌ల వజీర్ణ చేతుల్లోకి, సుల్తాన్‌ 
వద్ద ఉండే స్త్రీల చేతుల్లోకి పోవడం జరిగింది. అధికారులతో తరచూ ఈ స్త్రీ ముఠాకు విభేదాలు 
తల ఎత్తేవి. అధికారులు అన్ని పదవులు - సాధారణ పాలన, మిలిటరీ పదవులు కూడా ఎవరు 
డబ్బులు ఎక్కువ ఇస్తే వారికి ఈ పదవులు ఇవ్వడం (ప్రారంభించారు. తమ లక్ష్య సాధనకు 
సుల్తాన్‌ అంతఃపుర (స్త్రీలకు లంచాలు ఇవ్వడం మొదలెట్టారు. దాంజో టర్కీస్‌ సామాజ్యంలో 
లంచగొండితనం పెచ్చు పెరిగిపోయింది. రాజ్య పతనానికి కారణమై ౦ది. 


మూడు వందల సంవత్సరాల్లో పై నిక రంగం పూర్తిగా తన హంగుని కోల్పోయింది. ఈ 
సె నికశక్తి ద్వారానే ఓటమాన్‌ సుల్తాన్‌లు అనేక యుద్దాలు గెలిచారన్నది మరవకూడదు. 
అయితే సై నికక్తి కోల్ఫోవడానికిీ (పథాన కారణం టర్క్‌లను, ఆరబ్‌లనే కాకుండా ఇతరులని 
సెనికులుగా తీసుకోవడం. ఆ తర్వాత రాజ్య విస్తరణకు అవకాశాలు తగ్గిపోవడం, (పతి 
యుద్ధంలోనూ ధనాగారాలను కొల్లగౌట్ట వారు ఆ ధనాన్ని పంచుకొనేవారు. ఆ తర్వాత 
కాలంలో ఆక్రమించిన ప్రదేశాలను పాలించవలసి వచ్చింది. కొత్త యుద్దాలు లేవు. అందువల్ల 
సై నికులకు [ప్రోత్సాహకం లేదు. దాంతో సైనికులకు ఆసక్తీ తగ్గిపోయింది. 


బహిర్గత కారణాలలో యూరోపియన్‌ దేశాల రాజ్య దాహం? ఇది నిజమై న కారణం 
కాకపోవచ్చు. యూరప్‌ ప్రజలలో ప్రజ్వరిల్లిన జాతిభావనం బర్కీ విచ్చిన్నానికి హేతువు. 
టర్కీపె గ్రీకు, సెర్చ్‌, బల్లేరియా ఇతర బాల్కన్‌ రాజ్యాల తిరుగుబాటు కై స్త్రవ-ఇన్లామ్‌ మతాల 
మధ్య సంఘర్షణను ప్రధానంగా సూచిస్తాయి. అయితే బహిర్గతంగా కనబడదే ఇది. ముందు 
పేర్కొన్నట్టు పెరిగిన జాతీయతా భావనకు సూచికలు. బర్కీలో అరాచక పాలనే తిరుగుబాటుకు 
కాతోణం. ఇస్తాం మతం పబ్ల ఏహ్య భావం, యూరోపియన్‌ దేశాల ముఠా రాజకీయాలు దానికి 
తోడై నాయి. అయుతే పెరిగిన జాతీయతా భావనే అసలు (గురణకారి. అరబ్బులు స్వాతంత్రం 
కోసం పెచ్చు పెరిగిన జాతీయతా భావనే టర్కీ విచ్చిన్నానికి కారణం. ఇక్కడ ఇస్లాం (క స్తవుల 
మధ్య సంఘర్షణ లేదు. అలాగని టర్క్‌-అరబ్బుల మధ్య పీడిత-ఏడనకారుల మధ్య ఉండే 
సంబంధం లేదు. అయినప్పటికీ టర్కీ నుంచి, అరబ్‌లు విముక్తి పొందామని పెర్కొన్నారు. 
కారణం అరబ్‌ జాతీయతా భావనకు లోనె టర్కీ రాజ్యంలో ప్రజలుగా ఉండడం కంకే, అరబ్‌ 


200 చక్షం బొబొసాహిబీ అంబటేద్యద్‌ రచనలు = |పసంగాలు 





అనుకుంటారు. ఇది పూర్తి జవాబు కాదు. జర్మన్‌లు విరోరులా తే, తన సరివాద్దులో సుదేటాన్‌ 
జర్మన్‌ ఉంకే కొంత భాగాన్ని తప్పు ఇంకేమీ కోలోయేది కాదు. నిజానికి చెకస్లోవేకియా 
వచ్చిన్నం తన సరివాద్దుల్లో ఉండే స్థ్టోవేకియా జాతీయ వాదం అనే శత్రువు వల్లే జరిగింది. 
రాజ్య. ఐక్యతను విచ్చిన్నం కావించి స్వాతంత్రం సాధించాలన్న దృఢ సంకల్పమే దీనికి 


చం 


4 


చెక్‌లతో కలిపి స్టోవక్‌ ఐక్య రాజ్యం కొన్ని ఊహాజనితమై న కారణాలపై ఆధారపడింది. 
ఇరువర్గాల [పజలకు అనేక సొరూప్యాలున్నాయని స్లోవక్‌లు - చెకస్లోవేకియాలో ఒక భాగమే 
అన్నది ఒకటీ. రెండోది ఉభయ ప్రజలకి చెకొస్టోవక్‌ అనే ఒకే భాష మాట్లాడతారని. స్టోవక్‌ 
జాతీయతా భావన ఆన్నడి లేదనేది మూడోది. ఈ ఊహా జనితాలను అపుడు ఎవ్వరూ 
నిశితంగా పరిశీలించలేదు. ఎందుకంకే 1918 శాంతి కాన్ఫరెన్సు ద్వారా స్టోవక్‌లే ఏకీకరణని 
లాంఛనంగా |పకటించుకున్నారు. ఇడి తొందరపాటుకు నిదర్శనం. (పొఫెసర్‌ మెకారేట్నీ 
మాటల్లో ; 


“చెక్‌, స్లావక్‌ మద్య సంబంధాలకు కేంద రాజకీయ అంశం చరిత్ర పరిశీలన ప్రస్తుతం 
చేస్తే అవగతం అయ్యేది ఏమంకే స్లోవక్‌ జాతి భావన ఆవిర్భావం. ఐక్య స్టోవేకియా, దాని భాష 
అన్నది పైకి కనిపిం చేటంత దృడంగా లేపు. అలా అనుకునే వారి సంఖ్యను వేళ్ళల్లో 
లెక్కించవచ్చు. స్టోవక్‌ భాషని అదికార బాషగా చెక్‌లు గుర్తించారు. చెకస్తోవేకియా అన్నది 
అధికారికంగా విదేశీయుణకోసం మిగిలిపోయింది. ఆ దేశంలో అనేక వారాలున్న నాకు 
“చెకస్టోవేకియా” అన ఇ నూట ఒక మభాళ ప్రయోగించింది. జాత్యావాంకారం వల్ల లాభాలు 
లేవని ఆమె అనుకొని ఉండవచ్చు. ఏ లేక్స్‌ స్టావక్‌లు చెకస్టోవేకియన్లుగా అభివర్షించుకోరు. 
'సుడేటాన్‌ జర్మన్‌లు స్వయంపాలన సాదన స్టోవక్‌ల జాతీయాభిమానికి ఆజ్యం పోసినట్లుయింది. 
ముఠా రౌడి రాజకీయాల ద్యారా సుడేటన్‌ జర్మన్లు లక్ష్యాన్ని సాధించుకున్నారు. స్థోవక్‌లు ఈ 
ఉదావారణగా తీసుకొని నేత్రే నూర్గాల ద్వారా స్వాతం(త సాధనకు పూనుకున్నారు. స్వాతంత్ర 
సాధన వారి లక్ష్యం కాదు. అక్షోబర్‌ 8న విడుదల చేసిన ఒక ప్రకటనలో ' సృయంపాలనా 
పోరాట నాయకుడు డా. బిషో ఈ విధంగా పేర్కొన్నాడు. భగవంతుడు, దేశం కోసం [శె స్తవ, 
జాతీయ స్పూర్తితో ఆశయసిద్దికె ముందుకు పయనిస్తాం. 


వారి నిజాయితీలో నమ్మకం ఉంచి అధికార సాధనకోసం అవలంబించే కుద 
రాజకీయ ధోరణులను విడనాడి [ప్రోగ్‌ జాతీయ అసెంబ్లీ, మ్యూనిచ్‌ సంధి తర్వాత ఒక 
చలాన్ని 1938లో ఆమోదించింది. స్టోనాకీయా స్వయం. ప్రతిపత్తిపె రాజ్యాంగ చట్టంగా దీన్ని 
వ్యవవారిస్తారు. .ఈ చట్టంలోని అంశాలు విస్తృతమై నవి. వీటి ప్రకారం స్లోవేకియా ప్రత్యేక 


వా? దేశాల నుంచి నేర్చుకోవలసిన పాఠాలు 201 


తు క్షవఅంరానల ౪ ంాణాతాాంకాంంలాన్నాల అలాానాగొథాకానరాకారాానుకాలు కము 2 నఅతనారతాలాతావాలాయలాంుతాలు- అంకాల వాయనం 


పార్షమెంటును కలిగి ఉంటుంది. చెకస్టోవేకీయా రిపబ్లిక్‌ న్యాయ పరిదిలో ఈ పార్లమెంట్‌ 
స్టావక్‌, రాజ్యాంగాన్ని నిన్టేశిస్తుండి. స్టోవేకియా (ప్రాంతాలను స్టోవక్‌ పార్లమెంట్‌ 2/3 వంతుల 


శి! at మణ 





త్తే 
౮ ల! 
కాకా 
ఏ2 కో పభ కూడానా కంల అ 


(లో 
(౮ 
రు 


అదే నిడంగా అంతర్జాతీయ "Ens స్లోవక్‌ పార్లమెంట్‌ ఆమోదం అవసరం. 
కంద.రా[ష. పాలన స్టోవక్‌ జాతీయులే నిర ఇహిస్తారు. వీరికీ తగిన (పాతినిద్యం ఉంటుంది. 
ంళో స్టోపక్‌ ? సె నికులు న్లావేకియాలోనే ఉంటారు. స్టోవేకియా నుంచి 
ఎన్నుకోబడిన సభ్యుల ఆమోదంతోనే రాజ్యావసరాలకు ఆదరణ సాధ్యం. అందుకు స్టోవక్‌ల 
హక్కులను పరిరక్షించడానికి ఇది ఒక చర్య. చెకస్టోవేకియా అధ్యక్షుడి ఎన్నిక స్టోవక్‌ సభ్యుల 


ae 


(పాతినిధ్యం తోట్‌ సాద ద్యం ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే వాక్కు స్టోవక్‌ 
సభ్యులకు ఉంది. దీన్బిబట్టి ప్రభుత్వం స్టావక్‌ల విశ్వాసం అవసరంగా భావించారని చెప్పాలి. 


tual 
య 


మనా స్థితికి విరుద్దంగా జరిగిన ఈ రాజ్యాంగ మార్పులు, వారికి స్థోవక్‌లకు మధ్య ఒక 


9 


బ్ఞంచాయి. ఈ రేఖామాత్రపు విభేదాలు తప్పిస్తే స్టోవక్‌ల జాతీయతా వాదం, 


“Es 
నురింత దగ్గరకు చేరుస్తుందని ఆశించాడు. స్లో క స్వతం[త ప్రతిపత్తి ఈ 
రా అబించింది. ఈ స్వతంత్ర స్థాయిని స్లోవక్‌ల ఆమోదం లేకుండా 


ణా 


ST క . స్టోవక్‌ జాతీయతా భావన (గుర్తింపు) చెక్‌లతో విలీనం అయినప్పటికి 
చెక్కు చెదరదు. లభించిన స్వయం పపం వల్లి స్టోవక్‌ల సంస్కృతిని (ప్రత్యేకతను 
కాపాడీంది. 


of 
శ 

పః 
zy 
fx 
2A 
శ 

వ 


బ్రో 

un { 
RES 

న్స్‌ 

ఛై 

1¢ 


కా నీ గ 


రై 
స్‌ 
RA 


a “జా 


“ 


జనవరి 18, 1939న కొత్త రాజ్యాంగం ద్వారా ఎన్నికె న స్తోవక్‌ పార్దమెంటు 
ప్రారంభమై ంది. పార్హమెంటు అధ్యక్షుడె న డా. మార్చిన్‌ సోకోవ ఈ విధంగా |పకటించారుః 
స్టోవక్‌ల స్వాతంత పోరాటం అంతమై ౦ది. జాతీయ పునరుజ్జీవనం ఇపుడు (ప్రారంభమై 0ది 
కాబట్టి ఇక నుంచి చెక్‌లపై ద్వేషభావాలకు తావులేదని, చెక్‌-స్టోవక్‌ అజ ఇరువురు 
నిబద్దులె ఉంటారని ఇతర నేతలు తమ (ప్రసంగాల్లో పేర్కొన్నారు. ' 


కాని ఒక నెలయినా గడవక మునుపే చెక్‌-స్టోవక్‌ల మధ్య ఉన్న రేఖామా[త అనుబంధం 
అంతం చేయడానికి స్టోవక్‌ రాజకీయ నాయకులు తమ దోపిడీని (ప్రారంభించారు. తమ 
ఉత్తేబపూరిత [ప్రసంగాల్లో స్టోవక్‌ నాయకులు చెక్‌ల అణచివేత విధానాలను దుయ్యబడుతూ 
స్థోవక్‌లకు పూర్తి స్వతంత్ర రాజ్యం కావాలని గట్టిగా కోరారు. మారి ఎ (పారంభానికి స్థోవక్‌ల 
(ప్రత్యేక రాజ్యం కోసం జరిపే వివిధ ఆందోళనలు చెక్‌ రాజ్య ఐక్యతకు తీవ భంగం కల్గించ 
నారంభించాయి. స్టోవక్‌ అధినేత టిసో మార్చి 9న స్వాతంత్రం ప్రకటిస్తాడన ఎ అనుమాన తో 
మార్చి 10న న్‌. స్టోవక్‌ అధ్యక్షుడు డావాబా, స్టోవక్‌ నాయకుడై న టిసోను, ఇతర స్టోవక్‌ 
మంత్రులను బర్తరస్‌ చేసి స్తోవేకియాలోకి సె న్యాలను పంపీరోహారు. ఆ తర్వాత రోజు అంటే 
మార్చి 11న పోలీస్‌ అధీనంలో ఉన్నాడన్న స్లోవక్‌ నాయకుడు టిసో బెర్టిన్‌కు టెలిఫోన్‌ చేసి, 


202 డాక్టర్‌ బాబాసోహెబ్‌ ఆంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 





సహాయం కోరాడు. ఆ తర్వాత సోమవారం టిసో జర్మన్‌ అధినేత అయిన హిట్లర్‌ బెర్లిన్‌లో 
1.1/2 గంటసేపు సమావేశమయ్యారు. సంభాషణాలు అంతమై న వెంటనే స్టోవక్‌ నాయకుడై న 
టిసో (పాగ్‌కు జర్మన్‌ ఆదేశాలు జారీ చేశాడు, అవి | 


1) స్లోవేకియా నుంచి అన్ని చెక్‌ సె న్యాలు వె దాలగారి. 
2) జర్మనీ రక్షణతో స్లోవేకియా స్వతంత్ర రాజ్యంగా ఆవిర్భవిస్తుంది. 


3) _ స్టోవేకియా స్వాతంత్ర ప్రకటనను వినడానికి స్టోవక్‌ పార్లమెంట్‌ను (ప్రెసిడెంట్‌ 
" హాబా సమావేశ పరచాలి, 


ప్రెసిడెంట్‌ హాబా కాని, ప్రాగ్‌ ప్రభుత్వంగాని ఈ విషయంలో నిర్ణయించే అధికారం 
లేకపోయింది. ఎందుకంటే అరక్షిత చెకస్టోవేకియా సరివాద్దుల చుట్టూ వేలాది జర్మన్‌ దళాలు 
మోవారించి ఉండడం, జర్మనీ కోర్కెను ఆమోదించకపోతే ఏ క్షణంలోనె నా అవి చెకస్టోవేకియా 
ప్రవేశిస్తాయి. ఈ విధంగా కొత్త చెకస్టోవేకియా రాజ్యం అంతమైంది. 


IV 


ఈ ఇరుదేశాల కధ ద్వారా మనం ఏం నెర్చుకోవాలి? అంశాలను విశదీకరించడంలో 
కొంత భేదం ఉంటుంది. సిప్నే (బూక్స్‌ ఉద్దేశంలో యుద్దాలకు (ప్రధాన కారణం జాతీయతా 
వాదం. అతని. దృష్టిలో ఇదే విశ్వశాంతికి తీవ అవరోధం అని. నార్మన్‌ ఏంజెల్‌ దృష్టలో 
జాతీయతా వాదం దీనికి కారణం కాదు. జాతీయతా వాదానికి సంభవించబోయే ఉపద్రవాల 
వల్లే ఈ యుద్దాలు సంభవించాయని ఏంజెల్‌ భావించాడు. రాబక్ట్‌సన్‌కు జాతీయతా భావం ఒక 
హతురహితమై న అంతః|పేరణ. అవి ఒక విభమం వంటివి. మానవజాతి ఎంత త్వరగా ఈ 
జాడ్యాన్ని వదిలించుకొంటే అంత మంచిది అని రాబక్ట్‌సన్‌ అభిప్రాయపడ్డాడు. 


ఏ విధంగా నిర్వచించినా, జాతీయతా వాదనను వ్యతిరేకించి ఎంత బలంగా వాదించినా, 
జాతీయతావాదం అన్నది త్యజించలేం, నిరాకరించలేం. ఒకరు అహెతుబద్ద అంతః [పేరణ 
అన్నా, విభమం అన్నా, జాతీయతావాదం రాజ్యాలను అంతంచేసే ఒక బలమై న ఆయుధం. 
టోయన్‌బీ మాటల్లో మనం కోరుకున్నా, కోరుకోకపోయినా జాతీయతా వాదం యుద్ధాలను 
సృట్టంచే శక్తి కలిగి ఉంది. జనన, మరణ సమస్య వంటిది. ఇది యూరప్‌నే కాదు, టర్కీ, 
చెకస్టోవేకియాకు కూడా. వీటినే కాదు, భారతదేశానికి కూడా. టోయన్‌బీ అంతకు ముందు 
సర్తించినట్లు + యూరప్‌లో జాతీయతావాదం గుర్తింపే యూరప్‌లో శాంతికి పునాది. 
' టోయన్‌వీ అభి పాయాని ఎ మనం మర్చిపోగలమా? ఈ అలక్ష్యం మన సర్వనాశనానికి దారి 
తీస్తుంది. ఈ రెండు రాజ్యాల చరిత్ర తెలుసుకున్న తర్వాత నేర్చుకోవలసింది జాతీయతా 
వాదం రాజ్య విచ్చేదక పోకడలు కలిగి ఉంటుందనే కాదు. మరెన్నో నేర్చుకోవాలి. 


ఇతర దేశాల నుంచి నేరు కోవలసిన పాఠాలు 203 





టర్కులు ఉదార భావాలంటే మక్కువలేని వారు కాదు. మైనారిటీలకు వారి దేశాలలో 
చాలా స్వయం ప్రతిపత్తిని కల్పించారు. వివిధ మతాలు, జాతులవారు, వివిధ సామాజిక ప్రవర్త 
నకు చెందినవారు కలిసి మెలిసి జీవించటానికి టర్కులు ఎదుర్కొన్న అనేక సమస్యలను 
పరిష్కరించారు. క్రిస్టియన్ల జాతీయభావాన్ని సంతృప్తి పరచడానికి వీరు అనేక ప్రయత్నాలు 
చేశారు, 


టర్కులు అరబ్బులకు మతమే ప్రధాన సంధి. ఇనాం మతస్తులకు మత ఆధార 
సంబంధాలు గట్టగా ఉంటాయి. టర్కులు, |క్రిస్టియన్లను తమకంకు తక్కువ వారని 
పరిగణించి, ఆరబ్బులు తమతో సమానులను భావించారు. ముస్తిం మతానికి చెందని 
వారందరినీ ఓటమాన్‌ రాజ్యం తొలగించింది. కాని, అరబ్‌లను కుర్దులను తొలగించలేదు. 
వారితో సమానంగా విద్య, ఇతర సౌకర్యాలు కల్పించారు. ఓటమాన్‌ సివిల్‌ సర్వీసులలో వారికి 
అనేక అవకాశాలు కూడా ఏర్పరిచారు. రాజకీయంగా కాకుండా, సామాజిక పరంగా ఆరబ్‌ల 
హోదాకు ఈ రాజ్యంలో భంగం కలగలేదు. వీరిరువురికి వివాహా సంబంధాలు కూడా 
ఉన్నాయి. సౌభాత్వము, సమానత్వం, ఉదారభావాలు ఉన్నప్పటికీ అరబాటర్క్‌ల మధ్య 
ఉన్నప్పటికీ, ఆరబ్‌లు అసంతృప్తి చెందారు. ఇస్టాం మత సంబంధాలను భేదించి ఆరబ్‌ 
జాతీయతావాదం ఆవిర్భవించి, టర్కీతో స్వాతం|త్రానికె యుద్దానికి పురికొల్పింది. గెల్చింది 
కూడా. కాని చివరికి టర్కీ నాశనమైంది. 


స్టోవక్‌లు, చెక్‌లు ఒకే ప్రజ అని చెకస్టోవేకియా భావించింది. కొద్ది సంవత్సరాలలోనే 
స్టోవక్‌లు స్వాతంత్రం ఆశించారు. చెక్‌ జాతిలో ఒక భాగంగా కూడా వారు పేర్కొనడానికి 
సమ్మతించలేదు. స్టోవక్‌లో ప్రజ్వరిల్లిన జాతీయతా భావం వల్ల, చెక్‌లు, స్టోవక్‌లు విభిన్న 
జాతికి చెందినవారుగా గుర్తించాల్సి ఉంటుంది. చెక్‌-స్టోవేకియా కూడా వారు అనుమతించలేదు. 
స్వాతంత్రాన్నికె స్టోవక్‌లు జర్మనీ సహాయాన్ని అర్టించి, సాధించారు. 


స్థానిక స్వయం (పతిపత్తికాని, మతాధార సంబంధాలు కానీ జాతీయతను దాన్ని 
అణచలేవు అని చెకస్టోవేకియా, టర్కీల చరిత అధ్యయనం చేస్తే మనకు అర్దమౌతుంది. 


హిందువులు ఈ పాఠాన్ని గుర్తుంచుకోవాలి. టర్కీ, చెకస్టోవేకియాలు సర్వ నాశనమవడానికి 
గ్రీకు, బాల్కన్‌, ఆరబ్‌ స్లోవక్‌లలో జాతీయతా భావం, భారతదేశం అంతం అవడానికి కారణం 
కారాదా? చారిత్రక అనుభవం ఈ సత్యాన్ని చెస్తే మనం విస్మరించగలమా? దీని బదులు 
మనమే భారత ఉపఖండాన్ని. విభజించడానికి ఒప్పుకుంటి మంచిది కాదా? 


V 
భారతదేశాన్ని - భారత్‌, పాక్‌లుగా విభజించి, హిందువులు ఏం నష్టపోతారు? 


మూనిచ్‌ సంధి ద్వారా నష్టపోయిన (ప్రాంతాలపై చెకస్థోవేకియా (ప్రధానమంత్రి చసన 


204 డాక్లర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు = [ప్రసంగాలు 





వ్యాఖ్యలు పెర్కొనాలొ. 


పౌరులు సె నికులు...... నా జీవితంలో అతి క్రిష్టపంస్హితి దశలో ఉన్నాను, బాధాకరమై న 
కార్యాన్ని నిర్వర్తిస్తున్నాను. మరణమే దీని కంకే మేలు. పోరాడానుకాబట్టి, ఏ పరిస్థితుల్లో 
యుద్దాన్నిగ లవగలమోతెలుసు కాబట్టి, మీతో సూటిగా చెప్తున్నాను. మనతో యుద్దం చేసే 
సేనలు ఈ దశలో మనకంటే బలంగా ఉన్నట్లు గుర్తించవరిసి వచ్చినందువల్ల మనం ఈ 
విధంగా నిర్ణయాలు తీసుకోవలసి వచ్చింది. 


యూరప్‌కు చెందిన నాలుగు అ|గరాజ్యాలు కోరిన మీదట దేశంలో ఉన్న జర్మన్‌ 
(పాంతాలు కోల్పోవలసి వస్తోంది. వేరి గత్యంతరం లేక ఇది ఒప్పుకోవాలి. దీన్ని ఒప్పుకోకపోతే 
పర్యవసానాలు యుద్దంలో వయోజనులనే కాక, మహిళలను, పిల్లలను కూడా కోల్ళోవాలి. 
శాంతికి మనం కూడా కొంత తోడ్పడాలి. ఎందువల్రంటే ఒప్పందం మనమిద రుద్దబడింది. 
అయితే మనం ఏకాకులం అయిపోయాం. సరిహద్దు ప్రాంతాలకు దేశ మరణానికి మధ్య ఎంపిక 
శ్రీష్టమె నదే. మనం తిరిగి బలమై న దేశంగా ఆవిర్బవించడానికి కృషి చేయాలి. 


చెక్‌లు చిన్న సరిహద్దులకు మరింత చిన్న చెకస్లోవేకియాకు నిర్ణయించుకుని, (పజల 
(శేయస్సు ముఖ్యమని భావించింది. 


ఇక టర్కీకి వస్తే బ్రిటీష్‌ దూతె న సెయింట్‌ పీటర్స్‌ బర్గవొ జార్‌ నికలస్‌! 1853లో 
వెలిబుచ్చిన అభిప్రాయం ఏమిటో పెర్కొందాం. 


తో చేతుల్లొ ఒక రోగి ఉన్నాడు - అతడు ఎప్పుడయినా మరణించవచ్చు . ఆరోజు 
నుంచీ టర్కీ (రోగి) “యూరప్‌ రోగి' అంతానికి టర్కీ ఇరుగు పొరుగు దేశాలు వేచి ఉన్నాయి. 
ఒక్కొక్క (ప్రాంతం వదులుకోవడం రోగి మరణశాసనంగా పేర్కోవచ్చు. 


ఈ ఉద్దేశ్యం సబబె నదేనా? టర్కీని యూరప్‌ రోగగ్రస్తునిగా జార్‌నికోలస్‌ వ్యాఖ్యపై 
టాయనబి దృప్టలో. “జార్‌నికలస్‌ రెండో వ్యాఖ్య వోప్పు. రోగ లక్షణాలను నిర్దారించకుండా 
అకస్మాత్తుగా - మరణిస్తాడనలేం. ప్రకృతిని గురించి తెలియని వ్యక్తి ఒక పాము తన చర్మాన్ని 
మార్చినపుడు చూశాడనుకోండి, అది తిరిగి కోలుకోదని భావిస్తాడు. అనుభవం ఉన్న (పకృతి 
శాస్తజ్ఞాడు చర్మం మార్చడం ఒక అలనాటుగా భావిస్తాడు. అయితే ఆ ప్రక్రియ క్షీష్టమె దే. 
ఈ ఉదాహరణే టర్కీకి వర్తిస్తుంది.” 


కొన్ని [ప్రాంతాలు కోల్పోవటం టర్కీకి ఒక సాము తన చర్మం కోల్పోయి కొత్త 


వ్‌ 
చర్మం రావటంగా టూయన్‌బి పేర్కొన్నాడు. శ 


అలాగే హిందువులకు ముస్లిములు పనికిరాని చర్యంనంటి వారు. అలాగే ముస్లిములకు 


అలెగ్జాండర్‌ హెండర్‌సన్‌, 'ఐ విట్నుస్‌ ఇన్‌ చెకస్థోవేకియో' (వరస్‌ 1939). 


ఇతర దశల నుంచి నేరు ఎకోవాలి ఎన పాఠాలు 205 


హిందువులు కూడా. ఈ ఇద్దరినీ కలిపితే, భారతదేశం ఆసీయా రోగ్యగస్తునిగా తయారవుతుంది. 
భారతదేశంలో కొన్ని (ప్రాంతాలను విభజించుకొని పోత, సంఘర్షణ బదులుగా శాంతిని 
స్టాపస్తోందని అనుకోవాలి. రెండు భాగాలు చేస్తే రెండింటికీ మతపరమై న గుర్తింపు ఉండాలి. 
పాకిస్తానకు భాషాపరమైన గుర్తింపు ఉంది. భారతదేశం కూడా హిందూస్తానీనో, హిందీనో, 
ఉర్లూనో ఉమ్మడి భాషగా చేసుకోవచ్చు. ఇరు రాజ్యాలు బలంగా కూడా ఉంటాయి. 
భారతదేశానికి ఒక పటీష్టమై న కేంద్ర ప్రభుత్వం అవసరముంది. పాకిస్తాన్‌ అంతర్భాగంగా 
ఉన్నంతకాలం అది సాధ్యం కాదు. 1935 చట్టంలో బలహీన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపాదించారు. 
అది ముస్టింలను మెప్పించడానికే. పాకిస్తాన్‌ ఆచరణలోకి వస్తే ఇవన్నీ మారుతాయి. భారత 
రాజ్యానికి సుస్థిరత, పాకిస్తాన్‌ స్టాపిస్తేనే సాధ్యమౌతుంది. 


(oa) 


అను ౩ డా! ఐ. రామ|[బహ్మం 


భాగం == 4 


పాకిసాన్‌ ః కలిగ అనర్హం 


హిందూ మ్యుస్టిం నమన్య రెండు కోణాల నించి వరిశిలించవచ్చు). వార అధికారాలు ఆవి 
ఎలా నమన ?య వరబుకోవొలో అన్న ది ఒకటి, రెండోది వేర్పాటు సంసురణా భోలణీ. ఇప్పుటి 
దాకా నమన్యను మొదటే దృక్కోణం నుంచి చూకొం. కేండో అంశం (పాధాన్వం కలదే. 


(వతృద్ధలుగా చూస్తే వారి చర్య (వతి చర్యల వరిశీలన. అధ్యయనాంళం. ఎందుకంటే 
వారి మీద దావి (ప్రభావం ఉండటమే కాదు దాని పర్యవసానాలు ఇరువుదిపె ఉంటొయి. కనుక 
ఎపోద వ వరివ్మాంరానికీ లే మార్గం అన్వేషించాలి. లలి చర్య (వతి కా ఒక 'ఆన్పన్టతకు దల 
తీస్తాయి. దీని (వభావం మూడు విధాలుగా చూడవచ్చు. 


(1) సామాజీక (వగతి కుంటు వడడం; (2) మలో దురవూూంకారం (3) రాబాక్రీయ 
(వగతిపె నిరాశాజనక వాతావరణం. ఇదీ తవ వ్యాధి, దీన్సించి బయట వడటానిక్ష పాకీస్తాన్‌ ' 
స్థావన ఒక వరిష్మారం! లేదా అన 1 న్టతను తవతరం చేన్తుందా! 


ఈ (వళ్ళల పరిశీలన ఇపుడు చేవడదాం. 


10 


నామాజిక స్తబత 


నామాజిక స్తబ్దత 


హిందూ సమాజాన్ని పీడించే అంశాలు అందరికీ తెలిసినవే. మిస్‌మేయా ప్రచురించిన 
“మదర్‌ ఇండియా” ద్వారా ఇవి బవు [ప్రాచుర్యంలోకి వచ్చాయి. హిందూ సమాజం ఈ 
రుగ్మతల బురదలో కొట్టి మిట్టాడుతూంకు ముస్టింలకు ఇటువంటి సమస్యలు లేవు. 
హిందువులతో పోలిస్తే ప్రగతి భావాలు కల ప్రజగా చెప్పవచ్చు. ముస్తింల గురించి క్షుణ్ణంగా 
తెలిసినవారికి వారిపట్ల (పపంచ ప్రజల ఉద్దేశం ఆశ్చర్యకరంగా ఉంటుంది. 


ముస్తిములో లేని హిందువుల్లోనే ఉండే సామాజిక రుగ్మత ఏదెనా ఉందా? అని 
ఎవరినా అడగవచ్చు. 


ఉదాహరణకు బాల్య వివాహమే తీసుకోండి. అఖిల భారత మహిళా సమాఖ్య బాల్య 
వివాహాల నిరోధక కమిటీని నియమించింది. హిందూ మతానికి చెందిన వివిధ కుంలాల్స- 
బాల్య వివాహాలపె వివరాలు (పకటేంచింది. 1931 జనాభా వివరాల (పకారం ఈ విధంగా 


_ ఉన్నాయి. 


(వతి ఎయ్యిమంది మహిళల్లో 0-15 నంవత్సరాల వయనుల్లొో వివాహిత 
బాలికలున్నారు. 


హిందువులు ముస్రిములు చైను సిక్కులు క్రిస్టియన్లు. 


1881 208 153 189 170 33 
1891 193 141 172 143 37 
1901 186 131 164 101 38 


1911 184 123 130 88 39 


212 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ రచనలు - (ప్రసంగాలు 


1921 170 11] 117 72 32 
1931 199 186 125 50 43 


బాల్య వివాహాలకు సంబంధించినంత వరకూ ముస్తీముల పరిస్టితి హాందువుల్లో 
ఉన్నదాని కంటే మెరుగ్గా ఉందని అనగలమా? 


మహిళల పరిస్థితిని తీసుకోండి. ఇతర (ప్రాచ్య దేశాల మహిళలతో, ఉదావారణకు 
హిందూ మహిళలతో పోలిస్తే, ముస్తిం మహిళల పరిస్టితి చాలా మెరుగనీ,వాళ్లకి ఎక్కువ 
స్వాతంత్రం ఉందనీ, కొన్ని పాశ్చాత్య దేశాల మహిళల కంటే చాలా ఎక్కువ స్తాయిలో 
వాక్కులున్నాయనీ ముప్లేములు నొక్కి చెప్తారు. దీనికి గాను ముస్తీం న్యాయం మీద 
ఆధారపడతారు. 


మొదటుగా వాళ్లు చెప్పేది ముఫ్రిం మహిళలకు వివావా పరిమితి వయస్సు ఇంత అని 
నియమితం కాలేదని అంటారు. ఆడపిల్ల ఏ వయస్సులో వైనగాని పెళ్ళి చేసుకోవచ్చు. 
ఆ హక్కు వుంచి అదీగాక తల్లో తండో పెళ్ళి చేస్తే తప్ప, ఓ ముస్తీం అమ్మాయికి 
బాల్యంలో వివాహం అయితే ఆ అమ్మాయి ఏ వయస్సులోవై నా దాన్ని తిరస్కరించే 
వాక్కు వుంటుంది. ముఖ్యంగా ఎదిగిన తర్వాత: 


రెండవది, ముస్లిములు మధ్య వివాహం ఒక ఒడంబడీక అని అంటారు. ఒప్పందం 
కావడంతో భార్యకు విడాకులు ఇచ్చే వాక్కు భర్తకు ఉంటుంది. ముస్తిం న్యాయం విడాకులు 
ఇచ్చిన భార్యకు చాలా భద్రతలు కల్పించింది. వాటివల్ల విడాకులు పొందిన భర్తకు ఆ 
భార్యతో సమంగా స్థానం ఉంటుంది. ముస్తిం న్యాయం ప్రకారం భార్య కూడా కొన్ని 
పరిస్థితుల్లో ఒప్పందానికి వచ్చి విడాకులు తీసుకునే హక్కు ఉందని అంటారు. 


మూడవగిగా, తన వ్యక్తిత్వం వదులుకునేందుకు ముస్టిం మహిళ భర్తనుంచి కొంత 
సొమ్మును లేకపోతే ఆస్తిని భరణం అని పిలిచేదాన్ని కోరవచ్చు. ఆ భరణం ఎంత 
ఉండాల్సింద్‌ పెళ్ళయింతర్వాత కూడా ఏర్చాటు చేసుకోవచ్చు. ఫలానా ఇంత అని 
నిర్భయం చేసుకోకపోతే భార్య ఉచితమై న భరణం పొందే హక్కు ఉంటుంది. ఆ “భరణం 
సొమ్మును రెండు వాయిదాలుగా ఇవ్వవచ్చు. ఒకటి 'తక్షణం' ఇచ్చేది. అడగ్గానే ఇచ్చేది 
రెండవది “వాయిదా చేసేది. వివాహం భగ్నం అయినప్పుడో అదీ మృతివల్హా, 
విడాకులవల్లా ఇచ్చేది. భరణాన్ని కోరే అమె వాక్కు భర్త ఆస్తి మీద ఆమెకు ఉన్న 
అప్పుగా పరిగణిస్తారు. ఆమెకి ఆ భరణం మీద పూర్తి వాక్కు ఉంటుంది. ఆమెకు ఆర్థిక 
స్వాతం(త్యం కలిగించే ఉద్దేశ్యంతో దాన్ని, ఏర్పాటు చేసారు. ఆమె తన ఇష్టం వచ్చినట్లు 
దాన్ని చెల్లించుకోవచ్చు. (గ్రహించవచ్చు. 


మహళలకు అనుకూలంగా ఇన్ని అధికరణాలు ఉండి కూడా ముస్తం మహిళలంత 


సామాజిక స్తబ్దత 213 
res SC 


అధ్వాన్నంగా (పపంచంలో ఏ మహిళా లేదు. ఒక ఈజిష్టియన్‌ నాయకుడు చెప్పేనట్టోః 
“ఇస్లాం మతం, మహిళలు లోకువగా ఉండాలని ముద్ర వేసింది. ఆమెకు పూర్ణ 
వికొసావకాశం లేకుండా, తనకుగా తాను ఎదగడానికి లేకుండా, వ్యక్తిత్వ వికాసానికీ అవకాశం 
లేకుండా చేసిన సాంఘిక ఆచారాలకీ మతపరమె న ఆమోద ముదవేసింది”. 


వివాహాన్ని కాలదన్నే ధెర్యం ఏ ముస్రిం అమ్మాయికి లేదు. తను బాలికననీ, తల్లి 
దండ్రులు కాక ఎవరి వాళ్లు ఆ పెళ్లి చేసారని చెప్పి అలా కక ధెర్యం ఏ అమ్మాయికీ 
ముస్లముల్లో లేదు. విడాకుల హక్కుని ఒప ఎందంలోనే పెట్టించుకుని ఏ ముస్లిం మహిళా 
పెళ్ళి చేసుకోదు. అలాంటప్పుడు ఆమెరాత “ఒకసారి పెళ్లయితే, శాశ్వతంగా పళయినకేు” 
లా ధా లు 
ఉంటుంది. ఎంత ఇబ్బందిగా ఉన్నా ఆమె వివావాం నుంచి బయట పడలేదు. ఆమె 
అయితే పెళ్లిని కాలదన్నను లేదుగాని, భర్తకు మాత్రం ఏదో సాకు చూపించి వివాహాన్ని 
రద్దు చేసుకునే వాక్కు వుంది. “తలాక్‌ అని ఉచ్చరించి, మూడు వారాలు మడికట్టుకు 
కూర్చుంటే ఆమెతో తెగ తెంపులు అయినప్పే. ఇక ఈ తలాక్‌ మీద ఉన్న ఆంక్ష అల్లా 
లు క్‌ు. గౌ 
“భరణంి ఇవ్వాలన్న నియమం. దాన్ని అంతకు ముందే చెల్లించి వుంటే ఇక విడాకులు 
ఇవ్వడం అనేది బుద్ది పుట్టడంతో జరుగుతుంది. 


విడాకుల విషయంలో ఇంత వెసులుబాటు ఉండటం అంకే మహిళల స్వేచ్చాయత 
పూర్ణ, ఆనందభరిత జీవితానికి మౌలికమైన భద్రతా భావం నాశనం అయినష్టే. ఇక ఈ 
భద్రతా రాహిత్యాన్ని అంతకింత చేసేది బహుభార్యాత్వం, ప్రియురాళ్ళను ఉంచుకోవడం 
అనేది. ముస్లిం న్యాయం భర్తకి వాటిని ప్రసాదిస్తోంది. 


ముస న్యాయం ప్రకారం భర్త నలుగురిని పెళ్ళి చేసుకోవచ్చు. అదీ ఒకేసారి. ఇది 
హిందూ న్యాయం కంటే మెరుగేనని, షియా న్యాయంలో ఒక భర్తకు ఇంత మంది 
భార్యలే ఉండాలన్న నియమం లేదనీ అంటూ ఉండటం "వింటాం. కాని ఒక విషయం 
మరచి పోతున్నారు. నలుగురి భార్యలకు తోడుగా, బానిన మహిళలతో గడిపే వక్కు 
ముస్తిం న్యాయం (ప్రకారం మగవడీకీ ఉంది. ఇక వాళ్ళ సంఖ్య ఇంత అని మితి అంటూ 
లేదు. వాళ్లని పెళ్ళి పెటాకులూ ఏమీ లేకుండానే వాళ్లు అనుభవించవచ్చు. 


బహు భార్యాత్వం చెడుగుల గురించి ప్రీయురాళ్లుండడంలోచెడు గురించీ మాటల్లో 
చెప్పలేం. ముస్ర్టీం మహిళ విషయంలో ఇది ఎంత దారుణంగా ఉందో చెప్పనేలేం. బహు 
భార్యాత్వం, ప్రయురాళ్ల ఏర్పాటు ఉండడం మాత్రాన్నే ముస్టిం లందరూ అలానే ఉన్నారని 
అనలేం. నిజమే అయినా ఆ వక్కులుండటమే చాలు, ముస్లిములు వాటి దురుపయోగం 


చేసేందుకు. భార్యలు అగచాట్లు పడేందుకు. శ్రీజాన్‌పూత అనే ఆయన ఇస్టాంకి వ్యతిరేకి 





i మహమ్ముదీయ మతం గురించిన అధ్యయనాలు, సే, 34-35 


214 డాక్టర్‌ బాబాసాహైబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 
కాదు. ఆయన ఇలా అన్నారో ; 


“కొందరు మహమ్మదీయులు విడాకుల విషయంలో ఉన్న ఈ వెసులు బాటును 
చాలా వాడుకుంటున్నారు. “ఇస్లాం దాని స్థాపకులు” అన్న (గంధంలో స్ట్రోబార్ర్‌ ఇలా 
అన్నారు. కొంత మంది ముస్తిములు పదే పదే పెళ్లాన్ని మారు ఎకునే అలవాటు చేసుకున్నారు. 
ఇర్లవె, ముప్పై మంది పెళ్లాలున్న యువ ముస్తీముల గురించి వింటూ ఉంటాం. ప్రతి 
మూడు నెలలకూ ఒక పెళ్లాం. అంతు మహిళలు ఒక మగాడి నుంచి ఇంకో మగాడి దగ్గరకి 
ఆడవాళ్లు మాటిమాటికీ మారుతూనే ఉంటారన్న మాట. దొరికి నప్పుడల్లా ఆడవాళ్లు 
ఒక మగవాళ్లే, ఇంటినీ పొందుతూనే ఉంటారు. ఒకవేళ విడాకుల వల్ల నిరాధార్లలె తే, ఇంకా 
నీచమైన వృత్తులకు దిగజారుతారు. ఆ రకంగా న్యాయాన్ని అక్షరాలా పాటించి, ఒక 
భార్యకు, నలుగురి కంటే ఎక్కువ మంది భార్యల్నీ [గ్రహించ కుండా ఉంటూనే, 
దయాదాక్షిణ్యం లేని వాళ్లు జీవితకాలంలో విడాకులిచు కుంటూ ఎంతమంది భార్యలనెనా 
(గ్రహించవచ్చు. 

“మరి ఇంకో రకంగా కూడా ఒక మహమ్మదీయుడికి నలుగురి కంటే ఎక్కువ 
మంది భార్యలుండవచ్చు. అదీ చట్టం పరిధిలో ఉంటూనే. ప్రియురాళ్లను ఉంచుకోవడం 
ద్యారా అలా చేయవచ్చు. దానికి “ఖురాన్‌ అనుమతి ఉంది. నలుగురి భార్యల్ని అనుమతించిన 
'నురోలో మీరు సంపాదించిన బానిసలని కూడా అని చేర్చివుంది. 70వ నురలో బానిసలతో 
కలవడం పాపం లేదని వుంది. అసలా మాటలు ఇవీ. “వారి దక్షిణ హస్తాలు పొందిన వారికి 
వాళ్ల దోషం లేదు. గతంలో మాదిరీ, ఇప్పట్లో మాదిరీ, అసంఖ్యాక ముస్తిం గృహాల్లో 
బానిసలున్నారు. 'మవామ్మద్‌ జీవితం అన్న (గంథంలో మూర్‌ అన్నట్టు “స్తీ బానిసలతో 
కలిసి ఉండవచ్చనే అనుమతీ విశృంఖలంగా ఉన్నంతకాలం ముస్తిం ఇళ్లల్లో దేశాల్లో బానిసలను 
లేకుండా చెయ్యలేరు. ఆ రకంగా బానిసత్వం విషయంలో, 'ఖురానొ మానవజాతికే శత్రువు. 
మరి మామూలుగానే మహిళలు మరింత బాదితులు”. 


కుల సమస్య తీసుకోండి, ఇస్లాం సోదరత్వం గురించి చెపుతుంది. ఇస్లాం బానిసత్వం 
నుంచీ, కులం నుంచీ విముక్తం అని (ప్రతి వాళ్లు భావిస్తారు. బానిసత్వం గురించి ఇపుడు 
ఏమీ చెప్పక్కరలేదు. చట్టరీత్యా అది రద్దు అయింది. అది వున్నప్పుడు దానికి అధిక భాగం 
తోడ్పాటు ఇస్లాం నుంచీ, ఇస్తాం దేశాల నుంచీ వచ్చింది. ఖురాన్‌లో బానిసల పట్ల ఎంత 
దయాపూరితంగా, ధర్మబద్ధంగా ఉండాలో (ప్రవక్త చెప్పిన మాటలు శ్రాఘనీయమే. అయినా 
దాని నిర్మూలనకు ఇస్లాం చెప్పింది ఏమీ లేదు. నల్‌మూల్‌ బాగో చెప్పినట్టుఃా 

“తగ్గించడానికి మారుగా, ఆయన శృంఖలాల్ని ఎక్కువ చేశాడు....బానిసల్ని విడుదల 


జ ఆదే (గంధం, అధ్యాయం xcedx (39) 
| ది కురాన్‌ ఇట్స్‌ కంపోజిషన్‌' ఎండ్‌టీచింగ్‌ పే. 58 


సామాజిక స్తబత 215 


ప ac Pcie Sg 


చేయాలన్న విధి నియమం ఏదీ ముస్లింలకు లేదు.............. స్ట 


కాని బానితసత్వం పోయినా, ముస్రీముల్లో కులం మిగిలింది. దీనికి ఉదావారణగా 
బెంగాల్‌ ముస్తీముల విషయం చూడవచ్చు, 1901లో జనాభా రెక్కల సూపరింటెండెంట్‌, 
బెంగాల్‌ ముస్టీముల గురించి ఈ ఆసక్తికరమై న విషయాలు తెలియచేశాడు. 


“మహమ్మదీయుల్లో అనూచనంగా వస్తూ ఉన్న నాలుగు తెగలు ఉన్నాయి - షేక్‌, 
సయ్యద్‌, ముఘల్‌, పఠాన్‌ - వాటికి బెంగాల్‌కీ ఏ సంబంధమూ లేదు. మవామ్మదీయుల్లో 
రెండు ముఖ్య సాంఘీక విభాగాలు ఉన్నాయి. (1) అ|షాఫ్‌ లేక షరాఫ్‌ (2) అజ్ఞాఫ్‌ ఆ[షాఫ్‌ 
అంటే ఉన్నతుడు అని. అనుమానానికి తావులేకుండా విదేశీ వంశీకులు, షియా ఉన్నత 
కుటుంబాలనుంచి మతం మారి వచ్చిన వాళ్లు ఆ విభాగం వృత్తి పనుల విభాగంతో నహ, 
కింది కులాల నుంచి మతం మారిన వాళ్లు, - “అబ్లాఫ్‌' విభాగం కిందికి వస్తారు, అంటే 
“నీచులు; తక్కువవాళ్లు అని అర్ధం. వాళ్లను కాలూ లేక ఇతార్‌, అంకే 'నీచి అనీ 
అంటారు. రసిల్‌, రిజాల్‌కు భష్టరూపం ఇది. దీనికీ నీచ అనే అర్దం, పనికి మాలినవారు. 
వాళ్లతో ఏ మహమ్మదీయుడు కలవడు. వాళ్లకు మసీదులో (ప్రవేశంలేదు, అందరి 
శ్మశానవాటికనూ వాడుకోవడానికి లేదు. 


“హిందువుల్లో మాదిరి అనులోమ[కమంలో విభజన ఉంది 
1. అ్రాప్‌ - ఉన్నతవర్గం మహమ్మదీయులు 

1. సయ్యద్‌లు 2. షేక్‌లు ౩. పఠాన్‌లు, 4 ముఘల్స్‌ 5. మల్లిక్‌ 6. మీర్జా 
1. విలాఫ్‌ లేదా కింది తరగతి మవామ్మదీయులు 


1. వ్యావసాయంచేసే షేక్‌, మొదట్లో హిందువులే అయినా ఏ వృత్తి విభాగానికి 
చెందకుండా అ(షాప్‌ వర్గంలోకి అనుమతి అభించని వర్గం, ఉదాహరణకు సిరాచి, 
ధకోరామ్‌ 
2. దొర్తి జిలొనా, ఫకీర్‌, రంగెజ్‌ 
3. బార్లి, బదియరీ, బిక్‌, చురిహార్‌, దాయ్‌, థావా, దునియా, గద్ద, కల్కార్‌, కాసె 
కులా కుంజార్‌, లవారి, మాహి ఫారోమ్‌ మల్లా , నాలియా, నికారి. 
4. అబ్బ్దల్‌, బాకో బెదియా, భర్‌, చంపా, ధోబి, వాజ్జన, నాగర్జి, నాబ్‌, తుతినా 
Ill. అజాల్‌లేక పతనమై న వర్గం 
భనారో, వాలాల్‌కోర్‌, హిజ, కాని, లాల్బిగి, మౌతగ, మెవాతాక్‌. 


జనాభా లెక్కల సూపరింటెండెంట్‌ ముస్తిం సాంఘిక వ్యవస్తను గురించి, మరో 


216 డాక్టర్‌ బాబాసోహెబ్‌ అంబేద్కర్‌ రచనలు రా (ప్రసంగాలు 





విషయం చెప్పారు. అది “పంచాయతి వ్యవస్థ గురించి ఆయన ఇలా అన్నారుః 


పంచాయతి అదికారం సాయొక విషయాలకూ, వ ఎత్తి విషయాలకూ కూడ వర్తిస్తుంది. 
ఇతర కులస్టులతో వివావాం నేరం దాని గురించి పాలక వర్గం తీర్మానిస్తుంది. దానితో 
హిందూకులం మాదిరి పరవర్ణ వివావాం లేకుండా అంతా అంతర్వర్హ వివాహాలే. ఈ నో షధం 
పె నుంచి కింది దాకా అన్ని కులాలకీ వర్తిస్తుంది. దోపిని తక్షణం పంచాయితీ ముందు 
హాజరు పరచడమే కాక, కులం నుంచి హేయంగా బహిష్కరిస్తారు. అలాంటి వాళ్లను వేరే 
కులంలోకి రానివ్వరు. పుట్టిన కులం పరు. మిగుల్తుంది. జాని ప్రత్యేక వృత్తిని అతను 
విడిచిపెట్టినా, ఇతర జీవితాధారాన్ని అనుసరించినా కూడా అంతే... జోలాలు కసాయివాళ్లు 
ఇంకా వాళ్లకు ఆపేరే ఉంది.” 


భారత దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచీ ఇలాంటి వాస్తవాలు వెల్లడవుతున్నాయి. 
జనాభా లెక్కల్ని బట్టి చూస్తే సరదా అయిన విషయాలు తెలుస్తాయి. కానా తో బెంగాల్‌ 
విషయాన్ని బట్టై చెప్పవచ్చు. మహమ్మదీయులు కులాన్నేగాక, అస్పృశ్యతను కూడా 
పాటిస్తారని. 


హిందూ సంఘంలో ఏ నీతులు ఉన్నాయో -అవే ముప్టిం సంఘంలోనూ భారతదేశంలో 
ఉన్నాయని చెప్పేందుకు అనుమానమే లేదు. నిజానికి ముస్తీములకు హిందువుల కున్న 
నీతులన్నీ ఉండటమే కాదు; ఇంకా ఎక్కువే ఉన్నాయి. 


పర్దా ఉంది. దాంతో ముస్లిం మహిళల చేర్చాటుకూడా వచ్చింది. మహిళలు లోపలి 
మందిరాల నుంచి ఇవతలకు రాకూడదు. తోటలోకి వరండాలోకి రాకూడదు. 
వాళ్ళుండాల్సింది వెనకపెరట్లొోనే. వృద్దులు, బాలలూ అందరూ ఒక్క గదిలోనే కుక్కుకు 
పోయి వుండాలి. మగవాళ్హైవరూ వాళ్ల దగ్గర పని చెయ్యకూడదు. కొడుకుల్ని, సోదరుల్ని, 
తం|డని, పనతండడ్రీని, పెదతం[డ్రుల్ని, దగ్గర బంధువులె న మగవాళ్లను తప్ప మరే ఇతర 
పురుషుల్ని చూడకూడదు. కొంతమంది మసీదుకు కూడా వెళ్లకూడదు. బురఖా 
వేసుకోవార్సిందే. భారతదేశంలో వీధుల్లో బురఖాలు వేసుకున్న ఆడవాళ్లను చూడ్డం మహా 
దారుణంగా వుంటుంది. అలాంటి వేర్పాటు వల్ల ముస్తిం మహిళల శారీరక దారుఢ్యం మిద 
(ప్రభావం ఉండి తీరుతుంది. సాధారణంగా వాళ్లు పాండురోగంతో, క్షయతో, దంత వ్యాధులతో 
బాధపడ్తూ ఉంటారు. వాళ్ల శరీరాలు వంకర్టుపోయి ఉంటాయి. నడుములు వంగిపోయి 
ఉంటాయి. ఎముకలు పొడుచుకు వచ్చి ఉంటాయి. చేతులూ, కాళ్లూ వంకరపోయి 
ఉంటాయి. వాళ్లల్ల్‌ గుండె జబ్బులు ఎక్కువ. కటిభాగం వంకరపోయి ఉండడంతో 
"ప్రసవం అప్పుడు మరణాలు ఎక్కువ ఉంటాయి. పర్దావల్ల ముస్తీం మహిళల మానసికనె తిక 
పుష్టి దెబ్బతింది. ఆరోగ్య వంతమై న సాంఘిక జీవితం లేకపోవడంతో నె తిక పతనం వచ్చి 
తీరుతుంది. వచ్చింది. బాహ్య (పపంచంతో సంబంధం ఏమీ లేకపోవడంతో, ఇళ్ళల్లో 


సామాజిక స్తబత 217 


a నతన డన ల ప మతపు 


చిల్లర తగవులతో తన్నుకుంటూ ఉంటారు. దాంతో సంకుచితం అయిపోతారు దృక్పధంలో. 


ఇతర సోదర స్త్రీలకంటే ఎనకబడి ఉంటారు. ఇల్టుదాచి బయట ఏ కార్య కలాపాల్లోనూ 
పాల్గొనలేరు. విజ్ఞాన సముపార్టన ఉండదు. బయట విషయాల సట్ల, నాలుగు గోడలకు 
బియట దేనిపట్లా ఆసక్తి ఉండరాదని వాళ్లకు బోధిస్తారు. ప్రత్యేకంగా పర్దాస్త్రీలు నిస్సహాయులు, 
పిరికి వాళ్ళు, జీవితంలో ఏ పోరాటం చెయ్యడానికీ అసమర్జులు. భారత దేశంలో పర్దా 
మహిళలు అధిక సంఖ్యాకంగా ఉన్నారు. అంచేత పరో సమస్య ఎంత విస్తృతంగా, దారుణంగా 
ఉందో గమనించవచ్చు. 


పర్దా నైతిక జీవితం మీద కలిగించేదాంతో పోలిస్తే శారీరక, భౌతిక (ప్రభావాలు ఏమీ 
లేవనే చెప్పాలి. స్త్రీ, పురుషులు ఉభయుల్లోనూ శారీరక వాంఛల్ని గురించిన అనుమానాల 
మీదనే పర్దా పుట్టింది. వాళ్లను ఒకళ్ల నుంచి ఒకళ్లని విడదియ్యడం ద్వారా అది సాధ్యమని 
భావించారు. ఇంతాచేసి పరా ఆ లక్ష్యాన్ని సాధించడానికి బదులు ముస్లిం పురుషుల నె తిక 
నియమాల్ని (ప్రతికూలంగా (ప్రభావితం చేసింది. పర్హావల్ల తన ఇంట్లో వాళ్లతో బయట, 
ఏ మహీళతోనూ ముస్రిం పురుషులకి సంబంధం లేదు. ఇంట్లో వాళ్లతో కూడా సంబంధాలు 
సందర్భాన్ని బట్టి మాత్రమే ఉంటాయి. కబుర్దాడుకోవడం దాకా మగవాడికి ఇతర 
సాహచర్యంగాని, ఆడవాళ్లతో. కలిసి తిరగడంకాని ఉండవు. పెద్ద వాళ్లతోనూ పిల్లలతోనూ 
తప్ప. ఆడవాళ్లకూ మగవాళ్తకూ మధ్య ఈ ఏర్పాటు వల్ల మగవాళ్ల నడతలో చెడు 
ప్రభావం కలుగుతుంది. (స్తీ పురుషుల లిద్దరికీ ఏ సంబంధమూ లేకుండా అడ్డుగోడలు 
పెట్టే సాంఘిక వ్యవస్థవల్ల శారీరక వాంఛలు అతిగా పెరుగుతాయని చెప్పడానికి, అస్వభావిక, 
తదితర అవాంఛనీయ అలవాట్లు పెరుగుతాయని చెప్పడానికి ఎవళ్ళో మనస్తత్వ శాస్త్రవేత్తల్ని 
సాక్ష్యం తెచు ఎకోనక్కర్తేదు. 


పర్దావల్హ వచ్చే అనర్ధాలు ఒక్క ముస్తిములకు మాత్రమే పరిమితం కావు. దీనివల్ల 
హిందువులు, ముస్తిములు ఎవళ్లకి వాళ్లు కేటాయింపుగా ఉండిపోతారు. భారత 'దేశ (ప్రజా 
జీవితానికి అది అనర్ధం. ఈ వాదం మరీ తెగలాగిందని అనిపించవచ్చు. ఈ ఏర్పాటు 
ఎక్కువగా హిందువులు నలుగురితోనూ కలవక పోవడంవల్ల వచ్చిందనీ, పర్ణావల్ల కాదనీ 
అనవచ్చు. కాని హిందువులకూ ముస్తిములకూ మధ్య సాంఘికమై త్రిని స్థాపంచవచ్చనీ 
హిందువులు అనడం సబబే... ఏమంకే అలాంటి కలయికో అంటే ఒకవె పు ఆడవాళ్లనుంచి, 
్మస్తం మహిళ సాయకహూదా గురించి, శ్యారు కుమార్‌ నెధ్రూ నాయకత్వం వహించారు. 
స్ట యూరోపియన్లు భారతీయుల్ని తమ క్షబ్బుల్లోకి రానివ్వరు. అందుకు భారతీయులు చేసిన 
నిందలకు సమాధానంగా వాళ్లు చేసేవాదన ఆసక్తిదాయకంగా ఉంటుంది. “మేము మా మహిళల్ని 
క్రబ్బులకు తీసుకువస్తాం. మీరు మీ మహిళల్ని తేగలిగితే మిమ్మల్నీ రానిస్తాం. మీ ఆడవాళ్లు 
రాకుండా, మా ఆడవాళ్లను మీతో కలిసి మాట్లాడేటట్లు చెయ్యలేం. సగం సగంగా ఉండటానికి 
సరేననండి. అప్పుడు మా క్రబ్బుల్లోకి రానియ్యమనండి". 


218 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 
మరోవెపు మగవాళ్లనుంచీ అని అర్ధం. 


దేశంలోని కొన్ని |పాంతాల్లో హిందువుల్లోని కొన్ని విభాగాల్లో పరా ద్వారా వచ్చిన 
న్ని _ రా లు యి 

చెడుగులు లేవని కాదు. అయితే ముస్టిముల్లో పర్దాకి మతపరమై న ముద్ర ఉంది. అలాంటిది 
హిందువుల్లో లేదు. ముస్తిముల్గొ పర్దాకు ఇంకాలోతే న మూలాలున్నాయి. హిందువుల 
విషయంలో అలా కాదు. ముస్లిముల్లో పర్దా పోవాలంకు మత పరశాసనాలు, సాంఘిక 
అవనరాలనే వాటి మధ్యపోటీ ఎదుర్కోవాలి. ముస్టిముల్లో పర్దా సమస్య నిజమైన సమస్య. 
దాని ఆవిర్భావం ఎలాంటిదైనా గానీ హిందువుల్లో అలాంటిది లేదు. దాన్ని తొలగించేందుకు 
ముస్లిముల వైపునుంచి ప్రయత్నమూ లేదు. 


ఆ రకంగా భారత ముస్తిముల సాంఘిక జీవితంలోనే గాక రాజకీయ జీవితంలోనూ 
స్తబ్దత ఏర్పడింది. ముస్తిములకు రాజకీయాలుగా అవంటే ఆసక్తిలేదు. వాళ్ల ప్రధానమైన 
ఆసక్తి మతం. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్షినుంచి ఆ నియోజక వర్గం ఆశించేదల్దా మసీదులో 
పాత దీపాలకు బదులు కొత్త దీపాల్ని వేయించడం, మసీదులో కొత్త తివాసీ పరిపించమనీ, 
పాతది పాడె పోయిందని, లేకపోతే మసీదు శిధిలమై పోతుంది కాబిట్టి దీన్ని బాగు చేయించమనీ 
అడగడం. కొన్ని నియోజక వర్గాల్లో అభ్యర్థి పెద్ద విందు ఏర్పాటు చేస్తేచాలు. వాళ్లకు 
సంబంధించి ఎన్నిక అంట్‌ డబ్బు, అది ఒక సాంఘిక కార్యక్రమమో, సాధారణ జీవిత 
అభివృద్ధో కాదు. ముస్లీం రాజకీయాలు ఐహిక విషయాన్ని గురించి పట్టించుకోవు. అంకే 
'పేదధనిక విభేదాలు, పెట్టుబడిదాధ్దు, శ్రామికులు, భూస్వాములు, కౌలుదార్డు, పూబారీ, 
సామాన్యుడూ, హేతువు మూఢనమ్మకం లాంటివేమీ పట్టవు. ముస్తిం రాజకీయాలు 
మతపరమై నవి. ఒక్క విభేదాన్నే గుర్తిస్తాయవి, హిందువులకీ, ముస్తిములకీ మధ్య ఉన్న 
విభేదాన్ని ఇప్టమై న వాటికి వేటికీ ముస్తిము రాజకీయాల్లో చోటులేదు. ఒకవేళ వాటికి 
చోటున్నా, తప్పదు ఏమంటే వాటిని అణచలేం. అవి ముస్లిము రాజకీయ (ప్రపంచంలో 
ఒక్కదానికే అంటే మతానికి లొంగే ఉండాలి. 


ముస్తిముల్లో ఈ చెడుగులుండడం విచారకరమై ౦దే. కాని ఇంతకంటే విచారకరమె ౦ది 
ముసల్మాన్లలో సాంఘిక సంస్కరణలు తేవడానికి ఒక వ్యవస్తీకృత ఉద్యమం ఏదీ లేకపోవడం. 
అప్పుడుగాని ఈ దౌర్భాగ్యం పోదు. హిందువులకూ సాంఘిక దుర్మార్గాలున్నాయి. కాని 
వాళ్లకి ఉపశమనం కలిగించే అంశం ఒకటుంది. ఆ చెడుగులు ఉన్నాయన్న స్సృవా 
కొంతమంది కేనా ఉంది. కొంతమంది వాటి నిర్మూలన కోసం గట్టిగా కృషి చేస్తున్నారు. 
ముస్టిములకు ఇంత దౌర్భాగ్యం ఉందన్న విషయమే స్పురణకు లేదు. దాంతో వాటిని 
తొలగించే ప్రయత్నమే లేదు. (ప్రస్తుతం వాళ్లల్లో అమల్లో ఉన్న ఆచారాలను తొలగించడానికీ 
ఎ ప్రయత్నంచేసినా వాళ్లు (పతిఘటిస్తున్నారు. 1930లో బాల్య వివాహా చబ్బాన్ని కెంద్ర 
శాసనసభలో ప్రవేశ పెట్టిన బిల్లుని వాళ్లు ప్రతిఘటించారు. బాలికల వివాహ వయస్సుని 14 


సామాజిక స్తబత 219 


TEP lc వ ను 
ఏళ్లకు, బాలురకు 18 ఏళ్లకు పెంచడానికి ఉద్దేశించిన బిల్లు అది. ముస్లిముల మత 
న్యాయానికి ఇది పాసగదని ముస్తిముల వాదం. -ఆ బిల్నుని (పతిదశలోనూ వాళ్లు 
(పతిఘటించడమే కాదు, అది చట్టం అయ్యేక సివిల్‌ డిస్‌ఒబీడియన్స్‌ (ప్రారంభించారు. 
అదృష్టవశాత్తు ముస్తిములు [ప్రారంభించిన ఈ ఆందోళన విస్తృతం కాలేదు. అది కాంగ్రెస్‌ 
సివిల్‌ డిస్‌ ఒబిడియన్స్‌తో కలిసిపోయింది. కాని సాంఘిక సంస్కరణకు ముస్లిములు ఎంత 
వ్యతిరేకులో అన్న విషయాన్ని ఇది తెలియజేస్తుంది. 


సాంఘిక సంస్కరణలకు ముస్లిములు ఎందుకు వ్యతిరేకం? ప్రపంచ వ్యాప్తంగా 
ముస్లిములు తిరోగాములని మామూలుగా ఇచ్చే జవాబు. చరిత్రలో అభ్యమయ్యే దాఖలాల 
వరి ఇది నిజమేనని నిస్సందేహంగా చెప్పవచ్చు. ముస్లిములు తొలి కార్యోత్సావాం తర్వాత 
చితమై న స్తబ్దతలోపడి పోయారు. ఆ తొలి కార్యోత్సాహం చాలా ఘనమైంది. ఎన్నో 
సా[మాజ్యాలు స్తాపితమయ్యాయి. అయితేనేం స్తబ్దత ఆవహించింది. దాన్నుంచి వాళ్లు 
మళ్లీ కోలుకోనే లేదు. ఈ స్తబ్దతకి కారణం ఏమిటీ? వాళ్ల పరిస్థితుల్ని అధ్యయనం చేసిన 
వాళ్ళు చెప్పేది ఏమిటంటే ఇన్లాం ఒక ప్రపంచమతం అన్న భావన ముస్తిములకు ఉండడం 
అని ఇలా వాదించడం కనిపస్తుంది- 


“మతానికి విధేయుడై యుండి ముసల్మాన్‌ పురోగమించడు. ఆధునిక శక్తులు చకచకా 
సాగిపోతున్న ప్రపంచంలో వాళ్లు స్టిరభావన అంటూ అలానే ఉండిపోయారు. తను బానిసలుగా 
మార్చిన జాతుల్ని తన సహజమైన అనాగరికత్వంలోనే కదలిక లేకుండా ఉంచెయ్యడం 
ఇస్లాంలో ఉన్న (ప్రముఖ అంశాల్లో ఒకటి. అది ఘనీభవించి పోయింది. అలసత్వం 
మందమై న పార కమ్ముకు పోయాయి. దీన్ని మార్చడం కుదరదు. రాజకీయ, సాంఘిక, 
ఆర్టిక పరిణామాలకి దీని మీద (ప్రభావంలేదు. 


“ఇనాం బయట రక్షణ లేదు అని బాగా బుర్రకు పట్టించిన దానివల్ల ద్‌ ఆధ్యాత్మిక 
సందేశం బయట ఆనందం లేదని దీని న్యాయం బయట వేరి సత్యం లేదని బోధించిన 
దానివల్ల ఏ ముస్టిం కూడా తన పరిస్థితిని మించిన దాన్ని దేన్నీ ఊహించలేక పోతున్నాడు. 
ఇస్లామిక్‌ చింతనను మించిన చింతనను దేన్నీ చెయ్యలేడు. తను (ప్రశాంతి సాధించేనని 
అతనిభావన. తనేసిసలె న విశ్వాసానికి హక్కుదారుడని అతని భావన. సత్యం తన సాత్తు- 
ఇక మార్పులకి గురయ్యే సాషేక్షసత్యం అనేది ఏదీ లేదు. అభఖిండసత్యమే. 


“ముస్లిం మత న్యాయం భిన్న వ్యక్తులలో సమైక్య భావనను అనుభూతిని, వివేచననూ 
పాదుకొల్సింది.” 


ఈ ఏకరూపత. మృత [ప్రాయంగా ఉండేది. దాన్ని ముస్తిమే ముస్లిములకు బోధించడమే 
కాదు, ఒక అసహనభావంతో దీన్ని రుద్దారు. అలాంటిది ముస్లిం ప్రపంచం బయట 
ఎక్కడా ఉండదు. దానివల్ల వివేచనాజ్ఞానం లేకుండా పోయింది. వివేచనా జ్ఞానానికీ ఇస్లాం 


220 డాక్టర్‌ బాబాసాహెన్‌ అంబేద్కర్‌ రచనలు - (ప్రసంగాలు 


బోధనలకూ చుక్కెదురు. రెనాన్‌ చెప్పినట్టూ “ఇస్లాం ఆధ్యాత్మిక, ఐహికాల సన్నిహిత 
సంపుటీకరణ. మూఢ నమ్మకాల ఏలుబడి సాగుతుందిక్కడ. మానవాళి ఎన్నడూ 
మోయలేనంత భారమై న సంకెల ఇది. ఒక మతంగా ఇస్లాం అందాలు ఇస్టాంకు ఉన్నాయి. 
కాని మానవ వివేచనకు ఇస్లాం హానికరంగా తయారెందంతే. తేజస్సు తలుపులు బుద్దికి 
మూసివేసింది. మనసులు అంతకు ముందే మూసుకుపోయాయి. స్వేచ్చాయుత చింతనని 
చిత్రహింసలు పెట్టింది. మిగతా మతాలంత తీవ్రంగా కాకపోయినా, మరింత పరిణామ 
యుతంగా చేసింది. తాను జయించిన దేశాన్ని మానసిక వివేచన సంస్కృతి లేకుండా 
చేసింది. ముసల్మాన్‌కు శాస్తజ్ఞానం అంటే ద్వేషం, పరిశోధన నిరుపయోగం అని అతని 
వాదన. పరిశోధన చవకబారుది, అపవితం- ఏమంకే అవి భగవంతునితో పోటీ పడతాయి. 
(పకృతి శాస్త్రాలు; చార్మిత్రక శాన్తాలూ అంతే, ఏమంకే అవి ఇస్లాంకు ముందుకాలం 
నాటివి. [ప్రాచీన అసత్యవాక్కుల్ని తిరగదోడతాయి...” 


“ఇస్లాం శాస్త్ర విజ్ఞానాన్ని శృతువుగా చూస్తుంది. అందులో మినహాయింపు లేదు. 
కాని అది ప్రమాదం. దురదృష్టమేమిటంకే ఇస్తాం విజయవంతం కావడం. శాస్త్రాన్ని చంపి 
అది తనని తానే చంపుకుంది. ప్రపంచంలో పరమ అధమ స్థాయికి పడిపోయింది”. 


ఈ జవాబు స్పష్టంగానే వుంది. కాని నిజమై న జవాబు కాదు. ఇదే నిజమైన 
జవాబు అయితే భారత దేశం బయట ముస్లిం దేశాల్లో జరుగుతూ వున్న ఆందోళనలకూ, 
కల్తొలాలకూ సమర్ధన ఏమిటి? పరిశోధనా జిజ్ఞాస, పరిణామ కాంక్ష సంస్కరణ కామన 
జీవితంలో అడుగడుగునా కనిపిస్తున్నాయి. నిజానికి టర్కీలో జరిగిన సాంఘిక సంస్కరణలు 
చాలా విప్తవాత్మక మైనవి. ఆయా దేశాలకి అడ్డంరాని ఇస్టాం ఒక్క భారత ముస్తిములకు 
మాత్రమే రావడమేమిటి? ఇందుకేదో ప్రత్యేక హేతువు ఉండి ఉండాలి. సాంఘిక, రాజకీయ 
స్తబ్దతకి హెతువు ఏదో ఉండాలి. | 


ఏమిటీ ప్రత్యేక కారణం? భారత దేశంలో ముస్తిములున్న (ప్రత్యేక స్టానాన్ని బట్టి 
అది వచ్చింది....పధానం హిందూ ఆధిపత్యమున్న వాతావరణంలో అతనున్నాడు. హిందూ 
వాతావరణం మెల్ల మెల్లిగా, కాని పట్టుగా అతన్ని ఆక్రమించు కుంటోంది. అది తన 
మానవత్వాన్ని వారించేస్తోందని అతని భయం. [క్రమక్రమంగా సడలి. పోవడం జరుగుతుందనీ, 
అంచేత ఇస్లామిక్‌ అయిన (ప్రతి దానికీ గట్టిగా కరుచుకు పోవాలనీ అతని భావం అది తన 
సమాజానికి అనర్ధమేమోనన్న ఊహే అతనికి లేదు. హిందూ ఆధిపత్యం బలంగా ఉన్న 
రాజకీయ వాతావరణంలో ఉన్నాడు. తను అణగారిపోతాడని రాజకీయంగా అణగారిపోతే 
పతనమై పోతాడనీ అతని భయం. సాంఘికంగా రాజకీయంగా హిందువులు తనను ముంచేస్తారని 
అతని భయం. ముస్తిములు ఈ దేశంలో ఇలా ఉంటానికి ఇదే ముఖ్యమై న కారణం అని 





* నేషనాలిటీ ఆండ్‌ అదర్‌ ఎహేస్‌ 


సామాజిక స్తబ్దత 221 





నాకు తోసోంది. ఇతర దేశాలో పోలిస్తే సాంఘిక సంస్కరణలు లేకుండా వెనకబడి ఉండడానికి 
ఇదే కారణం. హిందువులకు వ్యతిరేకంగా అహరవమూ పోరాడ్డానికే సర్వ శక్తులూ 
ఖర్భవుతున్నాయి. సీట్లు, ఓట్లు అనేదే గొడవంతా, సాంఘిక సంస్కరణల ఊహేలేదు. 
ఒకవేళ ఏ మాత్రం అన్నా ఉన్నా మత ఉధద్రేకాల (ప్రేరణతో, ఆ భారం మోయలేక 
అణగారి పోయింది. హిందువులకు వ్యతిరేకంగా తమ భేదభావాలు పక్కన పెట్ట, సమైక్య 
సంఘటనలో కలిసి పోతారు. వాళ్లు తమ సాంఘకామత పర ఐక్యంతో హిందువులకు 
వ్యతిరేకంగా ఎలాగ నా పోరాడాలని వాళ్లకి ఉంది. 


వాళ్ల రాజకీయ స్తబ్దతకూ ఇదే కారణం. ఐహిక జీవిత అభివర్గాలున్న విషయాన్ని 
ముస్తిం నాయకులు ససేమిరా ఒప్పుకోరు. అదంకే హిందూ వ్యతిరేక పోరాటంలో 
బలహీనం కావడమేనని వాళ్ల భయం. పేద ముస్తిములు కుద హిందువులతో కలవరు. 
సంపన్నుల నుంచి న్యాయం కోరడానికీ, భూ స్వామికి వ్యతిరేకంగా పోరాడేప్పుడు సేద 
ముస్లిం కౌలుదార్లు పేద హిఠదూకాలు దార్రతొ కలవరు: పెట్టుబడి దారుడికి వ్యతిరేకంగా 
పేద ముస్తిం శ్రామికులు, పేద హిందూ శ్రామికులూ కలవరు. ఎందుకని? జవాబు కష్టమై ందేమీ 
కాదు. ధనికులకు వ్యతిరేకంగా పేదలు జరిపే పోరాటంలో చేరితే ముస్లిమ్‌ సంపన్నుడికి 
వ్యతిరేకంగా తను పోరాడాలని పేద ముస్తింకు అనిపస్తుంది. భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో 
చేరితే ముస్టిం భూస్వామి వ్యతిరేక పోరాటంలో చేరడం అనిపీస్తూందతనికి. అదే రకంగా 
ముస్లిం శ్రామికుడికినీ, సంపన్న ముస్లిం భూస్వామికి పెట్టుబడి దారుడికి హాని కలిగంచడం 
అంటే ఇస్టాంకు (దోవాం చెయ్యడమవుతుంది. తద్వారా హిందువుల వ్యతిరేక పోరాటం 
సన్నగిలి పోతుంది. 


భారత సంస్థానాల్లో జరిగిన రాజకీయ సంస్కరణల పట్ల ముస్తము నాయకుల 
వ ఖరిని బట్టి ముస్లిము రాజకీయాలు ఎంత వక్రంగా తయారయాయో చూడొచ్చు. 
హిందూ రాషష్ట్రమె న , కాశ్మీర్‌లో (ప్రాతినిధ్య ప్రభుత్వాన్ని (పవేశపెట్టమని ముస్లిములు, వాళ్ల 
నాయకులు పెద్ద ఆందోళన చేశారు. అదే ముస్లిములు, నాయకులు ముస్తిము రాష్ట్రాల్లో 
ప్రాతినిధ్య ప్రభుత్వాలకు చచ్చేటంతగా వ్యతిరేకులు. ఈ వింత వైఖరికి కారణం సులభ 
(గ్రాహ్యమే. ముస్తిములకు సంబంధించి అన్ని కూడా ముస్తింహిందూ ఎదురు బొదురు 
వ్యవహారంగానే ఉంటాయి. (ప్రాతినిధ్య (ప్రభుత్వం ముస్తిములకు లాభిస్తే అది కావాలి. 
దానికోసం పోరాడాలి. కాశ్మీరు లాంటి చోట్ల పాలకుడు హిందు, జనాభా అధిక శాతం 
జనాభా హిందువులు. మరి ఆ రాష్టాల్లొ ప్రాతినిధ్య ప్రభుత్వం అంటే ముస్తిము పాలకుడి 
నుంచి అధికారాన్ని హిందువులకి బదలాయించడమే. అందుకనే వాళ్లు ఒక సందర్భంలో 
దాన్ని కోరుతున్నారు. మరో సందర్భంలో దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ముస్తిములకు (ప్రధానంగా 
కావల్సింది ప్రజాస్వామ్యం కాదు.. అధిక సంఖ్యాక ప్రజాస్వామ్యం తమకు, హిందువులతో 


. పోరాటంలో లాభిస్తుందా? లేదా అనే దానివల్ల తమ పోరాటం బలపడుతుందా? బలహీన 


222 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - (ప్రసంగాలు 


పడుతుందా? బలహీన పడితే ప్రజాస్వామ్యం అక్క ర్రదు. ముస్లిము రాష్టాల్ల్‌ ఆ అధ్వాన్న 
౧ లొ లా 

పరిస్టితి కొనసాగడమే మేలు. హిందువుల చేతిలో ముస్తిం పాలకులది అధికారం కృశించి 

పోవడర కరకు: 


ఒక్క కారణంతో ముస్టిముల రాజకీయ సాంఘిక స్తబ్దతను వివరించవచ్చు. హిందువులు, 
ముస్తిములు గుక్క తిప్పుకోకుండా పోటాడుతూ ఉండార్సిందే. హిందువులకి వాళ్లమీద 
పెత్తనం కావాలి. వాళ్లకి హిందువుల మీద కావాలి. ముస్లిములు పాలక వర్గంగా ఉండేవాళ్లు, 
అది మళ్లీ సాగాలి. అందుకోసం తమ విభేదాన్ని పూడ్చి పెట్టుకోవాలి. 


ఇతర ముస్రిం దేశాల్లో జరిగిన సాంఘిక సంస్కరణల్లాంచి వాటిని భారతదేశ ముస్తిములు 
తిరస్కరించారు. ఏమంటే ఆ దేశాలకి (పతి కక్షలతో పోటీపడే మతపర రాజకీయ వె రుధ్యాలు 
లేవు. భారతదేశంలో వాళ్లకు అవి ఉన్నాయి. 


ఇదో అంధఛాందస వాదం. ముస్టిం సాంఘిక వ్యవస్థను బలంగా పట్టుకున్న. వాటిని 
సంస్కరించాలన్న అవసరమే అతనికి కనిపించదు. అది వాళ్లనే కాదు హిందువుల్ని పట్టుకుంది. 
సాంఘిక సామర్హ్యం లేనట్లయితే ఇతర రంగాల్లో పురోగతి సాధ్యం కాదని హిందువులు 
ఒకప్పుడు గుర్తించారు. హందూ సాంఘిక ఆచారాల దుర్మార్గం వల్ల హిందూ సమాజం 
సామర్ధ్యాన్ని పోగొట్టుకుంది. ఆ చెడుగుల్ని తొలగించడానికి నిరంతరం కృషి చెయ్యాలి. 
ఈ విషయాన్ని గుర్తించడం వల్లే భారత జాతీయ కాంగ్రెస్‌ ఆవిర్భావంతో బాటు సాంఘిక 
కాన్ఫరెన్సుకి కూడా పునాది పడింది. కాంగ్రెస్‌ దేశ రాజకీయ వ్యవస్థలో ఉన్న బలహీన 
అంశాన్ని నిర్వచిస్తూ ఉంటే సాంఘిక కాన్ఫరెన్స్‌ ఒకే సంస్థకు చెందిన రెండు విభాగాలుగా 
వాటే వాటి వార్షిక సమావేశాల్ని ఒకే పందిట్లో జరుపుకునేవి. కాని త్వరలోనే రెండూ 
రెండు పార్టీలుగా విడిపోయాయి. ఒకటి రాజకీయ సంస్కరణ పార్టీ, మరొకటి సాంఘిక 
సంస్కరణ పార్ట్‌. వాటి మధ్య పేచీ తల ఎత్తింది. రాజకీయ సంస్కరణ పార్టీ జాతీయ 
కాంగ్రెసును సమర్టించింది. సాంఘిక సంస్కరణ పార్టీ సాంఘిక కాన్ఫరెన్స్‌ని బలపరిచింది. 
రెండూ రెండు శతు శిబిరాలయి పోయాయి. రాజకీయ సంస్కరణ ముందా? నాంఘిక్‌ 
సంస్కరణ ముందా? అనేది వివాదమయింది. ఒక దశాబ్దం పాటు బలాబలాలు సమంగానే 
ఉన్నాయి. ఏ ష్తూనికీ విజయం దక్కలేదు. అయితే సాంఘిక కాన్ఫరెన్సు దశ వెనక్కి 
గబగబా మళ్ళింది. విద్యాధికులె న హిందువుల్లో చాలామంది రాజకీయంై పే మొగ్గి, సాంఘిక 
సంస్కరణను నిర్హక్ష్యం చేస్తున్నారని సమావేశాలకి అధ్యక్షత వహించిన వాళ్లు విలపించారు. 
కాంగ్రెస్‌కు హాజరయ్యే వాళ్ల సంఖ్యచాలా ఎక్కువగా ఉంటే సాంఘిక కాన్ఫరెన్సుకు హాజరయ్యే 
వాళ్ల సంఖ్య తక్కువగా ఉండేది. ఈ ఉదాసీనత, సంఖ్య తగ్గడం లాంటి వాటిని అనుసరించి 
స్వర్గీయ తిలక్‌లాంటి రాజకీయవాదుల నుంచి వె ముఖ్యం వచ్చింది. (క్రమేణా రాజకీయ 


సామాజిక స్తబ్దత 223 


సంస్కరణ పార్టీ నెగ్గింది. సాంఘిక కాన్షరెన్స్‌ లుప్తం అయిపోయింది. దీన్ని మరిచి పోయారు. 
గాంధీ నాయకత్వం కింద హిందూ సమాజం రాజకీయ ఉన్మత్త గృహంగా కాకపోయినా 
ఖాయంగా రాజకీయాల పిచ్చి పట్టుకుంది. సహాయ నిరాకరణ, పౌర అవిధేయత, స్వరాజ్యం 
కోసం కేకలు, సాంఘిక సంస్కరణ స్థానాన్ని ఆక్రమించాయి. రాజకీయాందోళనల 
విలయావర్తపు పరివర్తనలో సంస్కరించు కోవాల్సిన చెడుగులున్నాయన్న విషయాన్ని 
హిందువులు మర్చిపోయారు. ఇంకా ఆ ఎరుక ఉన్నవాళ్లయినా రాజకీయ సంస్కరణలంతా 
ముఖ్యమై నదే సాంఘీక సంస్కరణ అని నమ్మడం లేదు. అది ముఖ్యమె ౦దని ఒత్తిడి చేస్తే 
రాజకీయాధికారం లేకుండా సాంఘిక సంస్కరణ ఉండదని వాదిస్తారు. రాజకీయాధికారం 
సాధించాలన్న ఆతృత చాలా ఎక్కువె ౦ది. దాంతో సాంఘిక సంస్కరణలకు అనుకూలంగా 
(ప్రచారం చేసినా సహించలేక పోతున్నారు. దానివల్ల బోలెడు కాలమూ, శక్తీ, రాజకీయ 
ప్రచారం నుంచి మళ్లిపోతాయని వాళ్తంటున్నారు. గాంధీకి లేఖరాసిన ఒక వ్యక్తి జాతీయ 
వాదుల దృక్పధాన్ని, కొంచెం మొరటుగానే అయినా, సరిగ్గా చూపించాడు. గాంధీకి ఇలా 


రాశాడు.* 


“రాజకీయాధికారం సాధించకుండా ఏ సాంఘిక సంస్కరణ సాధించలేమని మీకు 
తెలియదా? ప్రస్తుత అర్థిక పరిస్థితిని మార్చాలి. రాజకీయ పునర్నిర్మాణం లేకుండా ఏ 
పునర్నిర్మాణమూ సాధ్యంకాదుం. సన్నబియ్యం, ముతక బియ్యం గొడవలు సమీకృత 
ఆహారం గొడవలు లాంటివన్నీ వెరిఊవలు.” 


సాంఘిక సంస్కరణల పార్టీకి రెనడే నాయకుడు. ఆయన రంగాన్ని కాం[గెస్‌కు 

వదిలేసి మరణించాడు. హిందువుల్లో మరోపార్లీ పుట్టింది. అదీ కాంగ్రెస్‌కు పోటీ పార్టీయే. 
య ఈ లు ౬ 
అది హిందూ మహాసభ, దాని పేరును బట్టి హిందూ సంస్కరణను తెచ్చే పార్టీ అని 
ఎవళ్ళేనా అనుకుంటారు. కాని అది అలాంటి పార్టీ కాదు. కాంగ్రెస్‌తో దాని పోటీకి 
సాంఘిక సంస్కరణా, రాజకీయ నంస్కరణా అన్న వాటితో సంబంధం లేదు. కాం(గైెస్‌ 
వాళ్లల్లో ఉన్న ముస్లిం అనుకూల ధోరణిని ఇది వ్యతిరేకించింది. ముస్తింలకు వ్యతిరేకంగా 
౧ 0౧ ౧ ae) 

ఒక ఐక్య సంఘబనను నిర్వహించడమే దాని లక్ష్యం. హిందువుల హక్కుల్ని కాపాడే 
వ్యవస్థగా అది సర్వదా రాజకీయ కార్యకలాపాలమీద, సీబ్లమీద పదవులమీద ఓ కన్ను వేసి 
ఉంచింది. సాంఘిక సంస్కరణ గురించి అసలు ఊవాలకే రానియ్యలేదు. హిందువుల ఐక్య 
సంఘటనను ఏర్పాటు చేయ్యాలఅని తలపెట్టినప్పుడు, సాంఘిక సంస్కరణలను తెచ్చి 
పెడితే లేనిపోని విభేదాన్ని కలిగించడం ఎందుకు దండగ. హిందువులందర్నీ కూడ గట్టుకు 
రావడం కోసం, హిందూ మహాసభ 1935 చట్టం ఉద్దేశించిన ఫెడరేషన్‌ని ఆహ్వానించింది. 


1. మరింత వివరణాత్మక (పకటన కోసం “కులవ్యవస్థ నిర్మూలని ఆన్న నా వ్యాసం చూడండి. 
౨ రణ్‌ - 11 ~“A 10128 


224 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు = ప్రసంగాలు 





అందులో ఎన్ని అసంబద్దతలు, లోటుపాట్లు ఉన్నాగానీ హిందూ మహాసభ, భారత 
సంస్థానాల్నీ, వాటివాటి పాలనలతోనే అలా ఉంచాలని కోరుకుంది. హిందూ రా|(ష్టాలమీద 
చెయ్యివెయ్యండి అన్నది దాని అధ్యక్షుడి సమరనినాదం అయింది. ఈ వె ఖరి ముస్లిముల 
వెఖరి కంటే వింతగా ఉంది. హిందువుల రాష్ట్రాల్లో ప్రాతినిధ్య ప్రభుత్వాలు హిందువులకు 
హాని చెయ్యవు. అలాంటప్పుడు హిందూ మహాసభ అధ్యక్షుడు దాన్ని వ్యతిరేకించాలా? 
అది బహుశా ముస్లిములకు తోడ్చడుతుందేమో, ముస్తిములను తను ఎంత మాతమూ 
సహించలేడు. 


IV 

కేంద్ర అసెంబ్లీలో ముస్టిం వివాహ చట్టం V౪i- 1939ని రద్దు చేయడం విషయంపై 
జరిగిన చర్చకు మించి, హిందువుల, ముసల్మానుల ఛాందస వాద మూఢ విశ్వాసాలకు 
మరొక మంచి -దృష్టాంతం చెప్పలేము. 1939కి ముందు కాలంలో, ముస్లిం చట్టం 
(ప్రకారం వివాహిత్తలై న ముస్తిం మహిళలు తమ మతం మార్చుకున్నట్లయితే, వారి వివావాం 
రద్దయిపోయేది. తను కొత్తగా స్వీకరించిన మతానికి చెందిన వ్యక్తిని ఎవర్తినై నా ఆ మహిళ 
వివాహమాడేందుకు అవకాశం ఉండేది. అప్పటికి 60 ఏళ్లుగా కోర్టులు నిర్ణయించిన ఈ 
చట్టం భారతదేశ మంతటా అమలులో ఉండేది. అయితే Viii- 1939 చట్టంలోని శవ 
సెక్షన్‌ ప్రకారం ఈ చట్టం రద్దయిపోయింది. ఈ సెక్షన్‌ ఈ [క్రింది విధంగా ఉంది. 


ఒక వివాహిత ముస్తిం మహిళ ఇస్టాం మతాన్ని పరిత్యజించడం గానీ, వేరొక మతాన్ని 
స్వీకరించడం గానీ ఆమె వివాహాని ఏ రద్దు చేయలేవు. ఇస్టాంను పరిత్యజించడం గానీ, కొత్త 
మతాన్ని స్వీకరించడంగానీ జరిగిన తర్వాత సెక్షన్‌ 2లో ఉదావారించిన కారణాలను 
చూపిస్తూ తన వివాహాన్ని రద్దుచేసుకోవడం కోసం డిక్రీ పొందే అవకాశం ఆమెకు ఉంటుంది. 
అయితే వేరొక మతాన్ని పరిత్యజించి, ఇస్లాం మతం స్వీకరించిన మహిళకు ఈ సెక్షన్‌లోని 
అంశాలు వర్తించవు. 


ఈ చట్టం (పకారం-మతం మార్పిడి కారణంగా ఒక ముస్లిం వివాహిత వివాహం 
రద్దుకాదు. అయితే ఆమెకు విడాకులు పొందే వాక్కు ఉంటుంది. మతం పరిత్యజించడం 
గానీ, మతం మార్చుకోడం గానీ విడాకులకు ఒక కారణంగా సెక్షన్‌ 2 (పస్తావించక పోవడం 
ఒక ఆసక్తీ దాయకమైన అంశం. వివాహిత ముస్టిం మహిళకు విచక్షణాధికారం లేకుండా 
చేసి ఏమతం వాడై నప్పటికీ ఆమె తన. భర్తకి కట్టుబడి వుండాలని ఈ చట్టం ముస్తిం 
మహిళలను శాసించింది. 

ఈ మార్పుకు మద్దతుగా సూచించిన కారణాలు చాలా ఆసక్తిదాయకంగా ఉనా యి. 


_జబరోస్త్‌ ఖాన్‌ వెర్సస్‌ ఆతని భార్య అన్న కేసులో వాయవ్య సరివాద్దు రాష్ట హై కోర్టు 1870లో 
ఇచ్చిన తీర్చే మొదటిది. ప. 


సామాజిక స్తబ్దత 225 
ఈ బిల్లును ప్రతిపాదించిన శాసన సభ్యుడు క్వాజీ కజ్మీ ఈ మార్పును బలపరుస్తూబిలమై న 
వాదన చేశారు. ఈ చట్టాన్ని ప్రతిపాదిస్తూ ఆయన మాట్లాడారు. “ఆయన ఏమన్నారంకే 
“అన్నిమతాలలానే ఇన్లాం మతం కూడా మత పరిత్యాగాన్ని రాజ్యాధికార నేరమంత గొప్ప 
నేరంగా పరిగణించింది. ఇది ఇస్టాం మతానికి కొత్తదేమీ కాదు. ఏ దేశంలోనె నా పురాతన 
చట్టాలను మనం పరిశిలించినట్టయితే వాటిలో కూడా ఇటువంటీ అధికరణాలు అమలు 
కావడం మనకు తెలుస్తుంది. మత మార్పిడి నేరానికి పాల్పడిన ఒక పురుషుడికి 'మరణం'వంటీ 
కఠిన శిక్ష విధిస్తే, మహిళకు మాతం జాలు శిక్ష లభిస్తుంది. మత పరిత్యాగం ఒక పాపం, 
ఒకనేరం, దానికిణిక్ష వేయాల్సిందే, మహిళ్ళకె తే ఒక భార్యగా ఆమె తన హోదాను కోల్ళోవాలి 
అన్నది ఆ పురాతన చట్టంలో నిర్దేశించిన నియమం. భార్య హోదానే కాదూ సమాజంలో 
తన స్థానాన్ని కూడా ఆమె కోల్పోతుంది. ఆమె తన ఆస్తినీ వక్కులనూ కూడా 
కోల్పోవలసి వస్తుంది. 


“అయితే కుల పరమైన లోపాలను నిర్మూలించే చట్టం ౫౫|| 1850లోనే ఆమోదం 
పొందింది. ఈ చట్టంవల్ల, మత పరిత్యాగం ఒక వివాహాత మహిళ తన హక్కులను 
కోల్పోయే విధానం అంతరించింది. వారసత్వపు హక్కులపైన కానీ, ఆస్తులపైన కానీ, 
మరే విషయంపైన కానీ మతం మార్పిడి కారణంగా ఏర్పడిన నిషేధానికి వివాహిత ముస్లిం 
మహిళ బలి కానక్కర్తేదు. చట్టం ఆమెకు తోడ్పడా ఆలోచనా స్వేచ్చను ఆమెకు 
ప్రసాదించింది. తనకు నచ్చిన మతాన్ని స్వీకరించే స్వాతంత్రం ఇచ్చింది. మతం మార్పిడి 
కారణంగా ఆమెపై పడే నిషేధాజ్ఞల నుంచి ఆమెను విముక్తి చేసింది. అయితే, ఒక 
భార్యలాగా ఆమె హోదాపై ఉన్న ఆంక్షలను మనం ఎంతకాలం అమలు పరచాలి? అన్నదే 
(ప్రశ్న. భార్యగా ఆమె హోదా సమాజంలో ఆమె కొకస్టానాన్ని కల్పిస్తుంది. ఆమె ఒక 
కుటుంబానికి చెందినట్లయితే ఆమెకు పిల్లలు ఉంటారు. ఇతర సంబంధాలు కూడా 
ఉంటాయి. ఆమెకో ఆలోచనా స్వేచ్చ ఇచ్చినట్లయితే- పాత మతంలోనే కొనసాగటాన్ని 
ఆమె ఇష్టపడక పోవచ్చు. ఆమె తన మతాన్ని మార్చుకొన్న పక్షంలో మన ఆధునిక 
భావాలననుసరించి ఒక భర్తకు భార్యగా ఉండే ఆమె గౌరవాన్ని మనమెందుకు కాదనాలి? 
ఆలోచనా స్వేచ్చనూ, మత స్వాతం|త్ర్యాన్నీ కులాంతర మతాంతర వివాహాలను అనుసరిస్తున్న 
ఈ రోజుల్లో విశ్వాసాన్ని లేదా మతాన్ని మార్చుకున్న చిన్న కారణం మూలంగా ఒక 
భార్యగా ఆమె వాక్కులను కాలరాచే నిబంధనను మనమెందుకు బలపరచాలి* 


ఒక ముస్తిం వివాహితకు తన భర్తతో గల బాంధవ్యాన్ని అంతం చేసేందుకు మత 
పరిత్యాగం కారణమవుతుందన్న విరుద్ద భావాన్ని ఈ ఆధునిక యుగంలో మన మెందుకు 
బలపరచాలి” ఇది వాదనలో ఒక భాగం. 


స లెజిస్టేటివ్‌ అసెంబ్లీ డిబేట్స్‌, 1938; వాల్యూం, పే 1098-1101 


225 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - (ప్రసంగాలు 





“పార్శీ వివావాం- విడాకుల చట్టం 1936లోని ౩2వ సెక్షన్‌ ప్రకారం- తన భర్త 
పార్శీ మతాన్ని పరిత్యజించాడన్న కారణంగా ఒక వివాహిత పార్శియువతి విడాకుల కోసం 
కోర్టులో దావా వేయవచ్చు. ఇందులో మొదటిది, విడాకులకు కారణం మతభావనలు 
గానీ, మత విశ్వాసాలుగానీ కావు. ఎందువల్ల నంటే మత మార్పిడి జరిగి రెండు సంవత్సరాలు 
గడిచి పోయినా క్తిదారు ee విధమైన అభ్యంతరం చెప్పకపోయినా ఆ వివాహాన్ని రద్దు 
చేసుకునే వాక్కు ఇద్దరిలో ఎవరికీ ఉండదు. రెండవ దేమిటంపా ఎదుటివారు మతాన్ని 
మార్చుకున్నారని ఆరోపించిన క్షక్షిదారుకు వివాహం రద్దు చేసుకునే హక్కు ఉంటుంది. 
ఈ చట్టంతో పాటు స్టానిక్తులె న మతం మారినవాళ్ల (నేటివ్‌ కన్వర్ట్‌) వివాహాల రద్దు. 
చల్డుం- ౫౫|- 1886ను పరిశీలిస్తే మతం మార్పిడి వివాహ బంధంపై ఇతర మతాల వారిలో 
కాడా ఎటువంటి ప్రభావం చూపుతున్నదో మనకు అర్దమవుతుంది. ఇది భారతదేశంలోని 
అన్ని మతాల వారికి వర్తిస్తుంది. ఒక భారతీయుడు [కై స్తవ మతంలోకి మారడం వివాహాన్ని 
రద్దు చేయదన్న సత్యాన్ని ఈ చట్టం గుర్తించింది. అయితే ఆ వ్యక్తి కోర్టుకు వెళ్లి, మతం 
మార్చుకోని తన జీవిత భాగస్వామి తనకు సంబంధించి వివావ విధులను సక్రమంగా 
నిర్వర్తించాలని కోరుకునే హక్కు ఉంటుంది. ఆ తరువాత వారికి ఒక ఏడాది గడువు 
ఇస్తారు. తమ .వె వాహిక బంధాన్ని. పునః (ప్రారంభించే విషయమై కొంతమంది ఇతర 
వ్యక్తుల సమక్షంలో భార్యాభర్తలిద్దరూ పరస్పరం ముఖాముఖి మాట్లాడుకోవాలని వారిరువురూ 
ఒక అంగీకారానికి రాలేకపోతే ఆత్మీయత లోపించిన కారణంగా, వారి వివాహం రద్దవుతుందని 
న్యాయమూర్తి ఆదేశిస్తాడు. ఆ వివావాం రద్దు అవుతుంది. అయితే మతం మార్చుకున్న 
కారణంగా కాదు. అందువల్ల, మతం మార్పిడి వివాహాన్ని రద్దు చేయలేదన్న సిద్దాంతం 
భారతదేశంలోని ప్రతి మతానికి వర్తిస్తుంది”. కేంద్ర అసెంబ్రీలోని మరొక ముస్రిం సభ్యుడూ, 
బిల్హు సమర్హకుడూ అయిన సయీద్‌ గులాబిక్‌ నౌరంగ్‌ బిల్దులోని సూత్రాన్ని సమర్ధిస్తూ 
ఇలా అన్నారు : అన్ని పరిస్టతుల్లానూ కూడా మతం విడిచిపెట్టడం అసంకల్పితంగా, 
తక్షణంగో, ఎటువంటి న్యాయ విచారణలతోనూ, కోర్టు ఆదేశాలతోనూ, ఇతర 
సంస్కారాలతోనూ పనిలేకుండా వివాహం రద్దవుతుందన్న అభిప్రాయం లేకుండానే బ్రిటిషు 
ఇండియాలోని కోర్టులు చాలా కాలం నడిచాయి. అదీ కోర్టు వారు చేపట్టిన న్యాయ 
విధానం. అయితే ఈ అంశంపై ప్రస్తుతం వానాఫీ జ్యూరిస్టులకు మూడు అధభి|పాయా 
లున్నాయి. బాకారా జ్యూరిస్టులు సంతరించుకున్న ఒక అభ్మిపాయం వేరే చోట నుండి 
స్వీకరించినది. అయితే అది కూడా సంపూర్ణంగా లేదు. దాన్నే నేను అనేక పార్శాలున్న 
పక్షపాత పరిస్థితి అంటాను. బాకారా అభిప్రాయం ఏమిటి అన్నది ఇప్పటికే కాబ్మీ తదితర 
వక్తలు చెప్పారు. మతాన్ని పరిత్యజించడం వల్ల వివావాం రద్దు అవుతుందని బాకారీ 
జ్యూరిస్టులు అంటారు. నిజానికి ఈ అంశంపై నేను సాధికారికంగా నూటికి నూరుపాళ్లు 


క్‌ లెజిస్రేటివ్‌ అసెంబ్లీ డిబేట్స్‌, వ1938, వాల్యూం-V, పుట 1953-55 
ae) (oe) 


పామాజక స్తబ్దత 227 


సరెన విధంగా చెప్పగలను. అదేమిటంతే- బాకారా అభ్మిపాయం ప్రకారం, వివాహం 
రద్దుకాదు, తాత్కాలికంగా నిలువు అవుతుంది. వివావాం తాత్కాలికంగా నిలువు 
చేయదిడుతుంది. అయితే, భార్య పశ్చాత్తాపపడి తిరిగి ఇస్తాం మతాన్ని స్వీకరించేటంత 
వరకూ ఆమె నిర్బంధంలో ఉంటుంది. రెండవ అభ్మిపాయం ఏ టల ద ముత పరిత్యాగం 
వల్ల ముస్తిం మహిళ తన భర్తకు భార్యహోదాను కోల్పోతుంది. కానీ అతని బానిస స్త్రీగా 
మారుతుంది. ఈ అభిప్రాయం ఫలితంగా ఉద్భవించే మరొక అభి|పాయ మేమిటంటే- 
ఆమె తన భర్తకు బానిసగా ఉండాల్సిన అవసరంలేదు. మొత్తం ముస్తిం జాతికంతటీకీ ఆమె 
బానిసగా మారుతుంది కనుక ఎవరెనా ఆమెను ఉంచుకోవచ్చు. మూడవ అభిప్రాయం- 
మత పరిత్యాగం వల్ల వివావ బంధానికి ఎటయివంటి విఘాతమూ తగలదు. బాకారా అభి పాయం 
లోని మొదటి అభిప్రాయాన్ని కోర్టువారు స్వీకరించారు. తీర్పులు, విచారణలు ఆ 
అభిప్రాయంపై ఆధారపడే ఉన్నాయి. 


(ప్రత్యేకించి ఈ ఒక్క ఉదాహరణలో మాత్రమే చట్ట పూర్వకంగా సరిదిద్దవలసిన 
న్యాయపూరిత తప్పిదాలు లేవని ఈ సభకు తెలుసు. ఇతర కేసుల్లో కూడా న్యాయ 
తప్పిదాలు, న్యాయ అభి పాయాల్లో విభిన్నతలు, అనిశ్సితాలు, చట్టపరమై న అస్పష్టతలు 
ఉన్నాయి. న్యాయ అభి|పాయంలోని తప్పిదాలు ఎప్పటికప్పుడూ చట్టం సరిదిద్దుతూ 
వుండాలి. 


ప్రత్యేకించి ఈ విషయంలో మాత్రం తప్పిదం తరువాత తప్పిదం కొనసాగుతూనే 
ఉంది. ఈ (ప్రశ్నను అర్చించే రూలింగుల్ని నాకు చూపండి. నా బిల్లుకు జవాబు లేదన్నది 
ఖచ్చితంగా (గహించవలసి ఉంది. ఎందుకంటే, కోర్టులు నాకు వ్యతిరేకంగా న్నిర్ధయించాలి. 
ఈ సభకు వచ్చి ఏదో ఒక విధంగా దీన్ని చట్టం చేయమని అడగనవసరం నాకు లేదు. ' 


మార్పును తీవ్రంగా ఆకాంక్షిస్తూ, ఈ బిల్లుకు మద్దతుగా చేసిన పె వాదనల్లొ 
దృఢత్వం లేదు. [కై స్తవులు, ముస్లిములు, పార్శిలకు సంబంధించి విడాకుల చట్టాల మధ్య 
విభిన్నతలు ఉన్నపుడు, మత మార్చిడ వాస్తవమై నదని రుజువెన షక్షంల్‌ - ముస్తిం చట్టం 
పార్ఫీ, [క్రైస్తవ చట్టాల కన్నా ముందుందని ముస్లిం చట్టాన్ని వెనుకకు తీసుకు వెళ్లడానికి 

అ లు లొ € లు 

బదులు, పార్శీ-కై స్తవ చట్టాలను అభివృద్ది పరచాలని (గహించడంలో కాజ్మే విఫలమయ్యారు. 
ముస్లిమ్‌ జ్యూరిస్టులలో విభిన్న ఆలోచనా దృక్పధాలు ఉన్న పక్షంలో, ముస్లిమ్‌ మహిళల 
స్వేచ్చను గుర్తించే అభ్యుదయ దృక్పధాన్ని స్వీకరించే ముస్లిం మహిళలను ఉంపుడు 
కత్తెగా మార్చే అనాగరిక పద్దతిని తొలగించే చట్టంతో సహకరించే విధంగా అది ఉందాలేదా 
అన్న విషయంపె నెరంగ్‌ పరిశోధిస్తూనే వున్నారు. అదలా ఉంచితే- ఈ మార్పు వెనుక 
అంతర్హీనంగా ఉన్న ఉద్దేశంతో ఈ చట్టపరమై న వాదనలకు సంబంధం లేకుండా పోయింది. 
ఒక వనిత కొత్త మతంలోకి అక్రమంగా మారడం, ఆమెను కొత్త మతంలోనే ఉండేలా 


228. డాక్టర్‌ బాబాసోహెట్‌ అంబేద్కుర్‌ రచనలు = ప్రసంగాలు 


స సు న్నా 





కారాణాలు చాక Ue య హాదా లక 


చూసి, తిరిగి పాత నుతంలోకి నెళ్లకుండా చూసేందుకు కొత్త మతానికి చెందిన ఒక 
వ్యక్తితో త్వరత్వరగా వివాహం జరిపించడం" - వీటిని ఆపాలన్నది ఈ మార్పు వెనకగల 
ప్రధాన ఉద్దేశం. ఒక ముస్లిం మహిళ హిందూత్యాన్ని స్వీకరించడాన్ని. ఒక హిందూ మహిళ 
ఇస్లాం మతాన్ని పుచ్చుకోవడాన్ని సామాజిక, రా రాజకీయ దృక్సధాల నుండి చూస్తే గొప్ప 
పరిణామాలు కనబడతాయి. ' 


అంకే - రెండు మతాల నుధ్య ఉన్న సంఖ్యాపరమై న తులనాత్మక స్థితిలో 
.వరుధ్యాలు చోటు చేసుకుంటాయి. ఒక మహిళ మతం మారినందువల్ల ఉత్పన్నమై న 
వె రుధ్యాలు కాబట్టి దీనిని ఉప్నేకించరు. జాతీయత పట్ల మహిళకు నిర్దిష్ట (ప్రమాణాలు 
ఉండవు. కానీ పురుషులలా కారు. జాతీయనాదా "న్ని పరిరక్షించడంలో మహిళల పాత 
మతం మార్పిడీ, అనంతరం వివాహాలను 
తమ సంఖ్య పరమైన బలానికి సంబంధించి మార్పు తెచ్చుకొనేందుకు హిందువులపై 
ముస్లిములు, ముస్టిములపై es అనుసరిస్తున్న విధ్వంసక చర్యలుగా పరిగణించారు. 
మహళల మతం మార్పిడి పశువుల Aaa అధ్వాన్నంగా దిగజారడంతో, మత 
పరమై న సమతుల్యతకు స్పస్టమై న సమతుల్యంగా పరిణ మించడంతో దాన్ని అరికట్టేందుకు 
ప్రయత్నించారు. ఈ చట్టం వెనుకగల ఈ వ వాస్తవమై న కారణాన్ని చట్టంలోని నాలుగవ 
సెక్టన్‌లోని రెండు నిబంధనల్లో చూడవచ్చు. ప్రతిబంధం-1లో ముస్లిం మతానికి చెందిన 
ఒక మహిళను తమ మతంలోకి పూర్చుకున్నప్పటికే మతం మార్పిడితో ప్రమేయం 
లేకుండా ఆమె ముఫ్రిం భర్తకే కట్టుబడి ఉండవచ్చని హిందువులు అంగీకరించారు. ప్రతిబంధం- 
2లో వివాహిత హిందూ మహిళను తను ముస్లిం మతంలోనికి మార్చుకున్నప్పటికీ వేరొక 
ముసల్మాన్‌తో ఆమెకు వివాహం జరిగినప స. ఆమె ఇస్టాం మతాన్ని వదిలిపెట్టిన పక్షంలో 
ఆమె వివాహం రద్దయిపోతుందని హిందూ మతానికి చెందిన పాతభర్త వద్దకు వెళ్లిపోయే 
స్వేచ్చ ఆమెకు ఉంటుందనీ ముస్తిములు అంగీకరించారు. అందువల్ల చట్టపరమై న ఈ 
మార్పులో అంతర్లీనంగా ఉన్న ఉద్దేశ్యం ఏమిటంటే - సంఖ్యాపరమై న సమతుల్యతను 
కాపాడటం, మహిళల హక్కులకు భంగం కలగకుండా చూడటం. ఈ రుగ్మతలో తగినంతగా 
పేర్కొనని మరొక రెండు లక్షణాలు కూడా ఉన్నాయి. ఒకటి అసూయ, సామాజిక 
వ్యవస్థలోని ఒకరు సంస్కరణకు ఉద్యమిస్తే రెండవ వారికి సహజంగా పుక్టే అసూయ 
ఇది. అటువంటి సంస్కరణ (ప్రభావం నియంత్రణా బలాన్ని ఇచ్చినట్లయితే ఒక్కోసారి 
అది శ్యతుత్వానికి కారణమవుతుంది. ఈ వైఖరిని అద్భుతంగా 'చిత్రీకరించే ఒక ఆసక్తి 
కరమైన సంఘటనని స్వామి శారదానంద రాశారు. 1926 ఏపిల్‌ 26వ తేదీ లిబరేటరో 
సంచికలో తన జ్ఞాపకాలను రాస్తూ ఆయన ఈ" సంఘటనను ఉదవారించారు. ఆయన 
మాటల్లో- 


ft 
J 

(i 

బ్రో 


/ : ఠః ॥ ee 
“సంతృప్తి కరంగాలేదు. bs నుహిళల 


మాలిన re? చాయతో 








“ల ఈ ఆంశంపై “ఎస్సే ఆన్‌ నేషనాలిటి గ్రంథంలో (గ్రంథ రచయిత రెనాన్‌ రాసినవి చూడండి... 


టో నె wa os 
స బవ మల. షి క 
wre as sie Wola 
చే నుక ర్‌ wt 3 పల 

3 “ షల 








babies aan న Uc 5 RNG 





“నెట్‌ కాన్గరెన్స్‌కు 'జాతీయతో అన్నపడం కావడం అదే తొలిసారి, చివరి సారికూడా. 
దానికీ నాయకత ఫం వహించే గ రనాడే ee సర sie అది ఒక హిందూ - 
కొన్ఫరెన్స్‌గానే ఉంది. నేషనల్‌ సోష న చేరిన ఏకైక మహమ్మదీయ ప్రతినిధి 
బార్భిలీకి చెందిన ముస్తీసావె హెబ్‌. సరే- ఒక హిందూ ప్రకేనిద్‌ నేనూ కల్సి బాల్య వితంతువుల 
“ఫునర్వివాహానికి అనుకూలంగా ఒక తీర్మానాన్ని ప్రతిపాదిం చడంతో సదస్సు (ప్రారంభమైంది. 
'సనాతనులు, పండితులు దాన్ని వ్యతిరేకించారు. ఇంతలో ముప్త తాను మాట్లాడేందుకు 
అనుమతి కోరారు. ఈ తీర్మానం హిందువుబకం సంజింథించి నదనీ అందువల్ల ముప్తీ 


po 


మాట్లాడవలసిన అవసరం లేదనీ దివంగత _ జ్‌ను ముప్తీ సాహెబ్‌తో చెప్పారు. దాంతో 
ముస ' కోపోద్రిక్తులయ్యారు. అయితే, సదస్సు అధ్యక్షుడు లోపం తన మీద ఉంచుకోకుండా 
ముఫ్తీ మాట్లాడేందుకు అనుమతించాకు. పొందూ శామాలు ప అనుమతించడం 
లేదనీ, అందువల్ల దానికోసం ఒత్తిడి తీసు ఫీ సాహెబ్‌ అన్నారు. 
మళ్లీ తమ మతం నుంచీ వేరే మతా: కి మార్చి తిరెగి మొదటి తో ఎ స్వీకరించిన 
[5 స్తవుల గురించిన తీర్మానంపై చర్చ జరుగుతున్నువుడు ముం సాహెబ్‌ మాట్టాడుతూ- 
హిందూ మతాన్ని వదలి పెట్ట వెళ్లిన ఒక వ్యక్తికి తిరెగి ఎట్ట పరిస్థతుల్ళొ లోనూ హిందూ 
మతంలో చేరే అవకాశం కల్పించ కూడదని కోరాడు” అస్పృ శ్యులకు సంబంధించి కూడా 
ముస్తిముల వైఖరిని తెలియజేసే మరొక సంపఘుటన ఉంది. అణచి వేయబడ్డ వర్గాలను 
ముస్తిములు ప ప్పుడూ హేయంగానే చూస్తూ ఉంటారు. ఈ అణచివేయబడ్డ వర్గాలను 
కలుపుకొని హిందువులు మరింత బలపడవచ్చున్న ముస్లిముల భయమే హిందువుల, ముస్టముల 


ఓ 


| 
హు! 
fy 
శే 
గే 
er 


ర 


౩ . 


గ 


మధ్య అసూయకు కారణమైంది. జనాభా వివరాల ss అణచివేయబడ్డ వర్గాలను 
హిందువులుగా చేర వద్దని 1909లో సంవత్సరంలో ముస్తిములు సూచించారు. 1929లో 
కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉప పన్యసీస్తూ మవామ్మద్‌ అలా 1909లో ముస్ర్టిములు చేసిన సూచన 
పరిమితులను దాటిపోయారు. 


లా త 


ఆయన చెప్పిన దేమిబంతే 


“ఈ. కలహాలన్నీ చిన్న పిల్లల చేష్టలు. మతపరమైన కార్య కలాపాలు స్నేహ 
పూరిత వాతావరణంలో సర్దుబాటు కాని షక్షంల్‌ - ఈ శ!తువె ఖరుల గురించి ఆరోపించేందుకు 
ఒక రంగాన్ని సులభంగా కల్పించగల వారెవరు" అన్న (ప్రశ్న ఒకటుంది. 


' అణచివేయబడ్డ వర్గాలను హిందూ సమాజం త్వరగా తమలో విలీనం చేసుకోని 
పక్షంలో ఈ (ప్రశ్న ఆ వర్గాల వారిదవుతుంది. |క్రే స్తవ సంస్థ ఇప ్పటికే తీరికలేకుండా ఉంది. 
దానితో. ఎవరూ గొడవ పడరు. అయితే హిందూ సంస్థల, ముస్లిం సంస్థల పరిస్టితి ఒకేలా 
ఉంది. పీడితవర్గాల మత మార్పిడి కోసం భార్‌ సాయిల్‌ = మిషనరీ సాసె టీని నిర్వహించగల 
'సమర్హుడూ, వరద ఉన్నవాడూ, ధనవంతుడూ అయిన ఒక పెద్ద మనిషి నాకొక. 


230 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు ఆ (ప్రసంగాలు 





సలహా ఇచ్చాడు. అదేమిటం కః 


“దేశంలోని ఏయే ప్రాంతాల్లో హిందూ, ముస్తిం మిషనరీలు పనిచేస్తున్నాయో, ఆ 
(ప్రాంతాలను హిందూ ముస్తిం సంబంధిత (ప్రాంతాలుగా విభజించాలి. ఒక్కో మతం ఒక్కో 
సంవత్సరానికి లేదా అవసరమై న పక్షంలో దీర్హ కాలికంగా పనిచేసేందుకు సిద్ద పడాలి. 
విలీనానికి కానీ మత మార్పిడికి కానీ సిద్దపడిన వ్యక్తుల సంఖ్యను అంచనా వేయాలి. ఈ 
అంచనాలు కార్మికుల సంఖ్య, ఒక్కో మతం వెచ్చించగల నిధుల మీద ఆధారపడి వుండాలి. 
అంతకుముందటి వాస్తవ సంఖ్యలతో ఈ అంచనాలను పరగ్షీక్షించాలి. ఇవన్నీ కూడా హిందూ 
మతానికి చెందిన పెద్ద మనుషులతో ఒక ఒప్పందానికి వచ్చేలా ఉండాలి”. ఈ పద్దతిలో 
విలీనం కానీ, మత మార్పిడి కానీ చేసేందుకు రెండు మతాలకు కూడా స్వేచ్చ ఉంటుంది. 
హిందూ సోదరులు ఈ సలహాను ఏ విధంగా స్వీకరిస్తారో నేను చెప్పలేను. అయితే 
మనస్ఫూర్తిగా నిజాయితీగా ఈ సలహాను నేను వారియందు తాత్కాలిక పద్దతిపై ననే 
ఉంచుతున్నాను. బరోడా రాషంలోని 'కాళిప్రజల' కేంద రాష్ట్రాల్లోని గోండుల పరిస్థితిని 
నేను కళ్లారా చూశాను. ఇది మనందరి బాధ్యతేనని నేను అంగీకరిస్తున్నాను. వారిని హిందువులు 
తమ సమాజంలో విలీనం చేసుకోకపోతే మిగిలిన వాళ్లంతా చివరకు సనాతన హిందువులతో 
సహా అందరూ కూడా వాళ్లని అస్బృఫ్యలుగా చూడటానికి అర్లత కోలో తారు. మత 
మార్పిడి వారినందరిని మారుస్తుంది. ఇది మతం మార్పిడికి కూడా గొప్ప విషయమే 
కదా, 


మరొక అంశం సన్నాహాలు. ఎటువంటి తీవ్రత లేకుండా రెండు మతాలవారు 
పరస్పరం సన్నాహాలు (ప్రారంభించారు. రెండు శత్రు రాజ్యాల మధ్య ఆయుధ పోటీలా 
ఉంది ఇది. హిందువులకు బెనారస్‌ విశ్వవిద్యాలయం ఉంటే ముస్టింలకు ఆలీఘడ్‌ 
విశ్వవిద్యాలయం ఉండి తీరాలి. హిందువులు శుద్ది ఉద్యమాన్ని (ప్రారంభిస్తే ముస్లిములు 
తాబ్దిగ్‌ ఉద్యమాన్ని (పారంభించాల్సిందే. హిందువులు 'సంఘటన్‌ మొదలు పెడితే తంజీమ్‌తో 
ముస్లిములు దాన్ని ఎదుర్కోవల్సిందే. హిందువులకు ఆర్‌.ఎస్‌. ఎస్‌. ఎస్‌! ఉంకే కాక్సారో 
(ముస్లిం స్వచ్చంద కార్యకర్తల సంస్థ) నిర్వహించి ముస్తములు జవాబు చెప్పితీరారి. 

సమాజ రణరంగంలోని ఈ పోటీ యుద్ధభూమిలో కృత నిశ్చయంతో ఉన్న 
దేశాలకు ఉండేటటువంటిీ స్ఫూర్తితో నడిపించింది. హిందువులు తమపై ఆధిపత్యం కొనసాగి 
“రేమోనని ముస్రిములు భయపడేవారు. ముస్లిములు మళ్లీ తమని పాలిస్తారీమోనని 


"వులు భావించేవారు. ఇరుమతాల వారు కూడా యుద్ద నన్నద్దులె కనబడేవారు. 
“న్నాహాలను గమనించేవారు. 





". హిందూ స్వచ్చంద కార్యకర్తలతో రూపాందింపబడిన రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘటన. 
స్వచ్చంద కార్యకర్తల సంస్థ 


సామాజిక స్తబ్ధత 251 
ఇది ఒక భయంకరమై న పరిస్థితి. ఒక భీతావవామయం. హిందువులు తమలో 
తాము బలాన్ని కూడగట్టుకుంకు ముస్తిములు భీతావవామై పోయేవారు. ఆ భయాన్ని 
ఎదుర్కొనేందుకు ముస్టిములు తమ శక్తులను పెంచుకునేందుకు (ప్రయత్నిస్తే హిందువులు 
అదే పనిచేసి వారితో సమానస్థితికి చేరుకునేవారు. ఇలా సన్నాహాలు జరుగుతుంటే 
మొత్తమంతటా అనుమానం, రవాస్యం, కుట్ర అని అనిపించేది. రెండు మతాల మధ్య 
అనివార్యమై పోయిన 'యుద్ధం' గురించి ప్రతి ఒక్కరూ భయపడుతూ సన్నద్ద మవుతూండటం 
వల్ల (ప్రశాంత పరిష్కారానికి గల అవకాశాలు కూడా విషపూరితమై పోయాయి. అటువంటి 
పరిస్థితుల్లో- హిందువులు, ముస్టిములు ఏమీ చేసుకోబోవటం లేదనీ, ఎదుటి వారి సవాల్‌ని 
ఎదుర్కొనేందుకు సన్నద్ధ మవుతున్నారు తప్ప మరేమీ లేదనీ, ఇది చాలా సహజమని, 
తమంతట తామే తెలునుకున్నారు. ఇది మనుగడకోసం పోరాటం. మనుగడలో 
ప్రమాణాలకోసం కాదు. దీన్ని మనం మనుగడ కోసం గానే లెక్క వెయ్యాలి. దీన్నించి 
రెండు సంగతులు చెప్పవచ్చు. మొదటిది ఏమిటంకే- హిందువులు, ముస్లిములు ఒకరినొకరు 
శత్రువులను ఎదుర్కొనేందుకు తమలో ఉన్న సామాజిక రుగ్మతలను నివారించడాన్ని 
ఒదిలి పెస్టేశారు. ఇది అభిలషణేయమై నదేనా? అది. ఎలా అంతమవాలి? సామాజిక 
రుగ్మతలవల్లి సమస్యలు ఎద్దురె నప్పుడు వాటిని ఒక పక్కన పెట్టి వేయటం అభిలషణీయమని 
ఎవరూ అనరు. సామాజిక రుగ్మతలున చోట అవి బాధలకూ, అన్యాయానికీ చిహ్నాలుగా 
మారక ముందే వాటిని నిర్మూలించాలి. ప్రతిచోటా ఉన్న సామాజిక, ఆర్థిక రుగ్మతలే 
. విప్లవానికి నాంది పలుకుతాయి. సాంఘీక సంస్కరణ రాజకీయ సంస్కరణకు నాంది 
సలుకుతుందా, రాజకీయ సంస్కరణ సాంఘీక సంస్కరణకు నాంది పలుకుతుందా అన్నది. 
వివాదాస్పద విషయమే కావచ్చు. అయితే రాజకీయ సామాజిక నంన్కరణలకు, 
ఉపయోగపడటమే రాజకీయాధికారానికి పరిపూర్ణత అనడంపై రెండు అభిప్రాయాలు 
ఉండవు. సమాజాన్ని పట్టి పీడించి నాశనం చేస్తున్న అనేక రుగ్మతలను రాజకీయాధికారం 
నిర్మూలిస్తుందన్న అభిప్రాయానికి న్యాయం జరగని పక్షంలో, రాజకీయాధికారం కోసం 
చేస్తున్న పోరాటమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. అయితే ఏదో ఒక, 
విధంగా హిందువులు ముస్తిములు రాజకీయాధికారం లోనికి ప్రవేశిస్తే- ఆ అధికారాన్ని 
వాళ్లు సాంఘిక సంస్కరణలకు ఉపయోగిస్తారని ఏం ఆశించగలం? ఆ విషయానికి సంబంధించి. 
'వేటువక్టితి ఆశలు పెట్టుకోలేం. హిందువులు, ముస్లిములు ఒకరినొకరు శతువులుగానే 
పరిగణించుకుంటున్నంత కాలం, ఆ శ[తువులను ఎదుర్కొనేందుకు సన్నాహాలు 
చేయడంలోనే వారి (శద్దాసక్తులు సరిపోతాయి. హిందువులకు వ్యతిరేకంగా ముసల్మానులు, 
ముసల్మానులకు వ్యతిరేకంగా హిందువులు ఐక్య సంఘటనలు నెలకొల్పు తున్నంతకాలం, 
నడుస్తున్నంత కాలం సామాజిక రుగ్మతల మీద నిశ్శబ్దిమై న కుట జరుగుతూనే వుంటుంది. 
ఈ రుగ్మతలు భయంకరమై నవిగా మారి, తక్షణ పరిష్కారం కోరే స్థితిలో ఉన్నప్పటికీ 


232 డాక్టర్‌ బాబాసోహెబ న్‌ అంబేద్కర్‌ రచనలు - (ప్రసంగాలు 





ముస్తిములు కానీ, హిందువులు కానీ వాటిపై శ్రద్ద చూపరు. దీనికి కారణం చాలా చిన్నది. 
సంఘ సంస్కరణలకు చేపష్టే (పతి చర్యా సంఘాన్ని విభాగాలుగా విభజించి తద్వారా తమ 
మతాన్ని బలహీనం చేస్తుందని, ఆ తరువాత అవతలి మతం వారి సవాలును ఎదుర్కొనేందుకు 
తమకు బలం సరిపోదని ఆలోచించి సంఘ సంస్కరణకు ఏ ఒక్కరూ కూడా చొరవ 
తీసుకోరు. ఒకమతం వేరొక మతాన్ని శ[తువుగా చూస్తున్నంత కాలం సామాజిక ప్రగతి 
ఉండదని స్పష్టంగా చెప్పవచ్చు. ఇరుమతాల వారి ఆలోచనలపై చర్యలపై ఛాందస వాదం 
ఆధిపత్యం కొనసాగుతూనే ఉంటుంది. 


ఈ శ్యతుభావన ఎన్నాళ్లకు అంతరిస్తుంది? ఒకే రాజ్యాంగం నీడలో, ఒకే దేశానికీ 
చెందిన సహోదరులుగా హిందువులు, ముస్తిములు జీవించేకాలం వస్తే ఇది అంతరించినప్టు. 
ఒకే రాజ్యాంగం ఉంటు సంఖ్యాపరమై న సమతుల్యత దెబ్బతింబుందన్ను భయమే హీందువు 
అకు ముస్టిములను శత్రువులుగా, ముస్తిములకు హిందువులను శత్రువులుగా మారుస్తోంది. 


ఇది ఇలాగేకొనసాగితే- దీనిన చికిత్స స్పష్టంగా పాకిస్తానే! శతుభావనలు ఏర్పడటానికి 
దారితీసిన ప్రధాన కారణాలను అది తొలగిస్తుంది. హిందువులు, ముస్తిముల మధ్యగల 
పరస్పర ఆక్రమణభయాన్ని, పరస్పర బానిసత్వ భయాన్ని కూడా పాకిస్తాన్‌ నిర్మూలిస్తుంది. 
పాకిస్తాన్‌కు, హిందుస్తాన్‌కు స్వతం[త్య రాజ్యాంగాలను కల్పిస్తే రోజూవారి జీవితంలో 
బలాల సమత్యులతను కాపాడుకునేందుకు జరుగుతున్న నిరంతర పోరాటాన్ని అవి 
నిర్మూరిస్తాయి. (ప్రస్తుతం ముడపడుతున్న తక్షణ సామాజిక [ప్రాముఖ్యంగల ప్రధానాంశాలను 
చేపట్టలా చేస్తాయి. స్వరాజ్య పోరాటంలోని ప్రధానాంశమై న ప్రజల జీవిత విధానాలను 
మెరుగు పరుస్తాయి. అటువంటి వాదనలు ఏవీ లేకుండా, ఒకరి చేతుల్లో మరొకరు 
ఓడిపోతామేమోనన్న భయంతో ముస్లిములు, హిందువులు చర్య, ప్రతిచర్యలకు దిగుతున్నారు. 
పోరాట సన్నాహాలు ఎప్పుడూ కలిసి సంఘ సంస్కరణరికన్నా ముందే ఉంటాయి. 
అందువల్ల సామాజిక స్తబ్దత కొనసాగి తీరుతుంది. ఇది సహజం. ఎవరూ ఆశ్చర్య పడవల్సిన 
పనిలేదు. బెర్నార్డ్‌ష చెప్పినట్టు “విజేత దేశం క్యాన్సర్‌ రోగి వంటిది. అతడు దేన్ని 
గురించీ ఆలోచించడు. ఆరోగ్య వంతుడు తన ఎముకల గురించి పట్టించుకోనట్టు, ఆరోగ్య 
కరమైన దేశం కూడా జాతీయత గురించి ఆలోచించదు. అయితే, “ఒక దేశ జాతీయతను 
చిన్నాభిన్నం చేసినట్టయితే, దాన్ని తిరిగి పొందడం గురించి. తప్పు అది మరి దన్ని 
గురించీ ఆలోచించదు. జాతీయవాదుల ఆకాంక్ష సఫలమయ్యేంత వరకూ, ఏ సంస్కర్త, 
ఏ వేదాంత్‌, ఏ మతబోధకుడి మాటలూ కూడ ఆ దేశం వినదు. ఏకీకరణ, సరళికరణల 
గురించి తప్ప ఎంత (ప్రధానమై న విషయాలనె నా ఆ దేశం పట్టించుకోదు '. 


హిందువులనుండి వేరు పడదామనుకుంటున్న ముస్టిమ్‌ల ఏకీకరణ జరగకపోతే, 
ఒకరిపై మరొకరి ఆధిపత్యం ఉంటుందేమానన్న భయం నుంచీ ముస్లిములు, హిందువులు 
విముక్తి కాకపోతే, ఈ సామాజిక స్తబ్దత అనే అనారోగ్య పరిస్టితి బాగుకాదు అనడంలో. 
సందేవాంలేదు. 


11 


మతపరబున ayn 


మతపరమైన దౌడు 


హిందువులకు ముస్తిముల మీద, ముస్టిములకు హిందువుల మీద ద్వేషభావం 
వున్నట్లుగా ఆషామాషీ పరిశీలకునికి కూడా గోచరించే విషయం. హిందువులకు ఈ 
ద్వేషభావం ఇప్పుడిప్పుడే అలవడటం మొదలైంది. కాని ముస్తిములకు ద్వేషభావం 
స్వతహాగా ఆదినుండి ఉంది. కొంతకాలం తర్వాత హిందువులు ముస్తములను ఈ. 
విషయంలో అధిగమిస్తారనవచ్చును. కానీ నేడు మత ద్వేషాన్ని (ప్రదర్శించడంలో 
ముస్త్టిములు హిందువుల కంటు చాలా ముందున్నారు. 


మత కలహాలను గురించి చర్చించిన అధ్యాయంలో ముస్లిముల సాంఘిక ద్వేషాన్ని 
గూర్చి సవివరంగా చెప్పడమైంది. ముస్లిముల రాజకీయ ద్వేషాన్ని గూర్చి సంక్షిప్తంగా 
వివరించడం అవసరం. ఎందుకంటే ఈ రాజకీయ ద్వేషాన్ని మనం తేలిగ్గా తీసుకొనేందుకు 
వీలులేనంత రుగ్మతను సృష్టించింది. 


ముస్టిముల రాజకీయ దే సషానికి మూడు ముఖ్య కారణాలున్నాయి. ఏనాటికానాటికి 
పెరుగుతున్న ముస్తిముల రాజకీయ ఆకాంక్షలు మొదటగా చెప్పుకోవాలి. వీటికి నాంది 
1892 సంవత్సరం. 


1885లో భారత జాతీయ కాంగగైెస్‌ని స్థాపించారు. స్వపరిపాలనా కాకుండా 
సమర్హమై న పరిపాలన కావాలనే ధ్యేయంతో అది (ప్రారంభమై ౦ది. దీనికి జవాబుగా 1861 
చట్టం ద్వారా ఏర్పాబైన (ప్రాంతీయ కేంద్ర శాసనసభల స్వభావాన్ని మార్చవలసిన 
ఆవశ్యకతను ఆంగ్ల ప్రభుత్వం గుర్తించింది. కాంగ్రెసు ఆందోళన అంకుర దశలోనే 
ఉన్నందువర్ణి వాటినే అందరి అభిమానం సంప్రాదించేటట్టు ఆంగ (ప్రభుత్వం సంపూర్తిగా 
రూపాందలేక పోయింది. రంగుపులిమితే. చాలనుకున్నది. తదనుగుణంగా పార్లమెంటు 


236 డాక్టర్‌ బాబాసోహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 





1892లో భారత శాసనసభా చట్టాన్ని అంగీకరించింది. ఈ చట్టంలోని రెండు ప్రధానాంశాల్ని 
మరచి పోకూడదు. ప్రభుత్వం తొలిసారిగా ప్రజాసభలను ఏర్పాటుచేయడానికి (ప్రజా ప్రాతినిధ్యం 
మూల నూతంగా అంగీకరించింది. ఇది ఎన్నిక సూత్రం మీద కాదు, నామినేషన్ల సూతం 
(ప్రకారం. 


అయితే ఈ నియామకానికి ముందు ఆ వ్యక్తి ముఖ్యమైన ప్రజాసంస్టలె న 
పురపాలక సంఘాలు, జిల్టా బోర్డులు, విశ్వవిద్యాలయాలు, వ్యాపారసంఘాలు, ఇత్యాదుల 
చేత ఎంపిక అయిఉండాలి. భారత రాజకీయ రాజ్యాంగ విధానంలో మత ప్రాతిపదిక పె 
ముస్లిములకు ప్రత్యేక ప్రాతినిధ్యాన్ని ఈ చట్టాన్ని పురస్కరించుకుని ఏర్పాటుచేసిన 
శాసన సభల్లో తొలిసారిగా కల్పించడమె ౦ది. 

ఈ మత (ప్రాతిపదికను ఎలా ప్రవేశపెట్టాలో అగమ్యగోచరం. ఎందుకంకు మూడో 
కంటికి తెలియకుండా అతి రహస్యంగా దీన్ని (పవేశపెట్టరు. (పత్యేక (ప్రాతినిధ్య సూతం 
ఈ చట్టంలో చోటుచేసుకోలేదు. చట్టం దీన్ని గూర్చి ఏమీ చెప్పటంలేదు. ఆసక్తి 
ఉన్నవారికీ, వర్గాలకూ (ప్రాతినిధ్యం ఇవ్వాలనే దాంట్లో ముస్తిములను . చేర్చాలన్న 
విషయం నియమావళిని తయారుచేసే బాధ్యత వహించిన వారికిచి ఎన ఆదేశాల్లోనే ఉంది 
కాని చట్టంలో కాదు. 


దీన్ని ఎవరు ప్రవేశపెట్టారనేది పరమరవాస్యం. ఏ ముస్తిం సంస్థల కోరిక మేరకీ ఈ 
(ప్రాతినిధ్యాన్ని ఇవ్వలేదు. ఇది ఎవరి మస్తిష్కంలో మెదిలింది? వెశ్రాయి డఫరిన్‌ 
శాసనసభలో ప్రాతినిధ్య (ప్రాతిపదికను గూర్చి విపులీకరిస్తూ, ఇంగ్లండులో లాగ కాకుండా 
భారతదేశంలో ఆసక్తి దారులను దృస్టిలో పెట్టుకొని (ప్రాతినిధ్యం ఇవ్వాల్సిన ఆవశ్యకతను 
1888లోనే వక్కాణించారు. కాబట్టి డఫరినే ప్రవేశపెట్టారని అనుకోవచ్చు. మరొక 
చిత్రమైన ప్రశ్నేమంటే డఫరిన్‌ ఇలాంటి పధకాన్ని వేయడానికి కారణమేమిటి? మూడు 
సంవత్సరాల (క్రితం స్థాపించిన భారత జాతీయ కాంగ్రెస్‌ నుండి ముస్తిములను దూరంగా 
ఉంచటానికే ఇది జరిగిందనుకోవచ్చు. అదిలా ఉండనీయండి, తొట్ట తొలిసారిగా భారత 
రాజ్యాంగంలో ముస్తిములకు ప్రత్యేక (ప్రాతినిధ్యం ఇవ్వడమనే ముఖ్యాంశం ఈ చట్టం 
మూలంగానే, చట్టం, నియమావళి, ఎంపిక చేసుకునే వాక్కు ముస్లిం వర్గానికి ఇవ్వకపోగా, 
ఎన్ని స్థానాలు ముస్లిములకు కేటాయించబడాలో కూడా చట్టం చెప్పలేదు. ప్రత్యేక 
lk మొదటి రౌండ్‌ కేబుల్‌ నమావేశంలోని అల్ప సంఖ్యాకవర్గారి ఉపకమిటీలో మవామ్మట్‌ సీ 

చేసిన ఉపన్యాసాన్ని చూడండి. 

2. రాజా నరేం్మద్రనాద్‌ ఉపన్యాసాన్ని చూడండి పేజీ 65లో 1887 డిశంబర్‌ 28 న్లాటి లక్నో, 


3.1887 డశంబర్‌ 28నాటి లక్నో, 188కమార్చి 11నాటి మీరట్‌ ఉపన్యాసాలందు వఠీ సయ్యద్‌ 
ఆవామద్‌ ముస్తిములమ కాంగ్రెస్‌లో. చేరవద్దని ఉదో రించాడు. తన అధ్యక్షోపన్యానంలో తన రెండు 
ఉపన్యాసాలను చారిత్రకమై నవని వర్ణించాడు. 


మతపరమైన దాడీ 237 





(ప్రాతినిధ్యం ఉండాలనే వాక్కును ఈ చట్టం ముస్లిములకు (ప్రసాదించింది. 

ఈ (పత్యేక ప్రాతినిధ్య సూతం సలహా మొట్టమొదట ఇంగ్రీషువాళ్త నుండే 
వచ్చినప్పటికీ ముస్లిములు ప్రత్యేక రాజకీయ వాక్కుల సాంఘిక (ప్రాముఖ్యాన్ని 
గుర్తించకపోలేదు. కాబట్ట శాసనభల సంస్కరణ, తర్వాత జరగబోతుందని 1909లోనే 


తెలుసుకున్న ముస్టిములు తమకుతామేో వె శాయి మంటను కలుసుకొని. కీఠది కోరికల్ని 
ఎలిబుచ్చారు. 


i) సంఖ్యా బలం, సాంఘిక అంతస్తు, ఒక (ప్రాంతంలోని ప్రభావం లాంబి వాటిని బట్ట 
పురపాలక సంఘాలు, జిల్లా బోర్లుల్లో ముస్తిములకు [ప్రాతినిధ్యం ఇవ్వాలి. 

i) విశ్వ విద్యాలయాల పాలక వర్గాల్లో ముస్రిములకు (ప్రాతినిధ్యం కల్పిస్తామనే హామీ 
ఇవ్వాలి. 

iil) మహమ్మదీయ భూస్వాములు, న్యాయవాదులు, వ్యాపారులు ఆసక్తి ఉన్న ఇతరులు 
స్థితి మంతులెన పట్టు భ(దులు జిల్లా బోర్డు సభ్యులు, పురపాలక సంఘాల 
సభ్యులు, ఓబర్లుగా ఉంటారు. ఓటర్లు ఎన్నుకున్న ముస్తిములకు (పాంతీయ 
మండలుల్లో [ప్రాతినిధ్యం కల్షించాలి. 

Iv) ఇంపీరియల్‌ శాసనసభలో ముస్తిముల (పాతినిధ్య సభ్యుల సంఖ్య వారి సంఖ్యాబలం పె 
ఆధారపడి ఉండదు.ముస్టిములు నిషృలమైన అల్ప సంఖ్యాకులుగా ఉండబోరు. 
ముస్తిం న్యాయవాదులు, వ్యాపారులు, [ప్రాంతీయ శాసనసభ్యులు, ఉన్నత విద్యా 
వంతులు ఈ ఓటర్లచే వీరు సాధ్యమైనంత వరకూ ఎన్నిక అవ్వాలి. 

ఈ కోరికలకు అనుమతి లభించింది. 1909 చట్టంలో వీటిని పొందు పరిచేరు. 

ఈ చట్టం కింద ముప్టములకు | 
1) వారి ప్రతినిధులను ఎన్నుకొనే వాక్కు 2) వారి ప్రతినిధులను ప్రత్యేక 

నియోజకవర్గం ద్వారా ఎన్నుకొనే హక్కు 3) జనరల్‌ నియోజక వర్గంలో కూడా ఓటు 

వినియోగించుకొనే వాక్కు లభించాయి. 
ఈ దిగువ పట్టికలో ముస్లిములకు 1909 చట్టం ద్వారా సంక్రమించిన |పాతినిధ్యపు 
నిష్పత్తి పొందు పరచడమె ౦ది. 


4 ఈ ప్రతినిధి వర్గం “ఆదేశం మేరకి జరిగిన ప్రదర్శన" అని కాంగ్రెస్‌ అధ్యక్షునిగా మహమ్మదాలీ 
అన్నాడు' 


sre 
dl 
LG 
0G 
Gt 
PG 
67 
67 
89 
tl 


719 
క్ట 


vl 
9l 
dl 
8c 
0c 
GG 
tc 
bg 


cl 


ఆంభైఆంవాంత్రిరయాయాణ SETAC ool. gemoe Séog Bas sgige Ss PY ౯6 , 


[ ఫ్‌ గ 3 er Gl 
జ 8 9 Ce 7 | 
శో 9g 01 - ce ౩ రి 
౮. గ్రా “of = p 1 1 
| p él: క p 1 1 
జ్డ p 91 - ల. 
్జ L +1 | p I: 1 
శ g ot I ర్‌ 61 15 
| తా ర: = ర Gr 25 
It 01 6 9 L 9 g 
669 
te రార 00ర్గావ ste) 
గ ge gxofe wes దా 
(yy ండ్‌యై 6 ంర్తవరినణ. ౧ర్లివరం సిం సనా ంస్‌ణు 
fe ణం cafes see 


౦౧౦౫ 


ge ౦ 
ంఫ్‌య్లై 


confkog అల యదా ఉదిడింణగ్ర 


gc 
LT 
9౮ 
67 
[1 
09 
Gy 
Gy 
09 
£ 


Tt: NW స క 


లం 
cls ఈ 
Seog sof 
(సర్గల్లణ లభిం 
cle  జంతిరాణాణి 
20 cng దీ" ఇలింణం 


0౬ 
OE 
OE 
09 
09 
09 
09 
09 
09 
శో 


tow sofen 
ofge Rane 
ర్లణరయ్రారంది 

€ జూ 

దొ oe 6061 


ంఏలడణజా! ఇధండ్రం ఏంందగ వంజథిల అరా ందవఖ టలు 6067 ్వాంంగ్గీణ్ల “్యూదయ్వెర్లుంట 


042% 
శం 
Feeog 
శ్రిలైంస్‌ఖ 
neg 
COMO ¢ 
CORO 6౮ 
ole 
oxpRQe 
1 


ogo) 
0 


మతపరమైన దాడి 239 





పంజాబు, మధ్య రామాలు మినహా అన్ని రా[మ్రైల్లో ఈ ఏర్పాటు అమలయింది. 
పంజాబు ముస్లిములకు ఈ ప్రత్యేక రక్షణ అవసరమని పంజాబు రాష్ట్రంలోనూ, అప్పుడు 
శాసనసభ లేనందువల్లి సెంటల్‌ (ప్రావిన్సోస్‌లో ఈ ఏర్పాటు అమలు పరచలేదూ. 

1916 అక్టాబరులో ఇంపీరియల్‌ శాసనసభ్యులు పందొమ్మిది మంది వై శ్రాయి 
ఛేమ్స్‌ ఫర్జుకు రాజ్యాంగాన్ని సవరించాలని చిన్న నోటు పంపించేరు. తక్షణమే, ముస్లిము 
వర్గం తరుపున ముస్తములు అనేక కోరికలతో ముందుకు వచ్చారు. అవి ; 
i) పంజాబు మధ్య రాష్ట్రాలకు (ప్రత్యేక (ప్రాతినిధ్య నూ|తాన్ని విస్తృత పరచడం. 
1) (ప్రాంతీయ శాసనసభలో, ఇంపీరియల్‌ శాసనసభలో ముస్లిములకు సంఖ్యాబలం 

నిర్ణయించడం 
i) ముస్లిములకు వర్తించే మతాచార వ్యవహారాల విషయంలో రక్షణ. 

ఈ కోరికలపై హిందూ ముస్టిముల మధ్య జరిగిన మంతనాలు లక్నో ఒప్పందంగా 

జగద్విదితం. ఈ ఒప్పందంలో రెండు షరతులున్నాయి. ఒకటి శాసనసభ నిర్మాణానికీ 
సంబంధించింది. 


అనధికార దిల్లు, షరతు, లేదా తీర్మానం హిందూ ముస్తిములలో 'ఏ ఒక్కరికి 
వర్తించినప్పటికీ ఆ వర్గంలో నాలుగింట మూడువంతుల సభ్యులు (ఆ శాసనసభలో లేదా 
ఇంపీరియల్‌ సభలో) అంగీకరించినట్లయితేనే కార్యక్రమం కొనసాగాలి. రెండో షరతు 
ముస్తిం (ప్రాతినిధ్య నిష్పత్తికి సంబంధించింది. పెక్కు రాష్ర్టాల్లో ప్రత్యేక నియోజక వర్గాల 
ద్వారా (ప్రాంతీయ శాసనసభలకు ఎన్నుకోబడిన విధంగానే, ఇంపీరియల్‌ శాసన సభకు 
కూడా ఎంబ్పకె న భారత సభ్యుల్లో సాధ్యమై నంత వరకూ మూడింట ఒక వంతు 
ముస్రిములు తప్పనిసరిగా ఉండటం. 


ముస్తిం [ప్రాతినిధ్య విషయంలో (ప్రాంతీయ శాసనసభలో ముస్తిముల దామాషా 
(ప్రాతినిధ్యం ఈ విధంగా ఉండాలని అంగీకరించారు. 
(ప్రాంతీయ శాసనసభలకు ఎంప్లీకెన భారతీయ సభ్యుల శాతం 


పంజాబు = 50 

ఐక్య రా(బాలు త 30 

బెంగాలు ఆ 40 

బీహారు, ఒరిస్సా అ 25 

మధ్య రా(బ్దాలు జ 15 

మద్రాసు క 15” 
బొంబాయి అ తత 

పంక ద్రవ. ానననభ 152 ఏర్పడింది. 


2. కారణాంతరాలవర్రి ముస్తిం ప్రాతినిధ్య. దామాషా పరిష్కృతం కాలేదు. 


240 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - (ప్రసంగాలు 


ముస్లిముల ఈ [ప్రాతినిధ్య నిష్పత్తి స్థానాలను కల్పిస్తూ 1909 చట్టం ప్రకారం 
ఉన్న జనరల్‌ నియోజక వర్గంలోని రెండవ ఓటు వాక్కును తీసివేస్తారు. లక్నో 
ఒప్పందాన్ని మాంటేగు-ఛే్స్‌ఫర్జు నివేదిక (ప్రతికూలంగా విమర్శించింది. ఇది ఇరువురి 
మధ్య ఒప్పందం కావడం వల్ల ఆంగ్ల ప్రభుత్వం దీన్ని తోసి రాజని దీనిస్థానే తన 
నిర్ణయాన్ని రుద్ద దలచుకోలేదు. రెండు షరతులు ప్రభుత్వం అంగీకరించి భారత 
ప్రభుత్వ 1919 చట్టంలో రూపాందించినట్టివి. శాసనానికి సంబంధించిన షరతును 
మరొక విధంగా అమలు పరిచారు. ఆంగ్ల ప్రభుత్వంలోని పౌరులు పాటించే మతం, 
మతపరమైన ఆచార వ్యవహారాలను వ్యతిరేకించే బిల్దును శాసన సభ్యులకు వదిలే 
బదులుగా భారత శాసన సభల్లో ఏ సమావేశంలో కూడా గవర్నరు జనరలు ముందు 
అనుమతి లేనిదే (ప్రవేశ పెట్టరాదని పొందు పరిచారు. 


(పాతినిధ్యానికి సంబంధించిన షరతును ప్రభుత్వం అంగీకరించింది కానీ పంజాబు, 
బెంగాలు ముస్లిములకు సరిగ్గా (పాతినిధ్యం లభించలేదని (పభుత్వం అభ్మిప్రాయపడింది. 
ఈ అనుకూల (ప్రభావం- 1919 భారత చట్టం ద్వారా ఎర్పడిన శాసనసభల కూర్పులో 
(ప్రతిబింబిస్తుంది. 


శాసనసభా నర్మాణం 


ఎంపికెన సభ్యులు నియమిత సభ్యులు మొత్తం 
చట్ట పరమైన మొత్తం ముస్తిం ముస్తిం అధికా  అనధి= 





కనీస సంఖ్య లు కానివారు రులు కారులు 
శాసనసభ 145 104 52 52 26 15 145 
శాసననమండలి 60 53: “i 22 17 10 60 
మద్రాసు 
(ప్రాంతీయ మండలి 118 98 13 85 1 23 132 
బొంబాయి | 11 86 27 59 19 9 114 
బెంగాలు 1 125 114 39 75 16 10 140 
ఐక్య రాష్టాల | - 118 110 29 71 17 6 123 
పంజాబు | 83 71 32 39 15 రి 94 
బీహారు | 98 76 18 58 15 12 103 
సెంట్రల్‌ (ప్రావిన్సెస్‌ 70 55 7 48 10. 8 73 
oe ప్రాంతీయ మండలి 53 39 12 27 7 7 రష. 


లక్నో ఒప్పందం ద్వారా ముస్లిములకు ఎంతమేరకు (ప్రాతినిధ్యం లభించిందో ఈ 
దిగువ పట్టికలో చూడవచ్చు”. 


1. 1919 భారత ప్రభుత్వ చట్టం సెక్షన్‌ 6702) (చి) 
2. స్టాట్యుటరీ కమీషన్‌ 1929 నివేదిక వాల్యూం -! పేజీ. 189. 


మతపరమైన దాడీ 241 





శాసన సంస్థ మొత్తం మొత్తం ఎంపికెన జనరలు లక్నో 
నియోజకవర్గ సభ్యత్వానికి మొత్తం నియోజక ఒప్పందం 
ప్రాంత ప్రజ ముస్టిం భారతీయ వర్షాలకు శాతం 
ల్లో ముస్రింల సభ్యుల సభ్యులకూ ఎంపిక 
శాతం 1921 శాతం ఎంపికెన ద్వారా 
జనాభా లెక్కలు ముస్తం భర్తీ కాబ 
సభ్యుల ఉన మొత్తం 
శాతం. సభ్యులకు 





ముప్టెం 

సభ్యుల 

శాతం 
పంజాబు b5.2 40 48.5 50 50 
ఐక్య రాష్ట్రాలు, 14.3 25 30 32.5 30 
బెంగాలు 54.6 30 40.5 46 40 
బీహారు, ఒరిస్సా. 10.9 18.5 25 27 25 
సెంబల్‌ [పావిస్సాస్‌ 4.4 9.5 13 145 15 
మద్రాసు 6.7 10.5 14 10.5 15 
బొంబాయి 19.8 25.5 35 37 33.3 
అస్సాం 322 30 35.5 37.5 ఏర్పాటు 
లేదు 
విధాన సభ 24 26 34 38 రతా 


చట్టపరమై న కమీషను 1929 నివేదిక 1వ పుస్తకం 189 పేజీ ౩వ గడి (పత్యేక 
నియోజక వర్గాల ద్వారా ఎంపికె న సభ్యులు (ఉదా ః వ్యాపారులు)తో కలిసి ఒక్కొక్కసారి 
(వాతినిధ్య నిష్పత్తి మారుతుంది. అదే విధంగా 2వ గడి, అధికారులతో నియమింపబడిన 
అనధికారులతో సహా వివిధ సమయాల్లో స్వల్స తేడాతో మారుతుంది. 


లక్నో ఒప్పందం మూలంగా ముస్రిములకు జనాభా (ప్రాతిపదికపై (ప్రాప్తించిన 
ప్రత్యేక (ప్రాతినిధ్యాన్ని ఈ పట్టిక స్పష్టంగా సూచించదు. లార్డ్‌ సింత్‌బరో* అధ్యక్షతన 
ఏర్పాటైన భారత ప్రభుత్వ (ఓటువాక్కు) కమిటీ నివేదిక వార్తా ద్వారా విదితం. దిగువ 


1 మూడవ గడిలో ప్రత్యేక నియోజకవర్గాల ద్వారా ఎన్నికైన .భారతీయులున్నారు. ఉదాహరణకు 
వాణిజ్యం. అందులో మతపరమైన దామాషా తడవతడవకూ కొద్దిగా మారవచ్చు. అలాగే, రెండవ 
గడిలో అధికారులు, నియమించిన అనరికారుర్లు ఉన్నారు. భీన్న దశల్లో కొద్దిగా తేడా ఉండే 
ఫలితం రావచు Jd: 

2. భారత రాజ్యాంగ సంస్కరణ ఎన్నికలు 5వ బట్వాడా 1919 ఏప్రిల్‌ 23, 21వ పేరా... 


242 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 





ఉదాహరించిన పట్టిక ఆ నివేదిక నుండి సం(గహించబడింది. లక్నో ఒప్పందం వల్ల 

ముస్తిములకు 1909లో ప్రాప్తించిన (పత్యేక (ప్రాతినిధ్యం కంటే చాలా ఎక్కువగా 
రా | అత్‌ 

లభించిందని విదితం చేస్తుంది. 


జనాభాలో ముస్తింల ప్రతి ముస్రిం శాతం 
వాతం స్టానాల శాతం 

బెంగాలు 52.6 40 76 
బీహారు, ఒరిస్సా 10.5 25 238 
బొంబాయి 20.4 333 16.3 
మధ్య రాష్ట్రాలు 4.3 15 349 
మ(దాసు 6.5 15 231 
పంజాబు ర్‌డ్త 9 50 91 
మక్య రా|బ్దాలు . 14 30 214 


భారత రాజ్యాంగం పనిచేస్తున్న తీరును పరిశీలించటంకోసమూ, ఇంకా తేవలసిన 
సంస్కరణలను సూచించటం కోసమూ 1927 సంవత్సరంలో ఆంగ్ల ప్రభుత్వం సెమను 
కమ్‌ పనును నియమించినట్టు (ప్రకటించింది. వెంటనే ముస్తిములు ఇంకా రాజకీయ 
కోర్కెలను అభిలషించేవారు. ముస్లింలీగు, అఖిలభారత ముస్లిం సమావేశం, అఖిల పక్ష 
ముస్తిం సమావేశం, జమైతే ఉలేమా. ఖిలాపత్‌ సమావేశం మొదలై న అనేక ముస్లిం సంస్థలు 
ఈ 'కోరికల్ని ముందుంచాయి. వారీ కోరికలన్నీ ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి 'ముస్తింలీగు 
తరపున జిన్నా, సూ తికరించిన (ప్రతిపాదనలను చెపితే సరిపోతుంది. అవి ఈ క్రింది 
షరతులకు అనుగుణంగా ఉండాలి : é 


l. భారత రాజ్యాంగం సెడరలుగా ఉండి మిగతా అధికారాలు రా(వ్వ్రాలకుండాలి. 
2.. అన్ని రాష్టాలకూ ఒకే విధమైన స్వతంతను ఇవ్వాలి. 
3. ప్రతి రాష్ట్రంలోనూ అల్ప సంఖ్యాక వర్గాలకు ఫలప్రదమైన ప్రాతినిధ్యాన్ని 
.. కల్పించాలి. [ప్రాతినిధ్యాన్ని కల్పించటం ద్వారా ఏ రాష్ట్రం అధిక సంఖ్యాకవర్గం 
'అల్బ సంఖ్యాకవర్గంగా మారడం లేదా ఉభయవర్లాలు సమానం కావడం జరగరాదు. 
దేశంలోని శాసనభల, ఇతర సంస్థల పునర్నిర్మాణం జరగాలి. 


4. కేంద శాసనసభలో ముస్లిములకు ప్రాతినిధ్యం మూడవ వంతు కంటు. తక్కువ 





ఈ కోరికలు జిన్నా 14 సూత్రాలుగా విదితం. ఇవి 15 సూత్రాలు. 1927 మార్చినెలలో ఢిల్లీలో 
ముస్లిం నాయకులు (ప్రతిపాదించిన ఈ 15 నూట్రాలు ఢిల్లీ ప్రతిపాదనలుగా విదితం. జిన్నా 14 
సూ(త్రారి పుట్టు పూరోత్త రాలను గురించి అఖిల భారత రిజిష్టరు 1929, మొదటి పుస్తకం, 367 
పుటను చూడండీ. 


మతపరమైన దాడి _ 243 





10. 


ll. 


12. 


la. 
14. 


ర. 


ఉండరాదు. 


ఇప్పటి మాదిరిగానే మత ప్రాతినిధ్యం ప్రత్యేక నియోజకవర్గాల ద్వారానే కొనసాగాలి. 
అయితే ఏ వర్గమయినా అవసరమనుకుంటే ప్రత్యేక నియోజకవర్గం నుండి 
సంయుక్త నియోజకవర్గంకు మారడానికి వీలుండాలి. 


ఎ సమయంలోనైనా భౌగోళిక విభజన అవసరమె తే పంజాబు, బెంగాలు, ఆగ్నేయ 
రామ్రాల్లో ముస్తిం ఆధిక్యతకు ర విధమైన భంగం వాటిల్లదు. 

పూర్తి మతపరమైన స్వేచ్చ - నమ్మకం, (ప్రార్ధన, ఆచార వ్యవహారాలు, ప్రచారం, 
కలయిక, విద్య అన్ని వర్గాలకూ ఉంటుందని హామీ ఇవ్వాలి. 

బిల్లు లేదా తీర్మానం లేదా వీనికి సంబంధించిన ఏ అంశం పైనా రీ శాసనసభలో 
లేదా ఏదైనా ఎన్నిక కాబడిన మండలిలో నాల్షింట స్టన్‌ వంతులు ఏ వర్గానికి 
చెందిన వారు వ్యతిరేకించినప ఎటికీ న్‌ తమ వర్గానికి హానికరమని 
భావించి వ్యతిరేకించే పక్షంలో ఆచరణ యోగ్యమైన పద్దతిని పాటించాలి. 


బొంబాయి రాష్టం నుండి సింథ్‌ను విడదీయాలి. 


వేరే రాష్ట్రాల్లో మాదిరిగా వాయవ్య సరిహద్దు wpe బెలూచిస్థానమందు సంస్కరణలు 
ప్రవేశపెట్టాలి. 

రా(ష్టాలు, స్వపరిపాలిత సంస్టల్టో అన్ని ఉద్యోగాలల్లొో ముస్తిములకు సరిపోయినంత 
(ప్రాతినిధ్యం కల్పించాలని రాజ్యాంగంలో పాందు పరచాలి. 

ముస్లిం మతం, సంస్కృతి, ఆ మత న్యాయసూతాలకు సరిపోయినంత రక్షణ 
కల్పించాలని ముస్తం విద్య, భాష మతం, వ్యక్తిగత న్యాయసూ త్రాలు, ధర్మసంస్థలను 
పెంపు చేయాలని (ప్రభుత్వం, స్వపరిపాలన సంస్థలు ఇచ్చే నిధుల్లో తమకు తమ 
వాటా ఉండడం రాజ్యాంగంలో పాందుపరచాలి. 


3వ పంతు ముస్తిములు లెకుండా కేంద (పాంతీయ మంత్రి మండలులు ఏర్పాటు 
కాకూడదు. 


భారత ఫెడరేషన్‌లో భాగాలెన రాష్ట్రాల అనుమతి లేనిదే రాజ్యాంగంలో మార్పు 
కేంద్ర శాసనసభ తేకూడదు. 


ఈ పరిస్థితుల్లో దేశంలోని వివిధ శాసనసభల్లోనూ, ఎన్నుకోబడిన మిగతా 
సంస్థల్లోనూ ముస్తిముల (ప్రాతినిధ్యం ప్రత్యేక నియోజకవర్గాల ద్వారా అవశ్యం. 
అ ౧ ౧ a 


గమనిక ః ముస్లిములు అల్ప సంఖ్యాకంగా ఉన్న రాష్ట్రాల్లో జనాభాను పరిగణనలోనికి 


244 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 





తీసుకుంటే వారికుండవలసిన దానికన్నా ఎక్కువగా ఉన్న (పాతినిధ్యాన్ని 
గురించ తర్వాత చూద్దాం. 


ఇవీ ముస్టిముల కోరికలు. వీటిలో కొన్ని పాతవి. మరికొన్ని కొత్తవి. అనుకూల 
పరిస్టితి కొనసాగించేందుకు పాతవి ఉంచబడ్డాయి. ముస్తిముల స్టితిలో బలహీనతను 
తొలగించేందుకు కొత్తవి జోడింపబడినవి. కొత్తవి ఐదు : 


1. జనాభా నిష్పత్తి ప్రకారం బెంగాలు, పంజాబులలో (పాతినిధ్యంలో ముస్తిములకు 
ఆధిక్యత. 


2. _ కేంద్ర, ప్రాంతీయ మం(త్రిమండలుల్లో మూడవ వంతు ముస్తిములకు (ప్రాతినిధ్యం. 
3. ఉద్యోగాల్లో ముస్లిములకు తగిన (ప్రాతినిధ్యం. 


4. బొంబాయి రాష్ట్రం నుండి సింధను విడదీయడం, వాయవ్య సరివాద్దు రాష్ట్రం 
బెలూచీసాన్‌లను స్వతం[త ప్రతిపత్తి గల రా(ష్టాలుగా పెంపాందించడం. 


5. కేంద (ప్రభుత్వానికి మారుగా రాష్ట (పభుత్వాల్లో మిగిలిన అధికారాలను ఇవ్వటం. 


ఈ కొత్త కోరికలు బహుశా 1,4,5 మినహా సుస్పష్టం. 6 రాష్ట్రాల్లో ఉండే హిందూ 
ఆధిక్యతను వమ్ము చేసేందుకుగాను ముస్తిం ఆధిక్యత ఉన్న 4 రాష్ట్రాల్లో చట్టపరమై న 
ముస్టిము ఆధిక్యతను తేవటమే మొదటి నాలుగు కోర్కెల ధ్యేయం. దీన్ని హిందూ 
ముస్తిములు తమ తమ రాష్టాల్లోని అల్పసంఖ్యాక వర్గం పట్ల సువృుద్భావంతో మెలగుతారనే 
నమ్మకం కోసం పట్టుబట్టారు. 


సింధ వాయవ్య సరివాద్దు రా(ష్టం, పంజాబు, బెంగాలులల్లో ముస్టిము పరిపాలన 
ఉంటుందనే నమ్మకం ర్‌వ కోరిక ధ్యేయం. ముస్లిము ఆధిక్యత ఉన్న ఈ ముస్టిము 
రాష్టాలు కేంద్ర (పభుత్వ ఆధీనంలో ఉంటే, కంద పభుత్వం హిందూ ఆధీనంలోనే 
తప్పక ఉండవలసి వస్తుంది. ముస్టిము పరిపాలన అంతసార్థకమై నదిగా ఉండదనే భయం 
ఉంది. 5వ కోరిక ధ్యేయం కేంద్రంలోని హిందూ ప్రభుత్వ ఆధీనం నుండి ముస్లిము 
రా(బ్దాలను విడిపించటం కోసమే. 


హిందువులు ఈ కోర్కెలను వ్యతిరేకించారు. ఈ కోర్కెల్లో అంతగా ఏమీ 
లేకపోవచ్చు. సెమను కమీషను కూడా వీటీని వ్యతిరేకించంటం గమనార్లం. ఏ విధంగానూ 
ముస్లిం వ్యతిరేకం కాని సైమను కమీషను, ముస్టము కోరికలను తిరస్కరించడానికి 
పటీష్టమై న కారణాలను చూపింది. ఈ కోర్కె తమదని వాదించే వాక్కు 6 రాష్ట్రాల్లో 
ముస్లిములకు ఇవ్వబడిన (పాతినిధ్యాన్ని పూర్తిగా పదిలపరచుకోవటం కోసం (పత్యేక 
నియోజకవర్గాల ద్వారా తమ జనాభా నిష్పత్తిలో తూగే (పాతినిధ్యం వల్ల బెంగాలు, 


మతపరమెన దౌడ 245 





పంజాబుల్లొ ఇప్పుడిచ్చిన న్టానాల్ని పెంపొందించుకోవటం వరకూ వెళ్తుంది. రెండు 
రాష్టాల్డొ జనరల్‌ నియోజకవర్గాల్లో ముస్తిములకు స్టిరమెన, స్థానాలను ఇస్తుంది. మేము 
అంత దూరం వెళ్లజాలం. 6 రాష్ట్రాల్లో ముస్లిములకు (ప్రస్తుతం ఉన్న ప్రత్యేక [ప్రాతినిధ్యం 
కొనసాగింపు - ఇరువర్గాల మధ్య కొత్త ఒడంబడిక జరగని పక్షాన - బెంగాలు, పంజాబుల్లో 
(పన్తుతం ఉన్న కేటాయింపుకు చాలా భిన్నంగా కాకుం కలపడం జరగదు. “ఆ 
రా్హ్రాల్లో ముస్లిములు అనుభవిస్తున్న ప్రత్యేక ప్రాతినిధ్యాన్ని నిలిపి ఉంచుకోవటం సబబు 
కాదు. హిందువుల, సిక్కుల వ్యతిరేకత ఉన్నప్పటికీ పంజాబు, బెంగాలుల్లో మార్చటానికి 
వీల్లేని ముస్తిం ఆధిక్కతని విధించాలి” 


. “హిందువులు, సిక్కులు వ్యతిరేకించినప్పటికీ సె మను కమీషను తిరస్కరించినప్పటికీ 
మధ్యవర్తిగా ఉండమని కోరినపుడు ఆంగ్ల ప్రభుత్వం పాత, కొత్త కోర్కెలనన్నిటిని 
ముస్లిములకు (ప్రసాదించింది. ఇండియా గజెట్‌ 1932 జనవరి 25వ నాటి (ప్రచురణలో 
భారత (ప్రభుత్వ 1916 చట్టం సెక్షను 52(ఎ) నందలి ఉపసెక్షను (2) ద్వారా 
సంక్రమించిన అధికారం వల్ల వాయవ్య సరివాద్దు రాష్ట్రం గవర్నరు రాష్ట్రంగా పరిగణించ 
బడుతుంది. శాసనమండలి భారత [పభుత్వ చట్టం 1935 సెక్షను 289 ఉపసెక్షను (1) 
ద్వారా 1936 ఏపిల్‌ 1వ తేదీ నుండీ బొంబాయి నుండి సింధు విభజన జరిగినట్లు, ఇక 
మీదట గవర్నరు రాష్ట్రంగా, సింధు రాష్ట్రంగా పరిగణింపబడుతుంది. 


1934 జూలై 7వ తేదీన జారీ అయిన సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ ఫర్‌ ఇండియా 
తీర్మానం (పకారం (పభుత్వ కొలువులో ముస్టిం భాగం 25 శాతం అని న్నిరయం 
చేసినట్టుంది. అన్ని ఇంపీరియల్‌ [పావిన్సియల్‌ ఉద్యోగాలకీ ఇది వర్తిస్తుంది. రెసిడ్యుయరీ 
అధికారాల విషయంలో వాటిని త్రాహాలకె ఉంచాలన్న ముస్తిం అభ్యర్థనను ఆమోదించలేదు, 
నిజమే. కాని మరో సందర్భంలో ముస్లిం అభ్యర్థనను అంగీకరించినట్లు భావించవచ్చు. 
ముస్తిములు అడిగిందీ రెసిడుయరీ అధికారాలు కేంద్రంలో ఉండకూడదనేగా. అంబు, 
ఇంకోలా చెప్పాలంటే ఆ అధికారాలు హిందువుల చేతిలో ఉండరాదు. భారత ప్రభుత్వ 
1935 చట్టం అధికరణం 104 (పకారం, ఆ అధికారాల్ని వాడుకునే హక్కు గవర్నరు 





1... నివేదిక 2వ పుస్తకం 71వ పుట. 

2. భారత ప్రభుత్వ ఆసాధారణ గజెటు 1932 జనవరి 25 (ప్రకటన ఎఫ్‌ 173/31 ఆర్‌. 
“వాయవ్య సరిహద్దు రాష్ట్రానికి రాజ్యాంగపరమై న అభివృద్ది ఆవసరం లేదనే [బే కమిటీ అభిప్రాయంతో 
'మేం పూర్తిగా ఏకీభవిస్తాం” అంటూ సెమను కమీషను ఆ కోర్కెను తిరస్కరించింది. అయినప్పటికీ 
ఈ రాష్ట్రపు కీలక ఉనికి దృష్ట్వా భారత ప్రభుత్వ రక్షణకు సన్నిహితం వలన ప్రత్యేకమైన ఏర్పాటు 
ఆవశ్యకత ఉందని ఒప్పుకుంటాం. అంచేత అది వీలు కాకపోతే (ప్రాంతీయ భాగాలకి సరిపడ్డ 
ప్రతిపాదనల్లో వేరీ చోట అలానే వినియోగించలేం. “సిగరెట్‌ కాల్చే మనిషికి అతని హక్కు మీద 
మందుగుండు సామాను ఉన్నచోట ఆంక్ష ఉంటుంది." 


246 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబే ద్భర్‌ రచనలు - (ప్రసంగాలు 





జనరలు విచక్షణకి వదలటం జరిగింది. 33.1/2 శాతం అభ్యర్థనను, మంత్రివర్గంలో 
(ప్రాతినిధ్యం గురించే, - అవి కేంద్రానికి చెందినా, రాష్ట్రాలకు చెందినా, - ఈ చట్టంలో 
న్యాయపరమై న అవకాశం లేదు. మంత్రివర్గంలో ప్రాతినిధ్యానికి సంబంధించి ముస్టిముల 
హక్కుని [బిటీషు ప్రభుత్వం ఒప్పుకుంది. దాన్ని అమలు జరిపేందుకు గవర్నర్తకూ, 
గవర్నరరు-జనరలుకూ ఆదేశపూర్వకంగా ఇచ్చిన సూచనలలో అవకాశం కల్గించారు. ఇక 
బెంగాల్‌, పంజాబులలో చట్టపర మెజారిటీకి సంబంధించిన కోర్కెని కమ్యూనల్‌ అవార్డులో 
పాందుపరిచారు. ముస్లిములకు చట్టపరంగా మొత్తం సభలో మెజారిటీ ఇవ్వలేదనేది 
నిజమే, ఇతర (ప్రయోజనాలన్నీ అలాంటి (ప్రాతినిధ్యం కలిగించే అవసరాన్ని దృష్టిలో 
ఉంచుకుంటే ఇవ్వడానికి లేకపోయింది. కానె తే హిందువులలో చూస్తే బెంగాల్‌, పంజాబ్‌లలోని 
ముస్తిమురికి చట్టపరమైన మెజారిటీ వచ్చింది. లక్నో ఒడంబడిక మేరకి వచ్చిన 
రాయితీకి భంగం లేకుండానే అలా జరిగింది. 


బ్రిటీషు ప్రభుత్వం ముస్లిములకు ఇచ్చిన ఈ రాజకీయ వాక్కులకు భద్రత లేదు. 
వాటిని మార్చమని హిందువుల నుంచి ప్రభుత్వం మీద ఒత్తిడి రావచ్చని ముస్తిములకు 
భయం. ఈ భయానికి రెండు కారణాలున్నాయి. ఒకటి, గాంధీ అవార్డులో దళిత 
వర్గాలకు సంబంధించిన భాగాన్ని ఆమరణ నిరాహారదీక్ష బెదిరింపుతో మార్చించేడుే. ఈ 
విషయం చూసి కొంతమందికి ఉత్సాహం వచ్చి, ముస్తిములకు సంబంధించి అవార్డులో. 
ఉన్న భావాన్ని పునః పరిశిలించేటట్టు ఆందోళన చేశారు కూడా. కొంతమంది ముస్లిములు 
అలాంటే సంభాషణలలోకి దిగే సంసిద్దత కూడా కనబరిచేరు”. దాంతో ముస్తిం వర్గాల్లో 
కలకలం రేగింది. మరో కారణం, గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా బిల్దులోని కొన్ని క్లాజులకీ 
(ప్రతిపాదించిన కొన్ని సవరణలు. ఆ సవరణల్ని దిగువ సభలో చేశారు. కొని ఇ 
పరిస్టతుల్లో అలాంటి పునః పరిశీలన చయ్యవచ్చన్నవి ఆ సవరణలు. ఈ భయాల్ని 
ఆ"లగించి, తొందరపాటుగా, ఆదరాబాదరాగా పునః పరినీలన జరక్కుండా ముస్తిములకు 
పూర్తి భద్రత కలిగించేందుకు ఘనత వహించిన చక్రవర్తి వారి ప్రభుత్వం ఈ ప్రకటనని 
చేసేందుకు భారత ప్రభుత్వానికి అధికారం ఇచి సరద 


"ప్రభుత్వం వారి కమ్యూనల్‌ అవార్డు పేరుతో వ్యవహారంలో ఉన్న దాని మీద 
ఆధారపడ్డ రాజ్యాంగ నిబంధనలకు ఎప్పుడైనా ఇష్టం వచి ఎనట్లు సవరణలు చెయ్యగలిగే 
సానుకూలాన్ని బిల్లుని ఆమోదించే టప్పుడు ప్రతిపాదించిన సవరణల ద్వారా కలిగించినట్టు, 
గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా బిల్లులోని 304 అధికరణం ( బిల్లుకు మొదట ప్రవేశపెట్టి 


En EEE EERE EERE 

1. దానివల్ల 1932 సెప్టెంబరు. 24న పూనా ఒడంబడిక పరిణామం వచ్చింది. 

2. ఆవార్డ్‌లో ముస్టిం భాగాన్ని పునఃపరిశీలింప చేసే 'ప్రయత్నాలకి, చూడండి ఆలిండియా రిజష్టర్‌ 
1932. వాల్యూం 2 పేజి. 281-315. 

చె. సిమ్లా, జూలె 2, 1935 నాడు జారీ అయిందిది. 


మతపరమైన దాడి 247 


నప్పుడు సంఖ్య 285గానూ, కామన్స్‌ కమలే 'సవరితవినప ప్పుడు 299గానూ ఉన్నటువంటిది) 
విస్తృతమైన ఒక అభి పాయాన్ని కల్పిస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికీ వచ్చింది. 

“ఇందుకు ఒక చిన్న సవరణ ఇవ్వడం ఉచితమని ఘనత వహించిన చక్రవర్తిగారి 
(పభుత్వం భావిస్తోంది. కమ్యూనల్‌ అవార్డ్‌ను మార్చడంలో క్రియాత్మకంగా 304వ 
నిబంధన ఎలా వర్తించేదీ దానికి సంబంధించి, అసలు అలాంటి మార్పు ఏదైనా చేయాలని 
సంకల్పిస్తే దానికి సంబంధించి ఈ వివరణ ఇవ్వడం జరుగుతోంది.” 


“ఈ నిబంధన వర్తి, ప్రభుత్వానికీ, శాసనసభలకీ ఒక హక్కుని ఇవ డం జరుగుతుంది. 
పదేళ్ళ తర్వాత శాసనసభ ఏర్పాటుకు సంబంధించి, కమ్యూనల్‌ అవార్డ్‌ స్పృశించిన 
సమస్యలకి సంబంధించి మార్పులు, కూర్చులూ చేసే అధికారం ఉంటుంది.” 


“సందర్భాన్ని బట్టి గవర్నరు - జనరలు నుంచి గాని ఆ ప్రతిపాదిత సవరణలకు 
సంబంధించీ, ప్రత్యేకంగా మైనార్టీ వర్గాల మీద దానికి ఉండే (ప్రభావం గురించీ, త) 
అభిప్రాయాన్ని పార్తమెంట్‌ ముందుంచే కర్తవ్యం సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ మీద ఉంది; తాను 
తీసుకోబోయే చర్యల గురించి పార్రమెంట్‌కు తెలియజేయాలి.” 


ఈ (ప్రక్రియ ద్వారా వచ్చే రాజ్యాంగ నిబంధనల శ మార్నునె నా ఒక కౌన్సిల్‌ 
తీర్మానం ద్వారా జరిపించవచ్చు. కానెతే ఒక షరతు ఉంది. ఆ ముసాయిదా కాని 
పార్టమెంట్‌ ఉభయసభలు ఒక తీర్మానం దాస్షథాగనే రై ర్రృంద్భంగా ఆమోదించి ఉండాలి. ఈ 
షరతును బిల్బులోని 305వ నిబంధన నిర్దేశిస్తుంది. 


“పదేళ్ళలోపున (పభుత్వం వారికి గాని, శాసనసభలకి గాని అలాంటి రాజ్యాంగబద్దమై న 
చొరవ తీసుకోవడం జంగదు. ఏదైనా మార్చును చేసే అధికారం కౌన్సిల్‌ ఆర్డర్‌ ఉండాలని 
ఈ నిబంధన నిర్దేశించిన దాంట్లో ఉంది. (అదీ సర్వదా పార్హమెంట్‌ ఉభయసభల 
అనుమతితోనే) ఆ ఆర్డర్‌ ఉంటే పదేళ్ళలోపునే మార్పు చేయవచ్చు. కాని మొదటి 
పదేళ్ళలోనూ (నిజానికి తర్వాతా, భారతదేశ శాసనసభల నుంచి ఆ చొరవ రాకపోతే) 
సెక్రటరీ ఆఫ్‌ స్రేట్‌ భారత ప్రభుత్వాన్ని సంబంధిత శాసనసభల్ని (ఆ మార్పు ఏదో 
చిన్నదె తే తప్ప) సర పదించాగ్‌!. క్‌ తా పార్టమెంట్‌ ముందర అనుమతి కోసం ఏ 
కౌన్సిల్‌ ఆర్హర్‌ని ఉంచకముందే జరగాలి.” 


ఈ కింది కారణాల వల్ల పెన ప్రస్తావించుకున్న పేరా(గ్రోపుల్లొకి అధికారాల అవసరం 
Ma నన్‌ లొ 
కలుగుతుంది | 
అ ఓటు హక్కుకి సంబంధించిన చిన్న వివరాలను సవరించే అవసరం 


ఎప్పుడు తలెత్తుతుందో చెప్పడం ఆసాధ్యం. అలాంటి సవరణకి పార్లమెంట్‌ నుంచి 
సవరించే కొత్త చట్టానికి తక్కువై న పద్దతి ఏదీ లేకపోవడం అననుకూలం. అంతేకాదు, 


248 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 





కమ్యూనల్‌ అవార్డు నిబంధనల విషయానికి సంబంధించి మరింత ముఖ్యమై న వాటి 
నుంచి ఇలాంటి వివరాల్ని ప్రత్యేక పరచాలి. 


ఆ) భారతదేశంలోని మతవర్గాల మధ్య కమ్యూనల్‌ అవార్డ్‌కి సవరణలు చేయడం 
వాంఛనీయమే. అలాంటి ఒప్పందభరితమై న మార్పుకు పార్రమెంట్‌ సవరణ చల్టుంకంటి 
వేరి పద్దతి లేకపోవడం మంచిది కాదు. 


“కమ్యూనల్‌ అవార్డ్‌ పరిధిలో, ఈ అధికరణం వల్ల దత్తమైన అధికారాన్ని 
వినియోగించడంలో ఘనత వహించిన చక్రవర్తిగారి పభుత్వం ఏ మార్ఫులూ చెయ్యమని 
పార్ణమెంటిీకి సిఫార్సు చెయ్యరు; అలాంటిీ మార్పును సంబంధిత మతవర్తాలు 
ఏకాభిప్రాయంతో అంగీకరిస్తే తప్ప. 

“ఇక ముగింపుగా ఘనత వహించిన చక్రవర్తిగారి ప్రభుత్వం మళ్ళీ ఈ అంశాన్ని 
నొక్కి చెబుతుంది. 305వ క్లాజులోని నియమాల దృష్ట్యా, ౩౦4 క్షాజులోని ఏ 
అధికారాన్ని వాడదు అని పార్రమెంటులోని ఉభయసభలూ కరాఖండంగా తీర్మానం చేస్తే 
తప్ప అలా జరగదు.” 


రౌండ్‌ కేబుల్‌ కాన్ఫరెన్సులో ముస్టిములు చేసిన అభ్యర్థనల్ని వాళ్ళకు దత్తం 
చేసిన వాటినీ దృష్టిలో ఉంచుకుంళకు, ముస్తిముల కోరికలు వాటి పరిమితిని అందుకున్నా 
యని, 1932నాటి ఏర్పాటు తుది ఏర్పాటు అనీ ఎవర్షికైనా అనిపిస్తుంది. కాని, దీంతో 
కూడా ముస్లిములకు సంతృప్తి కలగనట్టునిపస్తుంది. ముస్టిముల న్టానాన్ని భద్రపరచుకుందుకు 
కొత్త కోరికల పల్టీ తయారుగా ఉన్నప్టే ఉంది. 'కాంగెస్‌కీ జిన్నాకి 1938లో జరిగిన 
వాగ్వివాదంలో జిన్నాని తన కోరికలేమిటో చెప్పమన్నారు. జిన్నా చెప్పలేదు. ఆ వివాద 
మప్పుడు జిన్నాకీ, పండిట్‌ నెవూకీ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో ఆ కోరికలు 
పైకి తేలాయి. జిన్నాకి రాసిన ఓ ఉత్తరంలో పండిట్‌ నెవు వాటిని కోడీకరించాడూో. 


1. 1929లో రూపొందించిన ముస్తింలీగ్‌ 14 సూూతాలు. 


2.  కాంగగైసు, కమ్యూనల్‌ పట్ల వ్యతిరేకతని త్యజించాలి, దాన్ని జాతీయవాద నాస్తీకరణగా 
వృర్ణించకూడదు. 


2. రాష్ట ఉద్యోగాల్లో ముస్తిముల వాటాని చట్టరీత్యా పంచుతూ ప! 
నిక్కచ్చిగా తేల్చి చెప్పాలి. 


4. చట్టరీత్యా ముస్లిం మతపర న్యాయానికీ, సంస్కృతికీ హామీ ఉండాలి. 


5. షాహిద్‌గంజ్‌ మసీదుకి సంబంధించిన ఆందోళనను కాం(గెసు అందుకోవాలి. 





శ ఇండియన్‌ ఏన్యువల్‌ రిజిస్తరు, 1938, వాల్యూం - |, సేజి 369. 


మతపరమైన డాడీ 249 


RRR srs srr rrr ss PL EEE IEEE EEE EEE 


ముస్లిములు ఆ మసీదును వాక్కుభుక్తం చేసుకొందుకు తన పలుకుబడిని వాడాలి. 


6. అజాన్‌ జరిపేందుకు, తమ మతపర విధులు నిర్వర్తించుకునేందుకూ ముస్తీిములకు 
లు 
ఉన్న హక్కుకూ ఎట్ట పరిస్థితుల్లోనూ ఆటంకం కలగకూడదు. 


7. గోవధ హక్కు ముస్లిములకు ఉండాలి. 


6. ముస్లిములకి మెజార్టీ ఉన్నచోట, ఆ మెజార్టీ (పాదేశిక సవరణల ద్వారా, 
పునఃపంపిణీ ద్వారా విఘాతం కలగకూడదు. 


9.  *“వందేమాతరంి గీతాన్ని త్యజించాలి. 


10. &ఉర్దూని భారత జాతీయభాషగా చెయ్యాలి. ఉర్దూ వాడకాన్ని తగ్గించడం కాని, హాని 
కలిగించడం కాని జరక్కుండా చట్టపరమైన హామీ ఉండాలి. 


ll. కమ్యూనల్‌ అవార్డు సూత్రాల మేరకు స్థానిక సంస్థల్లో ముస్లిం (ప్రాతినిధ్యం 
ఉండాలి. అంళే (పత్యేక నియోజకవర్గాలు, జనాభా ఉండాలి. 


12. తివర్ణ పతాకాన్ని మార్చాలి; లేదా దాన్నీ, ముస్లింలీగ్‌ జెండానీ ఒకే [ప్రాముఖ్యత 
ఉండాలి. 


13. భారత ముస్తిముల అధికారిక, ప్రాతినిధ్య సంస్థగా ముస్లిములను గుర్తించాలి. 
14. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. 


ఈ కొత్త జాబితాని చూస్తే, అసలు ముస్టిముల కోర్కెలకు అంతం అంటూ 
ఉందా అనిపిస్తుంది. ఒక ఏడాదిలో, అంటే 1938కీ 1939కీ మధ్య మరో కోరిక 
వచ్చింది. అది చాలా గట్టి కోరిక. ప్రతి దాంట్లోను 50 శాతం వాటా కావాలన్న కోరిక 
అది. ఇన్ని కోరికలు చూస్తే, పైనే అవి ఎంత అసంబద్ధమో, అసాధ్యమో తెలుస్తుంది. 
ఎంత బాధ్యతారహితంగా ఉన్నవో తెలుస్తుంది. అన్నింట్లోనూ సగం సగం అన్నది కాని, 
భారతదేశ జాతీయభాషగా ఉర్దూ ఉండాలన్నది కాని ఇలాంటివే. శాసనసభలో సీట్లని 
కేటాయించేటప్పుడు మెజార్టీని మై నార్టని గాని, సమానంగా ఉండేట్టుగాని తగ్గించకూడదని 
1929లో ముస్టిములు పట్టుబట్టారూ. వాళ్ళే ప్రతిపాదించిన సూత్రాన్ని ఇప్పుడు వర్టించేరు. 
మెజార్టీన, సమానంగా ఉండే రీతిలో తగ్గించాలని కోరుతున్నారు. 1929లో, ఇతర 
మై నార్జీలకి రక్షణ కావాలని ముస్లిములు అన్నారు, ముస్తిములకు ఉన్నట్టే ఉండాలని 
అన్నారు. వాళ్ళకీ ఇతర మై నార్జీలకూ మధ్య ఉన్న విశిష్టమల్లా భద్రత ఎ మేరకి అన్నదాని 
మీదనే. ముస్తిములకు హెచ్చు భద్రత కావాలిట, ఇతర మైనారిటీల కిచ్చిన దానికంటే 


6 బిన్నా 14 సూత్రాల్లో 3వ అంశం చూడండి. 


Pods అం డాక్టర్‌ బాబాసోహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - Bae 





వేరుగా రాజకీయ (పాముఖ్యం వల్ల అలా జరగాలబ. ఇతర మై నార్టీలకు రక్షణా, 
తగినంత ప్రాతినిధ్యం కావాలన్న విషయాన్ని ముస్లిములు ఎన్నడూ కాదనలేదు. కాని 50 
శాతం కావాలన్న కొత్త కోరికతో - హిందూ మెజార్టీ తగ్గించడమే కాక, ఇతర మై నార్జీల 
రాజకీయ హక్కులతో జోక్యం చేసుకుంటున్నారు. ముస్లిములు ఇప్పుడు. హిట్లరు భాషనే 
వాడుతున్నారు, హిట్లరు నజర్మనల్‌ చేస్తున్నట్టు చేస్తున్నారు. 50 శాతం కావాలన్న వాళ్ళ 
కోరిక జర్మన్లు bs లేండ్‌ ఉచెర్‌ అల్లెస్‌”, “లెచన్‌ స్రమ్‌” లకి "రెండో భాగం తప్ప 
మరేం కాదు. మై నార్రిలకి ఏమైనా వాళ్ళకు ఫరవాలేదు. 


భారతదేశంలో ఉర్లూని జాతీయభాషగా గుర్తించాలన్న వాళ్ళ అభ్యర్థన కూడా అంతే 
మితిమీరి ఉంది.. ఉర్దూను యావద్భారతంలోనూ మాట్లాడరు, మాట్లాడక పోవడమే కాదు 
భారత ముసల్మానులందరూ: మాల్లూడే భాష కూడా కాదు. భారతదేశంలో 68 మిలియన్ల 
మంది ముస్తిములుంకే ఒక 28 మిలియన్లు మాత్రమే ఉర్దూ. మాట్లాడతారు. ఉర్దూను 
జాతీయ భాష చెయ్యడమంటే 28.మిలియన్త్ల మంది ముస్తిములని 40 మిలియన్ల మంది 
ముసల్మాన్ల మీద రుద్దడం లేదా సామాన్యంగా 322 మిలియన్ల భారతీయుల మీదా 
న్‌ 


జల. 
(ఆ 


a 


రాజ్యాంగానికి కొత్త సంస్కరణ ప్రతిపాదన వచ్చినప్పుడల్లా, ముస్తములు కొత్త 
రాజకీయ కోరికలతో హాజరుగా ఉంటారని దీన్నిబట్టి తెలుస్తోంది. ముస్లిముల కోరికల 
విస్తృతిని అదుపు చేసేది ఒక్క (బిబిషు ప్రభుత్వమే. హిందువులకు' ముస్తిములకూ మధ్య 
తలెత్తే ఏ వివాదాన్నికె నా అదే మధ్యవర్తి అవుతుంది. వాళ్ళ మధ్యవర్తిత్వానికి ఆ తగాదాని 
పంపిస్తే అది ముస్తిములకే ఖాయంగా. అనుకూలంగా ఉండదని. ఎవళ్ళనగలరు? ముస్లిములు 
క్లోరీకొద్దీ (బిబీష్‌ వాళ్ళు ఊ అంటూనే ఉంటారు. ఏమైనా ముస్తిములు, అడిగినదానికంకే 
ఎక్కువే బ్రిటీషు వాళ్ళు ఇస్తూ. ఉంటారు అని గత అనుభవం తెలియజేస్తోంది. అలాంటి 
ఉవావహరణల్ని రెండింటిని చూద్దాం. 


ఒకటి లక న్న ఒడంబడీకకు సంబంధించినది. [బిటిషు ప్రభుత్వం ఆ ఒడంబిడికను 
ఆమోదించాలా “వద్దా అన్నది సమస్య. మాంటేగ్‌-ఛేమ్స్‌ ఫర్డ్‌ నివేదిక తయారు చేసిన 
వాళ్ళకి ఇష్టం లేదు, .అందుకు తగ్గ బర్ఫువెన కారణాలున్నాయి. లక్నో ఒడంబడిక వల్ల 
ముస్తిములకు - వ eee గురించి మాట్లాడుతూ సంయుక్త ee ఇలా 
అన్నారు “ay 


లాంటి హోదా స్థానం అభ్యంతరకరమౌతుంది. ఇకపైన ఏ మతవర్గమై నా, 
కులిమై నా ప్రత్యేక హి, కోసం సహేతుకంగా అడిగితే, ముస్తిమేతర సీట్టకి తగ్గించి 





1. వి 1921 నాటి జనాభా లెక్కల రిత్యా. 
2. మాంతేగ్‌ - చేమ్స్‌పర్డ్‌ నివేదిక 1918, పేరా 163. 


మతపరమైన తయ. 251 





మాత్రమే దాన్ని తృప్తి పరచగలం. లేదా ముస్లిం, ముస్లిమేతర సీట్ల నుంచి దామాషా 
తగ్గించాలి. ఏ పద్దతి అనుసరించాలీ అన్నదాని మీద ముస్తిములకూ. హిందువులకూ 
అభ్మిపాయం కుదరదు. అంచేత తర్వాత మేం వివరించబోయే కారణాల రీత్యా 
మహమ్మదీయులకి ప్రత్యేక [ప్రాతినిధ్యాన్ని మేం అంగీకరిస్తున్నాం. అయితే ముందున్న 
ప్రతిపాదనల ఆమోదాన్ని నిలుపు చేస్తున్నాం. ఇతర ప్రయోజనాలకి సంబంధించి ఇదెలా 
ఉంటుందో తెల్సుకుని వాటికి అవకాశం కలిగించేదాకా.” 


లక్నో ఒడంబడికలో ఈ లొసుగు ఉన్నా, భారత ప్రభుత్వం, పెన పేర్కొన్న 
తాఖీదులో, బెంగాల్‌ ముస్తిములకు సంబంధించి ఒప్పందంలో ఉన్న షరతుల్ని మెరుగు. 
పరచాలని సిఫార్సు చేసింది. అది చెప్పిన కారణాలు చిత్రంగా ఉన్నాయి. అదిలా 
వాదించింది. 


“వాళ్ళు (అంకే ఒడంబడిక తయారుచేసిన వాళ్ళు) బెంగాల్‌ కోసం ప్రతిపాదించిన 
మహమ్మదీయ ప్రాతినిధ్యం చాలూ, ఆ విషయం విదితమే. కాంగెసు-లీగ్‌ ఒప్పందం 
తయారయ్యేటప్పుడు తూర్పు బెంగాల్‌ మహమ్మదీయుల కోరికల్ని తగినంతగా నొక్కి 
ప్రస్తావించారా అన్నది సందేహార్టకం. వాళ్ళు వెనుకబడిన వాళ్ళు పేదలు - అది 
తేటతెల్లమే. ప్రెసిడెన్సీని 1912లో తిరిగి విభజించడం వాళ్ళకి నిరాశ కలిగించింది. 
ఇప్పుడు వాళ్ళ ప్రయోజనాల్ని తగినంతగా కాపాడకపోవటం మన దోషం అవుతుంది. 
బెంగాల్‌ ముస్తీములకి వాళ్ళ జనాభాతో తూగేట్టుగా (ప్రాతినిధ్యం ఇచ్చేందుకు - అంతకు 
మించి కాదు, ఒప్పందం మేరకి వాళ్ళకి రావాల్సిన 34 స్టానాలకిగాను మనం 44 స్థానాలు 
ఇవ్వాలి, 

బెంగాల్‌ ముస్తిముల పట్ల భారత (ప్రభుత్వం చూపించినంత ఉత్సాహాన్ని (బిటిషు 
(పభుత్వం చూపించలేదు. బెంగాల్‌ ముస్తిముల కిచ్చిన [ప్రాతినిధ్యం ఒప్పందం ఫలితంగా 
వచ్చినదని అది అభ్మిపాయపడింది. ఏ తగువుల్లో లేనప్పుడు ఏ మాతం జోక్యం 
చేసుకున్న (బిటిషు (పభుత్వం ముస్టిములకు (పత్యేక వాం ప్రదర్శిస్తోందనిపించవచ్చు: 
పెంపు చెయ్యడంలో భారత ప్రభుత్వం ఓ విషయాన్ని మర్చిపోయింది. ఒడంబడికలోనే 
బెంగాల్‌, పంజాబ్‌ రాష్ట్రాల ముస్టిములకు వాళ్ళు జనాభా దామాషాన ఎందుకు జరగలేదోనన్న 
విషయాన్ని మర్చిపోయారు. ఒక మతమో, కులమో దానికి *- రాజకీయ రక్షణకి 
హక్కుదారు కాదు అన్న సూతం మీద లక్నో ఒడంబడిక ఆధారపడింది. ఇప్పుడా 
సూత్రం గాలికి కొట్టుకుపోయింది. మై నార్టీగా ఉన్నప్పుడే ఓ మతానికి రక్షణ ఉంటుంది. 
అదే లక్నో ఒడంబడిక సూతం. బెంగాల్‌, పంజాబీలలో ముస్తిములు మై నార్హీలు కాదు; = 


*  పంజాణ్‌కీ అన్యాయం జరిగిందని ప్రభుత్వం భావించింది. కాని బెంగాల్‌ మాదిరి ప్రత్యేక కారణం - 
లేదు, అంటి, విభజనను తప్పించడం. ఒడంబడికలో ' తీర్మానించిన (ప్రాతినిధ్యం . పెంపును 
న 





252 డాక్టర్‌ బాబాసాహిద్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 





అంచేత ఇతర రామ్షైల్లో అది మైనార్టీగా ఉన్నది కాబట్టి అక్కడ ఉన్నట్టి రక్షణకు ఇక్కడ 
వాక్కు లేదు. మెజార్టీగా ఉన్నాగాని బెంగాల్‌, పంజాబ్‌లలోని ముస్లిములకు ప్రత్యేక 
నియోజకవర్గాల ఆవశ్యకత కనిపించింది. ఒడంబడికలోని సూతం ప్రకారం మై నారీ 
అయితేనే ఆ వాక్కు వస్తుంది. వాళ్ళు అందుకు ఒప్పందం అయ్యారు. మై నారీ సీట్లు 
పొందారు. బెంగాల్‌, పంజాబ్‌ల లోని ముస్తిములకు జనాభా రీత్యా రావాల్సిన సీట్లు 
రాకపోవడానికి కారణం అదీ. 


బెంగాల్‌ ముస్టిములు అడిగినదానికంకే ఎక్కువ ఇవ్వాలని భారత ప్రభుత్వం చేసిన 
ప్రతిపాదన నెగ్గలేదు. కాని వాళ్ళు అడగడమే వాళ్ళ ఉద్దేశ్యానికి సాక్ష్యం. 


ముస్లిములు అడీగినదానికంకు ఎక్కువే (బిటిషు (పభుత్వం మధ్యవర్తిగా ఇచ్చిన 
సందర్భం ఇంకొకటి ఉంది. అది 1932లో కమ్యూనల్‌ తీర్చు ఇచ్చినప్పుడు జరిగింది. 
రౌండ్‌ కేబిల్‌ కాన్ఫరెన్స్‌ సబ్‌ కమిటీకి రెండు విభిన్న ప్రతిపాదనలు సర్‌ మహ్మద్‌ షాషి 
చేశాడు. 1931 జనవరి ఆరవ తేదీన చేసిన ఉపన్యాసంలో ఈ ప్రతిపాదనని ఆయన 
కమ్యూనల్‌ సమస్య పరిష్కారానికి పునాదిగా ఉంచాడు”. 


నేను చేసిన షరతుల మేరకి సంయుక్త నియోజకవర్లాల్ని ఆమోదించడానికి మేము 
సిద్దంగా ఉన్నాం; ఒకటి మై నార్టీగా ముసల్మాన్లు రాష్ట్రాల్లో అనుభవించే వాక్కులు 
కొనసాగాలి. బెంగాల్‌, పంజాబ్‌లలో రెండు సంయుక్త నియోజకవర్గాలుండాలి. జనాభా 


రీత్యా ప్రాతినిధ్యం ఉండాలి. సీట్లు రిజర్వేషన్‌ మౌలానా మహ్మద్‌ ఆలీ షరతుతో కలిసి 
ఉండాలి. 


1931 జనవరి 14న అదే కమిటీ ముందు ఆయన మరో ప్రతిపాదన చేశారు. 
ఆయన ఇలా అన్నాడూ. 


ఇవాళ నేనే ప్రతిపాదన చేసే అధికారం నాకుంది. పంజాబ్‌లో ముసల్మాన్లు, 
కమ్యూనల్‌ నియోజక వర్గం ద్వారా 49 శాతం పొందాలి. మొత్తం సభలో ఉన్న సీట్లలో 


1 ఈ విషయాన్ని ముస్టిములు బాగా అర్థం చేసుకున్నారు. వాళ్ళ ఒడంబడికలో భాగస్వాములు. 
1919లో భారత ప్రభుత్వం నియమించిన పార్రమెంటరీ సంయుక్త సెలెక్ట్‌ కమిటీకి సాక్ష్యం ఇస్తూ 
జిన్నా ఇలా అన్నాడు. (పశ్న 3808; “బెంగాల్‌ స్థానం ఇదీ ౩ అక్కడ ముస్తిం మెజార్టీ ఉంది. 
మెజార్టీ వాళ్ళకి ప్రత్యేక నియోజకవర్గాలు ఉండవని అంటున్నారు. ఆవి మైనార్హీ రక్షణకేనని 
అంటున్నారు. అయితే (ప్రతిగా ఉన్న వాదనా నిజమే. మేం మెజుర్టీయే, కాని వోటర్లు మె నారీ, 
వెనుకబాటుతనం వల్ల, పేదరికం వల్ల, వేరే అయితే 40 శాతం ఓటర్లు కాలేరు. అప్పుడు ఇతర 
రాష్ట్రాల్లో ఆ సౌకర్యం ఉంది.” 

2. రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌మై నార్టీస్‌ సబ్‌, కమిటీ నివేదిక (మొదటి ఎడిషన్‌) పే 96. 

3౩. కనీసం 40 శాతం ఆయినా సీట్లు రాకపోతే ఏ అభ్యర్టీ నెగ్గినట్టు కాదని మవామ్మదాలీ నూతతం. 
తన మతం వాళ్ళ ఓట్ల అన్నీ ఉండాలి, పైన కనీనం 5 శాతం ఇతరులకి ఉండాలి. 

4. అదే, పేజీ 123. 


మతపరమైన దాడి 253 





ఆ శాతం ఉండాలి. ఆ రాష్టంలో ఏర్పాటు చేయ తలపెట్టిన (పత్యేక నియోజకవర్గాల్లో 
పోటీ చేసేట్టు ఉండాలి. ఇక బెంగాల్‌కీ సంబంధించి మొత్తం సభలో 46 శాతం అలా 
ఉండాలి, (ప్రత్యేక నియోజకవరాలో ' పోటీ చెయ్యగలిగి ఉండాలి. ఇక మె నారీ రాష్ట్రాలకు 
Aap ఉఅా ఉట 
సంబంధించి ముస్తిములకున్న రాయితీలు ఉండాలి. వాళ్ళకిప్పటికే ప్రత్యేక నియోజకవర్గాల 
Fe 
ద్వారా అవి ఉన్నాయి. అలాంటి రాయితీని సింద్‌లోని హిందూ సోదరులకు, వాయవ్య 
సరిహద్దు రాష్ట్రంలోని హిందూ సోదరులకివ్వాలి. ఇక పెన ఏ రాష్ట శాసనసభ అయినా, 
కేంద్ర శాసనసభ అయినా మూడింట రెండు వంతుల మెజార్రితో మతపర నియోజకవర్గాల్ని 
వదులుకోవాలనుకుంటే, సంయుక్త నియోజక వర్తాలుండాలని కోరుకుంటే, సంయుక్త 
నియోజకవర్గాలు ఏర్చడాలి.” 


ఈ రెండు (ప్రతిపాదనల్లోని భేదమూ స్పష్టమే. “చట్టపరమైన మెజార్టీ ఉంటే, 

సంయుక్త నియోజక వర్గాలు. దాన్ని నిరాకరిస్తే ప్రత్యేక నియోజకవర్గాలు, మె నార్టీ సీట్లు.” 
ల! వాక్‌ Fan a ళు ౧ 

(బిటిషు పభుత్వం మొదటి దాన్నుంచి చట్టపర మెబార్టీకి, రెండవ దాన్నుంచి ప్రత్యేక 
నియోజకవర్గాన్ని తీసుకొని ముస్తింలకి "రెండింటినీ ఇచి ఎంది వాళ్ళు అడక్కపోయినా. 


ముస్తిములలో కనిపించే రెండవ విషయం ఏమంకే హిందువుల బలహినతని 
వాటంగా వాడుకోవటం. హిందువులు దేనికెనా అభ్యంతరం పెడితే దాన్ని గురించి 
పట్టుబట్టటం, హిందువులు దాన్ని, ఇవ్వ సంసిద్ధపడితే వదులుకోవడం ముస్లిముల 

లయ! యణ ౧ 
విధానంగా కనబడుతుంది. దీనికి ఉదాహరణగా (పత్యేక నియోజకవర్గాల విషయం, 
సంయుక్త నియోజకవర్గాల విషయం చూడవచ్చు. సంయుక్త నియోజకవర్గాల విషయమై 
హిందువులు పోరాడ్డం శుద్ద తెలివి తక్కువతనం అని నాకు అనిబస్తుంది. ముఖ్యంగా 
ముస్తిములు మెనార్లీగా ఉన్న చోట్ల జాతీయవాదానికి అవి ఎన్నటికీ ఆధారం కాలేవు. 
లొ a. ఊఉ*ు య 
జాతీయవాదం అనే రాజకీయ సంబంధం, సామ్ము సంబంధం ఏమీ లేదు. ఏమంటే ఒట్టి 
బాహ్య విషయాల కూడికలకీ తీసివేతలకీ ఇది అతీతం. రెండు మతపర వర్గాలు అయిదేళ్ళ 
పాట్లు వేర్చాటుగా, ఎవళ్ళ నాటా వాళ్ళు ఉంటూ ఉండగా అవి ఒకటి కాలేవు. ఏమంటే 
అయిదేళ్ళలో ఒకసారే ఆ రెండు వర్గాలు కలిసి దగ్గరకు వస్తాయనుకోవడం, ఎన్నికల 
కోసం కుదరదు. సంయుక్త నియోజకవర్గాల వల్ల మెజార్టీ వర్గంలో మై నార్‌ వర్గం బానిస 
అవుతుంది. అయితే వాళ్ళకుగా వాళ్ళు జాతీయ వాదాన్ని రూపొందించలేదు. సరే అదెలా 
ఉన్నా హిందువులు సంయుక్త నియోజకవర్గాలు కావాలన్నారు కాబట్టి ముస్రిములు (పత్యేక 
నియోజకవర్గాల కోసం పట్టుబడుతున్నారు. ఈ పట్టుబట్టడం ఊరికే బేరం సాగించడానికన్నది 
a € ఆఅ అ 

స్పష్టమే. జిన్నా 14 సూత్రాలు చూస్తే ఇది తెలుస్తుందో. 1927 డిసెంబరు 30న, 


* జిన్నా సూత్రాల్లో 15వ " అంశం చూడండి. 


254 డాక్షర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


లు 





ఆలిండియా ముస్తింలీగ్‌ తీర్మానాన్ని బట్టి" తెలుస్తుంది. హిందువులు సింద్‌ విభజనకు 
అంగీకరిస్తే, వాయవ్య సరివాద్దు రాష్ట్రాన్ని ముసల్మాన్లు స్వయంపాలిత పోదానిస్తేనూ, 
(పత్యేక ఎల్బక్షరేట్‌ను వదులుకుంటారు వాళ్ళు". ప్రత్యేక నియోజకవర్గాలు అంత ముఖ్యం 
అని ముస్తిములు భావించలేదు. తమ ఇతర కోర్కెల సాధనకి వాటిని వాడుకున్నారంతే. 


ఈ మాదిరి వాటంగా వాడుకోవటం మరో ఉదాహరణ ద్వారా చూడవచ్చు. 
గోవధ గురించి ముస్లిముల పట్టుదల, మసీదుల ముందు సంగీతం గురించిన పట్టుదల, 
బలి ప్రయోజనాల కోసం గోవుల్ని వధించమని ముస్తిం న్యాయం ఏమీ చెప్పదు. హాజ్‌ 
వెళ్ళిన ఏ ముసల్మానూ కూడా మక్కాలో, మదీనాలో బలి ఇవ్వడు. కాని భారతదేశంలో 
ఏ జంతువుని బలి ఇవ్వడానికి వాళ్ళు అంగీకరించరు. అన్న ముస్రిం దేశాల్లోనూ మసీదుల్లో 
సంగీతం చేస్తూనే ఉన్నారు. ఆప్టనిస్తాన్‌లో కూడా. అదేం లౌకిక రాజ్యం కాదు. అక్కడ 
కూడా ఉంది. కాని ఇక్కడ మాతం వాళ్ళు అభ్యంతరం పెడుతున్నారు. హిందువులు ఒక 
హక్కుగా వాదిస్తారని తప్ప అభ్యంతరానికి కారణమే లేదు. 


ఇక మూడవ విషయం. రాజకీయాల్లో ముస్తిం దొమ్మీ వ్యవహారంతో ఉన్నారు. 
అందుకు. సాక్ష్యం మతకల్లోలాలు. అవి రాజకీయాల్లో భాగం అయ్యాయి. వాళ్ళు కావాల్సి 
జర్మనులు చెక్‌ల విషయంలో అనుసరిస్తున్న వైఖరే అనుసరిస్తున్నట్టుంది. ముస్లింలు 
దండయా[(త చేసేవాళ్ళుగా ఉన్నంతకాలం హిందువులు కిమ్మన్నాస్తిగా ఉన్నారు. ఆ 
తగువుల్లో ముస్తిముల కంటే ఎక్కువ బాధలు పడ్డారు. కాని అది నిజం కాదు. ఎదురు 
తిరగడం నేర్చుకున్నారు హిందువులు. ముస్రిములను కసక్కిన నరికేందుకు కూడా 
జంకడం లేదు. దాంతో దొమ్మీతనానికి. 


ఈ సమస్యని ఎలా పరిష్కరించాలన్నదే అందరికీ ఆలోచనాత్మకం కావాలి. 
హిందూ మహాసభ దేశభక్తులున్నారు. కలుషితం కాని మనస్కులు. ముసల్మానులు 
లేకుండా పోవాలి వాళ్ళకి. అటుపక్క కాంగ్రెసు హిందూ జాతీయవాదులున్నారు. రాజకీయ 
రాయితీలు ఇచ్చి వాళ్ళని దువ్వడం వాళ్ళ విధానం. లేకపోతే ప్రియమైన స్వాతంత్ర్య 
లక్ష్యాన్ని సాధించలేమని వాళ్ళ భయం. హిందూ మహాసభ పథకం వల్ల ఐక్యం రాదు. 
అందుకు. వ్యతిరేకంగా అవి ఆటంకం కూడా. హిందూ మహా సభాధ్యక్షుని నినాదం - 
హిందువులకే హిందుస్తాన్‌ - పాగరుమోతుగా ఉండడమే కాదు, అర్ధం లేనిది కూడా. ఇక 
మిగిలిన ప్రశ్న - కాంగ్రిసు పరిధి సరె ందాని* కాంగ్రెసు రెండు విషయాలు గమనించటంలో 
విఫలబై ౦ది. దువ్వడానికి, పరిష్కారానికీ తేడా ఉందని గుర్తించకపోవడం మొదటిది. 





1. ఆ సమావేశంలో బర్కత్‌ ఆలీ ఉపన్యాసం కోనం, తీర్మానం కోసం చూడండి. ఇండియన్‌ క్వార్తర్తీ 
= రిజిష్టర్‌ 1927, వాల్యూం, 447-48 పేజీలు. 


2. ముస్తిములకు ఆ మినహాయింపులు వచ్చాయి. కాని, హిందువులకు ఏమీ రాలేదు, దురదృష్టం. 


మతపరమైన దాడి 255 





దువ్వడం అంటే దాడి చేసేవాళ్ళ దుర్మార్గాల్ని - హత్యలు, మానభంగాలు లాంటి వాటిని 
ఉపేక్షించి చూసీ చూడనట్టు ఉండటం. వాడు అమాయకుల్ని అలా పీడిస్తాడు. అలా కాక 
పరిష్కారం అంకే ఉభయ పక్షాలూ వద్దు దాటలేని గీతలు పెట్టడం. మొదటిది 
దుండగుడి కోరికలకి హద్దు పెట్టదు. పరిష్కారం చేస్తుంది. కాంగ్రెసు విఫలమై న రెండవదిః 
మినహాయింపులు ఇచ్చుకురంటూ పోవడం వల్ల ముస్తిముల దురంతం పెరిగింది. 
హిందువులు దాన్ని ఆపే దశలో లేదు. ఇదెలాంటి పరిస్టితి అంటే హిట్లరు విధానం వళ్ల 
మి[తరాజ్యాలు బాధలు పడ్డ పరిస్టితి లాంటిది. మరో ఉధృతం ఉంది. సాంఘిక స్తబ్ధతని 
మించింది. ఇది దువ్వడం పరిస్టితిని ఉధృతం చేస్తుంది. ఉన్న మందు అల్టా పరిష్కారమే. 
పాక్‌స్తాన్‌ మాత్రమే పరిష్కారం అనుకుంటే దాన్ని పరిశీలించాలని. ఏమంకే పరిష్కారం 
ఒప్పందం వల్ల వస్తుంది. దానివల్ల లొంగుబాటు పోతుంది. శాంతి సౌఖ్యాలు పరిష్కారం 
వల్ల వస్తాయి. హిందువులలో ముస్తిముల వ్యవహారాల వల్లి రాజకీయ ఆకలివల్ల వచ్చే 
భద్రతా రాహిత్యం పరిష్కారం వల్ల పోతుంది. 


అనువాదం 8 

డా! ఐ. రామబహ్మం, 
ఆర్వియార్‌, 

డా! ప్రసన్నకుమార్‌ 


జాతీయ స్సదా 


జాతియ నిస్స్ఫ్ఫహ 


మీ దేశానికి ఎలాంటి మహోన్నత భవితవ్యం ఉండాలని కోరుకుంటావు అని ఏ 
భారతీయుణ్ణి అయినా అడిగారనుకోండి. జవాబు ఏమై ఉంటుంది? ఈ (ప్రశ్న ముఖ్యమైంది, 
జవాబు ఉద్భోధకంగా ఉండక తప్పదు. 


ఇతర విషయాలన్నీ సమతూకంగా ఉండి, తన దేశం అంకు గర్వపడే నికార్సైన 
భారతీయుడు “సమె క్య స్వతంత్ర భారతదేశమే నా ఆదర్శం, అదే భారత భవిష్యత్‌కి కావాలి” 
అని అంటాడు. హిందువులూ, ముస్తిములూ ఉభయులూ కూడా ఇలాంటి భవితవ్యమే 
ఉండాలని అనుకుంటే తప్ప, ఈ ఆదర్శం ఒక పవిత్ర కామనగానే మిగిలిపోతుందన్న ముక్కా 
అంతే నిజం. అలా తప్ప దీనికి కార్యరూపం ఎన్నటికీ రాదు. ఇది ఏదో కొందరి పవి(తాశయం 
మాత్రమేనా లేక యావన్మందీ నడుంకట్టి సాధించాల్సిన లక్ష్యమా! 


రాజకీయ గమ్యాల ప్రకటనల మేరకు అన్ని పార్టీలూ ఏకాభిప్రాయంతో ఉన్నట్టు 
కనిపిస్తున్నాయి. ఏమంకే అన్ని పార్టీలూ భారత రాజకీయ పరిణామం స్వాతంత్ర్యమే అని 
(పకటించాయి. భారతదేశానికి స్వాతంత్ర్యం సంపాదించడమే తన లక్ష్యమని మొట్టమొదటగా 
(ప్రకటించింది కాంగ్రెస్‌ పార్టీ. 1927 డిసెంబరు నెలలో మద్రాస్‌లో జరిగిన సభలో కాంగ్రెస్‌ 
సిద్దాంతాన్ని ఒక తీర్మానంలో వివరించేరు. భారత (ప్రజలో గమ్యం సంపూర్ణ స్వాతంత్ర్యం 
*  కాంగైస్‌ సిద్దాంతాన్ని మార్చింది మద్రాస్‌లో కాదు, లాహోర్‌లో. 1929 డిసెంబర్‌ 31న ఆమోదించిన 
లాహోర్‌ తీర్మానంలో ఈ మార్చు జరిగింది. మద్రాస్‌ సమావేశంలో స్వాతంత్ర్యానికి అనుకూలంగా 
మాత్రమే తీర్మానం జరిగింది. 1928 డిసెంబరులో కలకత్తాలో జరిగిన కాంగగెస్‌ సమావేశంలో 
అధినివేశ ప్రతిపత్తికి - దాన్ని గనక 1929 డిసెంబరు 31 అర్ధరాత్రి లోపున (బిటిష్‌ ప్రభుత్వం 

ఇస్తే - తమ సమ్మతిని గాంధీజీ, కాంగ్రెస్‌ అధ్యక్షులు ప్రకటించేరు. 


260 డాక్టర్‌ బాబాసోహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 





అని దాంట్లో వివరించేరు. హిందూ మహాసభ కూడా 1932 దాకా, భారత రాజకీయ పరిణామ' 
లక్ష్యంగా, బాధ్యతాయుత ప్రభుత్వం అనే దాంతో సరిపెట్టుకుంది .. 1937 దాకా అది 
తన రాజకీయ దృక్పధాన్ని మార్చుకోలేదు. అపుడు అహమ్మదాబాట్‌లో జరిగిన సమావేశంలో 
హిందూ మహాసభ “వూర్త స్వరాజ్యం” - భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్యం - అన్న 
వై ఖరిని అందుకుంది. ముస్లింలీగ్‌ కూడా 1912లో భారతదేశానికి బాధ్యతాయుత ప్రభుత్వం 
అనే రాజకీయ సిద్దాంతాన్ని అనుసరించింది. 1937 నాటికి అదీ తన రాజకీయ వైఖరిలో 
పై వాటిలాగా తన దృక్పధాన్ని మార్చుకుంది. బాధ్యతాయుత (పభుత్వ భావన నుంచి 
"స్వాతంత్ర్యం" అనే వైఖరికి వచ్చింది. ఆ మాదిరిగా అదీ కాంగ్రెస్‌, హిందూ మహాసభలు 
అనుసరించే దారికి వచ్చింది. 

ఈ మూడు రాజకీయ విభాగాలూ నిర్వచించుకున్న స్వాతంత్ర్యం అనేది ఏమిటంటే 
(బ్రిటీష్‌ సామాజ్యవాదం నుంచి విముక్తి. కాని (బిటిష్‌ సామాజ్యవాద శృంఖలం నుంచి విముక్తి 
అనేదాన్ని అంగీకరించడమే చాలదు. స్వతంత భారతావనిని నడిపించడం మీద కూడా 
అంగీకారం ఉండాలి. అందుగ్గాను, భారతదేశం (బిటిష్‌ వాళ్ల నుంచి విముక్తమై స్వతం[తంగా 
ఉండడమే కాదు, ఆ స్వాతం[త్యం విదేశీ శక్తికి లొంగకుండా ఉండాలి. దాని విషయంలో 
కూడా ఏకాభి పాయం ఉండాలి. నిజం చెప్పాలంటే, (బిటీష వాళ్ల నుంచి స్వాతంత్ర్యం 
సాధించడంతోనే అయిపోదు, ఆ స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవడమనే కర్తవ్యం ఇంకా 
ముఖ్యమైంది. అయితే ఈ ముఖ్యమైన కర్తవ్యం మీద అదే ఏకాభిప్రాయం ఉన్నట్టు. లేదు. 
ఎమైనా, ఈ విషయానికి సంబంధించి ముస్లిమ్‌ల వెఖరి అంత నమ్మకం కలిగించేట్టు లేదు. 
భారతదేశ స్వాతంత్ర్యాన్ని నిలబెట్టాలన్న కర్తవ్యాన్ని తమ నెత్తిమీద మోపుకోమని ముస్తిం 
నాయకులు శతధా చేస్తున్న (ప్రకటనల ద్వారా విశదమవుతూనే ఉంది యీ విషయం. 
అలాంటి ఉద్దాటనల్ని రెండింటిని (క్రింద ఇస్తాను. 


1925లో లాహోర్‌లో జరిగిన ఒక సభలో డాక్టర్‌ కిచ్‌లూ ఇలా అన్నాడూ ః 


“ఖిలాఫత్‌ కమిటీ ఊపిరిపోసే దాకా కాంగ్రెస్‌ జీవం లేకుండానే ఉంది. ఖిలాఫత్‌ కమిటీ 
చేరేక, అంతకు ముందు 40 సంవత్సరాలుగా హిందూ కాంగ్రెస్‌ చెయ్యలేని దాన్ని అది 
ఒక ఏడాదిలో చేసింది. ఏడుకోట్ల మంది అస్పృశ్యుల్ని పైకి తీసుకు వచ్చే పనిని కూడా 
కాంగ్రెస్‌ చేసింది. సరే ఆ పని పూర్తిగా హిందువులకి సంబంధించిందే, అయినా కాంగ్రెస్‌ 
సొమ్ముని దానికి ఖర్చు చేశారు. దానికోసం నా సామ్మునీ, నా ముస్లిం సోదరుల సామ్మునీ 
మంచినీళ్ల ప్రాయంగా ఇరు ఎ చేశారు. అయినా నిబ్బరం కల ముసల్మాన్గు దాని గురించి 
పట్టించుకోలేదు. అలాంటప ఎడు, మన ముసల్మాన్లం తాంజిమ్‌ పనిని తీసుకుని దానికి సాము శ్ర 
ఖర్వు పెడుతూ వుంటే హిందువులు పేచీ పెట్టడం ఎందుకు? ఆ సొమ్ము హిందువులదీ, 


వ 


“భారత నేత్రాల గుండా - టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా 14.33.26. 


జాతీయ విస వా 261 





కాంగ్రెస్‌దీ కాదు కదా? 


“ఈ దేశం నుంచి (బ్రిటిష్‌ వాళ్లని సాగనంపేక స్వాతంత్ర్యం స్టాపిన్తాం అనుకోండి. 

అప్పుడు ఆప్టన్టో, మరో ఇతర ముస్టిమ్‌లో భారతదేశం మీద దాడిచేస్తే, మన ముసల్మాన్లందరం 
వాళ్లని ఎదిరిస్తాం, దాడి నుంచి దేశాన్ని రక్తి రక్షించుకుందుకు మన పుత్ర సంతానాన్ని బలి ఇస్తాం. 
అయితే ఒక విషయం నేను నిరొ శ్రహామాటంగా చాటదలచుకున్నాను. ప్రియమైన నా 
హీందూ సోదరులారా, వినండీ, శ్రద్దగా వినండి! మీరు మా తాంబిమ్‌ ఉద్యమానికి ఆటంకాలు 
కల్పిస్తే గనక, మా హక్కుల్ని మాకు ఇవ్వకపోతే గనక, మేం ఆప్టనిస్తానతోవో, మరో ముస్లిం 


రాజ్యంతోనో ఉమ్మడి ల కం ఏర్పాటు చేసుకుంటాం, ఈ దేశంలో మా పరిపాలనని 
స్టాపిస్తాం. స్త 


సిల్లౌట్‌లో 1939 జనవరి 27న మౌలానా అజాద్‌ శోభాని చేసిన ఉపన్యాసరోలోని 
భావనలు కూడా శ్రద్ధగా గమనించదగ్గవి. ఒక మౌలానాగారు అడిగిన ప్రశ్నకి జవాబుగా అజాద్‌ 
శోభాని ఇలా చెప్పేరు వి 


“ఈ దేశం నుంచి ఇంగ్లీషు వాళ్లను తరిమెయ్యాలని చెప్పే ప్రముఖ నాయకుడెవడన్నా 
ఉన్నాడు అంపే ఆ నాయకుణ్ణి నేనే. అయినాగానీ, ముస్లింలీగ్‌ తరపు నుంచి ఇంగ్లీషు 
వాళ్లతో పోరు ఉండకూడదని నా అభ్మిపాయం. మనం చెయ్యాల్సిన పెద్ద యుద్ధం 22 
కోట్ల హిందూ శతువులతోనే. వాళ్లే అధిక సంఖ్యాకులుగా ఉన్నారు. కేవలం 4.1/2 కోట్ల 
మంది ఇంగ్లీషు. వాళ్లు దాదాపు యావ(త్ర్పపంచాన్నీ, శక్తివంత్సులె , కబళించేరు. ఈ 22 కోట్ల 
మంది హిందువులూ, సంఖ్యలో వున్నంతగానూ చదువులో, వివేకంలో, సంపదలో అన్నింటిలో 
సమానంగా పురోగమిస్తే, వాళ్లు శక్తి సంపన్నులై తే అపుడింకెలా ఉండచ్చునంటారు? వాళ్లు 
ముస్లిం భారత్‌ని క్రమేపీ ఈజబిఫ్టుని, టర్కీని, కాబూల్‌ మక్కాల్ని, మదీనాని, యాజూజ్‌- 
మాకా లాంటి ఇతర ముస్రిం ప్రాంతాల్ని కబళించేస్తారు. (కారాన్‌లో వుంది - ప్రపంచ 
ప్రళయం సంభవించడానికి ముందు, వాళ్లు స్త భూమ్మీద ప్రత్యక్షమై, దొరికిన దాని ఎ దొరికినట్టు 
మింగేస్తారటు. 


“ఇంగ్రీషువాళ్లు రాను రాను శుష్కించిపోతున్నారూ వాళ్లు రేపోమాపో భారతదేశం 
నుంచి వెళ్లిపోతారు. అంచేత, మనం ఇస్టాంకి బద్దశ్యతువ్లులె న హిందువులతో పోరాడి, వాళ్లని 
బలహీన పరచకపోతే వాళ్లు భారతదేశంలో రామరాజ్యాన్ని స్టాపించడమే కాదు, క్రమేపీ 
. భూమండలమంతా వ్యాపిస్తారు. వాళ్లని (అంటే హిందువులి ్న) బలోపేతులి ఏ కావించడమో 
లేక నిర్వీర్యుల్ని చెయ్యడమో త్ర 9 కోట్ల మంది భారతదేశ ముస్టిమ్‌ల మీదా ఉంది.. 
అంచేత, హిందువులు ఇక్కడ స్థాపితం కాకుండా, ఇంగ్రీషువాళ్లు నిష్క్రమించిన వెంటనే ముస్రిం 


స్ట శ ఉపన్యాసం బెంగాలీ పోఠం “ఆనందబజార్‌ పత్రికలో (వచి బంది. ఇక్కడ ఇచిన ఇంగ్లీషు స. 
'హిందూస్తాన్‌ స్టాండర్డ్‌ సంపాదకులు చేసిన అనువాదం. 


262 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


పాలన స్టాపితమయేందుకుగాను ముస్తింలీగులో చేరి పోరాడ్డం (పతి పవిత్ర ముస్టిమ్‌కీ 
లప ఎనిసరి కర్తవ్యం. 

“ఇంగ్రీషువాళ్లు ముస్లిములకు శత్రువులే, అయినా మన ప్రస్తుత పోరాటం ఇంగ్రీషువాళ్ల 
మీద కాదు. మొదటగా, ముస్టింలీగు ద్వారా మనం హిందువులతో ఒక ఒప ఎందానికి రావాలి. 
అపుడే మనం ఇంగ్రీషువాళ్లను సునాయాసంగా తరిమేసి, భారతదేశంలో ముస్రింపాలనను 
స్టాపంచగలం. 


జాగ్రత్త! కాంగ్రెస్‌లో వున్న మౌల్వీల వలలో పడకండి, ఏమంకే 22 కోట్ల హిందూ 
శత్రువుల చేతిలో ముస్తిం ప్రపంచం ఎన్నటికీ భద్రంగా ఉండలేదు.” 


మౌలానా అజాట్‌ శోభాని ఇచ్చిన ఈ ఉపన్యాసాన్ని ఆనందబజార్‌ పత్రిక విలేఖరి 
సం(గ్రవాంగా ఇచ్చేడు. కాంగ్రెస్‌ రాష్టాల్లో ముస్తిముల పాట్టు అంటూ అనేక కలి త 
సంఘటనల్ని మౌలానా అజాద్‌ శోభాని వర్రించినట్టు ఆ సారాంశంలో ఉంది. 

స్థానిక న్వయం ప్రతిపత్తిని ప్రవేశపెట్టేక కాంగ్రెస్‌ మం|తివర్లాన్ని ఆమోదించినపుడు, 
హిందూ ఆధిపత్యంలోని కాంగ్రెస్‌ చేతుల్లో ముప్తం ప్రయోజనాలు సురక్షితంగా ఉండవని 
తాను భావించినట్టు ఆయన అన్నారు. కానై తే హిందూ నాయకులు ఉదాసీనంగా ఉండిపోయేరు. 
అంచేత తను కాంగ్రెస్‌ను వదిలి లీగ్‌లో చేరేనని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ మంత్రులు 
తన భయాన్ని నిజం చేశారు. ఇలా భవిష్యత్‌ని ఊహించడమే రాజకీయం అంటారు. అంచేత 
తాను గొప్ప రాజకీయ నాయకుడు. భారతదేశం స్వాతంత్యం పొందకముందే హిందువులతో 
నయాన్నో, భయాన్నో ఒక ఒప్పందానికీ రావాలని తను ఇప్పుడు భావిస్తున్నారు. అలా 
రాకపోయినట్లయితే, 700 ఏళ్లు ముస్తింలకి బానిసలుగా ఉన్న హిందువులు ముస్తిములను 
బానిసల్ని చేసి పారేస్తారు అన్నాడాయన.” 


ముస్లిముల బురల్లోని ఊవాలేమిటో హందువులకి తెలుసు. దాంతో స్వాతంత్రాన్ని 
ముస్తిములు తమని బానిసలుగా చేసేందుకు వాడతారని వాళ్ల భయం. తత్ఫలితంగా హిందువులు 
భారత రాజకీయ పరిణామ లక్ష్యంగా సా ఎళంత్ర్యం అన్న భావన పట్ల ఉత్సాహంగా స్పందించడం 
లేదు. ఈ భయాలు ఉచితానుచితజ్జతలు తెలియని వాళ్లు వ్యక్తం చేస్తున్నవి అనుకునేరు, 
కాదు. కాకపోగా, ఈ భయాల్ని వెల్లడి చేసేవాళ్లు, ముస్తిం నాయకులతో బాగా సంబంధాలుండి, 
తమ అభిప్రాయాల్ని ఎెల్రిడించగల ఉచితబ్దత కలవాళ్ళ్లు. 


శ్రీమతి అనిబిసెంట్‌ ఇలా అంటున్నారో : 

మరో తీవ్ర సమస్య ఉత్పన్నం అవుతుంది. అది భారతదేశ మహమ్మదీయులకి 
సంబంధించింది. హిందువులకే ముస్తిములకూ మధ్య నంబంధాలు లకో_ రోజుల మాదిం 
ఖా ( - 5 EE క సర డాని 

భారత రాజకీయాల భవితవ్యం, పుటలు 301-305 


జాతీయ నిస వా 263 





ఉంటే ఈ సమస్య అంత హడావుడి పడాల్సిందేమీ కాదు. స్వతంత్ర భారతదేశంలో, ఇవాళ 
కాకపోతే రేపై నా ఈ సమస్య తలెత్తవచ్చు. అయినా ఇప్పుడే దాని కోసం కంగారు పడక్కర్రేదు. 
అయితే ఖిలాఫత్‌ ఆందోళన నాటీ నుంచీ పరిస్థితులు మారేయి. ఖిలాఫత్‌ ధర్మయుద్దాన్ని 
(పోత్సహించడం వల్లి బారతదేశానికి పెద్ద దెబ్బ ల్లో ఇదొకటి. “విశ్వాస రహితుల'కి వ్యతిరేకంగా 
ముస్టీముల మనోగత భావాల్లో ద్వేషం ఉబికింది. గడిచిన సంవత్సరాలలో మాదిరి లజ్ఞారహితంగా, 
నగ్నరూపంతో ఉందా ద్వేషం. (ప్రత్యక్ష రాజకీయాల్లో చోదకంగా పాత ముస్తిం మత కరవాలం 
మళ్లీ ఊపిరి పోసుకోవడం. చూశేం. ఎన్నో శతాబ్దాలుగా విస్తృతం అయినదాన్ని, పాత 
వేర్పాటు తత్వాన్ని బయటికి లాక్కురావడం చూశాం. జాజిరుత్‌ాఆరబ్‌ అంటూ, అరేబియా 
ద్వీపాన్ని పవిత్రభూమిగా చాటడం, ముస్టిమేతర చరణాలు తొక్కి దాన్ని అపవిత్రం 
చెయ్యనివ్వకూడదని చాటడం చూశేం. ఆప్టన్హు గనక భారతదేశం మీదికి దాడి వస్తే తమ 
మతస్థులు వాళ్లతో చేతులు కలిపి శత్రువుకి వ్యతిరేకంగా మాతృభూమి రక్షణకి నడుంకట్టు 
హిందువుల్ని హతమారుస్తామని ముస్లిమ్‌ నాయకులు చాటడం విన్నారు. ముసల్మాన్లు 
మౌలికంగా తమ మాతృదేశానికి గాక ఇస్లాం దేశాలకు విధేయంగా ఉంటారన్న దాన్ని చూడక 
తప్పలేదు. వాళ్లకు | పాణ[పదమె ంది “దేవుని రాజ్యాన్ని' స్థాపించడం అని మనకు తెలియవచ్చింది. 
ఆ దేవుడు లోకపితగా, సర్వప్రాణుల్ని ప్రేమించే దేవుడు కాదు; ప్రవక్తల ఆదేశాల ద్వారా 
ముసల్మాన్‌ కళ్తద్దాల గుండా కనిపించే దేవుడు. పరాయి మతస్టుల్ని ఆదరించే విషయంలో 
ఆ దేవుడు అంతే వాళ్లకి - తొలినాటి హీబూల మోజెస్‌ ధోరణి యెహోవా (ప్రవక్త తమకి 
ప్రసాదించిన మతాన్ని అనుకరించే స్వేచ్చకోసం తొలినాటి ముస్తిమ్‌లకి వ్యతిరేకంగా 
పోరాడినట్టు. దేవుడు తన ఆదేశాల్ని మానవుడి ద్వారా అందించే మత సిద్ధాంతాలని పిలిచే 
ఆ దశ దాటిపోయింది. తాము వశిస్తూ వున్న రాజ్యచట్టాల్ని మించి ఆ ఫలానా ప్రవక్త 
బోధనల్ని మన్నించాలని ముసల్మాన్‌ నాయకులు చేసే ప్రతిపాదన పౌర [క్రమశిక్షణకీ, రాజ్య 
స్టిరత్వానికీ భంజకం. దానివల్ల. వాళ్లు దుష్ట పౌరులవుతారు. ఏమంచే వాళ్ల భక్తిప్రపత్తులు 
దేశం వెలుపల ఉన్నవాటి పట్ల (పదర్శితమవుతాయి. ముస్లిములు మౌలానా మహమ్మద్‌ 
ఆలీ, షాకత్‌ ఆలీ - ఈ బాపతు ముస్టిం నాయకుల్లో ప్రముఖులైన ఒకటి రెండు పేర్టు 
చెప్పుకోవాలంకు చాటుతున్న దృకృథాల్ని అంటిపెట్టుకుంకే, వాళ్లని సాటి పౌరులు 
నమ్మరు. భారతదేశం గనక స్వతం(తమై తే జనాభాలో ముస్తిం విభాగం భారతదేశ స్వాతంత్ర్యానికి 
(ప్రత్యక్షంగా ప్రమాదకరం అవుతుంది. ఏమంటే అజ్ఞానులెన జన సమూహాం (ప్రవక్తపేరుతో 
తమకి విజ్ఞప్తి చేసేవాళ్ల వెనకాలే పడిపోతుంది గనక. ఆప్ల్షనిస్తాన్‌, బెలూచిస్తాన్‌, పర్షియా, 
ఇరాక్‌, అరేబియా, టర్కీ, ఈజిష్ట్ణలతోనూ, మధ్య ఆసియాలోని ముస్లిం తెగలతోనూ 
కలిసి “బిటిష్‌ ఇండియా'లో వున్న వాళ్లకి ఇండియన్‌ సంస్థానాల్లో ఉండే ముస్తిమ్‌ల 
తోడ్పాటు ఉంటుంది. భారతదేశాన్ని ఇస్లాం పాలన కిందకీ తేవడానికి, ముస్లిం పాలననీ 
స్థాపించడానికీ ఉద్యుక్తులవుతారు. భారతదేశ ముస్లిమ్‌లు తమ మాతృభూమకచిధేయులై 


264 డాక్టర్‌ బాబాసోహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రనంగాలు 


ఉంటారని అనుకున్నాం. నిజానికీ, అలాంటి ముసల్మాన్‌ పాంగుని విద్యాధికులె న వర్గం వాళ్లు 
కొందరు నిరోధిస్తారని ఇంకా ఆశిస్తూ ఉన్నాం. కానె తే, వాళ్లు నిరోధించ కలిగేటంత సంఖ్యలో 
లేరు, మతభష్టులయ్యారన్న నెపంతో వాళ్లు వాత్యకీ గురి కావచ్చు. ఇస్లామిక్‌ పాలన అంటే 
ఏమిటో మలబార్‌ మనకి రుచి చూపించింది. భారతదేశంలో మరో ‘ఖిలాఫత్‌ రాజ్‌ నమూనా 
మనకి వద్దు. మలబార్‌ బయట ఉన్న ముస్టిమ్‌లు మోప్టాస్‌ పట్ల ఎంత సానుభూతి 
చూపించేలో, వాళ్ల రక్షణకిగాను తోటి మతస్థులు చేసిందాన్ని బట్టి తెలుస్తుంది. గాందీ కూడా 
చేశాడు. మతం కార్యోన్ముఖులు కమ్మని వాళ్లకి బోధించిన ట్టుగానే వాళ్లు నమ్మి ఉద్యుక్షులె నారని 
ఆయన అన్నాడు. ఇది నిజమే కావచ్చు. అయితే చంపు, దోచుకో, మానభంగాలు చెయ్యి, 
తగల పెట్టు, తమ పాత నమ్మకాల్ని వదులుకోలేని వాళ్లని దేశం నుంచి తరిమి తగలెయ్యి 
అని తమ మతం బోధించినదాన్ని నమ్మేవాళ్లకి నాగరిక ప్రపంచంలో చోటు లేదు. ఆ 
మత పీఠాల్లో, దాని అజమాయిషీ కింద, దాని గమ్యాలకి లొంగి వుండే తావుల్లో తప్ప 
వాళ్లకి నాగరిక ప్రపంచంలో చోటు లేదు. తమ దేవుడు లోకుల పీకలు - ముఖ్యంగా సొమ్ము 
ఉన్న బాటసారుల పీకలు - నొక్కి పీసికెయ్యమన్నాడని థగ్గులు నమ్మేరు. అలాంటి “దె వ 
శాసనాలు” నాగరిక దేశ శాసనాల్ని అధిగమించనియ్యకూడదు. ఇర్లవె యవ శతాబ్దంలో 
ఉంటున్న వాళ్లు ఇలాంటి మధ్యయుగాల విశ్వాసాలున్న వాళ్లకి నేరా ఎలి. లేకపోతే దేశం నుంచి 
వెళ్లగ”ట్టాలి. వాళ్ల స్తానం ఎక్కడ ఉందయ్యా అంటి ఆ బాపతు అభి పాయాలున్న దేశాల్లో, 
అక్కడ వాళ్లు తమలో విభేదించే వాళ్లకి వ్యతిరేకంగా ఇంకా ఆ బాపతు వాదనల్ని 
వాడుకోవచ్చు.నిజానికి పర్షియాలో, (ప్రాచీన పారశీకులలో, మన కాలం నాటి బాహై 
మతస్థులలో వాళ్లకీ స్థానం ఉంటుంది. యదార్భానికి ఛాందన ముస్లింలు పాలించే దేశాల్లో 
ముస్తిం శాఖీయులకి భద్రత లేదు. షియాలు, సున్నీలు, నూఫీలు, బాహైలు, బ్రిటిష్‌ 
రాజ్యంలోనే హాయిగా ఉండగలరు. (బిటీష్‌ (పభుత్వం అన్ని శాఖల స్వేచ్చనీ పదిలంగా 
చూసింది. ఏదన్నా ఓ శాఖ అల్ప సంఖ్యాకవర్గంగా ఉన్నప్పుడు సాంఘకమైన వెరి నుంచి 
వాటిని కాపాడలేకపోయి, ఉండచ్చు, అది వేరే విషయం. ముస్తిం పాలకులున్న దేశాల్లో 
కంట్‌ ముస్లింలు బిటిష్‌ పాలనలోనే స్వేచ్చగా ఉన్నారు. స్వతంత్ర భారతదేశం గురించి 
ఆలోచించే టప్పుడు, మవామ్మదీయ పాలన ప్రమాదం గురించి యోచించాలి.” 


' సి.ఆర్‌. దాస్‌కు లాలాలజపత్‌ రాయ్‌ రాసిన ఒక ఉత్తరంలో ఇదే రకం భయాలు 
వ్యక్తమయ్యాయి. 


“మరో విషయం ఉంది. ఈమధ్య కొంతకాలంగా అది నన్ను కలవరపెడుతోంది. 
దీన్ని గురించి మీరు జాగ్రత్తగా ఆలోచించాలని నాకనిపిస్తోంది. అది హిందూ - ముస్తిం 
జోక్యం అన్న సమస్య. గత ఆరునెలలుగానూ నేను, ఎక్కువ వ్యవధిని ముస్లిం చరిత్ర, ముస్లిం 
ధర్మశాస్త్రం అధ్యయనం చెయ్యడానికే ధారపోశాను. కాని ఆ పని సాధ్యం కావడమూ లేదు, 
చేతికి అంది వచ్చేటట్టూ లేదు అనిపిస్తోంది. సహాయ నిరాకరణ ఉద్యమంలో మవామ్మదీయ 


జతీయ నిస్పృహ 265 





నాయకులు (తికరణశుద్దిగానే వున్నారన్న విషయాన్ని ఒప్పుకుంటున్నా, వాళ్ల మతం 
ఐక్యానికి గట్టిగానే అడ్డంగా ఉంటుదనిపిస్తోంది. హాకిమ్‌ ఆజమ్‌ఖాన్‌తో, డాక్టర్‌ కిచ్లూతో 
కలకత్తాలో జరిగిన సంభాషణ గురించి మీకు చెప్పేను, గుర్తు ఉంది కదా. పాకిమ్‌ సాబ్‌ 
కంటే మంచి మహమ్మదీయుడు హిందూస్తానలో ఎవరూ లేరు. కాని ఏ మహమ్మదీయుడై నా 
“కురానోని ఎదిరించగలడా? ఇస్లాం మత న్యాయం నాకర్దమై న పద్దతి తప యితే బాగుండుననే 
నేను ఆశిస్తున్నాను. అంతకి మినహా మరేదీ నాకు ఊరట కలిగించలేదు. కాని అది ఒప్పు 
అయితే గనక, తేలబోయే విషయం ఏమిటంటే, మనం బిటిష్‌ వాళ్లకి వ్యతిరేంకగా ఐక్యం 
కాగలిగినా హిందుస్తాన్‌ని (బిటిష్‌ పద్దతిలో పరిపాలించడానికి అలా మనం ఐక్యం కాలేం, 
హిందూస్తాన్‌నీ ప్రజాస్వామిక పంధాలో పరిపాలించడానికి ఐక్యం కాలేం. మరె తే దీనికి మందు 
ఏమిటి? హిందుస్తా న్‌లోని ఏడుకోట్ల మంది అంటే నాకు భయం లేదు. కాని హిందుస్తాన్‌లోని 
ఏడుకోట్లు, ఆష్టనిస్తాన్‌, మధ్య ఆసియా, అరేబియా, మెసపాళుమియా, టర్కీలలోని దళాలు 
కలిస్తే అప్రతిహతంగా తయారవుతాయి. హిందూ-ముస్తింల మధ్య ఐక్యం అవసరం లేదా 
వాంఛనీయం అని నేను మనస్ఫూర్తిగా, గుండెమీద చెయ్యి చేసుకుని విశ్వసిస్తున్నాను. ముస్త్రిం 
నేతల్ని విశ్వసించేందుకు కూడా నేను ఏ మాత్రం జంకను. కానై తే కురాన్‌, హాజీలు విధించే 
అనుశాసనాల మాట ఏమిటి? ఆ నాయకులు వాటిని కాదనలేరు. అయితే మరి మన రాత 
యింతేనా? అలా కాదనే ఆశిస్తున్నాను. ఈ చిక్కుల నుంచి'బయటపడ్డానికి విద్యావంతులు, 
వేత్తలు ఏదో మార్గం చూస్తారనే ఆశిస్తున్నాను.” 


1924లో ఓ బెంగాలీ పత్రికా సంపాదకుడు రవీంద్రనాథ్‌ టాగోర్‌తో ఇంటర్వ్యూ 
జరిపేడు. ఆ ఇంటర్వ్యూ నివేదిక ఇలా తెలియబేసోందో. 


“.... హిందూ-ముస్తిం ఐక్యం సాధించడం అసంభవం అని కవిగారి అభిప్రాయం. 
మహమ్మదీయులు ఏ ఒక్క దేశానికీ తమ దేశభక్తిని సీమితం చెయ్యలేరనేది బలమైన అంశం 
అని ఆయన అభిప్రాయం. ఏ మహమ్మదీయ రాజ్యం అయినా భారతదేశం మీద దండయా।త 
చేస్తే ఆ సందర్భంలో హిందువులకి తోడ్చాటుగా తమ ఉమ్మడి భూమిని ర క్షించుకుందుకు 
మహమ్మదీయులు నిలుస్తారా అని ఆయన ఎంతోమంది మహమ్మదీయుల్ని నిర్మవమాటంగా 
అడిగాడు. అందుకు వాళ్లు ఇచ్చిన సమాధానం ఆయనకి తృప్తె కలిగించలేదు. ఓ మహమ్మదియుడి 
దేశం ఏదె నా కానీ, అతను మరోమవామ్మదియుడికి వ గతిరేకంగా పోరాడ్డం ఎట్ట పరిస్టితుల్లోనూ 
ఆమోదయోగ్యం కాదని మవామ్మద్‌ ఆలీ లాంటివాళ్లే చాటారని తను నిక్కచ్చిగా చెప ్పగలనని 

ఆయన అనా సరు... 


టై క్స్‌ ఆఫ్‌ ఇండియా 18.4.24 నాటి సంచికలో “భారత నేత్రాలు దర్శించినట్టు ఆన్నదాంట్సా 
ఉల్లేథితం. 


266 డాక్టర్‌ బాబాసాహిన్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 





స్వాతం|త్యం అసంభవం అనుకుందాం. అప్పుడు నికార్సైన భారతీయుడికి ఆమోద 
యోగ్యం అయిన రెండవ ఉత్తమ మార్గం భారత దేశ భవితవ్యానికి సంబంధించి బ్రిటిష్‌ 
సా[మాజ్యంలో అధినివేశ ప్రతిపత్తి. అలాంటి భవిష్యత్‌ ఎవళ్లకి తృప్తిగా ఉంటుంది? హిందువులు 
తప్పకుండా అభినివేశ ప్రతిపత్తితో సంతృప్తి చెందితే, ముసల్మాన్టు మాతం తమకిగా తాము 
దాంతో తృప్తిపడరు అని గట్టిగా చెప్పగలను. ఇలాంటి (ప్రకటన ఇండియన్లకి, ఇంగ్లీషు వాళ్లకి 
కటువుగా వినిపించవచ్చు. కాం[గెస్‌వాళ్లు స్వాతం[త్యమో అని కృర్ణభేరులు పగిలేట్టు ఘోష 
పెడుతూ వుంటే, హిందువులు స్వాతంత్యం కోసం అర్రులు చాస్తున్నారనీ, ముస్టిమ్‌లు 
అధినివేశ ప్రతిపత్తి కోసం పాకులాడుతున్నారనీ అనిపిస్తుంది. ఇంగ్లీషు వాళ్లల్లో ఈ అభిప్రాయం 
ఎంత గాఢంగా వుందో, కాంగ్రెస్‌ లేవనెత్తిన జంట నినాదాల వల్ల - అంట్‌ స్వాతంత్యం, 
బుణాల నిరాకరణ - హిందువుల ప్రయోజనాలకి ఎంత విఘాతం కలిగిందో రౌండ్‌ టేబిల్‌ 
కాన్ఫరెన్స్‌కి హాజరయిన వాళ్లు గమనించకపోలేదు. ఈ ఘోష విని హిందువులు (బిటిష్‌ 
వాళ్లకి శతువులని, స్వాతంత్ర్యం కోసం గాని, బుణాల మాఫీ గాని అడగని ముస్తిమ్‌లు 
తమ మితులనీ ఇంగ్రీషువాళ్లు అనుకున్నారు. కాంగ్రెస్‌ వాళ్లు శపథం పట్టిన ప్రణాళికలని బట్టి 
చూస్తే ఈ అభ్మిపాయం ఎంత నిజమని అనిపించినా, దొంగ ప్రచారం వల్ల కలిగిన దొంగ 
అభ్మిపాయం. ఏమంటే, హిందువులు అంతరంగంలో అభినివేశ ప్రతిపత్తికి సుముఖులు, 
ముస్టిములు అంతరంగంలో స్వాతంత్రాన్ని కాంక్షిస్తున్నారు అన్న విషయంలో అనుమానం 
లేదు. సాక్ష్యం కావాలంటే బోలెడు ఉంది. 


స్వాతం[త్యం అనే సమస్య మొట్టమొదట 1921లో తలెత్తింది. ఆ ఏడు అఖిలభారత 
జాతీయ కాంగ్రెస్‌, అఖిలభారత ఖిలాఫత్‌ కాన్ఫరెన్స్‌, - అఖిలభారత ముస్తింలీగు తమ వార్షిక 
సదస్సుల్ని అవామ్మదాబాద్‌లో నిర్వహించేయి. ప్రతీ పార్టీ తమ సమావేశాల్లో స్వాతంత్రానికి 
సంబంధించిన తీర్మానాల్ని ఆమోదించేయి. కాంగ్రెస్‌ వాళ్ల చేతుల్లో, ఖిలాఫత్‌ కాన్ఫరెన్స్‌లో, 
ముస్లింలీగ్‌ సమావేశంలో ఆ తీర్మానానికి పట్టిన గతి చూస్తే విచ్శితంగా ఉంటుంది. 


కాంగైస్‌ అధ్యక్షుడు హాకిమ్‌ ఆజామ్‌ ఖాన్‌. ఆయన సి.ఆర్‌. దాస్‌ బదులు అధ్యక్షత 
వహించేరు. సి.ఆర్‌.దాస్‌ను యధావిధిగా ఎన్నుకున్నప్పటికీ సమావేశ ప్రారంభానికి ముందు 
ఆయన్ని అరెస్ట్‌ చెయ్యడం వల్ల సభకి అధ్యక్షత వహించలేకపోయారు. ఆ సమావేశంలో 
మౌలానా వాస్రత్‌ మొహానీ కాం(గైస్‌ తన సిద్దాంతాన్ని మార్చుకోవలని పట్టుబడుతూ తీర్మానం 
(ప్రవేశపెట్టాడు. ఆ తీర్మానానికి సంబంధించిన కార్య నిర్వహణ సరళో సారాంశం ఇదీ 

“సంపూర్ణ స్వరాజ్యం గురించి తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ మౌలానా వాస్రత్‌ మొహానీ 
ఉర్దూలో సుదీర్హమై న, ఉద్వేగభరితమై న ఉపన్యాసం చేశారు. స్వరాజ్యాన్ని తెస్తామనీ, ఖిలాఫత్‌, 
క్‌ ఇండియన్‌ ఏన్యువల్‌ రిజిష్టర్‌, 1922, అనుబంధం పేజీలు 64-66. 


జాతీయ నిసృహ 267 





పంజాబ్‌ దురంతాలకి పరిహారం చెల్లించడం జరుగుతుందనీ కిందటి ఏడే వాగ్దానం చేసినా 
ఇంతవరకూ అలాంటిదేమీ జరగలేదని ఆయన అన్నాడు. అంచేత కార్యక్రమానికి అంటి 
పెట్టుకు ఉండడం వల్ల లాభం ఏమీ లేదు. బ్రిటిష్‌ సామాజ్యంలోనో, బిటిష్‌ కామన్వెల్తులోనో 
ఉండడం వల్ల స్వాతంత్ర్యం లేకపోవచ్చు. అయితే అవసరం పడితే గనక అందుకు సిద్ధం 
కావడనికీ జంకనక్కర్లేదని ఆయన భావిస్తున్నట్టు చెప్పాడు. లోకమాన్య తిలక్‌ చెప్పినట్టు 
'స్వాతంత్యం మా జన్మహక్కు”. ఏ ప్రభుత్వమేనా తన (పజలకీ వాక్‌స్వేచ్చనీ, కార్యాచరణ 
స్వేచ్చనీ తిరస్కరిస్తే దానికి ప్రజల విధేయతను పొందే వాక్కు లేదు. జన్మతః పొందే 
స్వేచ్చకి అధినివేశ పంధాలో హోమ్‌ రూల్‌గాని వలస స్థానిక ప్రభుత్వంగాని ప్రత్యామ్నాయాలు 
కావు. చిత్తరంజన్‌ దాస్‌, పండిట్‌ మోతీలాల్‌ నెవూ, లాలా లజపత్‌రాయ్‌ తదితరులులాంటి 
(ప్రముఖ నాయకుల్ని కారాగృహాల్లో బంధించే ప్రభుత్వం ప్రజల భక్తిని పొందే హక్కు 
కోల్పోయింది. ఏడాది గడిచిపోయినా స్వరాజ్యం రాలేదు కాబట్టి, ఇప్పుడిక మిగిలిన ఒక్క 
మార్గాన్నీ అనుసరించే అవకాశాన్ని ఏదీ అడ్డలేదు. ఆ మార్గం ఏమిటంటే సకల విదేశీ 
అజమాయిషీ నుంచీ స్వేచ్చని సంపాదించడం. ఆ తీర్మానం ఇలా ఉంది ; 


“సకల ధర్మబద్దమై న, శాంతియుత మార్గాల ద్వారా భారత ప్రజలు యావత్‌ విదేశీ 
అజమాయిషీ నుంచి స్వరాజ్యాన్ని సంపూర్ణ స్వాతంత్రాన్ని సాధించడమే బారత జాతీయ 
కాం[స్‌ లక్ష్యం.” 

చాలామంది ప్రతినిధులు దానికి అనుకూలంగా మాట్లాడేక, ఆ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ 
మాట్లాడ్డానికి గాంధీ ముందుకు వచ్చాడు. తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ గాంధీ ఇలా అన్నాడుః 


మిత్రులారా, శ్రీ వాస్రత్‌ మొహాని ప్రతిపాదించిన దానికి సంబంధించి నేను హిందీలో 
కొన్ని ముక్కలు మాతం చెప్పేనంతే. ఇంగ్లీషులో నేను మీకు చెప్పదలచుకున్నదల్లా ఈ 
(ప్రతిపాదనకు కొంతమంది [గ్రహించిన తేలికదనం నాకు బాధ కలిగించిందని మాత్రమే. నాకు 
బాధ-ఎందుకు కలిగిందంటే అందులో బాధ్యతా భావం లోపించింది. బాధ్యత గల పురుషులుగా, 
(స్త్రీలుగా మనం నాగపూర్‌, కలకత్తా రోజులకి వెళ్లాలి..ఓ గంట [క్రితం ఏం చేశామో గుర్తించాలి. 
ఓ గంట [క్రితమే తీర్మానాన్ని ఆమోదించేం. ఆ తీర్మానం యదార్జానికి ఖిలాఫత్‌, పంజాబ్‌ 
దురంతాలకి చివరి పరిష్కారాన్ని, కొన్ని నిర్దిష్ట మార్గాల ద్వారా ప్రజల చేతుల్లోకి బ్యూరా|క్రసీ 
నుంచి అధికారం బదలాయింపునూ ఉద్దేశిస్తోంది. ఒక ఉన్నత సమస్యని లేవనెత్తడం ద్వారా, 
భారత వాతావరణంలో మధ్యలో ఒక బాంబుని విసరడం ద్వారా మీ మనో ఫలకాల నుండి 
ఆ పరిస్టితి అంతటికీ మెరుగు దిద్దెయ్యగలరా? లోగడ ప్రతి ఓటు చేసినవాళ్లు ఈ తీర్మానాన్ని 
తీసుకుని ఓటు చేసే ముందు యాభై సార్లు ఆలోచిస్తారని నా ఆశ. మనం ఎక్కడ ఉన్నామో 
యదార్జానికి మనం ఎరగమని ప్రపంచంలోని ఆలోచనాశీలురు మనల్ని తప్పు పడతారు. 
మన పరిమితుల్ని కూడా మనం అర్థం చేసుకుందాం. హిందువులకీ, ముసల్మాన్లకీ మధ్య 


268 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు = ప్రసంగాలు 


అబేధ్యమై న అపరిమిత ఐక్యాన్ని రానియ్యండి. “అవును, భారత జాతీయతకి హిందూ- 
ముస్లిం ఐక్యం అభేద్యమై న అంశం అయింది” అని గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పగల 
వాళ్లైవరేనా ఇక్కడ ఉన్నారా? పార్శీలు, సిక్కులు, |కైె స్తవులు, మీరీ మధ్యావ్నుం ఎవళ్ళ 
గురించి విన్నారో ఆ అస్పృశ్యులు - ఈ జనమే ఈ భావానికి వ్యతిరేకంగా తలెత్తరని చెప్పేవాళ్లు 
ఇక్కడ ఎవరున్నారు? అంచేత అడుగు వెయ్యబోయే ముందు యాభె సార్టు ఆలోచించండి. 
ఆ వేసే అడుగు తలకిందులై తే మీకు లాభదాయకమూ అనుకూలమూ కావడం మాట సరేసరి, 
పూడ్చలేనంత నష్టం జరుగుతుంది. మొట్టమొదటిగా మనం మన శక్తిని కూడదీసుకుందాం. 
మొట్టమొదటిగా మన లోతులేమిటో తెలుసుకుందాం. మనకి తెలియని లోతు నీళ్లల్లోకి 
వెళ్లవద్దు. వ(స్రత్‌ మొవానీ చేసిన ఈ (ప్రతిపాదన మిమ్మల్ని అడుగు అందని. అగాధంలోకి 
తీసుకుపోతుంది. ఓ గంట క్రితం మీరు ఆమోదించిన తీర్మానాన్ని మీరు నమ్మేటట్టయితే, 
దాన్ని తిరస్కరించమని భరోసాగా చెపుతున్నాను. ఇప్పుడు మీ ముందు వున్న ప్రతిపాదన 
ఓ క్షణం క్రితం మీరు ఆమోదించిన తీర్మాన ఫలితాన్ని తుడిచి పెష్టేస్తుంది. మనిషి ఇష్టం 
వచ్చినట్టు మార్చుకునే బట్టల లాంటివా సిద్దాంత విశ్వాసాలు? తాము నమ్మిన సిద్దాంతాల 
కోసం ప్రజలు [ప్రాణత్యాగం చేస్తారు, వాటి కోసమే ఈ (ప్రజలు యుగయుగాలు జీవిస్తారు. 
నాగపూర్‌లో ఎంతో చర్చ తర్వాత, ఎంతో యోచన తర్వాత మీరు ఆమోదించిన 
సిద్దాంతాన్ని మీరు మార్చుకుంటారా? మీరు దాన్ని ఆమోదించినపుడు ఏడాది గడువు 
అన్నదేమీ లేదు. ఇది విస్తృతి పొందే సిద్దాంతం; ఇది అన్నిట్నీ ఇముడు ఎ్రకుంటుంది; 
దుర్చలమైందాన్నీ, దృఢమై ందాన్నీ కూడా. మీరు గనక మౌలానా హ్యస్రత్‌ మొహానీ 
ప్రతిపాదించిన పరిమిత సిద్దాంతాన్ని గనక ఆమోదించినట్లయితే మీలో అతి దుర్చలంగా 
వున్న వాళ్లని రక్షణతో ఆచ్చాదించే వక్కుకి మీరు కాలదన్నుకుంటున్నారు. హ(స్రత్‌ మొహానీ 
సిద్దాంతం మీలో వున్న అతి దుర్చల సోదరుల్ని చేర్చుకోదు. అంచేత మీరీ ప్రతిపాదనని 
తిరస్కరించాలని భరోసాగా అడుగుతున్నాను.” 


ఓటింగ్‌ పెట్టినపుడు తీర్మానం వీగిపోయిందని (పకటించేరు. ఆలిండియా ఖిలాఫత్‌ 
కాన్ఫరెన్స్‌ సమావేశానికి కూడా హాక్టిమ్‌ అజ్మల్‌ఖాన్‌ అధ్యక్షత వహించేడు. ఆ సమావేశపు 
విషయ నిర్ణాయక సభలో కూడా స్వాతంత్ర్యానికి అనుకూలంగా తీర్మానం వచ్చింది. ఆ 
తీర్మానానికి ఏం జరిగిందో అక్కడి కార్యక్రమ సారాంశాన్ని బట్టి స్పష్టమవుతుంది. కార్యక్రమ 
నివేదిక ఇలా వుందో ! 


“సమావేశం రాత్రి పదకొండు గంటలకి మర్నాటికి వాయిదా పడే ముందు అధ్యక్షుడె న 
వాకిమ్‌ అజ్మల్‌ఖాన్‌ ఒక ప్రకటన చేశాడు. అజాద్‌ కోభాని ఒక తీర్మానం ప్రతిపాదించేడనీ, 
దాన్ని హ/స్రత్‌ మొహానీ బలపరిచేడనీ, దాన్ని విషయ నిర్ణాయక కమిటీ అధిక సంఖ్యలో 


' 





* డి ఇండియన్‌ ఏన్యువల్‌ రిజిస్టర్‌, 1922, అనుబంధం, పేజీలు 133-134 


జాతీయ విస్పృవహ 269 





ఆమోదించిందనీ ఆయన ప్రకటించేడు. (బిటిష్‌ సామ్రాజ్యవాదాన్ని. నిర్మూలించేందుకూ, 
నంపూర్త స్వాతంత్రాన్ని సాధించేందుకూ కృషి చెయ్యవలసిందిగా యావన్మంది 
మహమ్మదీయుల్నీ, ఇతర మతాల వాళ్లని అర్జించాలని తీర్మానించినట్టు ఆయన చెప్పేరు. 


"టైటిష్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి విధానం వల్హా, వైఖరి వల్లా (బిటిప్‌ 
సామాజ్యవాదం జాబిరట్‌-ఉల్‌- ఆరబ్‌ని'. 'అనుమతిస్తుందనీ ఇస్లాం 'ప్రడానీకం ముస్తిమేతర్ర 
అజమాయిషీ నుంచీ, ప్రభావం నష, పూర్తిగా విముక్తులవుతారనీ ఆగించలేం. i 
షారియత్‌కీ అవసరమై న మేరకి ఇిలాఫత్‌ని సాధించడం జరగదన ఎమాట. అంచేత, ఖిలాఫత్‌కీ 
సంబంధించి శాశ్వత భద్రతనూ, భారత పురోభివృద్దినీ సాధించేందుకుగాను బ్రిటిష్‌ 
సామాజ్యవాదాన్ని నిర్మూలించే కృష జరపడం అవసరం. ఈ (ప్రయత్నం జరిపించేందుకు 
ఉన్న ఎకె క మార్గం, ముస్టిమ్‌లకి సంబంధించి, భారతదేశంలో నివశిస్తున్న ఇతరులతో కలిసి 
సంయుక్తంగా పనిచేసి భారత దేశాన్ని పరిపూర్ణంగా స్వతం[త్యం కావించడమని సమావేశం 
భావిస్తోంది. స్వరాజ్‌ అంటే ముస్రిమ్‌ల అభిప్రాయం ఒకటేనని, అంకే సంపూర్ణ స్వాతంత్ర్యం 
అని, సమావేశం అభిప్రాయపడుతోంది. భారతదేశంలో నివశిస్తున్న ఇతరులు కూడా ఇదే 
దృక్పధంతో ఉన్నారని సమావేశం భావిస్తోంది. 


“మర్నాడు,. 1921 డిసెంబరు 27న సమావేశం పునః (ప్రారంభమైంది. అపుడు 
స్వాతంత్ర్య తీర్మానం మీద సభ్యుల్లో అభి పాయభేదాలు వచ్చినట్టు తేలింది. తమ లక్ష్యం 
స్వాతం|త్యమనీ, బ్రిటిష్‌ సామ్రాజ్యవాద నిర్మూలన అనీ ప్రకటిస్తూ వాస్రత్‌ మొహానీ తీర్మానం 
ప్రతిపాదించబోగానే దాన్ని పరిశీలించడం కుదరదని ఖిలాఫత్‌ విషయ నిర్హాయక''కమిటీ 
సభ్యుడ "కరు అభ్యంతరం స్‌ పృ్పరు. విషయ నిర్ణాయక కమిటీలో మూడింట రెండు వంతుల 
మెజార్టీ ఏ తీర్మానానికేనా లేనట్లయితే తమ సిద్దాంత వె ఇరిలో మార్పు వచ్చినట్టు 
భావించడానికి తమ కాన్‌స్టీట్యూషన్‌లో అవకాశం లేదన్న దానిమీద ఆ అభ్యంతరం లేవదీశాడు. 

“అధ్యక్షులె న వాకీం అజ్మల్‌ఖాన్‌ ఆ అభ్యంతరం సక్రమమేనని తీర్చు చెప్పి స్వాతం(త్య 
తీర్మానం: క్రమబద్దంగా లేదని తోసిపుచ్చారు. 

“వాస్రత్‌ మొహానీ 'తీవ్రంగా నిరసన తెలియజేశారు. విషయ నిర్ణాయక కమిటీలో 
అదే సభ్యుడు లేవనెత్తిన అలాంటి అభ్యంతరాన్నే అధ్యక్షుడు తోసిపుచ్చారని ఎత్తి చూపించేడు, 
దాన్నే బహిరంగ సమావేశంలో అనుమతించారని చెప్పేడు. తమ స్వరాజ్‌ అంటే పూర్ణ 
స్వాతంత్ర్యం అని ఆ సమావేశం (పకటించనివ్వకుండా అడ్డగించేందుకే తన తీర్మానాన్ని 
తోసిపుచ్చేటట్లు అధ్యక్షుడు ఎత్తు వేశాడని అన్నాడు.” 


ఆలిండియా ముస్లింలీగ్‌ అధ్యక్షుడు మౌలానా వాస్రత్‌ మొహానీ ఈ తీర్మానానికి 


270 డాక్టర్‌ బాబాసాహెచ్‌ అంబేద్కర్‌ రచనలు == (ప్రసంగాలు 
సంబంధించిన లీగు కార్యక్రమ నివేదిక ఇలా ఉందో : 


“ముస్తింలీగ్‌ 1921 డిసెంబరు 31న ఉదయం 9 గంటలకి సమావేశమైంది. ఏ 
రకమై న పేచీపూచీలు లేని తీర్మానాల్ని కొన్నింటిని ఆమోదించేక కరతాళ ధ్వనుల మధ్య 
హ(సత్‌ మొహానీ ఒక ప్రకటన చేశాడు. స్వాతంత్ర్య సము పార్ణన గురించీ, బిటిష్‌ సామాజ్యవాద 
నిర్మూలన గురించి తను ప్రతిపాదించిన తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు విషయ నిర్ణాయక 
కమిటీ తీసుకున్న నిర్ణయం తిరగతోడేందుకు వీల్లేనిదని, లీగ్‌ సభ్యుల్లోని అధిక సంఖ్యాకుల 
అభి పాయాన్ని (పతిబింబిస్తోందనీ ఒప్పుకుంటున్నట్టు ఆ ప్రకటనలో అన్నాడు. అయితే 
విషయానికి గల మవాత్తర (ప్రాముఖ్యం దృష్ట్వా, ఆ తీర్మానాన్ని చర్చించేందుకు అనుమతీ 
ఇస్తున్నానీ, ఓటింగ్‌ లేకుండా చర్చ సాగించవచ్చనీ అన్నాడు. 


“విషయ నిర్నాయక కమిటీలో శ్రీ అజాద శోభాని ఆ తీర్మానాన్ని ప్రతిపాదించేడు. 
ఆయనే దాన్ని లీగ్‌లో కూడా ప్రవేశపెప్టేడు. ముస్తిం హిందూ ఐక్యం తిరుగులేకుండా 
అవసరం అని, తమ పోరాటాన్ని అహింసా సహాయ నిరాకరణ పద్దతుల్లో నడిపించడం ఒక్కటే 
మార్గమని తను నమ్ముతున్నట్టు చాకేడు. గాంధీజీకి కాంగ్రెస్‌ దత్తం చేసిన నియంతృత్వ 
హక్కుకి ఆయన సర్వవిధాలా తగినవాడని అన్నాడు. అయితే |బిటిష్‌ సామాజ్యవాదం 
భారతదేశం పాలిటి ఘోరవిపత్తనీ, ముస్లిం (పపంచం పాలిటి ఘోర విపత్తనీ, స్వాతంత్ర్యం 
అనే ఆదర్శగమ్యాన్ని ముండు ఉంచి దాన్ని నిర్మూలించాలనీ అన్నాడు... 


అజాద్‌ శోభాని తర్వాత అదే బాణీలో ఆయన్ని సమర్దిస్తూ చాలామంది మాట్లాడారు. 


“కాంగ్రెస్‌ తీనుకున్నలాంటి చర్యని లీగు తీసుకోవడం ఇష్టం లేకపోవడమే అధ్యక్షుల 
వారు అలాంటి తీర్చు నివ్వడానికి హేతువని గౌరవనీయుడై న రజా ఆలీ ప్రకటించేడు. సరిగా 
అర్ధం చేసుకోకుండా పెద్ద పెద్ద కబుర్దు చెప్పకూడదని ఆయన హెచ్చరించేడు. భారతదేశం, 
ఒకవేళ స్వాతంత్ర్యాన్ని సాధించినా, (పస్తుతంలో దాన్ని నిలబెట్టుకునేందుకు సంసిద్ధంగా 
లేదని ఆయన (పేక్షక్షులకి గుర్తు చేశాడు. 


“రేపు బిటిష్‌వాళ్లు వెళ్లిపోతే, మాటకి, సర్వ సై న్యాధ్యక్షుడు ఎవరని ఆయన అడిగేడు. 
(“అన్వర్‌ పాషా అని) ఎవరిదో గొంతుక వినిపించింది. 


“విదేశీయుడెవణ్లీ తాను సహించనని వక్త కుండబద్దలు కొట్టినట్టు చెప్పేడు. తనకి 
కావాల్సింది భారత్‌ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌. అని అన్నాడు.” 

కాకినాడలో 1923 మార్చిలో జరిగిన కాంగ్రెస్‌ సభలో స్వాతంత్ర్య సమస్య మళ్లీ 
తలెత్తింది కాని గొంగళి కదల్లేదు. బెల్లాంలో 1924లో. జరిగిన కాంగ్రెస్‌ సభకి అధ్యక్షత 





క అదే రిజిష్టర్‌, . అనుబంధం, కేజీ 78. 


జాతీయ ప్లిస్పృవా 271 





వహిస్తూ గాంధీ ఇలా అన్నారు | 


“బిచిష్‌వాళ్లు తాము చెప్పేదాన్నే ఉద్దేశిస్తూ ఉంటే, నమానత్వం పొందడానికి 
చిత్తశుద్ధితో మనకి సాయం చేస్తే, బిటిష్‌వాళ్లతో పూర్తిగా తెగతెంపులు చేసుకోవడం కంటే 
ఎక్కువ విజయం అదేనని నా అభిప్రాయం. అంచేత సా[మాజ్య పరిధిలోనే నేను స్వరాజ్యం 
కోసం పాటు పడతాను. |బిటీష్‌ వాళ్ల స్వయం కృతాపరాధం వల్ల తప్పక అలాంటి పరిస్తితి 
ఏర్పడినట్లయితే వాళ్లతో సమూలంగా తెగ్గ్షతెంపులు చేసుకోవడానికి ఏ మాత్రం జంకను. 
ఆ రకంగా వేర్పాటు భారం (బిటిష్‌వాళ్ల నెత్తిమీదే పెడతాను." 


1925లో సి.ఆర్‌.దాస్‌ మళ్లీ అదే పాట అందుకు ఆన్నాడు. ఆ సంవత్సరం జరిగిన 
బెంగాల్‌ రాష్ట్రయ కాం(గస్‌ సమావేశంలో (పసంగించేడు. స్వాతం[త్య భావనకి చావుదెబ్బ 
కొట్ట ఉద్దేశ్యంతోనే, స్వాతం|త్య భావనలో ఉన్న నిమ్నతని ఎత్తి చూపేందుకు మహా 
తంటాలు పట్టాడు. అధినివేశ ప్రతిపత్తితో పోలిస్తే ఈ స్వాతంత్ర్య భావన నిమగ్నమై ందని 
చూపంచ ప్రయత్నించాడు. 


a స్వరాజ్‌ కంటే తక్కువ సంకుచితమై న ఆదర్శం స్వాతంత్ర్యం అని నా 
అభి పాయం. పరాధీనతకి వ్యతిరేకమై న భావాన్ని అది నిర్దేశిస్తుంది. నిజమే.'కాని దోనికిగా 
అని మనకి మేలెన ఆదర్శాన్ని ఇవ్వదు. స్వాతం|త్యం అనేది స్వరాజ్యంతో పాసగదని నేను 
సూచించను గాక సూచించను. అయితే ముఖ్యంగా కావాల్సింది స్వాతంత్యం కాదు, స్వరాజ్య 
స్థాపన. |బిటిష్‌ వాళ్లు మన ఖర్మకి మనల్ని వదిలేసి వెళ్లిపోయే అర్ధంలో స్వతంత్రం రేపే 
రావచ్చు, కాని దానివల్ల నేను అరం చేసుకున్నట్లు స్వరాజ్యం సిదించాలని లేదు. నేను 
౧ (క) రు . ఠా | 
గయ 'కాంగగైెస్‌ అధ్యక్షోపన్యాసంలో ఓ సంగతి చెప్పేను. భారత్‌ చిత్రమై న, సంక్షీష్టమై న 
సమస్యని ప్రదర్శిస్తుంది. “భారత ప్రజ గిలా సదృశంగా నిర్మితమై ౦ది కాదు. అనేక విరుద్ద 
అంశాలతో ఏర్పడింది. ఒక ప్రజగా సంపుటీకరణం చెందడం అనేది చాలా దీర్షకాలికంగా 
జరగాల్సిందే, అది చాలా విసుగు కలిగించే (ప్రక్రియ కావచ్చు కూడా. అయితే, అది లేకుండా 
స్వరాజ్‌ లేదు....” 


“ఇక రెండవ విషయం. స్వరాజ్‌ అనేది అంతస్తారంలో అందించే క్రమ బద్దతని 
స్వాతంత్ర్యం ఇవ్వలేదు. నేను చెప్పిన సంపుటీకరణ కృషి అంటే ఆ [క్రమబద్దతని స్టాపించడమే. 
కాని ఓ విషయాన్ని మాతం అర్థం చేసుకోవాలి. దేన్ని స్థాపించాలని అనుకుంటూ ఉన్నా 
అది భారత ప్రజల సంప్రదాయాలతో పాసిగేటట్టు ఉండాలి. స్వరాజ్‌ అంటే నా దృష్టలో 
మొదటగా భారత ప్రజానీకంలో వున్న విభిన్నతలన్నింటినీ సంపుటీకరణం చెయ్యడం; 
రెండవది ః ఈ కర్తవ్యంతో మనం జాతీయస్థాయిలో సాగాలి? రెండువేల సంవత్సరాలు 
వెనక్కి వెళ్లడం కాదు, మన జాతీయ మేధా సంపత్తులతో, జాతీయ స్వభావ లక్షణాలతో 
ముందుకు సాగాలి..... 


272 డాక్టర్‌ బాబాసోహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 





“మూ-ఉవది ః మన ముందున్న కర్తవ్య నిర్వవాణలో, ఏ పరాయిశక్తీ మనకి ఆటంకం 
రాకూడదు. అంచేత మన ఆదర్శంగా మనం దేన్ని నిర్ణయించుకోవాలి అంటే ఒట్టి 
స్వాతంత్ర్యం కాదు, నేను చెప్పే స్వరాజ్‌. స్వాతంత్ర్యం స్వరాజ్‌కీ వ్యతిరిక్తం కావచ్చు. 
విమోచనకి సంబంధించి మన జాతీయ ఆదర్శం ఏమిటీ అంటే మనం ఇవ్వగల ఏకైక 
సమాధానం స రాజ్‌. పోమ్‌రూల్‌ గాని స్వయం పాలనగాని నాకు ఇష్టం లేదు. అవి బవుశా 
నేను స్వరాజ్‌ అని పిలిచేదాంట్లో ఇమిడి ఉండనే ఉంటాయి. కాని నా సంస్కారం ఎందుకనో 
“పాలని అనేదానికి విముఖంగా ఉంటుంది - అది పోమ్‌రూల్‌ గానివ్వండి, విదేశీ. పాలన 
గానివ్వండి. 


* న x 


“ఈ ఆదర్శాన్ని సామాజ్యంలో అంతర్భాగంగా ఉంటూ సాధించడమా లేక బయట 
నుంచి సాధించడమా అన్న సమస్య వస్తుందిప్పుడు. కాం[గెస్‌ సర్వదా ఇచ్చిన జవాబు ఉండనే 
ఉంది. “సామాజ్యం గనక మన హక్కుని గుర్తించినట్లయితే “సా[మాజ్యాంతర్గతంగా ఉండి"; 
గుర్తించదూ “బయట ఉండి” అని. మన బతుకు మనం బతికే అవకాశం మనకీ ఉండాలి 
గమన ఆత్మావిష్కరణకీ, అభివృద్దికి, స్వయం పరిపూర్నత సాధించడానికి. ఇది మన బతుకు 
మనం బతకడానికి సంబంధించిన'సమస్య. సామ్రాజ్యం గనక మన జాతీయ జీవిత వృద్ధికీ, ' 
అభివృద్దికీ తగినంత .ఇవకాాన్ని ఇస్తే గనక సామాజ్య భావం (గహించదగ్గదే. తద్విరుద్దంగా, 
సామాజ్యం తన ఉధృత వేగంతో జగన్నాధ రథచక్రాలలాగా మన జీవితాన్ని అణగదొక్కేస్తూ 
ఉంటే, సామాజ్యానికి బయట స్వరాజ్య స్థాపన అనే భావమే సమర్థనీయం అవుతుంది. 


“నిజానికి సామాజ్యం అన్న భావన మనకి ఎన్నో సౌకర్యాల గురించిన స్పష్టమైన 
అర్జాన్నిస్తుంది. అధినివేశ ప్రతిపత్తి అనేది ఏ విధంగానూ దాస్యం కాదు. అసలైన సవాకార 
భావంతో (పయోజనాషేక్షతో సామాజ్యంలో భాగంగా ఏర్పడే వాళ్ల ఒప్పుదలతో రూపు 
తీసుకునే సమాఖ్యే అది మౌలికంగానని చెప్పచ్చు. స్వేచ్చాయుత సమాఖ్య అంటు అందులో 
విడిపోవడానికీ హక్కు ఉంటుంది. యుద్దానికి ముందు సామాజ్యమో, దాని ఆనుషంగిక 
భాగాలో ఒక పెద్ద సమాఖ్యగా ఉండడమేనని సాధారణంగా భావింఛేవారు. ఆధునిక పరిస్థితుల్లో 
ఏ దేశమూ గిరిగీనుకుని ఉండలేదన్న గుర్తింపు వచ్చింది. బ్రిటీష్‌ సామ్రాజ్యం అని పిలిచే 
జాతుల మహత్తర కామన్వెల్తులో భాగంగా అధినివేశ ప్రతీపత్తి అనేది అందులో చేరిన 
ప్రతిభాగస్వామికీ పూర్తి భద్రతని 'కలిగిస్తుంది. అంతేకాదు, ప్రతిభాగస్వామ్య షక్షమూ తను 
అభివృద్ది చెందడానిక, పరిపూర్ణం కావడానికి, వ్యక్తం కావడానికి దోహదపడుతుంది. అంతేకాక, 
నేను ప్రస్తావించిన స్వరాజ్య భావనలోని అంశాలన్నిట్నీ పొదువుకుంటుంది. 


“నాకె తే ఈ భావన ఆకర్షణీయంగా ! ఉంది, దాంట్లో. ఇమిడి ఉన్న గాఢమైన 
ఆధ్యాత్మిక (పాముఖ్యం వల్ల నేను (పపంచ శాంతిని, ప్రపంచ సమాఖ్యలో, కాంక్షించే వాణ్ని, 


జాతీయ నిన హౌ 273 





(బ్రిటిష్‌ సామ్రాజ్యం అని పిలిచే ఈ మవాత్తర సమాఖ్య - ఏ జాతికిగా ఆ జాతికి తనదై న జీవన 
విధానం, తనదైన నాగరికత, తనదైన మానసిక దృకృధం వున్నటువంటి విభిన్నజాతుల 
సమాఖ్య - సరె న రాజనీతిజ్ఞుడు అగభాగంలో ఉండి నడిపిస్తూ ఉంటే, రాజనీతిజ్ఞాల్ని వేధించే 
గొప్ప సమస్యకి పరిష్కారం చూపిస్తుంది. మానవుడి ఊహలో రూపు తీసుకునే “వసుధె క 
కుటుంబమ్‌” అన్న జాతుల అల్లిక, మానవజాతి సమాఖ్య, అనేది ఏర్పడ్డానికి దోహదపడుతుంది, 

కాని సరె న రాజనీతిజ్ఞుడు అ గభాగంలో ఉండి అలా నడిపిస్తేనే అలా జరుగుతుంది. ఏమంకే 
ఈ భావన అభివృద్ది చెందడానికి భాగస్వామ్య పక్షాల తరపు నుంచి కొంత త్యాగం 

అవసరమవుతుంది. అందులో ఆధిపత్య నిర్దేశకంగా ఉన్న సా[మాజ్యం అనే పదాన్నే 

శాశ్వతంగా త్యజించవలసి రావచ్చు. తన క్షేమం కోసం, ప్రపంచ క్షేమం కోసం భారతదేశం 

కామన్వేల్తులో భాగంగా విముక్తి కోసం కృషి చెయ్యాలి, ఆ రకంగా మానవాళికి సేవ 

చెయ్యగలుగుతుంది.” 


అధినివేశ ప్రతిపత్తి స్వాతంత్యం కంటే మెరుగని సి.ఆర్‌. దాస్‌ నొక్కి చెప్పడమే 
కాదు, ఈ కింది తీర్మానాన్ని భారత రాజకీయ పరిణామగమ్యంగా ఉండేటట్టు ఆమోదింపచేశాడు. 


1. భారతదేశం తన జీవన విధానాన్ని తను ఏర్పాటు చేసుకునే హక్కు స్వరాజ్‌ అనే 
జాతీయాదర్శంలో ఇమిడి ఉందని ఈ సమావేశం ప్రకటిస్తోంది. తన ఆవిష్కరణకీ, 
తన పురోగతికీ, విభిన్న అంశాల సంపుటీకరణకూ, స్వయంపూర్ణతకూ ఏ బాహ్యశక్తి 
ఆధిపత్యమూ లేకుండా కృషి చేసే అవకాశం ఇందులో ఉంటుంది. 


2. దబిటీష్‌ సామాజ్యం అలాంటి వాక్కుని గుర్తించి, స్వరాజ్య సాధనకు ఆటంకం 
కలిగించకుండా, అలాంటి వకాశాన్ని ఇవ్వ సంసిద్దం అయి, అలాంటి హక్కులు 
ఫలవంతం కావడానికి అవసరం అయిన త్యాగాలు చేస్తే (బిటిష్‌ కామన్వాల్తులో 
అంతర్భాగంగా భారతదేశం స్వరాజ్యం సాధించుకోవచ్చని ఈ సమావేశం పలుపు 
ఇస్తోంది.” 


గాంధీగారు ఈ సమావేశంలో ఆది నుంచి తుదిదాకా హాజరయే వున్నారన్న విషయం 
గమనార్హం. కాని ఆయన ఏ అభ్యంతరమూ లేవనెత్తలేదు. అభ్యంతరం చెప్పకపోగా, ఆయన 


౯౬ బై 
శ్రీదాస వె ఖదిని సమర్దించేరు. 


యదార్జాలు ఇలా ఉండగా హిందువులు అధినివేశ ప్రతిపత్తికీ, ముస్టిమ్‌లు స్వాతంత్ర్యం 
కోసమూ చూశేరన్న విషయాన్ని ఎవళ్లు సందేహించగలరు? ఇంకా ఒకవేళ ఏ పిసరన్నా 
అనుమానం మిగిలితే, 1928లో నెవూ కమిటీ రిపోర్టు మీద ముస్లిం పక్షీయుల్లో కలిగిన 
ప్రతిధ్వనులు దాన్ని పటాపంచలు చెయ్యాలి. కాం[స్‌ వెవూ కమిటీని నియమించింది. 
భారతదేశం స్వాతంత్రాన్ని కాదని, అధినివేశ ప్రతిపత్తిని అంగీకరించే అంశం ఆధారంగా భారత 
రాజ్యాంగం తయారు చెయ్యడం ఆ కమిటీ పని. కాంగ్రెస్‌, ముస్లిం రాజకీయ సంస్థలు 


274 డాక్టర్‌ బాబాసోహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 
సెవూ నివేదికపట్ల అనుసరించిన వె ఖరుల్ని గమనిస్తే అసలు సంగతి తెలుస్తుంది. 


1928లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్‌ సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దాన్ని 
గాంధీజీ (ప్రతిపాదించారు. అది ఇలా ఉంది : 


“అఖిల రాజకీయ కమిటీ నివేదిక సిఫార్సు చేసిన రాజ్యాంగాన్ని కాం గైస్‌ పరిశీలించింది. 
భారతదేశ రాజకీయ, మతపర సమస్యల పరిష్కారానికి ఇది గొప్ప కృషి చేస్తుందని దీన్ని 
ఆహ్వానిస్తోంది. దాదాపు దీన్ని ఏకగీవంగా సిఫార్సు చేసినందుకు కమిటీని అభినందిస్తోంది. 
మద్రాస్‌ కాం(గైెస్‌ సభలో సంపూర్ణ స్వాతంత్రానికి సంబంధించిన తీర్మానానికి కట్టుబడి 
ఉంటూనే, కమిటీ రూపొందించిన ఈ రాజ్యాంగాన్ని ఆమోదిస్తోంది. రాజకీయ పరంగా ఇది 
గప్ప ముందంజగా భావిస్తోంది. 


“బిటిష్‌ పార్లమెంట్‌ ఈ రాజ్యాంగాన్ని 1929 డిసెంబరు 31కి ముందుగాని, 
ఆనాడేగాని ఆమోదిస్తే రాజకీయ పరిస్టితులు ఉండే సందర్భాన్నిబట్టి కాంగ్రెస్‌ ఈ రాజ్యాంగాన్ని 
సంపూర్తిగా అనుసరిస్తుంది. కాని ఆ గడువు లోపల దీన్ని ఆమోదించకపోయినా, ఆ లోపలే 
దీన్ని తిరస్కరించినా కాం|గెస్‌ అహింసాయుత సహాయ నిరాకరణోద్యమాన్ని నడుపుతుంది. 
పన్నుల్ని బహిష్కరించమనో, లేక అప్పుడు నిర్ణయించుకునే ఇతర మార్గాల ద్యాథానో ఆ 
ఉద్యమాన్ని నడపమని దేశానికి పిలుపునిస్తుంది. ఈ పె వాటితో అనురూపంగా ఉండేటట్టు, 
కాంగ్రెస్‌ పెరు మీద సంపూర్ణ స్వాతంధత్యం కోసం ప్రచారం సాగించేందుకు, ఈ తీర్మానం 
లోనిదేదీ అభ్యంతరం కలిగించదు.” 

హిందూ అభిప్రాయం స్వాతంత్ర్యం వై పు కాక అధినివేశ ప్రతిపత్తి ఎ పు మొగ్గి ఉందని 
దీనివల్ల తెలుస్తోంది. కొంతమంది ఈ మాటలకి అభ్యంతరం చెప్పవచ్చు. అయితే 1927 
నాటి కాం[గైెస్‌ తీర్మానం సంగతేమిటని అడగవచ్చు. 1927లో కాం([గస్‌ మద్రాస్‌లో జరిపిన 
సభలో పండిట్‌ జవహరల్‌లాల్‌ నెహ్రూ ప్రతిపాదించిన ఈ తీర్మానాన్ని ఆమోదించిందన్న 
విపషళపరుని జమ 

“భారత (ప్రజల లక్ష్యం సంపూర్ణ జాతీయ స్వాతంత్ర్య సాధన అని ఈ మహాసభ 
(ప్రకటిస్తోంది. 


అయితే ఈ తీర్మానం కాంగ్రెస్‌లో ఉన్న సీసలౌ న హిందూ వె ఖరిని ప్రతిబింబించడం 
లేదని చెప్పడానికీ తగ్గంత సాక్ష్యాధారాలు ఉన్నాయి. 
(మ్‌ వు. 


ఆ తీర్మానం ఒక్క ఉదుటున వచ్చింది. 1927 సభకి డాక్టర్‌ అన్సారీ ప అధ్యక్షత 


1 _ అన్నారీ ఉపన్యాసంలో చెప్పిందల్లా ఇది ః “రాజ్యాంగం తుది రూపం ఏదై నా కానివ్వండి. ఆది ఫెడరల్‌ 


పంథాలో, ప్రస్తుతం ఉన్న న, స్వయం ప్రతిపత్తి నిలుస్తూనే యునె పెజ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ ఇండియా 
అవుతుంది. దేశ రక్షణలో, విదేశి వ్యవహారాల్లో ఉమ్మడి ప్రయోజనాలకోసం అన్నీ కలిసి ఉంటాయి. 


జాతీయ నిస్పృహ =. 275 


వహించారు. ఆయన ఉపన్యాసంలో దీని సూచనె నా లేదు. ఆహ్వాన సంఘ అధ్యక్షుల దీని 
గురించి యధాలాపంగా ప్రస్తావించేరు. అతి జరూరు విషయంగా కాకుండా, తప్పకపోతే 
చేపస్టే కార్యపథకంగా ప్రస్తావించేరు. 


ఈ తీర్మానం గురించి ముందు ఆలోచించలేదు. అది ఏదో కుట ఫలితం. ఆ కుట్ర 
-మూడు' కారణాల వల్ల నెగ్గింది. 


కాం[గెస్‌లో పంఒట్‌ మోతీలాల్‌ నెవూకి, గాంధీకీ వ్యతిరేకంగా ఓ విభాగం ఉండేది- 
ముఖ్యంగా మోతీలాల్‌కీ. ఆ విభాగానికి శ్రీనివాస్‌ అయ్యంగార్‌ నేత. ఆయన మోతీలాల్‌ 
నెవ్రూకి రాజకీయ (ప్రత్యర్థి. పండిట్‌ మోతీలాల్‌ నెహ్రూ, గాందీజీల అధికారాన్ని, హెరాదాన్ని 
మట్టుపెస్టే పథకం కోసం వాళ్లు చూస్తున్నారు. (ప్రజల్ని తమవేపు తిప్పుకోవాలంట 
తీవ్రమై న స్థానాన్ని తీసుకోవాలనీ, తమ ప్రత్యర్థులు నిజంగా మితవాదులని చూపించాలనీ, 
మితవాదం అంటే కాంగ్రెస్‌ పాపం అని భావిస్తుందనీ వాళ్లకి తెలుసు. అందుకని ఈ పథకం 
నెగ్గుకొస్తుందని వాళ్లు భావించేరు. మోతీలాల్‌ నెహ్రా, గాంధీజీలు అధినివేశ (ప్రతిపత్తి వేపు 
ఉంటారని తెలిసే భారత ప్రజల గమ్యం స్వాతంత్ర్యం అని ముందుకు ఈ (ప్రతిపాదనని 
తోశారు. ఇక రెండవ అంశం ఉంది. కాంగ్రెస్‌లో విఠల్‌ బాయ్‌ పటేల్‌ నాయకత్వం కింద మరో 
విభాగం ఉంది. ఈ విభాగానికి ఐరిష్‌సీన్‌ ఫెయిన్‌ పార్టీతో సంబంధం ఉంది. భారతీయులు 
స్వాతంత్ర్యం తమ లక్ష్యమని (ప్రకటించకపోతే ఐరిష్‌ సిన్‌ఫెయిన్‌ ఏ సహాయం చెయ్యడానికీ 
_ సుముఖంగా లేదు. అధినివేశ ప్రతిపత్తి నుంచి స్వాతంత్ర్యానికి లక్ష్యం మారేటుట్టు చెయ్యాలని 
_ ఈ విభాగం వాళ్లు ఆత్రంగా ఉన్నారు. అలా అయితే వాళ్లకా సాయం వస్తుంది. ఈ. 'దెండు 
కారణాలకీ మరో మూడవది జత అయింది. అది లార్డ్‌ బర్కెన్‌ హెడ్‌ చేసిన ఉపన్యాసం. 
ఆయన అప్పట్లో సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ ఫర్‌ ఇండియా. సెమన్‌ కమీషన్‌ని నియమించే 
సందర్భంలో ఒక రాజ్యాంగం తయారు చేసుకోలేని అసమర్ధలు అని భారతీయుల్ని ఆయన 
ఎత్తి పాడిచేడు. ఆ ఉపన్యాసం భారత రాజకీయ నాయకులకి చెడ్డ అవమానకరంగా ఉండింది. 
ఈ మూడు కారణాల కలయిక వల్ల ఆ తీర్మానం నెగ్గింది. నిజానికి ఆ తీర్మానం, దేశం 
కాంక్షించే లక్ష్యానికి నిర్వచనంగా కంటే అధికంగా లార్డ్‌బర్కెన్‌ హెడ్‌కీ గట్టిగా బుద్ది చెప్పాలన్న 
ఉద్దేశ్యంతోనే జరిగింది.* గాంధీగాని, మోతీలాల్‌ నెవ్రూ గాని కిమ్మన్నాస్తిగా కూర్చున్నారంచు 
బ్రిటిష్‌ సామాజ్యంతో తెగతెంపులు చేసుకునే ప్రచారం మనం ఖాయంగా (ప్రారంభిస్తాం. భారత 
 జాతీయతత్వాన్ని దృఢంగా చాలే అవసరం ఎప్పుడు వచ్చినాగానీ, భారత ఆకాంక్ష జాతీయత వె పే 
ఉంటుంది. స్వచ్చా జాతీయతవె పు (బిటిష్‌ నామమా(త రాజరికపు పదఘట్టునలకి లొంగకుండా 
ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తించడం (బ్రిటిష్‌ రాజనీతిజ్ఞతకి ఉచితం. మనల్ని తెగింపు కార్యా 
_ చరణకి వాళ్లు తరమకుందురుగాక. “ఇండియన్‌ క్వార్టర్లీ రిజిస్టర్‌, 1927 వాల్యూం 11, పేజీ 356. 
2. తీర్మానాన్ని సమర్థిస్తూ సాంబమూర్తి ఇలా అన్నారు ః “లార్డ్‌: బర్కెన్‌ హెడ్‌ సవాల్‌కే ఈ తీరా శ్రనమేస్సరెన 
జవాబు” ఇండియన్‌ క్వార్రర్లీ రిజిస్టర్‌, వాల్యూం 2, పేజి 381. re 


5 బేదు_ర్‌ రచనలు = |పసంగాలు 
276 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్క స 





అందుకు కారణం లార్డ్‌, బర్కెన్‌ హెడ్‌ భారతీయులకి వ్యతిరేకంగా వాడిన మొరటు భాష 
రేపెట్టిన తుఫాన్‌ అనే చెప్పాలి. ఆయన వాడిన భాష ఎంత వాద్దులు మీరిందంకు, ఆ 
తుఫాన్‌కి లొంగి ఊరుకోవడమే, దాన్ని వాదనలోకి దింపు తగ్గించడం కంటే తెల్సివె న పని 
అని వాళ్లు భావించరు. మామూలుగా అయితే అలాంటి పనిని వాళ్లు నల్లేరుపై బండిలా చేసి 
పంకా. 

ఈ తీర్మానం సిస్తలెన భారతీయ భావాల్ని వ్యక్తం చెయ్యడం లేదన్నది అనుమానానికి 
తావులేని విషయం. లేనట్లయితే రాజ్యాంగ నిర్మాణానికి అధినివేశ (ప్రతిపత్తి పునాదిగా 
స్వీకరించి, మద్రాస్‌లో జరిగిన 1927 తీర్మానాన్ని తీసి అవతల పారేసి నెవూ కమిటీ 
రిపోర్టు ఇవ్వడం సాధ్యపడదు. అంతేకాదు, ఆ తీర్మానం చెప్పనట్టు 1927లో నిజంగా, 
స్వాతంత్ర్యాన్ని! ఆమోదించి 1928లో కాం [స్‌ అధినివేశ ప్రతిపత్తిని ఎలా అంగీకరించిందో 
వివరించడమూ సాధ్యపడదు. 1929 డిసెంబరు 31 లోపున అధినివేశ ప్రతిపత్తిని ఇస్తే 
కాంగ్రెస్‌ అంగీకరిస్తుందనీ, లేకపోతే, అధినివేశ ప్రతిపత్తి నుంచి స్వాతంత్రానికి తన పద్ధతి 
మార్చుకుంబుందనీ చెప్పే అధికరణాన్ని తీర్మానంలో చేర్చడం ఏదో మర్యాద దక్కించుకోవడం 
కోసం చేసిందే కాని అసలు మనసు మార్చుకొన్నదని అర్ధం కాదు. ఏమంకే అలాంటి తీవ 
ఆంద ళనాభరిత విషయంలో దేశ రాజకీయ భవిత్యంగా కాలవ్యవధి అంతస్ఫారంగా ఎన్నడూ 
ఉండదు. 


1927 తీర్మానం ఎలా ఉన్నా స్వాతం|త్ర్యాన్నిగాక అధినివేశ ప్రతిపత్తినే కాంగ్రెస్‌ 
నమ్ముుకుందని చెప్పడానికి తడవ తడవకీ గాంధీ చేసిన ప్రకటనలు సాక్ష్యంగా ఉన్నాయి. మరి 
కాంగగెస్‌కి దై వవాణి ఆయనే. 1929 నుంచీ గాందీ చేస్తూ వున్న ప్రకటనల్ని చూసినవాళ్ళకి 
స్వాతంత్ర్య తీర్మానం ఆయనకి సంతోషం కరలిగించలేదని తెలుస్తుంది. అప్పట్నుంచి 
కాం[గైెస్‌ని అధినివేశ ప్రతిపత్తి వేపే చక్రాన్ని నడబంచాల్సిన అవసరం కనిపించిందని వాటివల్ల 
ఆలుస్తుంది. దాన్ని వ్యాఖ్యానించే సాధారణ ధోరణిలో ఆయన ఆరంభించేడు. లక్ష్యాన్నా 
స్వాతంత్ర్యం నుంచి మొదటగా స్వాతం త్య తాత్సర్యానికి కుదించడం జరిగింది. స్వాతం(త్య 
తాత్పర్యం నుంచి దాన్ని సమాన భాగాస్వామ్యం నుంచి వెనకటి యధాస్ట్రానానికి తీసి కెళ్టడం 
జరిగింది. చక్రం ఒక చుట్టు తిరిగింది. ఎప ఎడు? ఇంగ్లీషు ప్రజలకి తెలియపరిచే నిమిత్తం 
శ్రీ పాల్లక్‌కీ 1937లో గాంధీ ఈ ఉత్తరం ఇవ్వడం ద్వారా: 


1931లో రౌండు టేబిల్‌ సమావేశంలో నేను (ప్రకటించిన అభి[పాయానికే నేను 

ఇంకా కట్టుబడి ఉన్నానా అనేది మీ ప్రశ్న. అప్పుడు చెప్పనే చెప్పేను, మళ్లీ ఇపుడూ 

1... తీర్మానాన్ని (ప్రతిపాదిస్తూ పండిట్‌ జవవార్‌లాల్‌ ఇలా అన్నారు. “కాంగ్రెస్‌ ఇవాళా పూర్తి స్వాతంత్రం 

కోసం కట్టుబడి ఉందని ఇది చాటుతుంది. ఎమైనా అంతకు తక్కువ గమ్యంతో తృప్తి పడేవాళ్లకు 
కాంగ్రెస్‌ తలుపులు తెరిచే వుంచుతుంది.” 


జాతీయ నిస హా 277 





చెపుతున్నాను. నా వర్తకె తే, వెస్ట్‌ మినిస్టర్‌ స్థాట్యూట్‌ నిబంధన మేరకి, అంకే, ఇష్టం పడితే 
ఉపసంవారించుకోవడానికి అంగీకరించే పక్షంలో, అధినివేశ ప్రతిపత్తిని ఇస్తే గనక నేను 
నిస్సంకోచంగా దాన్ని అంగీకరిస్తాను.” 


ఇక నెహూ రిపోర్టు మీద ముస్లిం సంస్టల ప్రకటనలు చూస్తే, దాన్ని నిరాకరించడానికి 
వాళ్లు ముందు పెట్టిన కారణాలు ఆసక్తికారకంగా ఉంటాయి. ఈ కారణాలు బొత్తిగా ఎవళ్లూ 
ఊహించనటువంటిీవి. ముస్తింలీగ్‌ లాంటి సంస్టలు ఆ రిపోర్టుని నిరాకరించడానికి కారణం 
ఉంది. అందుకు సందేహం లేదు. ఏమంటే ఆ నివేదిక ప్రత్యేక ఎలక్షోరేట్లని రద్దు చెయ్యాలని 
చెప్పింది. కాని ఖిలాఫత్‌ కాన్పరెన్స్‌గాని జమాయిత్‌ ఉల్‌ ఉలేమా గాని ఆ తీర్మానాన్ని తోసి 
రాజనడానికి అది కారణమే కాదు. ఈ రెండు సంస్థలూ కాంగ్రెస్‌తో పాటు సమంగా సహాయ: 
నిరాకరణ, సివిల్‌ 'డిస్‌ ఒబీడియన్స్‌ ఉద్యమాల అగ్నిపరీక్షల్లో వెళ్లేయి. ఆ సంస్థల ప్రకటనలే 

అరం ap) (శ 
ముస్లిం ప్రజా బాముళ్య యదార్ధ అభిప్రాయాన్ని వెల్లడి చేస్తాయి. దేశ రాజకీయ వ్యవహారాలకి 
ఠా ణు ముం 

సంబంధించి త్రికరణశుద్ధిగా ముస్టిం ప్రజాబావుళ్య అభిప్రాయాలు ఎలా ఉన్నదీ మరే ఇతర 


ముస్లిం సంస్థ కన్నా బాగా ఈ సంస్థలు వ్యక్తం చేస్తాయి. 


1928లో కలకత్తాలో జరిగిన ఆలిండియా ఖిలాఫత్‌ కాన్ఫరెన్స్‌కి మౌలానా మవామ్మద్‌ 
ఆలీ అధ్యక్షులు. తన అధ్యక్షోపన్యాసంలో నెహ్రూ రిపోర్ట్‌ని తిరస్కరించేందుకు కారణాల్ని 
ఆయన చెప్పేడు. ఆయన ఇలా అన్నారు”! 


(నేను) భారత జాతీయ కాంగ్రెస్‌ సభ్యుణ్ణి. దాని వర్కింగ్‌ కమిటీ సభ్యుణ్ణి. 
ఆలిండియా ముస్లింలీగ్‌ సభ్యుణ్ణి. (నేను) ఈనాటి ప్రముఖ రాజకీయ సమస్యల మీద నా 
అభిప్రాయాల్ని చెప్పడానికి ఖిలాఫత్‌ కాన్ఫరెన్స్‌కి వచ్చాను. ఆ సమస్యల గురించి ముస్టిమ్‌లు 
యావన్మంది చాలా (శ్రద్దగా ఉండాలి. 

ళ్లు * ళా 


“అఖిల రాజకీయ షక్ష సమావేశంలో పాల్గొంటూ, భారతదేశానికి సంపూర్ణ స్వాతం (త్యం 
కావాలనీ, ఈ విషయంలో మత భావన ఏడీ లేదనీ ఆయన అన్నారు. అయినా ఆయన 
ఉపన్యాసాన్ని అడుగడుక్కి హేళన చేశారు, ప్రతిసారీ ఆయన ఉపన్యాసం ఆపేయాల్సి 
వచ్చింది.” 


ఫా ఛా ఛా 


l. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా 1.2.1937. దీని దృష్ట్యా, ఢిల్లీలో 1937 మార్చి 20న జరిగిన జాతీయ సమితి 
- ఆ సమితిలో నూతన రాజ్యాంగం (ప్రకారం స్థానిక శాసనసభలకు ఎన్నికె న ప్రతినిధులు ఉన్నారు. 
స్వాతంత్ర్యానికి అనుకూలంగా చసన ప్రకటనకి ఏ (పాముఖ్యమూ లేదు. కాని కిట్‌ ఇండియా 
ఉద్యమం జరంభించడంతో గాంధీజీ ఇప్పుడు స్వాతం త్యానికి అనుకూలురని చెప్పవచ్చు. 

2. ది ఇండియన్‌ క్వార్తర్రీ రివ్యూ, 1928, వాల్యూం || పేజీలు 402-403. 


-278 డాక్టర్‌ బాబాసోహెట్‌ అంబేద్కర్‌ రచనలు - (ప్రసంగాలు 





నెహ్రూ రిపోర్టు తన ప్రస్తావనలో దాస్య శృంఖలాల విషయం అంగీకరించింది...... 
స్వాతంత్ర్యం, అధినివేశ ప్రతిపత్తి రెండూ రెండు .ఎదురుబొదురు విషయాలు.” 


k* ౩ 


“మీ జాతీయ తత్వాన్ని గురించి గొప్పలు పోతూ, మత భావనల్ని ఖండిస్తున్నారే, 
ఏదీ (ప్రపంచంలో ఇండియాలాంటి దేశాని ్న ఒకదాన్ని మా జాతీయ భారత్‌లాంటిదాని | 
ఒకదాన్ని చూపించండి.” 

ళ్‌ గ్‌ ళా 

"ప్రతిరోజూ తప్పుడు సిద్దాంతాలతో, నీతి బావ్యమై న ఊహలతో, దురభిప్రాయాలో 
మీ రాజ్యాంగంతో రాజీ పడుతున్నారా, కాని మీ మతవాదులో - ప్రత్యేక ఎలక్టోరీట్టు, 
రిజర్వ్‌డ్‌ సీట్లు ఇచ్చి, రాజీ పడలేరా. మా జనాభా విభాగం 25 శాతం ఉంది అయినా 
అసెంబ్లీలో మాకు 33 శాతం ఇవ్వరు. మీరు ఒక యూదులాంటివారు, బనియాలాంటివారు. 
కాని ఇంగ్రీష్‌ వాళ్లకి మాత్రం అధినివేశ హోదానిస్తారు. ఆ సమావేశం సూటి పదబంధాల్లో ఓ 
చిన్న తీర్మానాని ఎ ఆమోదించింది. 


“సంపూర్ణ స్వాతంత్ర్యమే మా లక్ష్యమని ఈ సమావేశం మరోసారి ప్రకటిస్తోంది.” 


1931లో అలహాబాద్‌లో జరిగిన “జమాయిత్‌ - ఉల్‌ - ఉలేమా సమావేశానికి 
మౌలానా వాస్రత్‌ మొహాని అధ్యక్షుడు. నెవ్రూ రిపోర్టుని ఖండించడానికి ఆయన ఆచితూచి 
మాటలు వాడీ - అయినా చీల్చి చెండాడంలో ఏ మాతం లొక్కు లేకుండా - కారణాలు 
చెప్పారు. ఆయనో ఇలా అన్నారు ; 


“భారత దేశానికి సంబంధించి నా రాజకీయ సిద్దాంతం ఏమి టై ందీ ప్రతివాళ్లకీ బాగా 
విశదమే. సంపూర్ణ స్వాతంత్రానికి తక్కువ అయిందని ్న దేన్నీ,నేను అంగీకరించను. అది 
కూడా అమెరికా సంయుక్త రాజ్యాల నమూనా మీదనో, సోవియట్‌ రష్యా నమూనా మీదనో 
ఉండాలి. ముఖ్యంగా 1) (ప్రజాస్వామికంగా 2) ఫెడరల్‌గా ౩) కేందాపసారిగా ఉండాలి. అక్కడ 
ముస్లిం అల్ప సంఖ్యాక వర్గాల' వాక్కు లకి రక్షణ ఉండాలి. 


| “ఢిల్రీ జమాయిత్‌-ఉల్‌-ఉలేమా కొంతకాలంగా సంపూర్ణ స్వాతంత్యం మీదనే గట్టి 
పట్టుగా ఉంది. ముఖ్యంగా ఆ కారణం వల్లనే నెహూ రిపోర్ట్‌నీ తిరస్కరించింది. సూ రిపోర్ట్‌ 
ల లు 

ఫెడరల్‌ స్వరూపానికి బదులు ఏక కేంద్రీయ (Unitary) రాజ్యాంగాన్ని రూపొందించడం 
అందుకు హేతువు. దీనికితోడు, లాహోర్‌ కాంగ్రెస్‌ సమావేశం తరా (త, గాంధీజీ చొరవతో 
రావి నదీ తీరంలో నెహ్రూ రిపోర్టు భూస్టాపితమై ందని ప్రకటించి, సంపూర్ణ స్వాతంత్ర్య 


ఇండియన్‌ క్వార్టర్లీ రిజిష్టర్‌ 1931, వాల్యూం 2, పేజీలు 238-239. ' - 


తీర్మావం ఆమోదం కాగానే ఢిర్తీ జమాయిత్‌ కాంగ్రెస్‌తో సహకరించ సావాసించింది. దాని 
సివిల్‌ డీస్‌ ఒబీడియన్స్‌తో సవాకరించింది. ఏమం'కే స్వాతం|త్య పోరాటంలో పాలొనడం 
9 9 
వాందువె నా ముస్రిం అయినా, ప్రతి భారతీయుడికీ కర్తవ్యం కాబట్టి. 


“కాని దురదృష్టవశాత్తూ గాంధీజీ ఆ తరా ఏత కొంతకాలానికే మాట మార్చేడు. జె ల్లో 
ఉండగావే స్టోకాంబ్‌ అనే బ్రిటిష్‌ జర్నలిస్ట్‌తో 1) స్వాతం|త్యం అంతే తన అభిప్రాయంలో 
స్వాతంత్ర్య తాత్పర్యమేనని చెప్పేడు. 2) దానికితోడు, సర్దుబాబుకి సుముఖత ప్రదర్శించడం 
వల్ల విడుదల అయి వచ్చే, “పూర్త స్వారాబ్‌ అనే మిధ్యా పద బంధాన్ని కనిపెస్ట్రేడు. సంపూర్ణ 
స్వాతంత్ర్యం బదులు వచ్చిందీ పదం. 'పూర్ణ స్వరాజ్‌ొలో |బిటిష్‌ వాళ్లతో సంబంధాల్ని 
తెగతెంపులు చేసుకోవడం ఉండదని బహిరంగంగా (పకటించేడు. 3) లార్డ్‌ ఇర్విన్‌తో రవాస్య 
ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఆయన ఖాయంగా (బిటిష్‌ రాజరికంలో అధినివేశ 
(ప్రతిపత్తి గమ్యాన్ని అనుసరించేరు. 


“గాంధీజీ ఇలా రకం తిప్పినప్పుడే ఢిల్లీ జమాయితీ గాందీజీని, స హూ రిపోర్ట్‌ లాంటి 
దాన్ని గుడ్డిగా బలపర్చకుండా అడ్డుకొని ఉండాల్సింది. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ఫార్ములాని 
కూడా (తోసిరాజని ఉండాల్సింది. బొంబాయిలో నెహ్రూ రిపోర్టు ద్వారా దానికి పాణ ప్రతిష్ట 
జరిపేందుకు చూశారు. 


పూర స్వరాజ్‌ అంకే సంపూర్ణ స్వాతం|త్ర్యం కాదు. 'సంపూర్త స్వాతంత్ర్యం కంటే 
కూడా ఇంకా అధమమై ౦దే అని అర్దం. ఈ విషయం తెలిసినా కూడా ఢిల్రీ జమాయితీ-ఉల్‌- 
ఉలేమాని ఏ అజ్ఞాత కారణాలు తమ ఆదర్శంగా 'పూర్త స రాజని ఆమోదించేటటు చేశాయో 
౬౯ ల, 
మనకి తెలియదు. ఈ ఆమోదానికి ఒక వివరణ మాతం చెపుతున్నారు. అదేమిటట? 
గాంధీజీ అధినివేశ ప్రతిపత్తిని ఒప్పుకున్నాగానీ భారతీయులకి బ్రిటిష్‌ సామాజ్యం నుంచి 
విడిపోయే హక్కు ఉండాలని నొక్కినొక్కి చెప్పేరట. 


“ఈ ఒత్తి చెప్పడానికి లోగడ చేసిన సంపూర్ణ స్వాతం త్యం ప్రకటనల కంకే ఎక్కువ 
విలువ లేదన్నది స్పష్టం. ఇంకోలా చెప్పాలంటే గాంధిజి సంపూర్ణ స్వాతంత్రం మీద 
పట్టుబట్టింది బిటిష్‌ (ప్రభుత్వాన్ని అధినివేశ ప్రతిపత్తికి అంగీకరించేట్టు చేసే లక్ష్యంతోనే. 
ఆయన అలా చేసినట్టే కాంగ్రెస్‌ నాయకులు కూడా విడిపోయే వాక్కు గురించి పట్టుబట్టరు. 
బిటిష్‌ వాళ్ల నుంచి సాధ్యమై నన్ని ఎక్కువ హక్కులు గుంజడానికి అలా చేశేరు. (బిటిష్‌ 
వాళ్లయినా మరీ అసంతృప్తి కలిగించేటట్టు (ప్రవర్తించరు, ఓ పరిమితి అంటూ ఉంటుంది 


వ 


వో 

“నేను చేస్తున్న ఈ వాదన అనుమానపూరితమై ౦దనీ అవసరం పడితే కాంగ్రెస్‌ వాళ్లు 
సామాజ్యం నుంచి వేర్చాటుని తప్పకుండా ప్రకటిస్తారనీ వాదిస్తారనుకోండి. ఇప్పుడు 
చెప్పండి, (బిటిష్‌ వాళ్లతో సంబంధం తెంపుకున్నాక భారత ప్రభుత్వ రూపం ఎలా 


280 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - (ప్రసంగాలు 


ఉండేదీనీ? ఓ నియంతృత్వ రూపం అనీగాని, ఓ ప్రజాస్వామిక రూపం అనగాని ఉంటుందని 
ఎవళ్లూ ఊహించలేరు. ఇది విశదం. అది కేంద్రీయమె నా, మధ్యాభిగామి ఫెడరల్‌ అయినా 
రా రా 

హిందూ రాజ్యంగా ఉంటుందే తప్ప మరోలా ఉండదు. అలాంటి దాన్ని ముసల్మాన్లు ఏ 
పరిస్థితుల్లోనూ అంగీకరించరు. ఇక ఇపుడు మిగిలేది ఒక్క రూపమే. అంటు, (బ్రిటీష్‌ వాళ్లు 
సంపూర్తిగా భారత్‌తో తెంచుకుని వెళ్లి పోయేక భారతదేశంలో స్వయంపాలిత |పాంతాలతోనూ, 
రాష్టారితోనూ ఒక ఏకీకృత మధ్యస్టలావగర్షిత ప్రజాస్వామిక ప్రభుత్వం అమెరికా సంయుక్త 
రా(ష్టాల మాదిరి, సోవియట్‌ రష్యా మాదిరీ ఏర్పడుతుంది. అయితే అలాంటిది హిందూ మహా 
సభ వాద్నులైన కాంగ్రెస్‌ వాళ్లకీ, [బిటిష్‌ ప్రియ్యులె న మహాత్మాగాంధీ లాంటివాళ్లకీ జుట్టు 
పీక్కున్నా ఆమోదయోగ్యం కాదు. 


“ఆ రకంగా ఢిల్లీ జమియాత్‌-ఉల్‌-ఉలేమా సంపూర్హ స్వాతంత్యంతో చేతులు 
కడుక్కుని వర్రిమొగం వేసింది. కాని దేవుడి దయవల్ల కాన్బూరు, లక్నో, బడౌనీ మొదలై న 
(ప్రాంతాల ఉలేమాలు ఇంకా తమ మాదిరి గట్టిగా నిలబడి వున్నాయి, దేవుడి దయ ఉంటే 
అలానే ఉంటాయి కూడా. ఈ అత్యున్నత ఆదర్శానికి వ్యతొరేకంగా కొంతమంది దుర్చులులు 
ప్రోద్బలం చేస్తూ ఉంటారు, ప్రస్తుతంలో దాన్ని . సాధించడం వల్ల పడేట్టు లేదు. అంచేత 
దాన్ని గురించి మాట్లాడ్డం లాభం లేదు అంటారు. వాళ్లకి చెపుతున్నాం అది లాభం 
లేకపోవడమే కాదు, కాదు, ఎంతో అవసరం అని. ఏమం౮కే అత్యున్నత ఆదర్శాన్ని ముందర 
పెట్టుకోకపోతే దాన్ని మరిచిపోవచ్చు. 


“అంచేత మనం అధినివేశ ప్రతిపత్తిని అన్నివిధాలా వ్యతిరేకించాలి. ఏమంకే ఇదేమీ 
సగం నీడకోరే ఇల్హులాంటిీడీ కాదు, పరమలక్ష్యంలో భాగమూ కాదు. ఇంకా చెస్తే ఆహార 
లక్ష్యాన్ని నాస్తీకరించేది, ప్రతిద్వంద్విగా ఉండేది. గాంధీజీ ఇంగ్లండ్‌ వెళ్లి భారత్‌కే ఏదోరకమై న 
అధినివేశ (ప్రతిపత్తిని, హామీలతోనే హామీలు లేకుండానే పొంది, రౌండ్‌ కేబిల్‌ కాన్ఫరెన్స్‌ 
ముగిసిందనుకోండి సంపూర్ల స్వాతంత్ర్యం అనే భావన ఆమూలం వారించుకుపోతుంది. 
కనీసం, చాలాకాలం పాటు దీన్ని గురించి అనుకోకుండా మరుగున పడిపోతుంది.” 


ఆలిండియా ఖిలాఫత్‌ కాన్ఫరెన్స్‌, జమాయిత్‌ ఉల్‌ ఉలేమాలు తివవాద సంస్థలు, 
సందేహం లేదు. పరమ బ్రిటిష్‌ వ్యతిరేక సంస్థలు. అయితే ఆలిండియా ముస్లిం కాన్ఫరెన్స్‌ 
అతివాదుల సంస్టకానేకాదు, బ్రిటిష్‌ వ్యతిరేక ముసల్మాన్ల సంస్థా కాదు. అయినా డని 
యు.ఏ. శాఖ 1928 నవంబర్హా కానూరు సమావేశంలో ఈ కింది తీర్మానాన్ని ఆమోదించింది. 

“అభిలపక్ష యు.పి. ముస్తిం కాన్ఫరెన్స్‌ అభిపాయం (పకారం భారత ముసల్మాన్లు 
సంపూర్ణ స్వాతంత్ర్య గమ్యం కోసం నిలబడతారు. సంపూర్ణ స్వాతంత్యం ఫెడరల్‌ రిపబ్లిక్‌ 
రూపాన్నే విధిగా తీసుకుంటుంది” 


ఈ తీర్మాన ప్రతిపాదకుని అభిప్రాయంలో ఇస్లాం సర్వదా సే ఫచ్చనే బోధించింది. 


జాతీయ నిస్పృహ 281 





ఆ విషయానికి వస్తే భారతదేశ ముస్లిములు సంపూర్ణ స్వాతంత్ర్యానికి ఎదురు నిలిస్తే తమ మత 
కర్తవ్యానికి (దోవాం చేసిన వాళ్లవుతున్నారన్న మాట. భారతీయ ముస్లింలు పేదలే కావచ్చు, 
కాని భూమ్మీద ఎవళ్లూ కానంతగా ఇస్టాం భక్తికి వాళ్లు అంకితమయేరు అని వక్త అన్నాడు. 


ఈ సమావేశంలో విషయ నిర్ణాయక కమిబీలోదె ఆసక్తికరమై న సంఘటనీ 
జరిగింది. మౌలానా అజాద్‌ శొభాని ఆ సమావేశం సంపూర్ణ స్వాతం త్యానికి అనుకూలంగా 
_ 'పకటీంచుకోవాలని (పతిపాదించినప్పుడు అది జరిగింది. 


ఖాన్‌ బహాదూర్‌ మసూదుల్‌ హసన్‌, ఇంకా మరికొందరు, అలాంటి ప్రకటనకి 
అభ్యంతరం తెలియబదేశారు. వాళ్ల అభిప్రాయంలో అది ముసల్మాన్ల (ప్రయోజనాలకి వ్యతి 
రేకం. దాని మీద చాలామంది మహిళలు, పర్దా గేలరీ నుంచి, అధ్యక్షుడికి ఓ లిఖిత (ప్రకటనని 
పంపేరు. మగవాళ్లకి సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం నిలబడే దమ్ము లేకపోతే, మహిళలు పర్గా 
తొలగించి ముందుకు వస్తారని, స్వాతంత్య పోరాటంలో పాలు పంచుకుంటబారనీ రాశారు. 


ళా *« ఛా 


మహోన్నత భవితవ్యం గురించిన భిన్నాభ్మిపాయాలు ఎలా ఉన్నా, హిందువుల్ని 
ముస్తింలని ఒకే దేశంలో, ఒకే ప్రజగా, ఏక రాజ్యాంగ రాజకీయ బంధనాలతో కట్టివేసి 
దితికేట్టు చేసే ప్రయత్నం ఒకటి జరిగింది. ఇది సాధ్యపడిందనే అనుకుందాం, ఏదోరకంగా 


ముసల్మాన్లని ఇందులోకి లాగేరని అనుకుందాం. ఆ రాజ్యాంగం విచ్చిన్నం కాదన్న హామీ ఏం 
ఉంది? 


పార్హమెంటరీ ప్రభుత్వం విజయవంతంగా పని చెయ్యడానికీ కొన్ని పరిస్టితులు 
ఉండాలి. ఆ పరిస్టితులున్నప్పుడే ఆ పార్లమెంటరీ ప్రభుత్వం వేళ్ళు పాతుకుంటుంది. 
అలాంటి ఒకదాన్ని స్వర్గీయ లార్డ్‌ బాల్‌ఫోర్‌ ఎత్తి చూపించేరు. తన మేనకోడలు బాన్షై 
దుగ్దాలెతో ముచ్చటిస్తూ, 1925లో ఆరబ్‌ ప్రజల రాజకీయ భవితవ్యం గురించి చరి ంచే 
సందర్భంలో ఈ విషయం (ప్రస్తావించారు. 


అప్పుడు ఆయన ఇలా అన్నారు ! 


“ఇది ఓ రకంగా బ్రిటిష్‌ దేశం చేసిన తప్పు - అమెరికన్లదీనీ; వాళ్లని కూడా తప్పు 
పట్టకుండా ఉండలేం. అసలు బాలూ మూలం ఏమిటో తెలియకుండా వున్న వాళ్ల చేతుల్లొ 
(ప్రాతినిధ్య ప్రభుత్వాన్ని పెట్టడం. దీన్ని వివరించడం కష్టం. ఆంగ్లో శాక్సన్‌ జాతులకి 
వివరించడం చేతకాదు. పెగా మనకి దాన్ని గురించి ఎంత బాగా తెలుసునంటే దీన్ని 
వివరించాల్సిన అవసరం వుందికదా అని మనకి తట్టునే తట్టదు. (బిటిష్‌ పార్లమెంటరీ ప్రభుత్వ 


న నా... 


1 ఇండియన్‌ క్వార్టర్తీ రిజిస్టరు, 1928, వాల్యూం 2, పేజీ 425. 
2. దుగ్గాలెః బాలెఫోర్‌ వాబిన్‌సన్‌, వాల్యూం 2, చదీలు 363-364 


282 డాక్టర్‌ బాబాసోహెబ్‌ అంబేద్కర్‌ రచనలు = ప్రసంగాలు 


భాతన సతత యావతూ “పనిచేసేటట్టు దాన్ని చెయ్యడం' అనే ఉద్దేశంలోనే ఉంది. ఈ 
విషయం బ్రిటిష్‌ రాజ్యాంగం గురించి రాసిన ఏ (గంధంలోనేనా కనిపిస్తుందంటావా? అదేదో 
అలా సాగిపోయేదేనని మనం అనుకుంటాం. దాని మీదనే ఆధారపడ్డ వ్యవస్థని విస్తరించుకుందుకు 
మనం వందల ఏళ్లు శ్రమించాం. అది మనలో ఎంత గాఢంగా పాదుకొందంకే మనం దాన్ని 
గురించి మరిచేపోయేం. కాని ఇది ఇతరులకి అంత విశదంగా ఉండదు. వీళ్లు - అంకే 
ఇండియన్లు ఈజిష్టియన్లు, మొదలె న వాళ్లు - మనం నేర్చుకున్న దాన్ని అధ్యయనం 
చేస్తారు. వాళ్లు మన చరిత్రని, మన తత్వశాస్తాన్ని మన రాజకీయాల్ని చదువుతారు. మన 
పార్లమెంటరీ ఆటంక పద్దతుల గురించి తెలుసుకుంటారు. కాని దానివల్ల విషయాని 
కొచ్చేటప్పటికి ఏం తేలుతుందో ఎవళ్ళకి ఎవళ్లూ చెప్పరు. మన పార్రమెంటరీ పార్టీలన్నీ 
యంత్రం ఆగకూడదన్న న్షిరయంతోనే ఉంటాయి. డ్యూక్‌ ఆప్‌ వెల్లింగ్రన్‌ చెప్పినట్టు 
'రాజుగారి ప్రభుత్వం సాగుతూ ఉండాల్సిందే.” కాని వాళ్ల భావన ఏమిటంటే యం|తాన్ని ఆపు 
చెయ్యడమే ప్రతిషక్షం చేసే పని అని. ఏదీ సునాయాసం కాదు, కాని ఏం లాభం లేదు.” 


ఇంగ్లండ్‌లో |ప్రతిషక్షం యంత్రాన్ని ఆపుచేసే దాకా ఎందుకుపోదు అని అడిగిందానికి 
ఆయన చెప్పాడు : 


“మన యావత్‌ రాజకీయ యం|త్రాంగంలోనూ ఒక (ప్రజ ఉంది.... మౌలికంగా ఒక 
దానికోసమే.” 


పార్తమెంటరీ (ప్రభుత్వం విజయవంతంగా పని చెయ్యడానికి అవసరమై న పరిస్థితుల 
గురించి బాల్‌ఫోర్‌ చెప్పిన అభిప్రాయాల్ని లాన్కీ బాగా క్రోడీకరించేడు. ఆయన ఇలా 
అన్నాడూ శి 


“పార్రమెంటరీ ప్రభుత్వ బలం, దాని మౌలిక లక్ష్యాల గురించి రాజకీయ పార్టీలలో 
ఉన్న ఐక్యంతో కొలవచ్చు.” 


(పాతినిధ్య (పభుత్వ యం|తాంగం విజయవంతంగా నడవడానికి అవసరమెన. 


పరిస్థితుల గురించి చెప్పిక, ఈ పరిస్థితులు భారతదేశంలో ఉన్నాయో లేవో చూడడం 
బాగుంటుంది. 


(ప్రాతినిధ్య ప్రభుత్వం పని చేసేటట్టు చూసే ఉద్దేశ్యం హిందువుల్లోనూ ముస్రింలలోనూ 
ఏ మేరకి ఉందని చెప్పగలం? (ప్రాతినిధ్య ప్రభుత్వం వ్యర్థం, పని చెయ్యలేదు అని రుజువు 
చెయ్యడానికి ఎ ఒక్క పక్షం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆపుచేసే ఉద్దేశం (ప్రదర్శించినా చాలు 
కదా. అలాంటి ఉద్దేశ్యమే సరిపోతే అది ముస్తిమ్‌లలో ఉన్నా, హిందువులలో ఉన్నా ఒకటే. 
హిందువుల కంటి ముస్తింలు మరింత దాపరికం లేకుండా బయటపడతారు కాబట్టి వాళ్ల 


పార్గమెంటరీ గవర్నమెంట్‌ ఇన్‌ ఇంగ్లండ్‌ పేజి ౩7. 


జాతీయ నిస్పృహ ౨83 





మనస్తత్వం తెలుసుకోవడం సులభం. వాళ్ల మనసు ఎలా ఉంటుంది? ఏం అంశాలు వాళ్ల 
మనసుల్ని లొంగదీసాయి? అనే అంశాలు ముస్తిం రాజకీయాల మీద పట్టు ఉన్న ఇస్తాం మత 
మౌలిక సూత్రాలని బట్ట స్పష్టమవుతుంది. (ప్రముఖ ముస్తిం నాయకులు భారత ప్రభుత్వం 
పట్ల ముస్తిం వైఖరి ఎలా ఉండేది చాటే అభిప్రాయాల్ని బట్టి స్పష్టమవుతుంది. ఆ మత 
సూత్రాల్ని కొన్నింటిని ముస్లిం నాయకుల అభి పాయాల్నికొన్నింట్ని, నిష్పక్షపాతంగా 
విషయాల్ని అవలోకించగల వాళ్ల సౌకర్యం కోసం కింద ఇస్తున్నాం. బాల్‌ఫోర్‌ ప్రతిపాదించిన 


అ 


పరిస్థితులు భారతదేశంలో ఉన్నాయో లేవో దాన్నిబట్టి నిర్ణయించుకోవచ్చు. 


ముస్తిం నిబంధనల్లో గమనించదగ్గ ఓ నిబంధన ఇస్లాం మతానికి చెందింది. ముస్లిం 
పాలన కింద లేని దేశంలో ముస్టిం ధర్మానికీ ఆదేశ న్యాయానికీ మధ్య సంఘర్షణ 
వచ్చినట్లయితే ముస్లిం న్యాయమే పె చెయ్యితో ఉండాలి. ముస్లిం ఎవరేనా ముస్తిం 
న్యాయాన్ని విధేయంగా అనుసరించి, తాము ఉన్న దేశపు న్యాయాన్ని ధిక్కరించడమే 
ధర్మం. 


అలాంటి సందర్భాల్లో ముసల్మాన్‌ కర్తవ్యం ఏమిట ౦దీ మౌలానా మవామ్మాద్‌ ఆలీ 
బాగా సూచించేరు. కరాచీ మేజిస్టేట్‌ ముందర 1921లో చేసిన ప్రకటనలో అది వెల్లడ ంది. 
ఆయన మీద పభుత్వం నేరారోపణ ఏదో చేసి విచారణకి పంపింది. అప్పుడు ఆయన ఆ 
(పకటన చేశారు. ఆలిండియా ఖిలాఫత్‌ కాన్ఫరెన్స్‌ 1921 జూలె 8న కరాచీలో జరిగింది. 
దానికి మహమ్మద్‌ ఆలీ అధ్యక్షత వహించి చర్చనీయాంశంగా ఉన్న తీర్మానాన్ని ప్రవేశపెస్ట్రేడు. 
దాన్ని ఆమోదించేరు. ఆ తీర్మానం గురించి (ప్రాసిక్యూషన్‌ ఆరోపణలు వచ్చాయి. 


ఆ తీర్మానం ఇది ః 


“పస్తుత సమయంలో (బిటిష్‌సై న్యంలో కొనసాగడం గాని, సై న్యంలో చేరడం గాని, 
ఇతరుల్ని సె న్యంలో చరమని పరేపించడంగాని ముసల్మానకి సంబంధించి అధర్మం అని 
ఈ సమావేశం చాటుతోంది. సైన్యంలో వున్న ప్రతి ముస్తిమ్‌కీ అర్ధం అయ్యేట్టుగా ఈ 
మతపర ఆదేశాల్ని తీసికెళ్లడం సామాన్యంగా యావన్మంది ముసల్మాన్లకీ, ప్రత్యేకం ఉలేమాలకీ 
వర్తించే కర్తవ్యం." 


మౌలానా మహ్మమద్‌ ఆలీతోబాటుగా మలో ఆరుగురో మీదా అధికరణం 120-చి, 
అధికరణం 131, భారత శిక్షాస్మృతి ప్రకారం 114 అదికరణం కింద 505 నిబంధన మేరకి, 
117 భారత శిక్షాస్మృతి కింద 505 నియమం ప్రకారం ప్రాసిక్యూషన్‌ ఆరోపణ చేశారు. 
తదు రో పప అనరని మువాము jo ఆలీ చేసిన సమర్ధన ప్రకటన ఇదీ: 

“ఈ |ప్రాసిక్యూషన్‌కి ఇంతా చేసి అర్ధం ఏమిటి? భారతదేశంలో ఉన్న ముసల్మాన్లం, 


శ వాళ్లలో శారదాపీఠం అధిపతి శంకరాచార్య ఉండడం చిత్రం. 


284 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


హిందువులం ఎవరి వ్వూసాల మేరకి నడుచుకోవాలి? నేను ముసల్మాన్‌గా బుజామార్గం 
తప్పి వర్తిస్తే నన్ను తప్పు పట్టడం పవిత్ర కొరాన్‌ మేరకీగాని, ఆఖరి ప్రవక్త అధికారయుత 
సంప్రదాయం మేరకి గాని - ఆయనకి భగవంతుని ఆశీస్సు, శాంతి ఉండుగాక - భూతవర్త 
మాన కాలాల మత అధినివేశాల మేరకిగాని జరగాలి. ఈ వాక్కులు ఇన్లాం మత మౌలిక, 
అధికారం కిందకి వచ్చేవి. సై తాన్‌ ప్రభుత్వం అని పిలవడానికి అంగీకరించని ఈ ప్రభుత్వం 
నన్ను |పాసిక్యూట్‌ చేసే ఈ సందర్భంలో నేను చేసిన కచ్చితమై న పనికి ఆ మత |గంధాలే 
తీర్చు చెప్పాలి.” 

“ఆ పవిత్ర (గ్రంధాల నిరెశాన్ని నేను ఉపెక్షించినట్టయితే, అది నా ఉపేక్ష వల్లి 
ఘోరమైన పాపం అవుతుంది. కాని నా ఉపేక్ష వల్ల అది నేరం కాకపోతే, ఈ దేశంలో నాకు 
భదత ఉందని నేనెలా భావించాలి? 


నేను పాపీనెనా కావాఠి, దోషివైనా కావాలి... ఇస్లాం ఒక సార్వభామత్వాన్నే 
శిరో థధార్యంగా చూస్తుంది. అది భగవంతుని సార్వ్యభామత్వం. అది పరమోత్కృష్టం, 
నిర్నిబంధం, అవిభాజ్యం, పరాదీనం కావించలేనిద్‌.... 


ళా *& ళా 


ముసల్మాన్‌ పౌరుడు కావచ్చు, సెనికుడు కావచ్చు, ముస్లిం పాలనలో ఉండవచ్చు, 
ముస్లిమేతర పాలనలో ఉండవచ్చు. అతని విధేయతని శాసించేది కొరాన్‌ మాతమే, దేవుడు 
మాత్రమే, ప్రవక్త మాత్రమే. ముస్లిం అధికారం అయితే గనక (ప్రవక్తల్లో ముఖ్యమై న 
మార్గానుసారిగా ఉండాల్సింది (ప్రవక్త అనుయాయుడు గాని, విశ్వాస అధిపతిగాని.... ఏకతా 
సిద్దాంతం అనేది శుష్క పండితులు వివరించే గణిత శాస్త సూతం కాదు. విద్యావంతుడై నా, 
అవిద్యవాడై నా ప్రతి ముసల్మానకీ నిత్య జీవిత చోదకంగా ఉండేది అది. ముసల్మాన్లు ఇంతకు 
ముందూ వేరేచోట కూడా ముస్తిమేతర పాలనల కింద శాంతియుత, విధేయపౌరులుగా 
బతికేరు. అన్నిచోట్లా సర్వదా ఉన్న అవక నియమం మటల ల “సర్వం సహాధిపతి' 
అయిన పవిత్ర కొరాన్‌లో స్పష్టంగా వ్యక్తమై న ఆదేశాలకి అవిధేయంగా ఉండని 
శాసనాల్పాంటీవాటిని లౌకిక పాలకులు జారి చేస్తేనే అనుసరించడం, లేకపోతే లేదు. విధేయత 
విషయంలో ఇలాంటి స్పష్టమై న అనుల్లంఘనీయమై న పరిమితుల్ని విధించింది ముస్రిమేతర 
పాలనకి సంబంధించి మాత్రమే కాదు. తద్భిన్నంగా అవి విశ్వవ్యాప్తంగా వర్తిస్తాయి. ఏ 
సందర్భంలోనూ వాటిని విస్తృత పరచడానికీ లేదు, కుదించడానికీ లేదు.” 


స్టిరమై న (ప్రభుత్వాన్ని కాంక్షించే ఎవళ్లకేనా ఇది బెదురు పుట్టించి తీరుతుంది. ఓ. 
a_ ల ల్ని రు 
ముస్తింకి ఓ దేశం మాతృదేశమై నా, కాకపోయినా ముస్టిం నిర్తేగిత మత నియమాలకి పట్టదు. 


ముస్లిం మతధర్మం ప్రకారం లోకం రెండుగా విభజితమైంది. ఒకటి దార్‌-ఉల్‌-ఇస్లాం 


జాతీయ నిస హొ 285 


(ఇస్లాం ఆవాసం), రెండవది దార్‌-ఉల్‌-వర్చ్‌ (యుద్ద ఆవాసం). ముస్లింలు పాలిస్తూ ఉంటే 
ఆ దేశం దారాఉల్‌-ఇస్టాం. ముస్రింలు కాపరం మాత్రమే ఉండి, ఆ [ప్రాంత పాలకులుగా 
లేకపోతే అది దార్‌-ఉల్‌హర్స్‌, ముస్తిం మతధర్మం అది కాబట్టి భారతదేశం హిందువులకీ, 
ముస్లింలకీ కలిపి మాతృదేశంగా ఉండలేదు. దీన్ని ముసల్మాన్స దేశం అని పీలవచ్చు. కాని 
దీన్ని “హిందువులు, ముస్తింలు సమాన హోదాతో జీవిస్తున్న దేశం అని అనలేరు. 
అంతేకాదు, ముస్తింలు పాలిస్తూ వుంకేనే ఇది ముసల్మాన్‌ దేశం అవుతుంది. ముస్లిమేతర 
అధికారం కిందికి వెళ్లిన మరుక్షణం, అది ముస్తిం దేశం కాకుండా పోతుంది. దార్‌-ఉల్‌-ఇస్టాం 
అవడానికి బదులు దార్‌ాఉల్‌ావాబ్‌ అవుతుంది. 


ఇదేదో శుష్క చర్చకి చెందిన విసయం అనుకోకూడదు. ఏమంటే ముస్లిం 
ప్రయోజనాల్ని ప్రభావితం చెయ్యగల బలమై న శక్తి దీనికి ఉంది. (బ్రిటిష్‌ వాళ్లు భారతదేశాన్ని 
ఆ|క్రమించుకున్నప్పుడు ఇది ముస్టింల నడవడికని ప్రభావితం చేసింది. అదే బిటిష్‌ వాళ్ల 
ఆక్రమణ వల్ల హిందువుకి ఏ అనుతాపం కలగలేదు. కాని ముస్టిమ్‌లకె తే భారతదేశం ఇకపెన 
ముస్లింలకి వాసయోగ్యమె ౦దేనా అన్న సమస్య ఎదురెంది. ముస్లిం మతస్టుల్గా విచికిత్స 
మొదలె ౦ది. ఆ చర్చ అర్థ శతాబ్దంపాటు సాగిందని డా. బై టస్‌ అన్నాడు. భారతదేశం దార్‌- 
ఉల్‌-వార్స్‌ అవుతుందా, దార్‌-ఉల్‌-ఇస్టాం అవుతుందా అన్న చర్చతో సయ్యద్‌ అహ్మాద. 
నాయకత్వం కొంతమంది ఆవేశపరులు నిజంగానే పవిత్ర యుద్దం ప్రకటించేరు. దేశం వదిలి 
వెళ్లిపోవాలని (హిజరత్‌), ముస్లిం పాఠిత్మప్రాంతాలకి వెళ్లాలని [ప్రచారం చేశారు. 
యావద్భారతంలోనూ దాన్ని కొనసాగించేరు. 


ముస్లిం పాలన కింద లేనంతమా।తాన |బిటిష్‌ అధిపత్యంలోని భారతదేశాన్ని దార్‌- 
ఉల్‌-హర్చ అనకూడదని భారత ముసల్మాన్ని ఒప్పించడానికి, ఆలీఘర్‌ ఉద్యమ వ్యవస్థాపకుడె న 
సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ తన యుక్తినంతా ఒడ్డార్సి వచ్చింది. దీన్ని దార్‌-ఉల్‌-ఇస్టాంగానే 
పరిగణించమని ఆయన ముస్తింలని అర్ధించాడు. ఏమంటే తమ మౌలిక మత కర్మకాండల్నీ, 
మతవిధుల్నీ నిర్వర్తించుకుందుకు కావలసినంత స్వేచ్చ ఉందని ఆయన బోధించాడు. 
తాత్కాలికంగా “హజరత్‌ ఉద్యమం చల్లారింది. కానె తే భారతదేశం దార్‌-ఉల్‌ా-వార్చ్‌ అన్న 
సిద్దాంతాన్ని మాతం త్యజించలేదు. దాన్ని ముస్తిం భక్తులు 1920-21 కాలంలో, ఖిలాఫత్‌ 
ఉద్యమం సాగేరోజుల్లో, మళ్చీ మొదలుపెట్టేరు. ఆ ఉద్యమానికి ముస్లిం ప్రజాబావుళ్యం 
నుంచి ప్రతిస్పందన లేకపోలేదు. ముస్టిం మత ధర్మానుగుణంగా నడుచుకునేందుకు 
సంసిద్ధంగా ఉన్నామని కొంతమంది ధార్మిక ముస్తింలు అనడమే కాదు, యదార్థానికి - 
భారతదేశంలో ఉన్న తమ ఇళ్లని వదిలిపెట్టి, ఆప్టనిస్తాన్‌క వెళ్లి పోయేరు. 


దార్‌ ఉల్‌-వార్స్‌లో ఉన్నామనుకున్న ముస్తింలకి దాన్ని తప్పించుకుందుకు “హిజరజ్‌. | 
ఒక్కటే కాదు మార్గం. ముస్లిం ధార్మిక అనుశాసనాల్లో 'జిహాద్‌ (పవిత్ర యుద్ధం) హో. 


286 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


ఇంకోటి ఉంది. దానివల్ల “యావత్‌ప్రపంచమూ తన అధీనంలోకి వచ్చేవరకూ ఇస్లాం 
పరిపాలనని విస్తరించుకుంటూ వెళ్లవలసిన బాధ్యత ముస్లిము పాలకుడిపై ఉంది. ప్రపంచం 
దార్‌-ఉల్‌-హార్చ్‌ నుంచి దార్‌-ఉల్‌-ఇస్లాంకి, శక్తి ఉం టుగనక మార్చాల్సిన బాధ్యత, సాంకేతికంగా, 
ముస్టిం పాలకులందరిదీని. భారతదేశంలోని ముస్లింలు 'హజరతొని పునః స్టాపించిన 
సందర్భాలున్నస్టే 'జిహాబోని [ప్రకటిం చడానికీ వాళ్లు జంకలేదు. కుతూహలం గల వాళ్లు 
1857 తిరుగుబాటు చరితను చూడవచ్చు. చూస్తే గనక, పాక్షికంగా ముస్టీంలు బబిటిష్‌ వాళ్లకి 
వ్యతిరేకంగా చాటిన “జిహాట్‌ అనే తెలుస్తుంది. ముస్తింవర్తకె తే అది సర్‌ సయ్యద్‌ అవ్మాద్‌ 
ఊపిరి ఊదుతూ ఉన్న తిరుగుబాటు ప్రకోపం అనే చెప్పాలి. బిటిష్‌వాళ్లు ఆక్రమించుకుని 
ఉన్నందువల్ల దేశం దార్‌-ఉల్‌-హర్చ్‌ అయిపోయిందని కొన్ని దశాబ్దాలుగా ఆయన 
ముస్తింలకి బోధిస్తూనే ఉన్నాడు. భారతదేశాన్ని దార్‌-ఉల్‌-ఇన్దాంగా పరివర్తన చెందించేందుకు 
ముస్తింలు చేసిన యత్నమే ఆ తిరుగుబాటు. ఇంకా ఇటీవలి కాలానికి వస్తే 1919లో 
ఆప్టనిస్తాన్‌ భారతదేశం మీద దాడి చేసే సందర్భం ఉంది. దాన్ని భారతదేశంలో ఉన్న 
ముస్తింలే తెరవెనక నుంచి నడిపించేరు. (బిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వున్న ఖిలాఫతీయులు 
దాన్ని నడిపించేరు. భారతదేశ విమోచన కోసం వాళ్లు ఆష్టనిస్తాన్‌ ప్రభుత్వాన్ని సాయం" 
అర్టించేరు'. ఆ దండయాత్ర వల్ల భారత్‌కి విమోచనం జరిగేదో, లేక బానిసత్వంలో ఉండేదో 
చెప్పడం సాధ్యం కాదు. ఏమంళకే ఆ దాడీ (క్రియకి రాలేదు. ఇదెలా ఉన్నా, ఒకటి మాతం 
మిగిలే ఉంది. భారతదేశం సంపూర్తిగా ముస్లిం ఏలుబడిలో లేనందువల్ల దార్‌-ఉల్‌-వార్స్‌గా 
ఉంటుంది. ముస్టిం ధర్మశాస్త నియమాల ప్రకారం ముసల్మాన్లు “జిహాద్‌ ప్రకటించడం 
న్యాయమే. 


“జిహాద్‌ చాటడమే కాదు, దాన్ని విజయవంతం చేసేందుకు విదేశీసాయాన్ని కూడా 
అర్ధించవచ్చు. అలాకాక ఆ విదేశీ ముస్లిం పాలకులు “జిహాద్‌ ప్రకటిస్తే, ఆ ప్రయత్నం 
సఫలమయేట్టు దోవాదపడచ్చు. ఈ విషయాన్ని సెషన్స్‌ కోర్టులో జూరీకి చేసిన విజ్ఞాపనలో 
శ్రీ. మవామ్మద్‌ ఆలీ స్పష్టంగా చెప్పనే చెప్పాడు. ఆయన ఇలా అన్నాడూ : 


“మేం చేసే సకల కార్యాల్ని ఇస్లాం ఎలా ప్రభవింప చేస్తుందో, ప్రభవింప చెయ్యాలని 
ఉద్దేశిస్తుందో ఆ పద్ధతి గురించి ప్రభుత్వానికి సరిగా ఎరుక లేదు. ఆ చర్యలు, సామాన్యంగా 
ఐహికమై నవని విశ్లేషంచినా వాటి మీదా ఇస్లాం (ప్రభావం ఉంది. అంచేత ఒక విషయాన్ని 
' ఇక్కడ స్పష్టం చెయ్యాలి. తగినంత సాక్ష్యం లేకుండా ఇన్లాం మతానుయాయులు మరో 
ఇస్లాం మతానుయాయి మీద ప్రతికూలమైన తీర్చు చెప్పరాదు అని ఇన్టాం అంటోంది; 
ముస్లిం సోదరులు ఉద్దేశ్యపూర్వకంగా దాడి చేస్తున్నారన్న దోషాన్ని రుజువు చేసుకోకుండా 
మేం వాళ్ల మీద పోరాడలేం, వాళ్ల మత విశ్వాసరక్షణకి వ్యతిరేకంగా ఆయుధాలు అందుకోలేం.” 





చిత్రంగా, గంభీరంగా ఉండే ఈ ఘటన విశేషాల్ని, అందులో గాందీ నిర్వహించిన పాత్రనీ వివరిస్తూ 
'మరాఠా'లో ఆ ఏడు క్రీ కరాండికర్‌ వ్యాసాలు రాశాడు, 


జాతీయ సిస్ప్రవా 287 





(ఇది 1919లో (బిటేష్‌ వాళ్లకి వ్యతిరేకంగా ఆష్టన్లు చేసిన యుద్దానికి సంబంధించి చెప్పిన 
సంగతి). ప్రస్తుతం మా స్టానం ఇదీ. అమీర్‌ విరోధం లేక ఉన్మత్తత సరిగా రుజువు కాకుండా 
భారత సైనికులు, ముసల్మాన్లతో సహా -అదీ మా (ప్రోత్సాహంతో, సాయంతో ఆస్టనిస్తాన్‌ 

ఖు అవా 
మీద దాడి చెయ్యడం మేం ఇష్టపడం. దాన్ని ముందుగా ఆక్రమించి, తర్వాత మరింత 
చిక్కుకీ, మనస్తాపానికీ గురి కాలేం. 


'అయితే, తద్విరుద్దంగా ఘనత వహించిన అమీర్‌కి భారత దేశంతోగాని, దాని 
ప్రజలతోగాని యుద్దం లేదు అనుకోండి. సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ బహిరంగంగా ప్రకటించినట్టు, 
ఆయనకి యావత్‌ ముస్లిం (పపంచంలోనూ ఉన్న అసంతృప్తి అన్నదే ఉద్దేశ్యం అనుకోండి, 
ఆ అసంతృప్తితో ఆయన బహిరంగంగా వాదయపూర్వక సానుభూతి (పకటించేడనుకోండి. 
అంటే అదే మతోద్దేశ్యంతో, ఏదై తే 'హిజరతొ అనుసరించేట్టు ముస్లింలని ఒత్తిడి చసిరటో 
దాంతో - దుర్చల్లులై న వాళ్లకి తమ పరిమిత పద్దతుల్లో మిగిలేది హిజరత్‌ మాత్రమే కదా - 
ఘనత వహించిన ప్రభువు 'జిహాద్‌ గురించి యోచించేడనుకోండి. బలప్రయోగం విశ్వసించే వాళ్ల 
సవాళ్లని అందుకున్నాడనుకోండి. థిలాఫత్‌కి, జిహాద్‌లో ఉన్నవాళ్లకీ వ్యతిరేకులై న వాళ్లతో 
పరిష్కారం ఉద్దేశించేడనుకోండి. జాజిరుత్‌-ఉల్‌-అరబ్‌ని, ఇతర పవిత్ర స్టలాల్నీ అన్యాయంగా 
ఆక్రమించిన వాళ్లకి, ఇస్టాంని దుర్చలం కావించ తలపెట్టినవాళ్లకీ, దాని పట్ల విచక్షణ 
చూపీంచినవాళ్లకీ, మా విశ్వాసాన్ని వెల్లడించే పూర్తి స్వేచ్చని నిరాకరించిన వాళ్లకీ, ఏం 
చెయ్యోలో ఇస్లాం చెప్పింది. మొదటగా, ముసల్మాన్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్లకీ ఏ 
సాయమూ అందించకూడదు. జిహాద్‌గనక తన (ప్రాంతానికి వచ్చినట్టయితే ఆ ప్రాంతంలోని 
(పతి ముసల్మానూ ముజాహిద్దీన్‌తో చేతులు కలిపి తమ తమ శక్త సామర్థ్యాల మేరకి వాళ్లకి 
సాయం చెయ్యాలి. 


“అదీ స్పష్టంగా, నిర్హ్యందంగా ఉన్న ఇనాం ధర్మం+ఈ విషయాన్నేమేం మా కను 
విచారణ జరిపేక కమిటీకి చెప్పేం. ముస్లిమేతర ప్రభుత్వం కింద ఓ ముస్టిం ఉంటు, ఆ 
పాలనకి వ్యతిరేకంగా జిహాద్‌ని ప్రకటిస్తే అప్పుడు ముస్థిం పౌరుడి మత విహిత కర్తవ్యం ఏత 
అన కమిటీ అడిగిన (ప్రశ్నకి జవాబుగా ఈ ముక్క చెప్పం. ఈ సంగతి (ప్రస్తావించి చెప్పింది 
ఎన్నడనగానో, అప్పటికి సరివాద్దుల్లా ఏ ఇబ్బంది లేదు, అమీర్‌ సజీవులుగానే ఉన్నారు.” 


ఇక మూడో నియమం ఉంది. ఇస్టాం ఏ భౌగోళిక ఇంధనాల్నీ గుర్తించదన్నద్ది. దాని 
బంధనాలు సాంఘికమై నవీ, మతపరమై నవీని. అంచేత భౌగోళిక పరిధిని దాటి ఉంటాయి. 
ఈ సందర్భంలో కూడా మౌలానా మ్రహమ్మాద. ఆలీయే సాటిలేని సాక్షి కరాచీలో సెషన్స్‌ 
కోర్టులో విచారణ జరిగినప్పుడు జూరీకి ఆయన ఇలా చెప్పేరు ! 


“ముస్తిమేతర బృందాల్లోగాని, అధికార బృిలపోల్స్‌. గాని, మేం నిర్తేశించే సిద్దాంతం 
గురించి తెలియ వలసినంతగా సామాన్యంగా తెలియదు అని మాకు ఎరుకలోకి వచ్చింది. 


288 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు జాం (ప్రసంగాలు 


కాబట్టి ఓ విషయాన్ని విశదం చెయ్యాలి. ఏదో కొన్ని సిద్దాంతాల్ని నమ్మడం, వాటికీ 
అనుగుణంగా తను నడచుకోవడం మాతమే ఇస్తాం మతానికి సరిపోదు. తన శక్తి సామర్థ్యాల 
మేరకి, ఇతరులు కూడా ఈ నియమిత విశ్వాసాలకి, ఆచారాలకీ అనురూపంగా వచ్చేట్టు 
చెయ్యాలి. సరే, అలా చెయ్యడానికి ఒత్తిడి చెయ్యక్క ర్రేదనుకోండి. దీన్ని పవిత్ర కుగానలో 
అమిబిల్‌ మారూఫ్‌ అనీ |వహీ ఇల్‌ముంకారో అనే పేర్తతో సూచిస్తారు. పవిత్ర ప్రవక్త 
సంప్రదాయంలో కొన్ని విస్పష్టమైన అధ్యాయాలు ఇస్తాం మతంలోని ఈ మౌలిక 
సిద్దాంతానికి సంబంధించి వున్నాయి. “నా సోదరుడి పూచీ నాకు లేదు' అని ఏ ముసల్మానూ 
కూడా అనరాదు. అంటే, ఇతరుల్ని కూడా మంచివాళ్తయేట్టు చెయ్యడానికీ, చెడు నుంచి 
నివారించడానికీ ఉత్తేజపరచాలి. లేకపోతే అతనికి మోక్షం ఖాయంగా వస్తుందని అనలేం. 
అంచేత ఏ ముసల్మాన్‌ని అయినా ఇస్లాం ముజాహిద్దీన్‌కి వ్యతిరేకంగా యుద్దం చెయ్యమని 
ఒత్తిడి చేస్తే, అతను తనకుగా చె తన్యవంతంగా ప్రతిఘటించడమే కాదు, తను మోక్షగామి 
అయినబ్లయితే, ఇతరుల్ని కూడా అదే |పతిఘటనకి పురిగొల్ఫాలి. ఇది ప్రతి ముసల్మానకీ 
ఉన్న విశ్వాసం, మాకూ ఉన్న విశ్వాసం. మేం యధాశక్తి తదనుగుణంగా వర్తించ యత్నిస్తాం. 
ఈ విశ్వాసాన్ని (ప్రచారం చేసుకునే స్వేచ్చని మాకు తిరస్కరిస్తే, ఆ స్వేచ్చ లేని గడ్డ ఇస్టాంకి 
భ(దమై న గడ్డగా లేదన్న న్నిర్భయానికి మేం రావాల్సి ఉంటుంది.” 


ఇదీ ముస్తిం ప్రపంచ సమై క్య భావన పునాది. భారతదేశంలోని ప్రతి మవామ్మదీయుడు 
తాను మొదటగా ఇస్లామ్‌ మతస్టుడనీ, తరా తే భారతీయుడనీ చెప్పేందుకు వీలు కల్పించేది 
ఇదే. ఈ భావన వల్లనే (పతి భారతీయ మహమ్మదీయుడూ ముస్తిం దేశాల లక్ష్యాన్ని 
మొదటగా స్వీకరించడం తర్వాతనే భారత్‌ అతని భావనలో స్థానం ఆక్రమిస్తుంది. అందుకనే 
భారత మహమ్మదీయుడు దేశ పురోగతిలో అంత తక్కువ పాలు పంచుకుని తను నీరస 
పడిపోయిడు" 


ఘనత వహించిన ఆగాఖాన్‌ దీన్ని సమర్రిస్తున్నాడు, ఈ విధంగా ః 


“ఇదే సక్రమమైన, న్యాబద్దమై న ముస్తిం ప్రపంచ సమైక్య భావన.. నిజాయతీ 
విశ్వాసం ఉన్న (పతి మహమ్మదియుడు దీనికే దిద్దుడు. అంటు, ఆధ్యాత్మిక సోదరత్వం (ప్రవక్త 
'సంతాన ఐక్యం అన్న భావనకి. పర్షియన్‌-ఆరబిక్‌ సంస్కృతిలో గాఢమై న, అవిచ్చన్నమై న 
అంశం ఇది. అదో నాగరిక మహా కుటుంబం. దానికే మొదటి ప్రకరణంలో మేము ఇస్లామిక్‌ 
అని పేరు పెట్టాం. చైనా నుంచి మొరాకో దాకా, వోల్లా నుంచి సింగపూర్‌ దాకా ప్రతిచోటా 
ఉన్న తోటి మతస్టుల పట్ల దయ, సుహృద్భావం ఉండాలని దీని అర్ధం. ఇస్టాం సాహిత్యంలో, 
ఇన్లాం సౌందర్యభరిత కళలలో, అందమైన వాస్తు సంపదలో, మం(తముగ్రం కావించే ఇస్తాం 
కవిత్వంలో ఎనలేని ఆసక్తి ఉండడం అని దీని అర్ధం. సిసలెన సంస్కరణ అని కూడా దీని 


_—_ 


ఇండియా ఇన్‌ (ట్రాన్సిషన్‌, సేదీ 57 


జాతీయ నిస? వా 289 





అర్ధం. తొలినాబి పరిశుద్ద అకలంక విశ్వాసం క్‌ మళ్లడం, వాదనల ద్వారా, ఇతరుల్ని ఒప్పిం 
చడం ద్వారా బోధ చెయ్యడం వేపు మళ్లడం, వ్యక్తిగత జీవితాల్లో ఆధ్యాత్మిక శక్తి ఆవిష్కరణ 
అయేట్టు చెయ్యడం, మానవజాతి కార్యకలాపాలకి ప్రయోజనం చేకూర్చడం అనీ దీని 
అర్ధం. ఇందులోని నిసర్గమై న యోగ్యమైన ఆధ్యాత్మిక సంపత్తి యజమానిని, ఆయన 
బోధనలకీ పేమాస్స్పదుల్ని చెయ్యడం మామే కాదు, సకల దేశాలలో ఉన్న ఆయన 
సంతానాన్ని, ఓ టర్క్‌ని, ఓ ఆప్షన్‌ని, ఓ భారతీయుణ్ణి, ఓ ఈజిష్టియన్‌ని ఒకళ్ల కొకళ్లని 
పేమాస్సదుల్ని చేస్తుంది. ఖాస్‌గర్‌లోనో, సరయేవ్‌లోనో ఓ కరువు వచ్చిందనుకోండి. ఓ 
అగ్నిప్రమాదం జరిగిందనుకోండి. వెంటనే ఢిల్రీలోనో, కె రోలోనో ఉన్న మవామ్మడియుడి 
సానుభూతి అందేట్ల్టు చేస్తుంది. ఇస్లాం మతంలో ఉన్న ఈ అసలై న ఆధ్యాత్మిక, సాంస్కృతిక 
ఐక్యం ఇంకా వృద్ది చెందాలి. (ప్రవక్త బోధనని అనుసరించే వాడికి ఇదే ఆధ్యాత్మిక జీవిత 
పునాది.” 


ఈ ఆధ్యాత్మిక ముస్లిం సమె క్య భావన రాజకీయ ముస్లిం సమై క్య భావనలో వెల్లడై తే 
లై € రు ౧ ఎ Che 
అదేం అస్వాభావికం అని అనలేం. బివుశా ఇదే భావం ఆగాఖాన్‌ మనసులో ఉండి ఉంటుంది, 
ఆయన ఇలా అంటున్నప్పుడు శ 


“ఇవాళ కాకపోతే రేపేనా పర్షియా, ఆస్టనిస్తాన్‌, బహుశా అరేబియా ఏదో ఖండీయ 
అధికారం కిందకు-జర్మనీలాంటిదో భిన్నమైన రష్యా నుంచి ఉత్పన్నమైన లాంటిదో - 
కిందకు వస్తాయని భారతదేశ భక్తుడు గుర్తించాలి. లేదా తన భవితవ్యాన్ని భారత సామాజ్య 
భవితవ్యంతో కలపాలి, ఇప్పుడు దీంతోనే వాళ్లు ఎక్కువ బాంధవ్యంతో ఉన్నారు. (పపంచ 
శక్తులు భిన్న రాజ్యాల్ని శక్తివంతమై న పారుగువాళ్లతో కలుపుతున్నాయి. ఇంత ఇది 
యూరప్‌ లోనే బాగా గో చరమవుతోంది. ఆ శక్తులు విధిగా ఆసియాలో కూడా గోచరమవుతాయి. 
శక్తివంతమై న, విద్వేషనంతమై న పారుగువాళ్లు ఓ కన్ను వేసి ఉంచడం, ఆ రకంగా భారీ సై నిక 
భారం మోపుకోవడం ఇష్టపడకపోతే తప్ప, భారతదేశం తన పొరుగు మహమ్మదీయ రాజ్యాల్ని 
పరస్పర (ప్రయోజనాలబంధంతో, సవృుద్భావ బంధంతో తన్నవెపు ఆకర్షించుకోవడాన్ని 
ఉపేక్షించలేదు.” 


“ఒక ముక్కలో చెప్పాలంటే, ప్రయోజని్బబై న, వృద్ధికర సమాఖ్య బడరరల. 
భారతదేశం మీదనే ఆధారపడాలి. ప్రతి సభ్యత్వ భాగమూ తన సొంత హక్కులనీ, తన 
చారిత్రక విశిష్టతనీ, స్థానిక ప్రయోజనాల్నీ కలిగి ఉండాలి. అయితే అవి ఉమ్మడి రక్షణ 
వ్యవస్థతో, కస్టమ్స్‌ సమాఖ్యతో ఉండాలి. బావ్యా ప్రమాదం నుంచి బలమైన శక్తుల ఆర్ధిక 
దోపిడీ నుంచీ ఇవి కాపుదలగా వుంటాయి. ఆ బాపతు ఫెడరల్‌ భారతం సిలోన్‌ని తన 
మాతృవృాదయ్య *కి తక్షణం (గ్రహస్తుంది. మేం సూచించిన పరిణామాలు దాన్ని అనుకరించి 
న సు. 





ఇండియా ఇన్‌ (ట్రాన్సిషన్‌, పేజి 169. 


290 డాక్టర్‌ బాబాసోహిెన్‌ అంబేద్కర్‌ రచనలు కా (ప్రసంగాలు 





వస్తాయి. న్యాయం, స్వేచ్చ. ప్రతి జాతికీ గుర్తింపు, ప్రతి మతానికీ గుర్తింపు, ప్రతి చారిత్రక 
'అరధానికీ గుర్తింపు అన్న విస్తృత, గాఢ పునాది వేసి మనం మవాత్తర దక్షణ ఆసియా 
సెడరేషర్‌ను నిర్మించగలం.” 


“ఆధునిక పరిస్థితులు ఆపేక్తిస్తున్న పర్షియా, ఆప్టనిస్తాన పురోగమన యాత్రకి 
తోడ్పాటు అందించే మనఃపూర్వక సిద్దాంతం వల్ల భారత్‌కి వాయవ్యమూలలో రెండు 
సహజమైన కోటగోడలు ఏర్పడతాయి. వాటిని జర్మన్లుగాని, నస్టావ్‌లుగాని టల్క్‌లుగాని 
"మంశోలులు గాని కలలో కూడా ధ్వంసం చెయ్యలేరు. తమంతతామే అవి ఆ శక్తీ వెపు 
-అకర్షితమవుతాయి. ఆ శక్తీ భారతదేశంలో ఆరోగ్యభరిత నమూనా ప్రాయమై న ఫెడరలిజాన్ని 
అందిస్తుంది. సిస్తళైన స్వయం ప్రతిపత్తి ప్రతి రాష్ట్రానికీ ఉంటుంది. ఆంతరంగిక స్వేచ్చ 
_భాగస్వాములకి నం గ నె జామ్‌ కింద, బీరార్స్‌తో సవా పునరుజ్జివిత, ఉదారయుత 
“హైద్రాబాద్‌ రాజ్యం bees భారతదేశంలో స్వేచ్చ, క్రమశిక్షణ కనిపిస్తాయి. స్వయం . 

శ డేళ్లిప్రత్తి ఉంటుంది, అయినా సా[మాజ్య సమాఖ్య ఉంటుంది. సమె మె క్య సమాఖ్య (ప్రయోజనాలని 
“అనుభవిస్తారు. స్థానిక స్వయంపాలన, సుహృద్బావంతో , అపరిమిత, విస్తృత గక్తితో కలిసి 
పోనషాసుతుంది. ఆ మహాసామాజ్యం రవి అస్తమించని సామ్రాజ్యంగా వెలుస్తుంది. నేను 
.్రక్షిస్తాధించిన సిద్దాంతం వల్ల మెసపాకేమీయా, అరెబియాలలో కూడా చ. మైసర 
"ఇవాన్‌, వాటీ నామమా(త రూపం ఏదైనా కానీ - (బహ్మాండంగా బలపడుతుంది.” 


fH 
4a 


a. ఈ దక్షిణ ఆసియా ఫెడరేషన్‌ అనేది అరేబియా, మెసపాకేమియా ఆస్టనిస్తాన్‌లాంటి 
ముస్లిం దేశాలకి, భారతదేశం కంటే ఎక్కువ [ప్రయోజనకరంగా ఉంటుంది." భారత ముస్తింల 
._ ఆలోచనలుఎంత స్వాభావికంగా భారతదేశం కంటే ఇతర ముస్లిం దేశాల గురించి ఉన్నాయో 
 ఢిన్నదట్ద తెలుస్తుంది. 


we 


Har అధికారానికి విధేయంగా ఉండడం అనే దానిమీదే (పభుత్వం ఆధారపడుతుంది. 
హిందువుల, ముస్తింల స్వయంపవారినని స్థాబంచాలన్న ఆతృతతో ఉన్నవాళ్లు ఆ విధేయత 
బ్‌ క య క ut, a క 


య _ఈ దక్షిణ ఆసియా ఫెడరేషన్‌ అనేది ఏర్పడి ఉంటే ఎంత దారుణంగా ఉండేది? హిందువులు 
“దిక్కులేని మై నారిటీ అయిపోదురు. “ఇండియన్‌ మాన్యువల్‌ రిజిష్టర్‌ ఆంటోంది ః “భారతదేశంలోని 
॥ 'ముస్తిముల లో (బ్రిటిష్‌ సామాజ్యవాదాన్ని బలపరిచే వాళ్లు ఆంగ్లో- -ముస్తిం సంఘటన ద్వారా, దక్షిణ 
హోఆసియాలో, అరేబియా నుంచి మలయా ద్వీపకల్పం దాకా బిటిష పాలన స సుస్టిరతకి ప్రయత్నిస్తూ 
“చురుగ్గా ఉండేవారు. ఆక్కడ సంస్థలో ముస్తింలు మొదట జూనియర్‌ భాగస్వాములుగానే ఉన్నా, 
క్రమేణా సనియర్‌ భాగస్వాములవుతామని “ఆశిస్తూ ఉండేవారు “ఇండియా ఇన్‌ ట్రాన్సిషన్‌ అన్న 
"గంథంలో ఘనత వహించిన ఆగాఘాన్‌ స్టూలంగా చెప్పిన పథకానికి అలాంటి భావనే, భవిష్యల్‌ దర్శనే 
ఉందని మనం భావించాలి. ఈ పథకం సౌత్‌ వెస్ట్రన్‌ ఆసియాటిక్‌ ఫెడరేషన్‌ని స్థాపించాలని 
'ఉద్దేశించింది. ఆందులో భారతదేశం ఒక భాగస్వామి. యుద్దం తర్వాత సర్‌ వినప్టన్‌ చర్చిల్‌ బ్రిటిష్‌ 
కేబినెట్లో వలసలకి సెకటరీ ఆఫ్‌ స్టేట్‌గా ఉన్నారు. ఆప్పుడాయనకి మధ్య [ప్రాచ్య సామ్రాజ్య పథకం 
ఒకటి మధ్య (ప్రాచ్య శాఖ eg భాండాగారంలో సిద్దంగా ఉన్నట్టు కనిపిపించింది.” - 1938, 
| గైాట్యాం 2 “ఇండియా ఇన్‌ హోమ్‌ పాలసీలో అధ్యాయం, పేజీ 48. 


జాతీయ నిస్సృహ 291 





అనేది దేనిమీద ఆధారపడుతుందో, మామూలు గతిలో ఏ మేరకి ఆ విధేయత వరి 
సంక్ష భ సమయాల్లో అది ఎలా ఉంటుందో వివేచన చెయ్యడం మానేశారు. ఇది చాలా 
ముఖ్యమైన సమస్య. ఏమంటే విధేయత తప్పేనప్పుడు, స్వయంపాలన అంకే కలిసి పని 
చెయ్యడం, ఒదిగి పని చెయ్యడం కాదు. ఆదర్శ(ప్రాయంగా అంతే కావచ్చు. కాని ఆచరణకి, 
రోజువారీ లౌకిక వ్యవహారానికీ వచ్చేటప్పటికి, (పాతినిధ్య పభుత్వం కింద అసమ సంఖ్యలో 
అంశాలు ఉన్నాయనుకోండి, తక్కువ సంఖ్యవాళ్ళు అధిక సంఖ్యవాళ్ళ కింద పని చెయ్యాలి. 
అది అదిక సంఖ్య కింద పనిచేస్తుందా లేదా అన్నది అధిక సంఖ్య ఉన్న (పభుత్వం నిర్వహించే 
అధికారాన్ని ఏ మేరకి తల ఒగ్గి అంగీకరిస్తుంది అన్న విషయం మీద ఆధారపడి ఉంటుంది. 
స్వయంపాలనలో ఈ విషయం ఎంత ముఖ్యమై ౦దంటే బాల్‌ఫోర్‌ అర్హసత్యం మాత్రమే 
చెప్పెడనిపిస్తుంది - విజయం భాగస్వామ్య పక్షాలు ఏక లక్ష్యంతో ఉండడం మీద 
ఆధారపడుతుందని. (ప్రభుత్వ అధికారాన్ని ఆమోదించడం కూడా ఏ స్వయంపాలన 
పథకానికీ అంతే అవసరం అని గుర్తించలేదు. 


రెండవ షరతు | ప్రాముఖ్యం గురించి జేమ్స్‌ [బిసే చర్చించేడు. పార్రమెంబరీ (పభుత్వం 
విజయవంతం గా పని చేసేందుకు అది అవసరం. బేమ్స్‌(బిసే రాజకీయ సంయోగం పునాది 
గురించి చర్చిస్తూ రాజ్యాల నిర్మాణానికి బలప్రయోగం ఎక్కువ చేసి ఉండవచ్చని అంటూనే, 
అనేక ముఖ్యాంశాల్లో బలప్రయోగం ఒకటేగాని అదే అతి ముఖ్యమైంది కాదని అన్నాడు. 
రాజకీయ సంఘాల్ని సృష్టించడంలో, రూపొందించడంలో విస్తృ తపరచడంలో, సన్నిహితం 
చెయ్యడంలో బలప్రయోగం కంటే ముఖ్యం అయింది విధేయత. ప్రభుత్వాజ్ఞల్ని తలదార్చి, 
తదనుగుణంగా ఉండడానికి అవసరమై న ఈ సుముఖత ఆయా ప్రత్యేక వ్యక్తుల, బృందాల 
మానసిక దృష్టపై ఆధారపడి ఉంటుంది. విధేయతను కలిగించే వె ఖరి అలసత్వం, మన్నన, 
సానుభూతి, భయం, హేతువు వల్త వస్తుంది. అన్నీ ఒకేలాంటివి కావు. నిజానికి అవి సాషక్షం. 
అంతరాలుగా అవి విధేయతా వై ఖరిని కలిగిస్తాయి. భయంవల్లా హేతువువల్లా కలిగే విధేయత 
శాతం అలసత్వం వల్ల కలిగ దానికంకు తక్కవ. మన్నన వల్ల, సానుభూతివల్ల కలిగే శాతం ' 
కంటు ఇంకా తక్కువ అని (బిసే అంటాడు. అంకే మన్నన, సానుభూతి చాలా బలమై న 
అంశాలు. వాటీనిబిట్ట ఆయా ప్రభుత్వాల అధికారాన్ని విధేయతా పూర్వకంగా మన్నించే 
వైఖరి ఉంటుంది. 


ఆ ప్రభుత్వ అధికారానికి విధేయంగా కట్టుబడ ఉండాలన్న సంకల్పం ఆ (ప్రభుత్వ 
భ్రరత్వానికి ముఖ్యం, రాజ్యంలోని రాజకీయ పార్టీల ఐక్యంలాగానే. రాజ్య నిర్వహణలో 
విధేయత (ప్రాముఖ్యాన్ని బుద్ది ఉన్నవాడెవడూ (పశ్నించడు. పౌర ఉల్లంఘన, సివిల్‌ డిస్‌ 
ఒబీడియన్సని నమ్మడమంకే అరాజకత్వాన్ని నమ్మడమే. 


* 


ter 


డీస్‌ ఇన్‌ హిస్టరీ అండ జ్యూరిస్‌ అండ్‌ ప్రూడెన్స్‌, వాల్యూం 2. మొదటివ్యాసం 


292 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


హిందువులు అధికారం చెలాయించే ప్రభుత్వాలకి ముస్లింలు ఏ మేరకి విధేయంగా 
ఉంటారు? దీనికి జవాబు చెప్పడానికి తలబద్దలు కొట్టుకోనక్కర్తేదు. ముస్తీములకు 
సంబంధించి హీందువు కాఫిర్‌. కాఫిర్‌కీ గౌరవం ఇవ్వకూడదు. తక్కువ పుట్టుకవాడు, 
హోదాలేని వాడు. అంచేత కాఫిర్‌ ఏలుబడిలోని ప్రాంతం ముసల్మానకి దార్‌-ఉల్‌-వార్చ్‌. 
ఇంత చూశేక ఏ ముస్తిమెనా హిందూ (ప్రభుత్వాన్ని మన్నిస్తాడని చెప్పడానికి సాక్ష్యం 
అక్కర్తేదు. ప్రభుత్వాధికారాన్ని మన్నించేట్టు చేసే మౌలిక భావాలు మన్నన, సానుభూతి 
అనేవి. అవి లేవంతే. దీనికి సాక్ష్యం కావాలంటే కొరతే లేదు. అయితే దేన్ని ప్రస్తావించుకోవాలి 
దేన్ని వదులుకోవాలి అన్నదే సమన్య. 

ఖిలాఫత్‌ ఉద్యమం జోరుగా సాగేటప్పుడు ముసల్మాన్సకి హిందువులు ఎంతో సాయం 
చేశారు. ముసల్మాన్లు అప్పుడు కూడా తమతో పోలిస్తే హిందువులు తక్కువ, నీచజాతి వాళ్లు 
అన్నదాన్ని మర్చిపోలేదు. ఓ ముసల్మాన్‌ “ఇన్‌సాఫ్‌' అనే ఖిలాఫత్‌ పత్రికలో ఇలా రాశాడుః 


“స్వామి, మహాత్మ అనె పదాల అర్ధం ఏమిటి? ముస్తింలు ఈ పదాల్ని ముస్టిమేతరుల 
గురించి రాసేటప్పుడు వాడవచ్చా? 'స్వామి అంటే “యజమాని “మహాత్మా అంటే 
'మవాత్తర ఆత్మ కలవాడు' - అంటే “రూప్‌-ఇ-ఆజమ్‌”కి సమానం - అత్యున్నత ఆత్మ. 

ముస్టిమేతరుల్ని అలాంటి గౌరవపూర్వక నామాల్లో న్యాయంగా పలవచ్చోో లేదో 
ఆధికారయుత ఫట్వా ద్వారా నిర్ణయించమని ధర్మవేత్తల్ని కోరేడు అతను. 


1924లో గాంధీజీ జైలు నుంచి విడుదల అయ్యారు. ఢిల్రీలో హాకిమ్‌ ఆజ శల్‌ ఖాన్‌ 
నిర్వహించే యునాని "వె 'వెద్య కళాశాలలో సన్మానం ఏర్పాటు చేశారు ఆయనకు. అప్పుడో 
గొప్ప సంఘటనిే జరిగింది. ఓ హిందూ విద్యార్ది గాంధీని హజరత్‌ ఇసాత్‌ (జీసస్‌)తో 
పోలే డని వార్త. ముసల్మాన్‌ భావాలకి దీనివల్ల బాధ కలిగింది. దాంతో ముసల్మాన్‌ విద్యార్దులు 
"రెచ్చిపోయి, తన్ని తగలేస్తామని ఆ హిందూ విద్యార్ధిని బెదిరించేరు. కొంతమంది ముస్లిం 
(ప్రాఫెసర్టు కూడా వాళ్లతో చేతులు కలిపేరని వార్త వచ్చింది. 

1923లో భారత జాతీయ కాంగెస్‌కి మవామ్మట్‌ ఆలీ అధ్యక్షత వహించేడు. ఆయన 
తన న గాంధీ. గురించి ఇలా అన్నాడు ; 


కంద్ర బోధనలని, ఇటీవలి కాలంలో ఆయన అనుభవించిన బాధల్ని చాలామంది 
కీసస్‌తో (ఆయనకి శాంతి కలుగుగాక) వలం బీసస్‌ మతపరంగా (పపంచంలో పాదం 





1. కొఫ్రిర్షని పిలిస్తే హిందువులు బాధపడక్క్తేదు. వాళ్లు ముస్లింలని మ్లేచ్చులని అంటారు - తాకకూడని 


వాళ్లని, 
స న్నే ఇండియన్‌ ఐమ్‌ ఎ ఆప్‌ ఇండియా 21.1924, 
(( శేండియన్‌ జీ DE ఆఫ్‌ ఇండియా, 11.3.1924. 





జాతీయ విస హా 293 





మోపనపుడు సంస్కరణాయుధాలని వేటిని ఎంచుకోవాలన్నది ఎద్దురెంది... బాధవల్తా, 
నిరాసక్తత వల్లా సర్వశక్తివంతుడు కావడం, బలప్రయోగం మీద హృదయ పరిశుద్దతతో 
విజయం సాధించడం అనే భావం, మానవుడి తెలి సంతానమెన' ఏబెల్‌, కెన్‌ కాలం 
నాటదిషో 


'అదేమై నా మహాత్మా గాంధీక్కూడా అది అంతే విశేషం. కాని మన కాలంనాటి 
మహోన్నత |క్రిస్టియన్‌ని మహాపరాధిగా చూడ్డం క్రిస్టియన్‌ ప్రభుత్వానికే చెల్లింది. (సిగ్గు, 
సిగ్గు) శాంతిదూతకి అతి సన్నివాతంగా రాగల ఈ ఒక్క మానవుణ్ణి శాంతి విఘాత నేరం మోపి 
గిక్రించడం క్రిస్టియన్‌ ప్రభుత్వానికే చెల్లింది. గాంధీజీ రంగం మీదకి రానప్పుడు రాజకీయ 
రంగం జీసస్‌ రాక నాటీ జూడాలా ఉంది. భారతదేశ రుగ్మతలకి ఆయన ప్రతిపాదించిన 
జొషధం సరిగ్గా జీసస్‌ జూడాకి ఇచ్చినలాంటిదే. బాధ పడడం ద్వారా ఆత్మ పరిశుద్దత 
పొందడం; బాధ్యతాయుతమై న ప్రభుత్వం కోసం నెతిక సంసిద్ధత; స్వరాజ్‌కీ ముందు 
ఆత్మ సంయమనం - ఇదీ మహాత్మా బోధించిన సిద్దాంతం. ఆయన దృఢ విశ్వాసం. 
అవామ్మదాబాద్‌ కాం(గెస్‌ మహాసభ జరిగిన వె భవ భరిత కాలంలో వుండే అదృష్టం కలిగిన 
మాబోటి వాళ్లం, ఆయన విస్తృత ('ప్రజాబావుళ్యం ఆలోచనల్లో, అనుభూతుల్లో, ఆచరణలో 
ఎంతటి మవాత్తర పరిణామం కలిగించేడో చూశేం.” 


ఓ ఏడాది తర్వాత ఆలీఘర్‌లోనూ, అజ్మీర్‌లోనూ మాట్లాడుతూ ఇదే మహమ్మద్‌ 
ఆలీ ఇలా అన్నారు ; 


“గాంధీజీ వ్యక్తీత్వం ఎంత పరిశుద్ధమై నదె నా, మత దృష్ట్యా చూస్తే నాకు ఆయన ఏ 
ముసల్మాన్‌ కంటే కూడా లొక్కుగా కనిపిస్తాడు, ఆ ముసల్మాన్‌ సచ్చీలుడు కాకపోయినా 
సరే.” =} 


ఈ ప్రకటనతో పెద్ద గొడవ రేగింది. గాంధీని అంతటా ఆకాశానికి ఎత్తిన ఆ మవా 
మ్మద్‌ అలీ ఇలాంటి నీచమైన మాటలు ఆయన్ని గురించి అంటాడని ఎవళ్ళ్లూ ఊహించలేదు. 
లక్నో అమినాబాట్‌ పార్క్‌లో మవామ్మట్‌ ఆలీని అడిగేరు, ఆ ముక్కలు నిజంగా తను 
అన్నవేనా అని. ఆయన నిస్సంకోచంగా ఏ పరితాపం లేకుండా ఇలా బవాబిచ్చేడు' £ 


“అవును. నా మత విశ్వాసాల ప్రకారం ఒక పతిత, దుశ్శీల ముసల్మాన్‌ గాంధీకంకే 
మెరుగు.” 


అప్పట్లో మొత్తం ఛాందసవాద ముస్టిం వర్గీయులందరూ, ఓ కాఫిర్‌ అయిన గాందీ 
జీసస్‌తో పోలి ఎ అంతటి గౌరవం ప్రదర్శించినందుకు, మవామ్మద్‌ ఆలీని తప ఎ పట్టింది. 
తనన్న మాటల్ని ఆయన వెనక్కి తీసుకోవాలని సూచించింది. ఓ.కాఫీర్‌కీ అలాంటీ పాగడ్షని 


1. (తూ ఇండియన్‌ ఐస్‌, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, 21.3.24 


294 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 
ఇవ్వడం ముస్లిం ధర్మం నిషధించింది. 


1928లో హిందూముస్తిం సంబంధాలకు" సంబంధించి కాజా హసన్‌ నిజామీ ఇలా 
చాకురు & 


“ముస్లింలు హిందువులు వేరు ముసల్మాన్లు హిందువులతో కలవలరు. ర్తక్తస్తిక్తమై న 
యుద్దాల తర్వాత ముసల్మాన్లు భారత్‌ని జయించేరు. ఇంగ్లీషు వాళ్లు భారత్‌ని వాళ్ల నుంచి 
తీసుకున్నారు. ముసల్మాన్లు ఓ ఏకీకృత జాతి, వాళ్లు మాతమే భారతని పాలించగలరు. తమ 
(పత్యేకతని వాళ్లు ఎన్నడూ వదులుకోరు. వందల సంవత్సరాలు వాళ్లు భారత్‌ని పరిపాలిం 
చారు. అంచేత వాళ్లకి ఈ దేశం మీద విధికృత వాక్కు ఉంది. హిందువులు ప్రపంచంలో అల్ఫ 
సంఖ్యాకులు. అంతర్గత కలహాలతో కుమ్ములాడుకుంటూనే ఉంటారు. వాళ్లకీ గాందీ పట్ల 
విశ్వాసం, ఆవుని పూజిస్తారు. ఇతరుల చేతుల నుంచి నీళ్లు అందుకుని కలుషితం 
అయిపోయేరు. వాళ్లకి స్వయంపాలన అంటే పట్టదు. వాళ్ల కుమ్ములాబ్లతో వాళ్లని 

లు ళు స్తూ ల్ని గొ 
చావనీయండి. మనుషుల్ని పాలించే సామర్ధ్యం వాళ్లకి ఏం ఉందీ? ముసల్మాన్లు లోగడ 
పరి పాలించరు, ఇక ముందూ పరిపాలిస్తారు.” 


హిందువులకి విధేయత (ప్రదర్శించడం మాట సరేసరి, వాళ్లతో ముస్తింలు మళ్లీ అమీ 

తుమీ తేలు ఎకుందుకు సిద్దంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. 1926లో పానిపట్‌ యుదంలో 
ఖు ల అత్‌ (శ) 
ఎవళ్ళు నిజంగా నెగ్గేరు అన్న గొడవ మళ్లీ రేగింది. అది తమకి గొప్ప విజయం అని ముస్తింలు 
అన్నారు. ఏమంకే అహ్మద్‌ షా అబ్లాలీకి 1లక్షసె న్యమే ఉందిట, కాని మరాఠాలకి 4 నుంచి 
6 లక్షల సై న్యం ఉందిట. ఆ విజయం తమదేనని హిందువులు అన్నారు. ఏమంటే దానివల్ల 
ముస్తిం దండయా(తలకి అడ్డుకట్ట పడింది. హిందువుల చేతిలో ఓడిపోవడమన్న ముక్కను 
ఆ © 

ముస్లిములు ఇష్టపడలేదు. తాము సర్వదా హిందువుల కంక అధికులమని రుజువు 
చెయ్యదలచుకున్నారు. సర్వకాల సర్వావస్థ్రల్గ్‌నూ ముస్తింలే అధికులు అన్న విషయాన్ని 
రుజువు చేసేందుకు ముస్తింలు హిందువులు ప్రయోగంగా యుద్దం చెయ్యాలని నిజంగానే 
మౌలానా అక్బర్‌ షాఖాన్‌ అన్నాడు. అదే పానిపట్‌లో నాల్గవ యుద్దం చెయ్యాలట. 
తదనుగుణంగా ఆ మౌలానా పండిట్‌ మదనమోవాన మాలవ్యాకు ఈ కింది సవాల్‌ విసిరేరు* 


“మాలవ్యాజీ, పానిపట్‌ ఫలితాన్ని తప్పని మీరు చూపించ ప్రయత్నిస్తే నేనో చక్కని 
మార్గాన్ని చూపిస్తాను (దాన్ని పరీక్షించేందుకు) బిటిష్‌ ప్రభుత్వం దగ్గర మీకు ఉన్న 


_ _ (ప్రఖ్యాతమైన పలుకుబడని ఉపయోగించి, అధికారుల నుంచి ఏ ఆటంకమూ లేకుండా 


నాల్గవసారి పానిపట్‌ యుద్దానికి అనుమతీ ఇవ్వమనండి. నేను సిద్దంగా ఉన్నాను... 
హిందువులకీ ముస్టింలకీ మధ్య పోరాట ఉత్సావాం ఎలాంటిదో సరిపోల్చుకుందుకు 
2. అదే పుస్తకం, పత్రిక 14. 328. 


జాతీయ నిస్ఫృహా ష2లిది 


yy uy, 3 
గి 





పరీక్షకు... భారతదేశంలో ఏడుకోట్ల మంది ముసల్మాన్లు ఉన్నారు గనక, ఈ ఏడు కోట్లకీ 
కోటికి వంద చొప్పున (ప్రాతినిధ్యం వహించేటట్టు 700 మంది ముస్తిములను అనుకున్న 


తేదీకి పానిపట్‌ మై దానం మీదకు తెస్తాను. హిందువులు 22 కోట్లమంది ఉన్నారు. క్లీీద్లు. 
2,200 మంది హిందువులతో రండి. ఫిరంగులు, మెషీన్‌గన్‌లూ, బాంబులూ కొడు; 


ఉండాల్సింది; కత్తులు, బల్లేలు, ఈ టెలు, విల్లంబులు, బాకులు ఉండాలి. మీకు గనక హిర్ధథ్తా 
సైన్యానికి ఆధిపత్యం వహించడానికి ఇష్టం లేకపోతే మీరా పదవిని సదాగివరావూ వారస్సులిక్లో 
విశ్వాసరావ్లో వారసులకో ఇవ్వచ్చు. అలా అయితే వాళ్ల ముద్దుబిడ్డలకి 1761లో. తు 
పూర్వులు చవి చూసిన ఓటమికి (ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంటుంది. ఏవైనా 


(ప్రేక్షకుడిగా మాత్రం తప్పక రండి. ఏమంటే యుద్ద ఫలితాలు చూసేక మీరు మ్‌ 


అభిప్రాయాల్ని మారు ఎకోవలసి వస్తుంది. అప్పుడు ప్రస్తుతం దేశంలో ఉన్న భిన్నాభిప్రాయాలు 


భేదాలు సమసిపోతాయని అనుకుంటున్నాను. ముగింపు మాట ఒకటి చెప్పదల చుకున్నాన్లు, - 


నేను తీసుకు వచ్చే 700 మంది ముస్తింలలో పరఠాన్లుగాని, ఆప్టన్లు కాని వుండరు, వాత్లంకే 
మీకు చచ్చేంత భయం కదా. షారియత్‌నే మనోవాక్కాయ కర్మణా అనుసరించే ఉన న 
కుటుంబీకుల న భారత ముస్తిమును మాతమే తీసుకు వస్తాను.” ల 


ళు ళు ళా ట్‌ 


హిందువులకూ, ముస్తిములకూ ఉన్న మత విశ్వాసాలు, సాంఘిక దృక్పథాలు, 
అంతిమ లక్ష్యాలు అవి. వాళ్ల మతపర, రాజకీయ బహిర్గత అంశాలు అవీ. పరమ లకన్ష్యాలకి 
సంబంధించిన మతపర దృక్పధాలే ఆచరణకి చో ద్యూశక్తిగా ఉంటాయి, అని సవాకరించేవ నా 
స్పర్థించేవె నా. అవి అసలు కలవవని, ఉత్తర దక్షిణ ధృవాలనీ గత అనుభవం తెలియజె పోంది. 
హిందువులు, ముస్టంలు కలిసి ఒక దేశంగా సమరసపూర్వక జాతులుగా ఉండకేపని 
తెలుస్తోంది. ఈ 'విభేదాలి వల్ల వాళ్లు ఖాయంగా వేర్చాటుగా ఉంటారు, అంతేక్షదు 


కీయలాడుకుంటూనే ఉంటారు. ఈ విభేదాలకి అంతం లెదు, హిందూ-ముఫ్లైం సమస్య, . 


అంతం కాకుండా అలానే సాగుతుంది. హిందువులు - ముస్లింలు ఒకటి, ఒకవేళ ఇడిపట్‌లో. 


కాకపోతే ఇప్పుడు అవుతారు అనేది శుష్కవాదం. చెకొస్తావేకయా విషయం చూపిస్తు న్నట్టుగ్గా . 
అంత శుష్కమూనూ. అంతేకాదు, కొన్ని విషయాలు అవి యెంత చేదుగా వున్నాకానీ; 

నిర్ద్వందంగా ఒప్పుకోవాల్సిన సమయం వచ్చింది. హిందువుల్ని ముస్తింలని ఏకతాటీ.. మీదకి. i: 
తీసుకు వచ్చే [ప్రయత్నాలు ఎన్నో జరిగాయి. అన్నీ పపళమయేయి! "జ _ 


ఈ ప్రయత్నాల చరిత్ర 1909లో మొదలై ది. ముస్టిం ప్రతినిధి వర్గం సవ 
డీమాండ్‌ని |బిటిష్‌ ప్రభుత్వం అంగీకరిస్తే, దాన్ని హిందువులు సరేనని ఒప్పు 
ముఖ్యులైన వాళ్లలో గోఖలే అలా ఒప్పుకోవాలి. ప్రత్యేక ఎలక్త రేబ్సకి ఆయన స్తేన 





ల్‌ మూడ్‌ పానిపట్‌ యుద్దంలో పచనం వెపు సె న్యాధిపతులు 


గ. 


శ = 


296 డాక్టర్‌ బాబాసోహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 





అన్నందుకు చాలామఎది హిందువులు ఆయన్ని దుమ్మెత్తిపోశారు. కానెతే అంగీకారం 
తెలియ చెయ్యకపోవడం అంత తెలివె న పనికాదని ఆయన్ని విమర్శించేవాళ్లు మర్చిపోతున్నారు. 
మహమ్మద్‌ ఆలీ బాగా చెప్పినట్టు ః 


“...ఈ విషయం విరోతభావనగానే కనిపించవచ్చు, కాని వోరిదూ ము ఎం ఐక్యాన్ని 
ప్రత్యేక ఎలక్షరేట్స త్వరితం చేస్తాయి. మొట్టమొదటిసారిగా, అస్తలె న వోటింగ్‌ భారతీయులకి 
వస్తోంది, అది ఎంత పరిమితులతో ఉన్నాగానీ, హిందువులూ, ముసల్మాన్తూ అలా ఎవరికీ 
వారే యమునాతీరే అన్నట్టు ఉండిపోతే, ఒకళ్లకి ఒకళ్లు విద్యే షులుగానే ఉండిపోతే, సంయుక్త 
నియోజకవర్గాలు అంతర్గత కుమ్ములాటరికి మంచి పసందుగా తయారె ఉండేవి. ఈ రెండు 
మతవర్గాల మధ్య వేర్పాటు ఇంకా వెడలె ఉండేది. ఎన్నికల్లో ప్రతి అభ్యర్థీ తమ తమ మతం 
వాళ్లకే విజ్రపి చేసేవాడు. అవతల వాళ పట నాకు ఇంత ద్వేషం ఉందంటే, నాకు ఇంత ద్వేషం 

రా ఆనా op) లొ 
ఉందని ద్వేష తీవ్రతని బాగా చామేవాడు. మత ప్రయోజనాల పరిరక్షణ' అని ఎంత షోగ్గా 
ముసుగు తగిలించి చెప్పుకున్నా ఇలా సాగేది. ఇది అధ్వాన్నం. అలాంటి పరిస్టితి రెండు 
షక్షాలకీ మధ్య సమ ఉద్దే లేకపోతే మరీను. ఏమంటే తమ అభ్యర్థి ఎన్నిక కాలేదని బాధపడే 
మతవర్గం అవతలి పక్షం మీద పగ పెంచుకుంటుంది. అలా రెండు వర్గాలూ చీలిపోతే 
ఎన్నికల్లో ఏ రాజకీయ సూత్రాలకీ అవకాశమే ఉండదు. ప్రత్యేక నియోజకవర్గాల వల్లి 
అంతర్గత యుద్దాలు పోతాయి. పరస్పర విద్వేషాలు ఉన్నప్పుడు నెగ్గి అభ్యర్థులు కూడా 
అవతలి షక్షం పట్ల ద్వేషం ఎక్కువ ఉన్నవాళ్లే ఉంటారు. 
wes య ౧ 


కాని 1909లో (ప్రత్యేక నియోజకవర్లాలుండడానికి హిందువులు అంగీకరించినా 
హిందూ-ముస్లిం ఐక్యం ఏర్పడలేదు. తర్వాత 1916ల తక ఒప్పందం వచ్చింది. 
దానికింద హిందువులు ముస్తిములకు అన్ని విధాలా తృప్తి కలిగించారు. అయినా, దానివల్లా 
ఏమీ ఒరగలేదు. ఆరెళ్ల తర్వాత హందూ-ముస్రిం ఐక్యానికి వత్‌ పయత్నం జరిగింది. 
1923లో లక్నోలో ఆలిండియా ముస్తింలీగు వార్షిక సమావేశం జరిగింది" అదీ ఓ 
తీర్మానాన్ని ఆమోదించింది. ఒక జాతీయ ఒడంబడిక వుండాలని అందులో అర్టించేరు. 
దాని వల్ల మతవర్గాల మధ్య, శాఖల మద్య ఐక్యం, సామరస్యం ఎర్పడతాయని భావించేరు. 
ఇతర సంస్థల కమిటీలతో సవాకరించేందుకు కమిటీలు ఏరా టు కావాలని సూచించేరు. 
1923 సెప్టెంబర్లో ఢక్తీలో భారత జాతీయ కాం(గెస్‌ మౌలానా అబుల్‌ కలామ్‌ అజాద్‌ 
అధ్యక్షతన సమావేశమైంది. ముస్టింరీగు వ్యక్తం చేసిన ఈ భావనలనే వాళ్ల తీర్మానమూ 
ఉల్లేభించింది. రెండు కమిటీల్ని నియమించాలని కాంగ్రెస్‌ అంది. 1) రాజ్యాంగాన్ని తిరిగి 
రాయడానికీ, 2) ఒక జాతీయ ఒడంబడికని తయారు చేయడానికీ ఆ కమిటీలు. భారత 


పూర్తి పాఠం కోసం ఇండియన్‌ ఏన్యువల్‌ రిజిస్టర్‌ 1923, వాల్యూం] పేజీ 395 -96 చూడండి 


జాతీయ నిస వొ 297 


జాతీయ ఒడంబడిక కమిటీ నివేదిక! మీద డాక్టర్‌ అన్సారీ, లాలా లజపతిరాయ్‌ సంతకాలు 
చేశారు. 1923లో కాకినాడలో జరిగిన సమావేశంలో దాన్ని ప్రవేశపెస్టేరు. భారత జాతీయ 
ఒడంబడికతోబాటు బెఠగాతీ రాష్ట కాం[గస్‌ ఓ బెంగాల్‌ ఒడంబడికసో తయారు చేసింది. 
బెంగాల్‌ ముస్టింలతో కలిసి సి. ఆర్‌. దాస్‌ (పోత్సాహంతో దాన్ని తయారు చేసింది. ఈ రెండు 
ఒడంబడికలూ విషయ నిర్ణాయక కమిటీ ముందు చర్చకి వచ్చాయి. బెంగాల్‌ ఒడంబడికని 
678 ఓట్లతో నిరాకరించేరు, అనుకూలంగా 458 ఓట్లు వచ్చాయి. జాతీయ ఒడంబడికకి 
సంబంధించి తీర్మానంే జరిగింది. కమిటీ ఇతర అభి, పాయాలకోసం విజ్ఞప్తి చేసి, ఆ నివేదికని 
1924 మార్చి 31 లోపున ఆలిండియా కాం[గెస్‌ కమిటీకి పరిశీలనార్థం పంపాలని. ఏమై నా 
ఆ కమిటీ దాని మీద మళ్లీ ముందుకు సాగలేదు. బెంగాల్‌ ఒడంబ డకకి వ్యతిరేకంగా 
హిందువుల వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉండబట్టి అలా జరిగింది. లాలాలజపత్‌ రాయ్‌ 
చెప్పినట్టు కమిటీ పడిన శ్రమ మిద ఆధారపడి మరి ముందుకు వెళ్లడానికి అది అదనుకాదని.* 
అదీగాక, అప్పటికి గాంధీజీ జెలు నుంచి విడుదల అయేరు. ఆ సమస్యను ఆయనే 
చూసుకుంటారని అనుకున్నారు. దాంతో, డాక్టర్‌ అన్సారీ తను సేకరించిన సమాచారాన్ని 
కాంగ్రెస్‌కు అందించడంతో తృప్తి పడ్డారు. 


జైలు నుంచి రాగానే గాంధీజీ సమస్యని అందుకున్నారు. 1924లో బొంబాయిలో 
యరధోచితంగా చర్చలు సాగేయి. ఆ చర్చల ఫలితంగా ఒక అఖిలపక్ష కమిటీని ఏర్పాటు 
చేశారు. ఐక్యం సాధించే సమస్యని పరిశీలించేందుకు ఓ కమిటీని వేశారు. ఆ కాన్ఫరెన్స్‌ 
నిజంగానే అభిలషక్ష కమిటీ, కాంగ్రెస్‌ నుంచి, హిందూ మహాసభ నుంచి, జస్టీస్‌ పార్టీ నుంచి, 
లిబరల్‌ ఫెడరేషన్‌ నుంచి, ఇండియన్‌ క్రిస్తియన్త నుంచి, ముస్త్టింలీగ్‌ నుంచి, ఇంకా ఇతర 
సంస్థల నుంచి ప్రతినిధులు వచ్చారు. 1925 జనవరి 23న ఆ కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేసిన 
కమిటీ సమావేశం అయింది. అందులో 40 మంది సభ్యులు ఉన్నారు. జనవరి 24 ఆ 
కమిటీ అన్ని సంస్థల [పతినిధులతోనూ ఓ ఉప కమిటీని నియమించింది. 1) అన్ని పార్టీలూ 
కాం[గస్‌లె చేరేందుకు తగ్గ సిఫార్సులు చేసేందుకూ స) స్వరాజ్యంలో అన్ని బాతులు, 
మతాలు, ఉపవర్గాలు శాసన తదితర ఎన్నిక సంఘాలలో |పాతినిధ్యం పొందే పథక కల్పన 
కోసమూ, ఏ ఆటంకమూ లేకుండా అందరికీ (ప్రాతినిధ్యం ఉండగలిగే పథక కల్పన కోసమూ 
3) స్వరాజ్య పథకం తయారు చేసేందుకూ ఆ కమిటీని వేశారు. ఫిబ్రవరి 15 లోపున 
1. బెంగాల్‌ ఫాక్స్‌ షరతుల కోసం, చూడండి, పై (గ్రంథమే, పేజి 127. 
2. ఆ ఒడంబడిక ముసాయిదా కోసం, నివేదిక కోసం ఆదే (గంథం, వాల్యూం 2 అనుబంధం పేజీ 104- 
108 చూడండి. 
ఈ చర్చల గురించి, అదే (గంధం, సేజి 121-127. 
తీర్మానం కోసం, అదే (గంధం, పేజి 122. 


1925లో జరిగే అఖిలపక్ష కాన్ఫరెన్స్‌ స్టేట్‌మెంట్‌ చూడండి, వాల్యూం 1, పేజి నెం. 70. 
కమిటీ కార్య నిర్వహణ గురించి, ఇండియన్‌ క్వార్డర్లీ రిజిష్టరు, 1925 వాల్యూం 1, పేజీ 66-67. 


రారాతి రు 


298 డాక్టర్‌ బాబాసోహెద్‌ అంబేద్కర్‌ రచనలు = (ప్రసంగాలు 


నివేదికని వ్వాలని ఆ కమిటీకి సూచించేరు. పని చురుగ్గా సాగగలందుకు సభ్యులు తమలో 
తాము ఇంకా చిన్న కమిటీలుగా ఏర్పడ్డారు. స్వరాజ్‌ పథకం, (ప్రధాన కమిటీకి మత 
(పాతినిధ్యం మీద పథకం తయారుచేసేందుకు అలా ఏర్పడ్డారు. 


స్వరాజ్‌ సభ కమిటీ శ్రీమతి అన్నిబిసెంట్‌ అధ్యక్షతన రాజ్యాంగ నివేదికని 
విజయవంతంగా తయారు చేసింది. అఖిలపక్ష కమిటీకి దాన్ని సమర్పించింది. కమ్యునల్‌ 
రిప్రజెంటేషన్‌ పథకం రూపొందించే ఉపకమిటీ మార్చి 1న ఢిల్లీలో సమావేశమై నిరవధికంగా, 
ప తీర్మానానికీ రాలేక, వాయిదా పడీంది. లాలా లజపత్‌ రాయ్‌, ఇతర హిందూ ప్రతినిధులు 
హాజరు కాకపోవడం వల్ల అలా జరిగింది. గాంధీ, మోతీలాల్‌ నవూ ఈ (పకటన చేశారు! 


“శ్రీయుతులు జయకర్‌, శ్రీనివాస అయ్యంగార్‌, జెరామ్‌ దాస్‌లు సమావేశానికి 
హాజరు కాలేకపోవడం వల్ల లాలాలజపత్‌రాయ్‌ వాయిదా కోరేరు. మా బాధ్యత మీద మేము 
వాయిదా వెయ్యలేకపోయేం. అంచేత వాయిదా విషయాన్ని కమిటీ ముందు పెట్టమని లాలా 
అజపత్‌రాయ్‌ని అడీగేం. తర్వాత అలానే జరిగింది. లాలాలజపత్‌రాయ్‌ పె న చెప్పిన పెద్దలూ 
హాజరు కాకపోవడంతో కమిటీ ఏ నిర్ణయం తీసుకోడానికీ చాలలేదు. అదీగాక ఏ తీర్మానానికి 
రావడానికీ కచి ఎతమెన విషయ జ్ఞానం లేకపోయింది. దగరో ఏ తీర్మానానికీ స్‌ న్‌ 

రా జ్‌ "మ ఇం 
అవకాశమూ కనిపించడం లేదు...” 


ఈ (ప్రకటన ఆయా పార్టీల మనోభావాల్ని కోడీకరించిందని చెప్పడానికి సందేవాం 
లేదు. ఆ కమిటీలో హిందువుల వాణి స్వర్గీయ లాలా లజపత్‌రాయ్‌. అలహాబాట్‌లోని “లీడర్‌ 
పత్రికకి ఆయన చెప్పనే చెప్పేడు. తాజా ఒప్పందం కోసం తొందరలేదనీ, కొన్ని రాష్ట్రాల్లో 
హిందూ మెజారటీ, కొన్ని రాష్ట్రాల్లో ముస్టిం మెజారిటీలు మాతమే హిందూ-ముస్టిం 
ఐక్యానికి అన్న అభిప్రాయాన్ని అంగీకరించలేననీ అన్నాడు. 


హిందూ ముస్లిం ఐక్యం గురించిన సమస్య మళ్లీ 1927లో వచ్చింది. ఈ ప్రయత్నం 
సై మన్‌ కమీషన్‌ విచారణకి ముందు వచ్చింది. 1916లో మాంటేగ్‌ -ఛేమ్స్‌ ఫోర్డ్‌ విచారణకి 
మందులాంటి ప్రయత్నం లాగా అది విజయవంతమవుతుందని ఆశించేరు. అది లక్నోపాక్‌లో 
ఫలవంతమై ౦ది. దానికి సమాయత్తంగా (ప్రముఖ ముస్లింలు ఢిల్లీలో 1927 మార్చి 20న 
సమావేశమయేరు. అందులో ముస్లీం ప్రయోజనాల పరిరక్షణకి కొన్ని (పతిపాదనల్ని? 
పరిశీలించారు. వాటిని ఢిప్తీ [ప్రతిపాదనలు అంటారు. వాటిని 1927 డిసెంబర్లో మద్రాస్‌లో 
జరిగిన కాం[ెస్‌లో పరిశీలించేరు. అదే సమయంలో భారతదేశానికి స్వరాజ్‌ రాజ్యాంగ 
ముసాయిదాని ఇతర సంస్థలు తయారు చేసేందుకు ఆ బాపతు కమిటీలని నియమకాన్ని 


1 సబ్‌ కమిటీ కార్యకలాపాల గురించి, ఇండియన్‌ క్వార్తర్తీ రిజిస్టర్‌, 1925, వాల్యూం 1, పేజి 77. 
2. ఈ (ప్రతిపాదనలు ఇండియన్‌ క్యార్తర్త్‌ జర్నల్‌లో ఉన్నాయి, 1927, వాల్యూలం 1, శేబి 33. ఈ 
ప్రతిపాదనలే తర్వాత జిన్నా 14 సూత్రలకి ఆధారం అయేయి. 


జాతీయ నిన ఎవొ 299 





"జరిపే అధికారాన్ని వర్కింగ్‌ కమిటీకి ఇస్తూ తీర్మానం! చేశారు. లిబరల్‌ ఫెడరేషన్‌, ముస్తిం 
లీగ్‌ చర్చల్లో పాల్గొందుకు తమ ప్రతినిధుల్ని నియమిస్తూ అలాంటి తీర్మానాల్నే చేశాయి. 
తమ ప్రతినిధుల్ని పంపవలసిందిగా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ఇతర సంస్థల్ని అర్టించింది. 
అభిల షక్ష కాన్ఫరెన్స్‌" అని ఈ కమిటీలని పిలిచారు. 1928 ఫిబవరి 12న సమావేశం 

అయింది. రాజ్యాంగాన్ని రూపొందించేందుకు ఓ ఉపసంఘాన్ని నియమించింది. కమిటీ 
రాజ్యాంగ ముసాయిదా మీద ఓ నివేదిక తయారు చేసింది. దాన్నే నెహా రిపోర్ట్‌ అంటారు. 
ఆ నివేదికని కాం[గైస్‌ మహాసభ జరగడానికి ముందు కలకత్తాలో 1928 డిసెంబర్‌ 22న డాక్టర్‌ 
అన్సారీ అధ్యక్షతన సమావేశమై న అఖిలపక్ష కమిటీ ముందు ఉంచేరు. 1929 జనవరి 1న 

సమావేశం నిరవధికంగా వాయిదా పడింది. ఏ న్నిర్హయానికీ రాలేదు. ఏ సమస్య గురించీ, ఆఖరికి 
మత సమస్య మీద కూడా ఏ నిర్ణయమూ జరగలేదు. 


ఇది కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది. ఏమంటే ముస్టిం ప్రతిపాదనలకీ, నమూ 
కమిటీ రిపోర్టులోని (పతిపాదనలకీ మధ్య విభేదాలు మౌలికమై నవి కావు. తన సవరణలని 
సమర్ధించుకుంటూ జిన్నా అఖిరిషక్ష సమావేశంలో చేసిన ఉపన్యాసరో బట్టి ఇది స్న్వస్తమవుతుంది. 
నెవూ కమిటీ రిపోర్టుకి నాలుగు సవరణలు చెయ్యాలని జిన్నా కోరేడు. 33.1/3 శాతం 
కేంద్ర శాసనసభలో కావాలని ముస్టిములు చేసిన అభ్యర్థనకు సంబంధించిన సవరణ మీద 
మాట్లాడుతూ జిన్నా ఇలా అన్నాడు ః 


“తమ (ప్రణాళిక ప్రకారం కేంద్ర శాసనసభలో ముస్తింలకి 33.1/3 శాతం [ప్రాతినిధ్యం 
ఉంటుందనీ, పంజాబ్‌, బెంగాల్‌లలో ఇంకా ఎక్కువే ఉంటుందనీ నెహూ రిపోర్టులో ఉంది. 
మేం అనుకునేది ఇది. ముస్టిములకు మూడోవంతు వచ్చేటట్టుంటే మీరు అనుసరించే 
విధానం స్మ ౦ది కాదు, ముస్రంలు మె నారిటీగా ఉన్నచోట. ఏమంకే బెంగాల్‌, పంజుబ్‌లు 
కేంద శాసనసభలో తమ జనాభా రీత్యా ఎక్కువ పొందుతారు. జనాభాని దృష్టిలో ఉంచుకుని 
పేదల్ని ధనికుల్ని ఉంచదలచుకున్నారు. ఇది తార్కికమే కాని యుక్తం కాదు. 


“అంచేత న్మెహూ రిపోర్టు ప్రకారం ముస్తిములకి మూడోవంతు వచ్చేట్టు ఉంటే, 
పంజాబ్‌కి బెంగాల్‌కీ ఎక్కువ ఇవ్వకూడదు. చాలా తక్కువ మై నార్టీలో ఇప్పటికే ఉన్న 
రాష్ట్రాలకి మరో ఐదారు సీట్లకి పంచడం మంచిది - మద్రాస్‌, బొంబాయి లాంటి రాష్ట్రాలకి. 
ఏమంకే, సింధ్‌ విడిపోతే బొంబాయి రాష్టం ఓ ఎనిమిది శాతానికి పడిపోతుంది గుర్తుంచుకోండి. 
మేం మై నార్హీలుగా ఉన్న ఇతర రా(ష్టాలున్నాయి. అంచేత, మూడోవంతు నిర్ణయించండి, 


1. కాంగ్రెస్‌ తీర్మానం కోసం చూడండి. అదే వాల్యూం 2. పేజీ ౩97 - 398. 

2. అఖిలపక్ష కమిటీ ఆవిర్భావం, చరిత్ర, నిర్మాణం గురించి, నివేదిక పాఠం కోసం చూడండి. అదే 
(గంధం, వాల్యూం 1, పేజీలు 1-42. 

3. _ ఇండియన్‌ క్యార్రర్రీ రిజిస్టర్‌ వాల్యూం 1, పేజి 123-124 చూడండి. 


300 డాక్టర్‌ బాబాసోహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 
దాన్ని ముస్తింలు వాళ్లు చేసుకునే సర్హుబాట్ల ద్వారా విభజించుకోనివ్యండి.” 


బెంగాల్‌, పంజాబ్‌లలో జనాభా ఆధారంగా రిజర్వేషన్‌కీ సంబంధించి - అంటే 
చట్టబద్దమై న మెజార్టికి గల వాక్కుకి సంబంధించి, రెండవ సవరణ ఉంది. దాని గురించి 
జిన్నా ఇలా అన్నాడు క 


“మొబ్బమొదట్లో ముస్తీముల తరపు నుంచి 1927 మార్చిలో ఢిల్లీ పతిపాదనలని 
పేరున్న (ప్రతిపాదనలు త వాటిని ఎరా బొ అతాయ్యో మద్రాస్‌ మహాసభల్లో 
చర్చించింది. గత ఏడాది కలకత్తాలో ముస్తింలీగు వాటిలో ఈ భాగాన్నే సుష్టుగా సమర్థించింది. 
వివరమైన చర్చల్లోకి నేను వెళ్లడం లేదు. ఇది ఒకే ఒక |(పతిపాదనగా తేలుతుంది. 
అదేమిటంటే, పంజాబ్‌, బెంగాల్‌ రాష్టాల్లో ముస్లింలు మెజార్టీగా ఉన్న వాళ్ల జనాభాతో 
తూగేబ్లుగా వాళ్ల ఓటింగ్‌ బలం లేదు అని. ఇదొక కారణం. సెవ్రూ రిపోర్టు ఇప్పుడు మరో 
ప్రత్యామ్నాయం చూసింది. సార్వజనీన ఓటింగ్‌ వాక్కు వస్తే గనక. రిజర్వేషన్‌ అవసరం 
లేదని అంటోంది. అది రాని షక్షంలో పంజాబ్‌, బెంగాల్‌లోని ముస్రింలకి రిజర్వేషన్‌ 
ఉంటుంది అన్న విషయానికి సంబంధించి మాకు అనుమానం ఉండకూడదు. అయితే 
6౧దనంగా సీట్లకి హోము ఉండదు, 


ఆయన చేసిన మూడవ సవరణ కేంద్ర ప్రభుత్వానికి రెసిడ్యుయరీ అధికారాన్ని 
ఎమూ రిపోర్టు అప్పజెప్పడం గురించి. ఆ అధికారాల్ని రాష్ట (పభుత్వాలకి ఇవ్వాలని జిన్నా 
సవరణ (పతిపాదించేడు క 


“పెద్దలారా, ఇది సంపూర్తిగా రాజ్యాంగ సమస్య. మతపరమై న గతంతో ఏ సంబంధమూ 
లేనిది. మా నిశ్చితాభి పాయం - ముస్రింలు మతభావాలకి లొంగి పోయేరని హిందువులు 
అంటారు, నాకు తెలుసు - ఏమంకే, మీరు ఈ ns br పరిశీలిస్తే గనక ఆ 


అధికారాలు ర్యాష్లాలక ఉండాలని”. 


ఆయన నాల్గవ సవరణ సింధ్‌ వేర్చాటుకి సంబంధించి, సింధ్‌ వేర్చాటుకి సమూ 
కమిటి ఒప్పుకుంది. అయితే ఓ మినహాయింపు పెట్టింది. ఆ వేర్పాటు “నివేదికలో సూలంగా 
వివరించిన (పభుత్వం స్టాపోతమయే క జరగాలని అంది. ఆ షరతుని తెలగించాలని సవరణ 
(ప్రతిపాదిస్తూ జిన్నా ఇలా అన్నాడు ః 


"ఈ ఇబ్బంది ఉంది... ఈ రాజ్యాంగానికీ లోబడి ఆ ప్రభుత్వం ఎర్బాటవక ముందే. 
వచ్చే ఆర్నెల్లలోనో, ఏడాదిలోనో, రెండేళ్లల్లోనో ప్రభుత్వం సింధ్‌ని వేర్పాటు చెయ్యాలను 
కుందాం. మహమ్మదీయులు “మాకు వద్దు” అనాలంటారా... ఈ నిబంధన ఉన్నంతకాలం, 
రాజ్యాంగం మేరకి ఏకకాలంలో ప్రభుత్వం ఏర్పాటు జరిగేదాకా, మహమ్మదీయులు సింధ్‌ 
వేర్పాటుని వ్యతిరేకించాలని అర్ధం వస్తుంది. ఈ మాటల్ని తొలగించండి. వాయవ్య 


జాతీయ నిస్పృహ 301 





రాష్టాలకి సంబంధించి అలాంటి మాటల్ని మీరు అనరని నా వాదనకి సాక్ష్యం తెస్తున్నాను. 
లక్నోలో నంతకం చేసిన పార్టీలు ఓ అంగీకారానికి వచ్చేయన్నట్టు దీన్ని తీర్మానంగా 
_ అంగీకరించలేమని కమిటీ అటోతత! కమిటీ సభ్యులం టే నాకున్న అపరిమితమై న గౌరవం 
తోనే ఇది సమర్థనీయమై న వాదం కాదని చెప్ప సావాసిస్తున్నాను. కోంతమంది వ్యక్తుల 
మధ్య ఓ అంగీకారం కుదిరి ఓ ప్రత్యేక తీర్మానం ఆమోదించడం జరిగింది కాబట్టి, ఈ 
సమావేశంలో మనం దానికి బద్దులమై ఉండాలా?” 


హిందువులకూ, ముస్టిములకూ మధ్య విభేదం అంత పెద్దదికాదని ఈ సవరణల్ని 
బిట్టి తెలుస్తోంది. అయినా వాటిని సర్దుబాటు చేసే కోరికా ఏదీ లేకపోయింది. హిందువులు, 
ముస్తిములు సాధించ విఫలమై న దాన్ని చెయ్యడానికి |బిటిష్‌ ప్రభుత్వానికి అప్పగించేరు. 
అది కమ్యునల్‌ అవార్డ్‌ ద్వారా ఆ పని చేసింది. 


హిందువుల మధ్యా దళత వర్గాల మధ్యా పూనాలో జరిగిన ఒప్పందం ఐక్యం. 
తేవడానికి మరో ఊపు ఇచి ఎంది. 1932 నవంబరు-డిసెంబరు నెలల్లో ముస్రింలు, 
హిందువులు ఏదో ఒప్పందానికి రావడానికి శాయశక్తులా పయత్నించేరు. ముస్టింలు అఖిల 
పక్షకానృరెన్స్‌లలోనూ, హిందువులు, ముస్లింలు, సిక్కులు ఐక్య కాన్ఫరెన్స్‌లలో నూ కలిశేరు. 
(ప్రతిపాదనలు, ఎందురు ప్రతిపాదనలు జరిగేయి. అయినా అవార్డ్‌ని ఓ ఒప్పందం ద్వారా 
తప్పించేందుకు జరిగిన చర్చల వల్ల ఏమీ జరగలేదు. కమిటీ 23 సమావేశాలు జరిపాకా 
ఆభఖర్న చర ఎన్ని వదులుకున్నారు. 


రాజకీయ సమస్యల మీద ఐక్యం సాధించడానికి ప్రయత్నాలు జరిగినట్టే సాంఘిక, 
మతపర సమస్యల మీద ఐక్యం సాధించడానికీ ప్రయత్నాలు జరిగేయి. అవెలాంటివీ అంటేః 


1) గోవధ 2) మసీదుల ముందర సంగీతం 3) మత మార్పిడి. వీటి మీద 
విభేదాలుండేవి. మొట్టమొదట ప్రయత్నం భారత జాతీయ ఒడంబడిక జరిగినపుడు 
1923లో చేశారు. ఆది విఫలమైంది. అప్పట్లో గాంధీ జెల్గో ఉన్నాడు. ఆయన 1924 
ఫిబ్రవరి 5న జైలు నుంచి విడుదల అయేడు. ' హిందూ-ముస్లిం ఐక్యం కోసం తను చేసిన 
కృషీ బూడిద పాలెందని చూసి నిర్ణాంతపోయాడు. దాంతో 21రోజుల ఉపవాస దీక్షకి 
నిర్ణయించుకున్నాడు. హిందువులకీ ముస్టిములకీ మధ్య పరస్పర వాత్యాకాండకి నె తికంగా 
తనదే బాధ్యత అని భావించి ఆ దీక్ష పక్టేడు. ఆ ఉపవాస దీక్షని ఆసరా చేసుకుని అన్ని మతాల 
భారతీయుల్ని ఒక ఐక్య సమావేశంలో కలవ ప్రయత్నించేరు. దానికి కలకత్తా మెటో పాలిటన్‌. 
కూడా హాజరవడం జరిగింది. 1924 సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 2 దాకా ఆ కాన్ఫరెన్స్‌ 


1 ఈ ప్రయత్నాల గురించిన వివరాలకి ఇండియన్‌ క్వార్రర్తీ రిజిస్టర్‌, 1932, వాల్యూం 2, పేజీ 296 
చూడండే. 
2. పట్టాభి సీతారామయ్య, కాంగ్రెస్‌ చరిత్ర పేజీ 532. 


302 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు = (ప్రసంగాలు 


దీర్ణ సమావేశాలు జరిపింది. మత విశ్వాసాలని అనుసరించే స్వేచ్చా సూత్రాల్ని అమలు 
పరచడానికీ, రెచ్చగొట్టినా గానీ పక్కకి ఏ మాత్రం మళ్లినా ఖండించడానికీ ఆ కాన్ఫరెన్స్‌ 
ప్రతిజ్ఞ చేసింది. గాంధీ అధ్యక్షతన ఓ కేంద్ర జాతీయ పంచాయితీని ఏర్పాటు చేశారు. మత 
విశ్వాసాల్ని వెల్లడి చెయ్యడానికీ, అనుసరించడానికీ సంబంధించీ, మత అనుష్ట్రానాల్ని 
అనుసరించడానికీ, ఆరాధనా స్టలాల పవిత్రత కాపాడ్డానికీ, గోవధకీ, మసీదుల ముందు 
సంగీతానికీ సంబంధించీ కొన్ని మౌలిక సూతాల్ని రూపొందించింది. వాటిని ఎ పరిమితులకి 
లోబరిచి ఉంచాలో ప్రకటన చేసింది. ఈ ఐక్య సమావేశం మతవర్గాల మధ్య శాంతిని 
స్టాపించలేక పోయింది. ఆనాడు సర్వ సామాన్యం అయిపోయిన కల్లోలాలని కొంత ఉపశమింప 
చేసిందంతే. 1925-26 మధ్య అర్హిర్లు మళ్లీ చెలరేగాయి. అంతకు ముందెన్నడూ 
యెరగనంత తీవతలో, దౌష్ట్యంతో చెలరేగాయి. ఈ అల్లరతో కలవరపడిన, ఆనాటి 
వెస్రాయి లార్డ్‌ ఇర్విన్‌ 1927 ఆగస్టు 29న కేంద్ర శాసనసభకి ఒక విజ్ఞప్తి చేశాడు. ఆయన 
విజ్ఞప్తి తర్వాత మరో ఐక్య సమావేశం జరిగింది. దాన్ని సిమ్హా సమావేశం అంటారు." ఈ 
సమావేశం 1927 ఆగస్టు ౩0న జరిగింది. సతృప్తికరమై న ఒడంబడికని వచ్చేటందుకు తమ 
తమ నాయకులు చేసే పయత్నాలకి తోడ్చాటు ఇమ్మని ఆ సమావేశం ఉభయపక్టాల వాళ్లకీ 
విజ్ఞప్తి చేసింది. ఒక ఐక్య కమిటీని నియమించింది. ఆ కమిటీ జిన్నా అధ్యక్షతన సెప్టెంబరు 
16 నుండీ 22 దాకా సమావేశమైంది. గోవధ, సంగీతం సమస్యలాంటి ప్రధాన అంశాల మీద 
ఏ తుది ఏర్పాటూ జరగలేదు. కమిటీ ముందు పరిష్కారం కోసం పడి వున్న వాటిని అసలు 
ముట్టుకొనే లేదు. కమిటీ ముగింపు అవుతుందని కొందరు అనుకున్నారు. భవిష్యత్‌లో 
మరో అనుకూలమై న తేదీన కమిటీ మళ్లీ కలవాలని హిందూ సభ్యులు పట్టుబస్ట్రేరు. ముస్లిం 
సభ్యులు మొదట తలా ఓ అభిప్రాయం చెప్పేరు, ఆఖరికి కమిటీ ముగుస్తుందని అన్నారు. 
పదకొండుమంది నిర్దిష్ట సభ్యులు గనక అభ్యర్థన చేస్తే ఆరు నుంచి పదకొండు వారాలలోపుగా, 
అధ్యక్షుడు కమిటీని మళ్లీ సమావేశపరచాలని కోరారు. అలాంటి అభ్యర్థన రానూ లేదు, కమిటీ 
మళ్లీ కలవనూ లేదు. 


' సిమ్లా కాన్ఫరెన్స్‌ విఫలమవడంతో, అప్పటి కాంగ్రెస్‌ అధ్యక్షులు 1927 అక్టోబరు 
27, 28 తేదీల్లో కలకత్తాలో హిందువులకీ ముస్టింలకీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశాడు. 
దాన్ని కలకత్తా సమావేశం అంటారు. ఉదిక్తమై న సమస్యలకి సంబంధించి ఆ సమావేశం 
కొన్ని తీర్మానాలు ఆమోదించింది. ఆ తీర్మానాలకి ఏ వెనక దన్నూ లేదు, ఏమంటే హిందూ 
మహాసభగాని, ముస్తిం లీగు గాని ఆ సమావేశంలో పాలోలేదు. 


ఒకప్పుడె తే హిందూ-ముస్లిం ఐక్యం అనేది ఓ ఆదర్శనీయం అనేదాన్ని సాధించ 





1. ఈ కార్యక్రమ వివరాలకోసం, ఇండియన్‌ కా ₹గరీ రిజిస్టరు, వాల్యూం 2, కేజీలు ౩9-50 చూడండే. 
2. ఆ వివరాల కోసం. ఇండియన్‌ క్య్వార్రర్తీ రిజిష్టర్‌, వాల్యూం 2, కేజి 50-58 చూడండి. 


జాతీయ నిస్పృహ 303 





తీరాలనడమే కాదు సాధించగలమనీ, తగినంత ప్రయత్నం చెయ్యకపోవడం తప్పు 
నాయకులదేననీ అనగలిగేవాళ్లు అలాంటి అభిప్రాయాన్ని 1911లో, హీందూ ముస్లిం ఐక్యం 
కోసం ఏ (ప్రయత్నమూ ప్రత్యేకంగా చెయ్యని, మౌలానా మహమ్మద్‌ ఆలీయే వెల్లడి చేశాడు. 
“కామ్రేడ్‌ అనే పత్రికలో 1911 జనవరి 14న రాస్తూ ఆయన అన్నాడు ]*; 


“ఇండియా ఐక్యంగా ఉందన్న ఘోషలో మాకు నమ్మకం లేదు. ఐక్యం ఉండి ఉంటు . 
గనక ఈ ఏటి కాం[స్‌ అధ్యక్షుణ్ణి ఏ సుదూర [పాంతం నుంచో ఈడ్డుకు రావాల్సిన అగత్యం 
ఏం ఉంది? విందు గురించిన ఊవా మాత్రమే ఆకలి నకనకల్ని చల్దార్భలేదు. పేరాశతో ఉన్న 
గుత్తాధిపత్యం తీవ్రమై న దేశభక్తిగా సూక్ష్మ పరుసవేదితో మారుతుందన్న సద్భక్తి నటనలో 
మాకు ఇంకా అంత నమ్మకం లేదు... మనం గాఢంగా (ప్రేమించి, అమితంగా భయపడి, ఏ 
మాతం నమ్మని వ్యక్తీ అసవానపూదిత ఆదర్శవాది బె రన్‌ అద్భుతాశ్చర్య జనక కవి అనీ, కాని 
ఆలోచనలో పడితే పసివాడనీ గాథె అన్నాడు. ఎక్కువ ఆదర్శాల్ని, అధిక అసవానాన్ని 
మేళవించుకున్న వ్యక్తి గురించి మనం అంతకంకే ఎక్కుగానూ అనుకోలేం, తక్కువగానూ 
అనుకోలేం. ఎంతో సదుద్దేశపూరిత యత్నాలు, అలానే అక్రమంగా పుట్టిన యత్నాలు ఈ 
దారి తప్పిన దేశానికి ఐక్యాన్ని (పసాదించడంలో విఫలం అయేయి. మనం మరో తప్పుడు 
నిర్ణయం చేస్తే దాని సమాధి మీదకి వాసనలేని, చవకబారు భావనా పుష్టాన్ని కూడా 
మిగల్ఫలేం. పగిలిన గాజుపెంకుల్ని అతికించే ప్రయత్నం చెయ్యవద్దు. తర్వాత అయ్యో అని 
ఏడవనూ వద్దు, లేదా కట్టుకు లొంగని పదార్థాన్ని నిందించనూ వద్దు, మరోమాటలో 
చెప్పాలంటే పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేద్దాం, వాస్తవాల్ని వాస్తవాలుగా 
చూద్దాం, అవి ఎంత వికారంగా, నచ్చనివిగా ఉన్నాగానీ ఇబ్బంది కలిగించే వాస్తవాల్ని మసీ 
పూసి మారేడుకాయ చెయ్యడం యుక్తమై న రాజనీతిజ్ఞత కాదు. ఐక్యాన్ని సాధించడానికి 
లోతుగా పాతుకుపోయిన దురభ్నిపాయాల్ని - విభజించే అగాధంలాంటి విభేదాల్ని, 
ఐక్యాన్ని అడ్డగించే వాటిని - నిప్పంకోచంగా, నిర్మొహమాటంగా గుర్తించడం తక్కువ 
విజయం ఎంతమా|త్రం కాదు.” 


ఈ ముప్పై ఎళ్ల చరితను తిరిగి చూసుకుంటే హిందూ ముస్లిం ఐక్యం సాధించేమా 
అని ఎవరేనా అడగచ్చు. దాని సాధించడం కోసం ప్రయత్నాలు జరగలేదా? ఇంకా 
చెయ్యాల్సిన ప్రయత్నాలున్నాయా'? హిందూ ముస్లీం ఐక్యం ఏర్చడలేదని ఈ ముప్పై ఏళ్ల 
చరిత తెలియజేస్తోంది. తద్భిన్నంగా, వాళ్ల మధ్య ఎన్నడూ లేనంత అనెక్యం ఉంది. 
నిజాయితీ పూర్వకమై న, నిరంతరమై న ప్రయత్నాలూ జరిగాయి. ఇక చెయ్యవలసింది ఏమీ 
మిగల్లేదు, ఏదో ఒక పక్షానికి లొంగిపోవడం తప్ప. ఏ మాత్రం అవకాశం లేని చోట: 
ఆశావాదాన్ని కలిగించుకునే అలవాటు ఉన్న ఎవళ్లైనా, హిందూ ముస్లిం ఐక్యం అనేది మరీచిక 


1. కాకినాడ కాంగైన్‌ అధ్యక్షోపన్యాసంలో (1923) ఉల్లేఖితం. 


304 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 





అనీ, ఆ భావాన్ని త్యజించడం మంచిదనీ అంటే ఎవరూ అతన్ని నిరాశావాది అనీ, అవకాశ 
పూరిత ఆదర్శవాది అని నిందించడానికి లేదు. ఈ ఎండమావుల వెంట గత ప్రయత్నాలు 
విఫలం అయ్యేక కూడా పడతారా లేదా, ఐక్యాన్ని సాధించే యత్నం విరమించుకుంబారా, 
లేక వేరే పరిష్కారం కోసం చూస్తారా అనేది చెప్పాల్సింది హిందువులు. 


ఇక రెండవదిగా 'ప్రన్తావించుకోవాల్సింది ముస్తిం దృక్పధం. ఇది ఆమూలాగ్రం 
మారిపోయింది. ఎంత మార్చో అనేది రెండు దేశాల సిద్దాంతాన్ని పాకిస్తాన్‌ ఏర్పాటుని 
హిందూ-ముస్తిం ఐక్యం సమస్య పరిష్కారానికి సూచించే వాళ్లు లోగడ చేసిన (ప్రకటనల్ని 
బట్టే అది తెలుస్తుంది. వీళ్లలో జిన్నాని మొట్టమొదట చెప్పుకోవాలి. హిందూ-ముస్లిం ఐక్యం 
౬ వావీ (౧౧ ఉట ౧ 
విషయంలో ఆయన అభిప్రాయాలు ఎంత మారిందీ చూస్తే తల తిరగకపోయినా, చాలా 
కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. ఆయన అభిప్రాయాలు ఎంతలా మారిందీ తెలుసుకోవడానికి 
లోగడ ఆయన అన్న మాటల్ని ఇప్పుడు చేస్తున్న |పకటనల్నీ పోల్చి చూడాలి. 


ఆయన లోగడ చేసిన ప్రకటనల పరిశీలన 1906తో మొదలు పెడితే బాగుంటుంది. 
అప్పుడు ముఫ్రిం నాయకులు లార్‌ మింటో దర్శనం కోసం వెళ్లి, ముస్లింలకి ప్రత్యేక 
నియోజకవర్గాలు కావాలని అభ్యర్ధించేరు. బేన్నాస:ఆ (ప్రతినిధివర్గంలో సభ్యుడు కాదు. 
ఆయన్ని ప్రతినిధివర్గంలోకి ఆహ్వానించేరో లేదో తెలీదు. లేకపోతే ఆయన నిరాకరించేడో 


తెలీదు. ఏమై నా ఆయన (పత్యేక నియోజకవర్గాల కోసం చేసిన విజ్ఞాపన బలపర లేదు 
1906లో. 


1918లో జిన్నా ఇంపీరియల్‌ లెజిస్ట్లేటివ్‌ కౌన్సిల్‌ సభ్యత్వానికి రాజీనామా చేశాడు, 
రౌలట్‌ బిల్లుకి వ్యతిరేకంగా. రాజీనామా చేస్తూ జిన్నా ఇలా అన్నాడు : 


LI 


(పస్తుతం ఉన్న పరిస్థితుల్లో, కౌన్సిల్‌లో నేను కొనసాగడం వల్ల నా ప్రజలకి ఏమీ 
ఉపయోగపడలేను. ఆత్మగౌరవం చంపుకుని, కౌన్సిల్‌లో సభ్యుల పట్ల. అంత అగౌరవం 
చూపించే ప్రభుత్వంతో సవాకరించడమూ సాధ్యం కాదు. ఆ ప్రభుత్వం బయట ఉన్న 
(ప్రజానీకం భావాల్ని, అనుభూతుల్ని అగౌరవ పరుస్తోంది.” 

అప్పట్లో చర్చలొ ఉన్న సంస్కరణ బిల్లు మీద భారత (ప్రభుత్వం పార్లమెంట్‌ 
జాయింట్‌ సెలెక్ట్‌ కమిటీని నియమించింది. 1919లో దాని ముందు జిన్నా సాక్ష్యం చెప్పేడు. 
హిందూ-ముస్తిం సమస్య మీద సభ్యులు అడిగిన ప్రశ్నలకి ఆయన ఇలా జవాబులు ఇచ్చేరు. 





కౌన్సిల్‌లో భారత సభ్యుల నిరసన ఉన్నాగానీ ఆ బిల్లుని చట్టం చేశేరు, 1919, 1౫ “ఆనార్కికల్‌ అండ్‌ 
రివల్యూషనరీ [కెమ్స్‌ ఆక్ట్‌ అన్న పేరుతో. 


జాతీయ నిస్పృవా 305 


న 


ప్రశ్న 3806 - 


(పశ వ 3807 - 


(పశ్న 3809 - 


(పశ ఎ 3810 - 
(పశ ఎ 3811 - 


(పశ్న 3812 - 


మేజర్‌ ఆర్మ్‌ బీ. గోర్‌ విచారణ 


మీరు ముస్రింలీగు తరపున వచ్చేరు. అంటే భారతదేశంలో విస్తృతంగా 
వ్యాపించిన మహమ్మదీయ సంస్ట తరపున? 


=. అవును; 


ఇవాళ ఉదయం మీరు చేసిన ఉపన్యాసంలో గాని, అడిగిన (ప్రశ్నలకు మీరు 
చెప్పిన జవాబుల్లో గాని మీరు భారతదేశంలో ఉన్న మవామ్మదీయుల 
ప్రత్యేక ప్రయోజనాలకి సంబంధించి ఏ సూచనా చెయ్యలేదు. మీకు ఏమీ 
చెప్పాలని లేక అలా చేశారా ? 


- లేదు, త్‌బరో కమిటీ దాన్ని ఆమోాదించిందని నేను భావించడం వల్లి 
వాళ్ళు వెయ్యదలచుకున్న ఏ ప్రశ్ననె నా వేశారు. లక్నో ఒప్పందంలో 
నేను ప్రముఖపాత్ర వహించేను. ఆ సమస్యమీద నేను ముస్టింలకి 
(ప్రాతినిధ్యం వహించేను. 

ఆలిండియా ముస్తింలీగు తరపున మీరీ కమిటీని భారత ప్రభుత్వ 
(ప్రతిపాదనల్ని తిరస్కరించమని కోరతారా? 


- ఆ విషయం అడిగేందుకు నాకు అధికారం ఇచ్చేరు, బెంగాల్‌కీ 
సంబంధించి (అంకే బెంగాల్‌ ముస్తీంలకి మరింత ప్రాతినిధ్యం ఇచ్చే 
విషయాన్ని లక్నో ఒడంబడిక ద్వారా వచ్చిన ఆ విషయాన్ని) 
తిరస్కరించేట్టు అడగాలి. 


మీరు భారతదేశ వఖరి నుంచి మాట్లాడుతున్నానని అన్నారు. మీరు 
నిజంగా భారత జాతీయవాదిగానే మాట్లాడుతున్నారా ? Ya 


= మాట్లాడుతున్నాను. 
లొ 


ఆ వైఖరితో ఉంటు మహమ్మదియులకి ఉన్న ప్రత్యేక ప్రాతినిధ్యం త రలో 
పోతుందని మీరు భావిస్తున్నారా? 


- అవును, అలానె భావిస్తున్నాను. 


అంటే రాజకీయ జీవితంలో ముస్టింలకీ హిందువులకీ మధ్య విభేదం అతి 
త్వరలో పోవాలని మీరు కోరుతున్నారా ? 


- అవును, ఆరోజు వస్తే నాకు అంతకంటే సంతోషం మరి ఉండదు. 


“306... ... 


డాకర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు -- (ప్రసంగాలు 
ర ణ్‌ 


sr PSs ERE ss వు 


(పశ్న 3813 -- 


(ప్రశ్న 3814 - 


(ప్రశ్న 3815 - 


(పశ్న- 3816 - 


(పశ స 3817 - 


ప్రశ్న 3818 - 


మవామ్మదీయులకి ఒర్జి భారతదేశంలోనే గాక, బయట ఒక (పత్యేక 
మవామ్మదీయ జాతిగా విశిస్టత ఉందని [పత్యేకం ఆ[తుతగా ఉంటారు 
కదా, అలాంటి మవామ్మదీయులకి చాలా (పత్యేక [ప్రయోజనాలు 
భారతదేశంలో ఉంటాయని అనడం నిజమని మీరు భావిస్తున్నారా? 


- ఇక్కడ రెండు విషయాలున్నాయి. ప్రత్యేక (పయోజనాలు అని మీరు 
పిలిచేవి మహమ్మదీయులకి భారతదేశంలో చాలా తక్కువ ఉన్నాయి, 


_ “అంటే లౌకికవై నవని నా అభ్మిపాయం. 


నేను వాటి గురించే అంటున్నానుకోండి ? 


_- అందుకనే (పత్యేక నియోజకవర్గాలు మాసిపోయే రోజు ఎంతో దూరం 


లేదనే నిజంగా నా ఆశ. 


అయితే, భారతదేశంలో ఉన్న ముస్తింలు భారత (పభుత్వ విదేశాంగ 
విధానం పట్ల (పత్యేక ఆసక్తి చూపించడమూ నిజమే కదా ? 


- ఆ, చాలా ఎక్కువగా - కాదు, మీరు రూపొందించి (పతిపాదించింది 


చాలా ఎక్కువ ఆసక్తిని. అధిక సంఖ్యాకులకి చాలా దృఢవూ.న అభి పాయాలు 
న్నాయి, భావనలు ఉన్నాయి. 

మహమ్మదియుల (పతినిధిగా మాట్లాడేటప్పుడు, ఓ నియోజకవర్గం పట్ల 
భారత ప్రభుత్వం మరింత బాధ్యతగా ఉండాలన్న మీ ఆతృతకి కారణాల్లో 
ఒకటి అదేనా ? 


3 


- రాదు. 


(బిటిష్‌ సామాజ్యంలో ఉంటూ భారత్‌కి ఒక విధానం, మంత్రివర్గం 
సలహా మరకి ఘనత వహించిన (ప్రభువులు అనుకరించే విధానం మరొకటీ 


. ఉండడం సాధ్యమని మీరు భావిస్తున్నారా ? 


- నన్ను ఓ విషయం స్పష్టం చెయ్యనీయండి. ఇది విదేశాంగ విధానానికి 
సంబంధించిన విషయం కానే కాదు. ఇది చాలా క్రిప్రమైన పరిస్టితి అని 
భారతదేశంలో ఉన్న ముస్టింలు అనుకుంటున్నారు. ఆధ్యాత్మికంగా 
సుల్తాన్‌గాని, ఖిలాఫ్‌ గాని వాళ్ల అధినేత. 


ఒకే మతానికి అనా? 


- సున్ని శాఖకు, అయితే అదే అధిక సంఖ్య కలది. భారతదేశంలో చాలా 


జాతీయ నిస హౌ 307 





ప్రశ్న 3819 - 


ప్రశ్న 3820 - 


(పశ్న ౩3883 - 


(పశ్న 3854 - 


అధిక సంఖ్యలో ఉన్న శాఖ అదే. మా అభిప్రాయం ప్రకారం ఖిలాఫ్‌ పవిత 
స్టలాల న్యాయబద్దమై న ఉప ద్రష్ట. పవిత స్టలాల్ని ఒట్టామాన్‌ సామాజ్యం 
నుంచి విడదీయరాదని ముస్తింలు చాలా గట్టిగా భావిస్తారు. అవి సుల్తాన్‌ 
నేతృత్వంలో ఒట్టామాన్‌ సా[మాజ్యంలోనే ఉం డాలి. 


సంస్కరణ బిల్లు నుంచి విదేశాంగ విధానానికి మళ్లాలనుకోవడం లేదు 
నేను 


- దానికీ విదేశాంగ విధానానికీ ఏ సంబంధమూ లేదని అంటున్నాను. 
ప్రపంచ వ్యాప్తంగా ముస్తింలకి సంబంధించిన విషయాల్లో భారత ముస్తింలు 
ఓ (ప్రత్యేక వ ఖరిని అవలంబిస్తారా అన్నది మీరు సూచించిన విషయం. 


నే చెప్పేదేమిటంకే, భారత ప్రభుత్వ విదేశీ విధానానికి సంబందించి 
కేంద (పభుత్వం మీద ఏదన్నా నియంత్రణ ఉండాలని వాళ్లు కోరుతున్నారా 
అని. | 


- లేదు. 
బెన్నెట్‌ విచారణ 


అలాంటిది ఏదన్నా జరిగితే (మత కల్లోలాలు) లా అండ్‌ ఆర్డర్‌ నిర్వవాణని 
ప్రభుత్వ కార్య నిర్వావాక పక్షంలో ఉంచడం (శ్రేయస్కరం కదా? 


- నేనలా అనుకోవడం లేదు, నన్నడిగితే. కాని మిరు అన్నట్టు 
ఇబ్బందికరమై న విషయాల జోలికి పోదలచుకోలేదు. 


పాత చిక్కుల్ని పెకి తియ్యాలని నా ఉద్దేశం కాదు. వాటిని మర్చిపోవడం 
మంచిదే. 


- నన్నడిగినట్లయితే గనక ఓ విషయం చెప్తాను. ఈ చాలా సందర్భాల్లో 
ఈ అల్లర్లు దురవగావాన మీద లేచినటువంటివి. దాంతో ఈ పక్షమో, ఆ 
షక్షమో ఆ(గహపూరితం అవుతుంది. భారత సంస్థానాల్లో హిందూ 
ముస్తిం అర్హిర్లు అనేవి దాదాపు ఏవీ లేవు. పేరు చెప్పను గాని, ఓ ముస్టిం 
లు ౧౩3౧ . లా 
యువరాజుని నేను అడిగేను “ఇది ఎలా జరుగుతుందని మీ. అభిప్రాయం?” 
అనిఆయన చెప్పేడు నాకు “ఎక్కడ గొడవ చెలరేగినా పోలీసులే 
ఖాయంగా అందులో ఉన్నట్లు తేలింది, వాళ్లు పక్షపాత ఎ ఖరితో ఉండడం. 
మేం చూసిన పరిష్కారం ఏమంటే గొడవ జరగ్గానే ఆ పోలీసు అధికార్ని 
అక్కణ్ణుంచి తప్పించడం. దాంతో అది ఆఖరు.” 


308 


(పశు క కధా 


ప్రశ్న ౩856 - 


(ప్రశ్న 3857 - 


(పశ్న 3858 - 


(ప్రశ్న 3892 - 


డాక్టర్‌ బాబాసోహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


ఈ సమాచారం ఉపయోగకరమవై౦ది. అయినా ఈ అల్లర్దు మతాల మధ్య 
చెలరేగినవన్న యదార్ధం ఉండనే ఉంది కదా. ఓ పక్క హిందువులు, 
మరోపక్క ముస్తింలు. అలాంటి సందర్భాల్లో ఓ మతానికి చెందిన 
(ప్రతినిధి ఉంటు శాంతిభద్రతలు స్టాపనకి భంగం లేకుండా మంత్రి 
కాపలా 

ఎదుకా+దు ౩ 

ఎరిదుక్కాదా? 


- మరోలా భావించి ఉంటే నా మీద నేనే ఆరోపణ చేసుకున్నట్టు. నేను 
మంత్రిని అయితే న్యాయం, ధర్మం తప్ప మరేది నాకు పట్టదని నేను 
గుండె మిద చెయ్యి వేసుకుని (పకటిస్తాను. 


మీరు అవతలి పక్షానికి న్యాయం చేస్తారు లెండి. అయినా ప్రతి మనిషికీ 
రాగద్వేషాలు అనేవి ఉంటాయి కదా. షక్షపాతం లేకపోవడమే కాదు, 


(ప్రజలు భావించేదేదో ఓ ఎ ఖది ఉంటుంది కదా, వాళ్ళు అనుమానించవచ్చు 
కదా? 


- అంతే ఈ షక్షమో, ఆ షక్షమో తనకి అన్యాయం జరిగిందనీ లేకపోతే 
న్యాయం జరగలేదనో భావిస్తుందనేనా మీ ఊహ ? 


అవును. ఎంత నిర్మమకారంగా ఉన్నామనుకున్నా. ఉండేది అది. 


- నా జవాబు ఇది. ఈ చిక్కులు నీఘంగా సమసి పోతున్నాయి. 
అంతెందుకు, ఇటీవల కూడా బొంబాయి, థానా జిల్లాలో సె నుంచి కింది 
దాకా అందరూ భారత అధికార్తే అకక మహమ్మదీయుడు కూడా లేడు, 
అందరూ హిందువులే. అయినా ఒక ఫిర్యాదు వినలేదు. ఇటీవలే అలా 
ఉంది. పదేళ్లనాడు అలాంటి భేదభావం ఉందన్నారూ ఒప్పుకుంటాను. 
కాని ఇప్పుడది సమసిపోతోంది. 


లార్‌ విలింగ్‌ టన్‌ విచారణ 
యు లొ 


హిందువులతో మవమ్మదీయులకి (ప్రాతినిధ్యం వుండాలన్న స్టాపించ 
పూనుకున్న, స్టాపించిన మతపర ప్రాతినిధ్యం కొన్ని ఏళ్లల్లో సమసి 
పోతుందని ఆశిస్తున్నట్టు మీరు మేజర్‌ ఆర్మ్‌ బీగార్‌కే జవాబుగా మత 
(వాతినిధ్యం గురించి చెప్పారు. దాన్ని దర్శించాలని మీ ఆకాంక్ష అన్నారు. 
అలాంటి మవద్చాగ్యం ఎప్పుడు ఎంత త్వరగా సాధ్య పడుతుందంటారు? 


జాతీయ నిస నొ 309 





- నేను కొన్ని యదార్జాల్ని మాతమే మీకు చెప్పగలను, అంతకు మించి 
ఏమీ చెప్పలేను. మీకు ఒక అవగాహన కలిగేందుకు ఈ విషయం చెప్తాను. 
1913లో ఆలిండియా ముస్లింలీగు సమావేశం ఆగ్రాలో జరిగింది. 

అప్పుడు ముస్టింలు (ప్రత్యేక నియోజకవర్గాల గురించి పట్టుబట్టాలా 
అక్కర్తేదా అన్నదాన్ని పరీక్షకు పెట్టం. దాని మీద ఓటింగ్‌ జరిగింది. అది 
|పాంతాల వారీగా జరిగింది. ఒకో (ప్రాంతానికి కొన్ని ఓట్లే ఉంటాయి. ఆ 
ఓటింగ్‌ లో అనుకూలంగా 40 శాతం, అంటే (ప్రత్యేక నియోజకవర్గాల 
అవసరం లేదన్న దానికి ఆ బట (పతికూరింగా 80 శాతమో ఏమో 
- నాకు కచ్చితంగా గుర్తు లేదు వచ్చాయి. అది 1913లో. అప్పట్నుంచి 

ఈ విషయం గురించి ముస్టిం నాయకులతో చర్చించే సందర్భాలు నాకు 
చాలా వచ్చేయి. ఈ విషయానికి సంబంధించి వాళ్ల దృష్ట మారుతోంది. 
కచ్చితంగా ఇన్ని ఏళ్లల్లో, ఇంత కాలంలో అని చెప ఎలేనుగాని, మరీ దూరం 
కాదని నా అభ్మిపాయం. బహుశా తరవాతి విచారణ నాటికి దీన్ని గురించి 
ఎంతోకొంత వింటాం. 


(ప్రశ్న 3893 - అంచేమళ్లీ విచారణ నాటీ మవమ్మదీయులు దేశంలోని యావన్మందితో 
కలిసిపోవాలని అడుగుతారంటారా? /. 


- ఆ, తరవాతి విచారణ నాటికి ఏదో కొంత తేలుతుంది. 


బిన్నా ముస్టింలీగు తరపున సాక్షిగా వెళ్లేడు. అయినా దేశంలో ఉన్న ఇతర రాజకీయ 
సంస్థల పట్ల తనకి ఉన్న విధేయతకి తన లీగు సభ్యత్వాన్ని అడ్డు రానీయలేదు. జిన్నాకి 
ముస్లింలీగు సభ్యత్వంతో బాటు, హోమ్‌రూల్‌ లీగ్‌లోనూ, కాంగైస్‌ లోనూ సభ్యత్వం 
ఉంది. ఆయన జాయింట్‌ పార్రమెంటరీ కమిటీ ముందు తను మూడు సంస్థల్లో నభ్యుళ్ణాని 
చెప్పుకున్నాడు. ఆయన కాంగగైస్‌తో బహిరంగంగానే విభేదించినా, ముస్టీంలీగ్‌ తో విభేదించినా, 
'హోమ్‌రూల్‌ లీగ్‌తో విభేదించినా అలా అన్నాడు. ఆయనకి ఖిలాఫత్‌ ముసల్మాన్లతో ఉన్న 
సంబంధాల్ని బట్టి స్వతంత్రుడనీ, కాని జాతీయవాది అనీ తేలుతుంది. 1920లో ముస్లీంలు 
ఖిలాఫత్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించేరు. అది ఎంత బలోపేత సంస్థ అయిందంటే 1924 దాకా 
ముస్టింలీగ్‌ నిష్కయాపూర్వకంగా అలా ఉండిపోయిందంతే. ఆరోజుల్లో ఖిలాఫత్‌ కాన్ఫరెన్స్‌లో 
సభ్యుడు కాని ఏ ముస్త్టీం నాయకుడూ ముస్రిం వేదిక మీద నుంచి ముస్లిం ప్రజా బావుళ్యాన్ని 
ఉద్దేశించి మాట్లాడలేకపోయేడు. ముస్లీంలు, ముస్లింలు కలుసుకునే వేదిక అది ఒక్కటే. 
అప్పుడు కూడా జిన్నా ఖిలాఫత్‌ కాన్ఫరెన్స్‌లో చేరలేదు. అప్పట్లో ఆయన ఇప్పుడున్నంత 
ఇస్టాం మతావేశంతో రగిలిపోయే నెష్టక ముసల్మాన్‌ కాదు, శాస్త్రానికి నామకః ముస్లింగా 
ఉన్నాడన్నది నిస్సందేహం. ఆయన ఖిలాఫత్‌ కాన్ఫరెన్స్‌లో చేరకపోవడానికి అసలు కారణం 


310 డాక్టర్‌ బాబాసాహెబ్‌ ఆంబేద్కర్‌ రచనలు - (ప్రసంగాలు 


ముసల్మాన్లు, భారతదేశానికి బయట ఉన్న ముస్లింల వ్యవహారాలతో (ప్రాదేశికాతీత జోక్యం 
కలిగించుకోవడం వ్యతిరేకించడమే. 


కాంగ్రెస్‌ సహాయ నిరాకరణ, పౌర అవిధేయత, కౌన్నిళ్ల బహిష్కరణ ఆమోదించేక 
ఆయన కాంగెస్‌ని వదిలేశాడు. ఆయన కాంగ్రెస్‌ని విమర్శించేడు, అయితే అది హిందువుల 
సంస్థ అని ఎన్నడూ నిందించలేదు. తన ప్రత్యర్థులు అలాంటి ప్రకటనని తనకి ఆపాదిస్తే 
ఆయన నిరసన వ్యక్తం చేశాడు. అప్పట్లో "టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక సంపాదకునికీ 
ఆయన రాసిన ఉత్తరం ఒకటుంది. దాన్ని చూస్తే ఇప్పటి జిన్నాకీ అప్పటి జిన్నాకీ ఎంత తేడా 
ఉందా అనిపిస్తుంది. కాం[గ్రెస్‌ గురించి అప్పటి జిన్నాకీ ఇప్పటి జిన్నాకీ ఉన్న అభి[ప్రాయాలకి 
హస్తిమశకాంతర విభేదం ఉంది. ఆ ఉత్తరం ఇదీ" ః 


“పై క్స్‌ ఆఫ్‌ ఇండియా సంపాదకులకు - 
అయ్యా, 


నేను కాంగ్రెస్‌ను ఓ హిందూ సంస్థ అని నిందించినట్టు అక్టోబరు 1వ తేదీ 
సంచికలో, రెండవ కాలంలో, మీ విలేఖరి “బేంకరొ చెప్పిన విషయాన్ని మీరు (ప్రాచుర్యం 
ఇచ్చి ఒకటికి రెండుసార్డు అదే పాట పాడడాన్ని సవరించాలని నా అభిప్రాయం. మీ పత్రికలో 
నా ఉపన్యాసం వచ్చినపుడే ఈ తప్పుడు వార్తని నేను బహిరంగంగా తప్పని చెప్పేను. కాని 
ఆ ముక్క మీ పత్రికలో రాలేదు, అంచేత నేనిస్తున్న ఈ సవరణని ప్రచురించాలని అభ్యర్థన” 


ఖిలాఫత్‌ తుఫాన్‌ తగ్గిపోయింది. ముస్రింలు భారతదేశ ఆంతరంగిక రాజకీయాల మీద 
తిరిగి దృష్టి పెట్టరు. ముస్తింలీగ్‌కి మళ్ళీ ప్రాణప్రతిష్ట జరిగింది. 1924 డిసెంబరు ౩౦న 
బొంబాయిలో రజాఆలీ అధ్యక్షతన జరిగిన లీగ్‌ సమావేశం చాలా ఆసక్తికరమై ది. జిన్నా, 
మవమ్మట్‌ ఆలీ” ఇద్దరూ అందులో పాల్గొన్నారు. 


ఆ సమావేశంలో ఓ తీర్మానాన్ని ఆమోదించేరు. భారతదేశంలో అనేక ముస్హిం 
సంఘాలున్నాయి. అనేక రాజకీయ ఆలోచనల్ని అవి ప్రతిబింబిస్తున్నాయి. వాటి వాటి 
ప్రతినిధులందరూ త్వరలో ఢిల్లీలోనో, మరో ప్రముఖ స్టానంలోనో సమావేశం కావాలి. 
ముస్తిం షక్రీయులు అవసరాలకి తోడ్చడేందుకు “ఒక ఐక్య, దృఢమైన కార్యాచరణ”ని 
అభివృద్ది చేసుకునే ఉద్దేశ్యంతో అలా జరిగితే బాగుంటుంది, జరగాలి. అదీ ఆ తీర్మానం. ఆ 
తీర్మానాన్ని వివరిస్తూ జిన్నా ఇలా అన్నాడు : 





1. 3.10.25న ఆ పత్రికలో ప్రచురితం. 

2. కాకినాడలో జరగిన కాంగ్రెస్‌ సభలో మవామ్మద్‌ ఆలీ నరదాగా “జిన్నా మళ్లీ తిరిగి మన దగ్గరికి వస్తాడు" 
అనా ఎడు. (సంతోషం వెల్లడైంది) విశ్వాసరహితుడు కాఫిర్‌ కావచ్చు, కాఫిర్‌ అలా ఆవచు, జిన్నా 
కాం(గైనలో ఉన్నపుడు నేను లేను. నేను కాంగ్రెస్‌లో వున్నా లీగ్‌లో వున్నా ఆయన దూరంగా 
వున్నాడు. ఏదో ఓ రోజున రాజీకి వస్తాడు” (నవ్వుతూ) 

3. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా రిపోర్టు జనవరి 1, 1925 


జాతీయ ఏవిస్పృవా . 311. 





“ముస్టిం మతస్టుల్ని వ్యవస్రీకరించడం ఇక్కడ గమ్యం. హిందువు మతంతో తగువులాడే. 
ఉద్దేశ్యంతో కాదు, దానితో కలిసి మాతృదేశం కోసం సహకరించి, ఏకం కావడం ఉద్దేశ్యం. 
తాము ఒక వ్యవస్థగా ఏర్పడితే గనక హిందూ మహాసభతో చేతులు కలిపి ప 
మహమ్మదీయులు సోదరులు అని ప్రపంచానికి చాటవచ్చు.” a 


అదే సమావేశంలో లీగు మరో తీర్మానాన్ని ఆమోదించింది. ౩3 మంది ప్రముఖ 
ముసల్మాన్లతో ఓ కమిటీని నియమించి, ముస్తిం పక్షీయుల రాజకీయ కోరికలని రూపాందిం - 
చేందుకు ఆ కమిటీ పని చెయ్యాలని ఆ తీర్మానం. దాన్ని జిన్నాయే ప్రతిపాదించేడు. ఆ- 
తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ జిన్నా: 

“తను మత దురహంకారిగా లీగు వేదిక మీద ఉన్నాడన్న ఆరోపణని ఇండించేడు.. 
తను ఎప్పటిలాగానే జాతీయవాదినని హామీ ఇచ్చేడు. దేశ శాసనసభకి మణిపూసల్దాంటే, 
యోగ్యులె న వాళ్లని పంపాలని అన్నాడు. (భేష్‌ భేష్‌ అని కరతాళ ధ్వనులు. దురదృష్టవశాత్తూ 
సోదర ముస్టింల అంతదూరం వెళ్లగలిగేట్టు లేరు. తను పరిస్టితి ఎలా ఉందో చూడకుండా- 
కట్టు మూసుకోలేడు. చాలామంది ముస్లింలు శాసనసభలో (పత్యేక (ప్రాతినిధ్యం కావాలని 
కోరుతున్నారు, అది యదార్ధం. దేశంలో ఉన్న ఉద్యోగాల్లోనూ అంతే. మత సామరస్యం 
గురించి మాట్లాడుతున్నారు. సరే, అదెక్కడ ఉంది? ఏదో ఉచితమై న పరిష్కాగంతో దాన్ని 
సాధించాలి. చవులు చిల్లులు పడే హర్షధ్వానాల మధ్య, ఆయన అన్నాడు తన తోటీ. 
మతస్థులు స్వరాజ్యం కోసం పోరాడతారని. కాని కొన్ని రక్షణలు కావాలని అన్నాడు. తన, 
' అభిప్రాయం ఏదై నాగానీ, క్రియాశీల రాజకీయవాదిగా తను పరిస్థితిని అంచనా వెయ్యాలని. 
అన్నాడు. ఐక్యానికి నిజంగా అవరోధంగా ఉన్నది మతాలు కాదు, రెండువేపులా ఉన్న 
తుంటరులు అన్నాడు.” 


సిసలైన జాతీయవాది మా|త్రమే నిందించగల పదబంధాల్లో తుంటరుల్ని చీల్చి 
చెండాడేందుకు ఆయన జంకలేదు. 1924 మే 24న లాహోర్‌లో అధ్యక్షునిగా లీగ్‌. 
మాచేశంలో ఆయన అన్నాడు శ - 


“స్వేచ్చాయుత్తులె న వాళ్లు కావాలనుకుంటారా ఐక్యం కండి. లేక బ్యూరా|క్రసీకి 
దాసులుగా ఉండాలనుకుంటారా మీలో మీరు కొట్టుకు చావండి. అల్బ విషయాల మీద 
లేనిపోని గొప్పలు పాండి, ఇంగ్లీషు వాళ్లు పిట్ట తగువు పిట్ట తగువు తీర్చే పిల్లిలా ఉంటారు.” 


1925లోను, 1928లోనూ రెండు అఖిలపక్ష సనూవేశాలు జరిగేయి. సంయుక్త 
నియోజకవర్గాల పునాది మీ హిందూ-ముస్తిం సవస్యని పరిష్కరించేందుకు జిన్నా 
A యలు | 





1. ఇండియన్‌ క్వార్లర్డీ రిజిస్టర్‌, 1924, వాల్యూం 2 పేజి 481. 
2. ఇండియన్‌ కా సీ రిజిస్టర్‌, 1924, వాల్యూం 1, పేజీ 658. 


312 డాక్టర్‌ బాబాసాహెన్‌ అంబేద్కర్‌ రచనలు == (ప్రసంగాలు 
సంసిద్దుడయేడు. 1927లో ఆయన లీగు వేదిక మీద నుంచి బహిరంగంగా ఇలా అన్నాడు]: 


“నేను ప్రత్యేక నియోజకవర్గాలకి కట్టుబడి లేను. తమ భద్రతకి ఇదొక్క కే పద్దతి అని 
అధిక శాతం ముస్తీములు దృఢంగా, నిజంగా నమ్ముతూ ఉన్నాగాని.” 


1928లో సెమన్‌ కమీషన్‌ని బహిష్కరించేందుకు జిన్నా కాంగైెస్‌తో కలిశేడు. 
హీందువులు ముస్తింలు ఒక పరిష్కారానికి రాలేకపోయినా, లీగ్‌ ని రెండుగా చీల్చే స్టితి వచ్చినా 
ఆయన అలా చేశాడు. 


మత సమస్య అనే బండరాతికి ఢీకొని రౌండ్‌ మేబిల్‌ కాన్ఫరెన్స్‌ అనే ఓడ భంగం 
కాబోతూ ఉన్నాగానీ, అందుకు బాధ్యుడై న మతవాదిగా పేరు పడ్డాన్ని జిన్నా నిరసించేడు. 
మత సమస్యకి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం ఉండాలి గాని బిటిష ప్రభుత్వ 
మధ్యవర్తిత్వాన్ని తాను కోరనన్నాడు. 1931 ఆగస్టు 8న అలహాబాద్‌లో జరిగిన యు.పీ. 
ముస్లిం కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఆయన ఇలా అన్నాడూ 


“మొట్టమొదటగా నేను మీకు చెప్పదలచుకున్నది ఒకళు. ముస్టిమ్‌లంతా ఏకతాటి 
మీద ఉండడం చాలా ముఖ్యం, ఆవశ్యకం. మీకు ప పుణ్యం ఉంటుంది. అంతర్గత తగాయిదాలు 
మానండి, విభేదాలు విస్మరించండి. ఈ విషయం గురించి (త్రికరణశుద్ధిగా డా|! అన్ఫారీతో, 
టి.ఎ.కె. చేర్వానీతో, మౌలానా అబుల్‌ కలాం అజాట్‌తో, డా! సయ్యద్‌ మవమూట్‌తో నౌ 
శక్తివంచన లేకుండా మాట్టాడేను. భారతదేశ తీరందాటి నేను వెళ్లే ముందుగానే, మన 
విభేదాలు ఏమై నాగానీ, మన విశ్వాసాలు ఏమై నాగానీ, మనలో మనం పోట్లాడుకునే తరుణం 
ఇది కాదన్న ముక్క వింటానని ఆశిస్తున్నాను.” 


“నేను చెప్పదలచుకున్న మరో విషయం ఇదీ. నన్ను సర్వదా అనేక విధాల 
తప్పుడుగా చిత్రించే పత్రికలవాళ్ళూ, హిందువులూ కొందరున్నారు. ఇవాళ గాంధీ ఉపన్యాసం 
చదివేను. ముస్లింలనీ, హిందువులనీ సమానంగానే తాను అభిమానిస్తానని ఆయన అన్నాడు. 
ఇక్కడ ఈ వేదిక మీద నుంచి నేను మళ్లీ చెపుతున్నాను, అంతలాంటి మాటలు నేను 
అనకపోయినా ఉభయషక్టాల మధ్యా న్యాయమైన దారి ఉండాలన్నది నా కోరిక అని 
ర నిజాయితీగా అంటున్నాను.” 


ఉపన్యాసం కొనసాగిస్తూ జిన్నా ఇంకా ఇలా అన్నాడు ౩ “అతి ముఖ్యమై న సమస్యకీ 
సంబంధించి చెప్పాలంటే హందూ-ముస్త్థిం సమస్య పరిష్కారమే నాకు అన్నిట్నీ మించిందని 
అంటాను. హీందువులు బెంగాల్‌లోనూ, . పజమోనూ ముస్లింలకి మెజార్టీ అంగీకరిం చాలి. 
అలా జరిగితే క్షణాల మీద పరిష్కారం కుదురుతుంది అన్నది నా విశ్వాసం.” 


1. - ఆదే పుస్తకం 1927, పేజి 37, వాల్యూం 1. 
2, ఇండియన్‌ ఏన్యువల్‌ రిజిస్టర్‌, 1931, వాల్యూం 2, పేజీలు 230-231. 


జాతీయ నిస్ఫృహ 313 





“ఇక తర్వాత తలెత్తే సమస్య ప్రత్యేక నియోజకవర్గాలు, పోటీగా ఉమ్మడి నియోజకవర్గాలు 
అన్నది మీకందరికీ తెలుసు, బెంగాల్‌, పంజాబ్‌లలో ముస్తింలకి మెజార్టీని అంగీకరిస్తే ఉమ్మడి 
నియోజకవర్గాల మీద పరిష్కారాన్ని వ్యక్తిగతంగా నేను కోరతాను. (కరతాళ ధ్వనులు. కాని 
అధిక సంఖ్యాక ముస్తింలు - మెజార్టీ ముస్లింలు - ప్రత్యేక నియోజకవర్గాలని నమ్ముతున్నారని 
నాకు తెలుసు. (పత్యేక నియోజకవర్గాల ప్రతిపాదనకి సంబంధించి కూడా నేను పరిష్కారానికి 
ఉన్నాను. మనం మన నూతన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాక, హిందు ముస్లింలు 
పరస్పర అవిశ్వాసాన్ని పోగొట్టుకున్నాక, భయాల్నీ అనుమానాల్ని తొలగించుకున్నాక, 
స్వాతంత్ర్యం సంపాదించినప్పుడు మనం సందర్భోచితంగా మారతాం, మనలో చాలామంది 
అనుకున్న దానికంటే ముందుగానే ప్రత్యేక నియోజకవర్గాలు పోతాయి.” 


“అంచేత ముస్లిములలో మొదటగా నాకు పరిష్కారం, శాంతి కావాలి. ముస్తిమ్‌లకీ, 
హిందువులకి మధ్య పరిష్కారం, శాంతి నాకు కావాలి. ఇది వాదులాడుకోవడానికి సమయం 
కాదు, (ప్రచార కార్యక్రమానికి ఇది అదను కాదు, రెండు పక్షాల మధ్య పగలు రగిలించుకునే 
సందర్భం కాదు. ఏమంటే శత్రువు పొంచి ఉన్నాడు. నేను నీళ్ళు నమలకుండా చెపుతున్నా, 
హిందూ-ముస్లిం సమస్య పరిష్కారం కాకపోతే, బ్రిటిష్‌ వాళ్లే మధ్యవర్తిత్వం చేస్తారు, 
సందేహం లేదు. మధ్యవర్తిత్వం చేసేవాడు బలాన్నీ, అధికారాన్నీ సుమారుగానే తన చేతిలో 
ఉంచుకుంటాడు. అంచేత, నన్ను దూషించరనే అనుకుంటాను. ముస్లింలు ఏం కోరినా 
ఇవ్వడానికి సిద్ధమేనని ఇంతా చేసి గాంధీయే అన్నాడు. మరి నేను చేసిన పాపం అల్జా 
ముస్తింలకి యీ 14 సూ్రాల్నీ ఇవ్వండని హిందువులక్‌ చెప్పడం, నిజానికి ఇవి గాంధీ 
అందిస్తున్న 'బ్లాంక్‌ చెక్‌ కంటు చాలా తక్కువే. నాకు “బ్లాంక్‌ చెక్‌ వద్దు. 14 సూత్రాల్ని 
ఎందుకు ఒప్పుకోరు? “మాకు బ్లాంక్‌ చెక్‌ ఇవ్వండి అని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ 
అన్నప్పుడు, “మాకు బ్లాంక్‌ చెక్కు ఇవ్వండి, స్వదేశీ పెన్‌తో స్వదేశీ కాగితం మీద సంతకం 
పెడతాం' అని పకేల్‌ అంటున్నప్పుడుగాని వాళ్లు మతవాదులు కారు, నేను మతవాదిని! నేను 
హిందువులకి చెపుతున్నా (ప్రతివాళ్లనీ పారపాటుగా అర్ధం చేసుకోవద్దని. మనం ఈ సమస్యని 
పరిష్కారిస్తామని, తద్వారా శాంతి సౌఖ్యాలు లక్షలాది దేశవాసులకి సమకూరతాయనీ నా ఆక, 
విశ్వాసం." 

“మరో విషయం వుంది చెప్పాల్సింది. రౌండ్‌ కేబిల్‌ కాన్సరెన్సలో- ఇప్పుడది 
బహిరంగ (గ్రంథమే, ఎవశ్లేనా దాన్ని చదివి తెలుసుకోవచ్చు నేను ఒకే ఒక సూత్రాన్ని 
గమనించాను. అప డే, నేను బొంబాయి తీరం వదిలి వెడుతూ, భారత పయోజనాలే నాకు 
పవిత్రమై నవనీ, నన్ను విశ్వసించమనీ ప్రజలకి చెప్పెను. ఆ కాన్ఫరెన్స్‌ కార్యకలాపాల 
నిర్వవాణ గురించి చదివితే మీకు తెలుస్తుంది నేను గొప్పలు చెప్పుకోవడం లేదని. నేను 
విధేయంగా, విశ్వాసపూరితంగా పరిపూర్తిగా నా వాగ్దానం నెరవేర్చేనని నేను అనుకున్నదాన 
కంకే కాంగ్రెస్‌గాని, గౌంధీగాని ఎక్కువ సాధించినబ్లయితే, చెపుతున్నా, వాళ్లని నేను 


314 డాక్టర్‌ బాబాసోహిబ్‌ ఆంబేద్కర్‌ రచనలు - (ప్రసంగాలు 





అభినందిస్తా.” 


“తాము పరిష్కారానికి రావాలనీ, క్రమేణా మిత్రులు కావాలనీ” ముగింపుగా జిన్నా 
అన్నాడు. అంచేత, సంయమనం పాటించమని, విచక్షణ, రాజీ వైఖరి చూపించమనీ 
ముస్టింలకి విజ్ఞప్తి చేసేడు. అప్పుడు జరిగే చర్చల్లో, కాన్ఫరెన్సలో చేయబోయే తీర్మానానికి 
_ సంబంధించి అలా ఉండమనీ విజ్ఞప్తి చేశాడు. 


ముస్తిం భావజాలంలో వచ్చిన పరిపర్తనని చూపించడానికి మరో ఉదావారణగా 
బర్కత్‌ ఆలీకి ఒకప్పుడున్న అభిప్రాయాల్ని తెలియజేస్తాను. ఆయన ఇప్పుడు జిన్నా 
అనుయాయి, పాకిస్తాన్‌ ఏర్పాబుని గట్టిగా సమర్థించే వ్యక్తి అయ్యాడు. 


సెమన్‌ కమీషన్‌కీ సవాకరించడం విషయం మీద ముస్లిం లీగు రెండుగా చీలినపుడు 
ఓ దానికి సర్‌ మహమ్మద్‌ షాఫ్‌ నాయకుడు. సవాకరించాలన్న వర్షం అది. మరోదానికి జిన్నా 
నాయకుడు. కమీషన్‌ని బహిష్కరించాలన్న కాం[గ్రెస్‌ని సమర్థించే వర్గం అది. బర్కత్‌ ఆలీ 
లీగ్‌ లో జిన్నా విభాగానికి చెందిన వ్యక్తి. లీగులోని ఈ రెండు వర్గాలూ 1928లో రెండు 
వేర్వేరు చోట్ల తమ వార్షిక సమావేశాన్ని జరుపుకున్నాయి. షాఫీ విభాగం లాహోరోనూ 
జిన్నా వర్గం కలకత్తాలోనూ సమావేశం అయేయి. మత సమస్య పరిష్కారానికి సంబంధించిన 
తీర్మానాన్ని (ప్రతిపాదించుకున్నాయి. ఆ పరిష్కారానికి ఆధారభూతమై౦ది ఉమ్మడి 
నియోజకవర్గాలు. తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ బర్కత్‌ ఆలీ ఇలా అన్నాడు 


“లీగు చరిత్రలో మొళ్ట.ఎదలనారిగా దృక్పథంలో మార్చు వచ్చింది. ఈ మార్పువల్ల 
మేం, ప్రత్యేక నియి*+జకఎర్గాల సూత్రాన్ని వ్యతిరేకించిన హిందువులకి స్నేవాపూర్వక 
వాస్తాన్ని చాస్తున్నాం.” 


1928లో డాక్టర్‌ అన్సారీ నాయకత్వంలో నేషరిస్ట్‌ పార్టీ ఏర్పడింది.* ఈ నేషనలిస్ట్‌ 
ముస్లీం పార్ట ముస్లింలీగ్‌ జిన్నా వర్గం కంటే ఓ మెట్టు ముందే ఉంది. నెమ్రూ రిపోర్టుని 
ఆమోదించేందుకు తయారుగా వుంది. ఏ సవరణలు లేకుండా, జిన్నా ఒత్తిడి చేసేవి కూడా 
లేకుండా ఆ రిపోర్టుని ఆమోదించడానికి సిద్ధ పడింది. 1927లో జిన్నా పక్షాన ఉన్న బర్కత్‌ 
ఆలీ, జిన్నా పక్షం తగినంత నేషనలిస్ట్‌గా లేదని దాన్ని వదిలేసి డాక్టర్‌ అన్సారీ స్థాపించిన 
నేషనలిస్ట్‌ ముస్లీం పార్టీలో చేరేడు. అప్పట్లో బర్కత్‌ ఆలీ ఎంత గొప్ప జాతీయవాదో సర్‌ 
లు 
మహమ్మద్‌ ఇక్బాల్‌ భారత విభజనకి ఒక పథకం తన అధ్యక్షోపన్యాసంలో ప్రతిపాదించాడు. 
అదే పాకిస్తాన్‌ పేరుతో చలామణీ అయింది, దాన్నే ఇపుడు జిన్నా, బర్కత్‌ ఆలీలు భుజాన 


Ss ccc CC ec ce eR he Pe 

1. ది ఇండియన్‌ క్వార్టర్తీ రిజిష్టర్‌ 1927, వాల్యూం 2 పేజీ 448. 

2. ఇరక్షయర్‌ క్వార్టర్లీ రిజిష్టర్‌, 1929, వాల్యూం 2, పేజీ 350. 

3. ఆ ఉపన్యాసంకావాలంకే “ది ఇండియన్‌ ఏన్యువల్‌ రిపోర్టు, 1930, వాల్యూం 2, కేజీ 3౩34-45 
చూడండి. 


జాతీయ నిన హా 315 





వేసుకున్నారు. దాన్ని అప్పట్లొ బర్కత్‌ ఆలీ చాలా గట్టిగా విమర్శించేడు. 1931లో 
లాహోర్‌లో పంజాబ్‌ నేషనలిస్ట్‌ ముస్తిం సమావేశం జరిగింది. బర్కత్‌ ఆలీ ఆహ్వాన సంఘం 
అధ్యక్షుడు. ఆనాడు పాకిస్తాన్‌ గురించి ఆయన వెల్లడించిన అభిప్రాయాలు గమనార్లం” తన 
పార్టీ రాజకీయ విశ్వాసాన్ని, దృఢ సంకల్పాన్ని ఉద్దాటీస్తూ ఆయన ఇలా అన్నాడు 


“మొట్టమొదటగా భారతదేశానికి పూర్తి స్వేచ్చా స్వాతంత్రాలు ఉండాలని మేం 
విశ్వసిస్తున్నాం. భారతదేశం మా జన్మస్థలం. మాకు [ప్రాణప్రదమై న బంధారిన్నీ అల్టుకున్నది 
ఇక్కడనే. నువ్వు మొదట ముస్తిమ్‌వి, తర్వాతనే భారతీయుడివి అని అమాయక జనాలకీ 
బోధించే దుష్ట ప్రచారాన్ని మేం సమర్టించం. ఇలాంటి నినాదం శుష్క, అర్హరహితమె న 
పడికట్టు పదబంధం మాతమే కాదు, సాంతం కుత్సితం కూడా. ఇస్తాం పరమ ఉత్కృష్ట 
ప్రయోజనాల రీత్యా భారత దేశ పరమ, ఉత్కృషప్ష ప్రయోజనాలకి శతుత్వంతోనూ 
ఉండదు, పోటీతోనూ ఉండదు. ఇస్తాం, భారత్‌ సమరూపత కలవి. భారతదేశానికి ఆటంక 
పూరితమె ౦ది. ఏదన్నాగానీ ఆర్టికంగా, రాజకీయంగా, సాంఘికంగా ఇంకా చెప్పాలంటే 
నె తికంగా కూడా ఇస్లాంకూ ఆటంకపూరితమై నవే. ఇన్లాంకూ భారత సంక్షేమానికీ మధ్య 
స్వతహాగానే పోటీ ఉందని చెప్పే రాజకీయ నాయకులు దొంగ ప్రవక్తలు, లోపల్లోపల ఇస్లాం 
శ్యతువులు. భారత దేశం బయట వున్న మన ముస్లిం సోదరుల పట్ల మన సానుభూతి 
ఎలాంటిదైనా కానీ, అంటే టర్క్‌, ఈజిష్టియన్‌, లేక ఆరబ్‌ల పట్ల, అది సమున్నతమైన 
భావేమ, ఆరోగ్యవంతమై న భావమే సందేహం లేదు. ఆ సానుభూతి వల్ల భారత మౌలిక 
ప్రయోజనాలకి ఆటంకం కలిగించే రీతిలో మనం ఉండరాదు. ఆదేశాల పట్ల మన సానుభూతి 
నిజంగా ఎప్పుడు ఘనంగా ఉంటుందంటే, భారతదేశం దానికి (సోతస్సుగా, పోషకంగా 
ధారాసదృశంగా వున్నప్పుడే. ఒకవేళ దురదృష్టవశాత్తూ దేవుడు దయతలచి అలాంటివి 
రాకుండుగాక. సరివాద్దులు దాటి ఏ ముస్లీం దేశమన్నా భారతదేశాన్ని బానిసను కావించడానికి 
వచ్చినట్లయితే, ఈ దేశ ప్రజల స్వేచ్చని వారించడానికి వచ్చినట్లయితే సర్వ ముస్తీం సోదర 
భావన ఎంతటిదై నా గానీ, దాని అర్ధం ఏమై నాగానీ, ముస్లిమేతర భారతంతో ముస్లిం భారతం 
చెయ్యో చెయ్యో కలిపి భారత స్వేచ్చా స్వాతం(త్యాల్ని కాపాడుకునేట్టు ముందు వస్తుంది. 
ఏదీ అలాంటి చర్యని అడ్డగించలేదు. 

“అంచేత ముస్తిమేతర బృందాల్లో ఈ విషయం గురించి ఏ రకమైన అనుమానాల్నీ 
ఉండనివ్వకండి. సంకుచిత మనస్కులె న హిందూ రాజకీయవేత్తలు కొందరు భారతదేశానికి 
ఇస్లామ్‌ భూతం పట్టుకుంటుందన్న పాట పాడుతున్నారు. నాకు తెలుసు. వాయవ్య 
కనుమల నుండీ ఆ ప్రమాదం వస్తుందంటున్నారు. కాని అలాంటే భయాలూ, ప్రకటనలూ 
శుద్ద తప్పనీ, వాటికి ఆధారం లేదనీ చెప్పదలచుకున్నాను. ముస్లీం భారతం ముస్థిమేతర 


* ఇండియన్‌ ఏన్యువల్‌ రిజిస్టర్‌, వాల్యూం 2, పేజి 234-236. 


316 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


భారతం అంతగానూ భారత స్వేచ్చని పరిరక్షిస్తుంది. ఆ దాడే చేసే దుండగీడు ఇస్లాం 


అనుయాయి అయినా గానీ. 


తర్వాత, మాకు స్వతం|త్ర భారతం మీద విశ్వాసం వుంది. ఉండడమే కాదు, అది ఐక్య 
భారతంగా ఉంటుందని మా విశ్వాసం - ముస్తిం భారతమూ కాదు, హిందూ భారతమూ కాదు, 
సిక్కు భారతమూ కాదు. ఈ మతానికీ చెందినదీ కాదు, ఆ మతానికి చెందిందీ కాదు. అందరి 
భారతమూనూ. ఇది మా అచంచల విశ్వాసం కాబట్ట, మేం భావిలో భారతదేశం ఓ హిందూ 
భారతదేశమూ కాదు, ముస్తిం భారతదేశమూ కాదు. ఓ హాందూ భారతభావనో, ఓ ముస్తిం 
భారత భావనో ఛాందస మానసిక దృష్ట ఉన్న ఆయా ష్టాల్ని ఎంత ఉన్మత్త వారవశ్య స్థితికి 
తీసుకుపోయినా మేం గొంతెత్తి దాన్ని వ్యతిరేకిస్తాం. అది ఏకపక్షంగా ఆచరణ యోగ్యం 
కాకపోవడమే కాదు, పరమ ఏవ్యూం అయింది కూడా. ఏమంటే అది ఈనాటి ఆధునిక 
భారతదేశంలో ఉన్న సకల సమున్నత, శాశ్వతమె న వాటికీ మృత్యు ఘంటికని మోగించడమే 
కాదు, అది భారత దేశ ప్రధాన చారిత్రక సంప్రదాయానికి విరుద్దమూ, వ్యతిరిక్తమూ కూడా. 
భారతదేశం అశోకుని కాలంనాడు, చం దగుప్పుని కాలం నాడు ఒకటిగానే ఉంది. రాజదండమూ, 
రాజలాంఛనమూ ప్రతీకగా నిలిచిన సార్వభౌమ అధికారం హిందువుల నుంచి మొగలాయీలక్రీ, 
ముస్లిం వాస్తాల్లోకీ మారినపుడూ అలానే ఉంది. మనం కోరుకునేది మనకి సిద్దించినపుడు 
కూడా భారతదేశం అలానే ఉంటుంది. మనం స్వాతంత్ర్య శిఖరాలు అధిరోహించినపుడు 
అలానే ఉంటుంది. మనల్ని దీప్తవంతం చేసే ఆ దీధితులు బింబ (పతిఫలనంగా ఉండవు. మన 
వదనాల నుంచి ఉన్నవి ఉన్నట్టుగా ఉద్చూతమయే కాంతిలాగా ఉంటాయి. 


“లీగ్‌ అధ్యక్షపీఠం నుంచి సర్‌ మవామ్మద ఇక్బాల్‌ ప్రతిపాదించిన విభక్త భారత భావన 
వల్ల ఎవరూ మోసపోకూడదు, అదేదో భారతదేశం వరించిన ముస్లిం భావన అని. ఆయన 
ఆ ప్రతిపాదనని ఆ సంస్థ దాదాపు మాసిపోయిన దశలో, ఇస్టాంకి ప్రతినిధిగా లుప్తం అయిన 
ఉశలో చేశాడు - సర్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌ తర్వాత ఆ భావనని వెనక్కి తీసుకున్నందుకు నాకు 
సంతోషంగా ఉంది. ఒకవేళ సర్‌ మవమ ie; ఇకా సం ఆ మాటల్ని ఉపసంహరించు 
కోకపోయినా కూడా, నేను దాన్ని నదురూ బెదురూ లేకుండా, నిస్సందేహంగా మన (ప్రతిభకి 
ఆవిర్బూత ఇస్టాం తరానికి సంబంధించి పరాయి భావనగా ఖండించి ఉండేవాణ్ణి, భారతదేశ 
మతపర విభజన ఉండడానికి వీల్లేదని దృఢంగా చా టేవాళ్లి, ఇస్లాం, హిందూ మతం రెండూ 
కూడా భారతదేశ సరివాద్దులోపలే సమానంగా ఉండాలి. ఏ సంకుచిత వద్దులకీ భారతదేశం 
కృశించి, కుంటి, కురచ అయిపొకూడదు. డాక్టర్‌ ఇక్బాల్‌ సూచించిన ముస్తిం భారతం, 
వహాందూ భారతంలాంటిదే కొంతమంది సిక్కు మతవాదులు పంజాబ్‌ విభజనని, చీలికని 
కోరడం కూడా. 


స్వేచ్చా భారతదేశంలో ఉన్న యావత్‌ జనాభా సమాన హక్కులు, ఏ విచక్షణలూ 


జాతీయ విన్సృహ 317 





' లేకుండా, అపశ్చతులూ లేకుండా అనుభవిస్తారు. సిస్తలె న ప్రజాస్వామిక పద్దతిలో, వయోజన 
ఓటు వాక్కు పద్దతి మీద ఉమ్మడి నియోజకవర్గాల ద్వారా ఎని ఎకెన ప్రతినిధులు చట్టాలు 
చేసి వాటిని కాపాడతారు. ఆ చట్టాల్ని నిష్పక్షపాతంగా అమలు జరిపి పరిపాలన ఉంటుంది. 
అది తన చర్యలకి పూర్తి బాధ్యత వహిస్తుంది. ఎక్కడో సుదూరంలో ఉన్న విదేశీ పార్హమెంట్‌ 
కాక ఈ దేశప్రజలే ఎన్నుకున్న ప్రతినిధులు ఉంటారు. అలాంటి స్వతంత్ర, ఐక్య భారత 
భావన అంత విస్త్రృతంగా ఉంటుంది. అలాంటి సందర్భంలో నేనూహించిన చితం గురించి 
వివరాలన్నిట్నీ మీ ముందుంచక్కగర్రీదు. ఇక్కడ నేను నేషనలిస్టు ముస్తిం పార్టీ లక్ష్యాల 
గురించి, ఉద్దేశ్యాల గురించీ నా సాధారణ అభిప్రాయాల్ని ముగించి వుండేవాణ్లి, ప్రత్యేక 
నియోజకవర్తాలా, ఉమ్మడి నియోజకవర్లాలా అన్న చర్వితచరణ చర్చ ఇంత | పాముఖ్యాన్ని 
సంతరించుకుని ప్రజా జీవితంలో పాల్గొంటున్న ఎవళ్లూ ఉపేక్షించలేనిదిగా అవకుండా 
ఉంటే. 


“ఇవాళ ఆస్తి వర్గ సంపన్న వర్గాలు కృతిమంగా రూపొందించిన ఓటు హక్కుతో, 
ఎన్నికల పట్టికలో మె నారిటీగా అధిక సంఖ్యాక జనం పడిపోయే ఈ స్టీతిలో, మత పూరిత 
ఆవేశ కావేషాలు ఎక్కువగా ఉన్నప్పుడు, సర్వవ్యాప్తిగా తయారయ్యే చీడలా వాతావరణాన్ని 
సర్వే సర్వత్రా అవిశ్వాసం విష కలుషితం చేసేటప్పుడు ప్రత్యేక నియోజకవర్గం విలువ, 
ఉపయోగం ఎలాగేనా ఉండనీయండి. ఇవాళ్టి భారతదేశంలోనూ, భవిష్యత్‌ భారతదేశంలోనూ, 
ప్రత్యేక నియోజకవర్లాలకి ఎలాంటి స్థానమూ ఉండదు.” 


జాతీయవాదం గురించీ, ప్రత్యేక నియోజకవర్గాల గురించీ, పాకిస్తాన్‌ గురించీ జిన్నా, 
బర్కత్‌ ఆలీల అభిప్రాయాలు అవీ. ఇవాళ ఇదే సమస్యల మీద వాళ్లకి అటు సూర్యుడు ఇటు 
పాడిచినట్టు అభిప్రాయాలు ఎలా మారిపోయేయి? 


ముస్లిం నాయకులలో ఉద్భవించిన నూతన భావజాలం గురించీ, హిందు-ముస్టిం 
ఐక్యాన్ని స్టాపీంచడంలో వాళ్ల ఘోర పరాజయం గురించి ఎత్తి చూపించ ప్రయత్నించేను 
ఇంతవరకూ. ఇక మరో మూడవ విషయం ఉంది. దాన్ని కూడా ప్రస్తుత సందర్భంలోనే 
ప్రస్తావించాలి. అది సందర్భోచితమూ, (ప్రస్తుతం మన పరిశీలిస్తున్న దానికి సంబంధం 
ఉన్నదీను. అదేమిటంకే, రాజకీయ తత్వవేత్తలు అంగీకరించగలిగేటంత సమర్దనీయత 
ముస్టిం భావజాలానికి ఉందా అని ? 


పాకిస్తాన్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదని చాలామంది హిందువుల 
అభి పాయం. మనం పాకిస్తాన్‌ సిద్దాంతానికి మాత్రమే పరిమితమై తే అది చాలా పొరపాటు 
అభి పాయం. తాత్వికంగా పాకిస్తాన్‌కి సమర్ధన ఎలా వస్తుందీ అంటు మతవర్గానికీ జాతికీ 
ఉండే విభేదాన్ని బట్టి. మొదటగా చెప్పాలంటే, ఈ విషయాన్ని ఇటీవలే గుర్తించేరు. 
“రాజకీయ తత్వవేత్తలందరూ చాలాకాలంగా రెండు సమస్యలతోనే సతమతమయేరు. 


318 డాక్షర్‌ బాబాసోహెబ్‌ అంబేద్కర్‌ రచనలు = ప్రసంగాలు 





ప్రభుత్వానికి హేతుబద్ధ పునాదిగా మైనారిటీ మీద మెజారిటీ ఏలుబడి ఏ మేరకి సమర్థనీయం 
అన్నది ఒకటి. ఇక రెండవది, పాలితుల ఒస్పుదల మీద (ప్రభుత్వ న్యాయవిహిత ఏలుబడి 
యే మేరకి ఆధారపడి ఉంటుంది? పాలితుల ఒప్పుదల మీదనే ప్రభుత్వ న్యాయవిహిత 
పాలన ఆధారపడి ఉంటుందని నొక్కి చెప్పెవాళ్లు కూడా, తమ ప్రతిపాదన నెగ్గడంతో తృప్తి 
చెంది ఊరుకున్నారు. ఆ విషయం గురించి ఇక తరచి చూడలేదు. “పాఠలితుల” వర్షంలో ఏ 
తేడాల్నీ చూసే అవసరం వాళ్లకి కనిపించలేదు. పాలితులనే విభజన కిందకి వచ్చేవాళ్లు ఓ 
మతమైనా, ఓ జాతె నా అదేమంత పట్టించుకోవలసిన విషయం కాదని వాళ్లు అనుకున్నారు. 
పరిస్టితుల ఒత్తిడితో రాజకీయవేత్తలు ఈ విభేదాన్ని అంగీకరించక తప్పలేదు. ఇక రెండవ 
విషయం : ఇది తారతమ్యం లేని ఒర్జి తేడా మాత్రమే కాదు. ఈ భేదం యదాక్టమై దీ, 
ఫలితంగా మౌలికమై ౦దీనీ. మతవర్గం, జాతి వేరు అన్న విషయం రాజకీయ తత్వవేత్తలు ఓ 
మతానికి ఇవ్వచూపుతున్న రాజకీయ వాక్కుల్ని బట్టి, చట్టబద్దంగా ఏర్పడ్డ [ప్రభుత్వానికి 
వ్యతిరేకంగా ఓ జాతికి ఇవ్వదలచుకున్న రాజకీయ వాక్కుల్ని బట్టి తెలుస్తుంది. ఓ 
మతవర్తానికి తిరుగుబాటు హక్కుని ఇవ్వగలుగుతున్నారు, ఓ జాతికి వక్కునే ఇవ $గలుగు 
తున్నారు. ఈ రెండింటి మధ్యా వున్న తేడా స్పష్టం, మౌలికం. [పభుత్వ విధానంలో, 
పద్దతిలో మార్చు కావాలని ఒత్తిడి చెయ్యడం మేరకే తిరుగుబాటు వాక్కు పరిమితం. 
దీనికంటే ఓ మెట్టు ఎక్కువది విచ్చిత్తి హక్కు. ఓ రాజ్యంలో ఉన్న ఓ బృందం తాము 
ఉంటున్న భూభాగంతో బాటుగా విడిపోయే హక్కు మేరకి అది విస్తరించుకుంటుంది. ఈ 
భేదానికి ఆధారం ఏమిటో తెలీదు. ఈ విషయాన్ని చర్చించిన రాజకీయ తత్వవేత్తలు ఒక 
మత బృందానికి తిరుగుబాటి వాక్కునీ, ఓ జాతికి విచ్చేద హక్కుసీ సమర్దించేందుకు వాళ్ల 


1... సిద్విక్‌ ఇలా అంటాడు ః *... చర్చలో ఉన్న విషయం (పాణభూతమె ౦దై తే తిరుగుబాటు చెడుగులు 
లొంగుబాటు చెడుగుల కంటే ఎక్కువే అని అనుకోవచ్చు, ఓ తిరుగుబాటు వల్ల ఒకోసారి బాధల 
నివారణ కలగవచ్చు, తిరుగుబాటుదారు శారీరకంగా క వున్నాగానీ. ఏమంటే వాళ్ల చర్యల 
వల్ల ఎంత గాయం అయిందో మెజార్టీ గ్రహించవచ్చు. ఆదే కారణాల వల్ల రాబోయే పేచీని అంగీకారం 
ద్వారా పరిష్కరించుకోవచ్చు. ఒక్కముక్కలో చెప్పాలంటే అల్లర్లు రేగుతాయన్న భయం రాజ్యాంగబద్ధ 
(పభుత్వానికో మరో రకం (ప్రభుత్వానికో దత్తమై న అపరిమిత అధికారం మిద ఆది అదుపు. చాలా 
ఆదరణతో పాలితమయే మతవర్గానికి తిరుగుబాటుకి నై తక వాక్కు ఉండాలి” - ఎలెమెంట్స్‌ ఆఫ్‌ 
పాలిటిక్స్‌ (1929) పేజి 646-47. iu 

oa విచ్చేద వాక్కు గురించి సిద్విక్‌ ఇలా అంటాడు 1 ”.... (పభుత్వం చట్టు విహితం అనే వాళ్ళు పాలితలు 
ఒప్పుదల మీద ఆధారపడాలి. వాళ్ల ఈ ఆనుమితం నుంచి జంకకూడదు. పురాతన రాజ్య భూభాగంలో 
ఆధిక సంఖ్యాకులు అప్ప సంఖ్యాకుల మీద పాలిస్తూ వుంటే, న చీలిపోయి వేరే కొత్త 
రాజ్యం ఏర్పాటు చేసుకునే వాక్కు వుండాలన్న నిబంధనతో ఆ పాలన ఉండాలి. విచ్చిత్తి వల మొత్తం 
ఆవర్గ ప్రయోజనాలు మెరుగు పడే సందర్భాలున్నాయి. ఉదామరణకి ఒక రాజ్య భూభాగాలు దీర్ష 
కేంద్రం వల్ల వేర్చాటుగా ఉన్నాయనుకోండి. మత విభేదాలు, గత చరిత్ర, ప్రన్తుత సాంఘిక 
పరిస్థితులు, ఆయా ప్రజల పరస్సర విరుద్ధ ఆవసరాలు, చట్టపర ఆవనరాలు, ఇతర రకమైన (పభుత్వ 
డర లాంటి వి ENE వాళ్ల ఆంతరంగిక విషయాలకి ఉమ్మడి ప్రభుత్వాం ఉండాలీ. 

వాళ్ల నంఘటనతా సంబంధంలేని బాహ్య వ్యవవారాలుంటాయి, ఆవి చాలా తేడాగా వుంటాయి, 
ఇతరుల పేచీల్లో తలదూరిస్తే, ఆంటే సె నికబలం' వల్ల లబ్ది పాందేవి వుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో 
చారిత్రక దేశభక్తీ గాని, విస్తృత భూభాగర వుందన్న జాతీయ స్వామ్యంగానీ ఆటంకం రాకుండా ఆతకవీ 
ముక్కల్చి నవాజ భాగాలుగా శాంతియుతంగా చీరిపోయేట్టు చూడాలి, శాశ్వతంగా దాన్ని ఆపలేరు. - 
ఎలిమెంట్స ఆఫ్‌ పాలిటిక్స్‌ (1929) పేజి 648-49. 


జాతీయ నిస్పృహ 319 





వాళ్ల కారణాలు చెప్పేరు. ఈ విభేదం ఇదీ £ ఓ మతవర్గానికి భద్రత నపేక్షించే వాక్కు వుంది, 
ఓ జాతికి విడిపోయే వాక్కు. ఉంది. ఈ తేడా స్పష్టంగానూ వుంది, నిర్ణాయకంగానూ ఉంది. 
కానై తే ఒకళ్ల వాక్కు తిరుగుబాటుకి పరిమితం అవడమేం, మరొకళ్ల వాక్కు విచ్చేదానికి 
విస్తరించడం అన్న దానికి కారణాలు వాళ్ళు చెప్పలేదు. అసలా సమస్యనే వాళ్లు ఎత్తుకోలేదు. 
ఆ కారణాలూ అంత అందేవి కావు. కాని, ఆ తేడా ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి, అ 
ఆసక్తికరంగా ఉంటుంది. ఈ విభేదాలకు కారణం మహోన్నత భవితవ్యానికి సంబంధించింది. 
ఓ రాజ్యంలో అనేక మతవర్గాలుండవచ్చు, లేదా అనేక జాతులుండవచ్చు. మతవర్గాలున్న 
రాజ్యంలో ఓ మతం మరో మతాన్ని వ్యతిరేకించవచ్చు. కాని భవిష్యత్తుకి సంబంధించి 
రెండూ ఒకటేనని వాటికి అనిపించవచ్చు. కాని అనేక జాతులున్న రాజ్యంలో ఒకటి గనక 
మరోదానికి వ్యతిరేకంగా ఎదురు తిరిగితే ఆ తగూ మ హోన్నత భవిష్యత్‌ ఎలా ఉంటుందోనన్న 
దానికి సంబంధించే అయి ఉంటుంది. ఇదీ మతవర్లాలకీ, జాతులకీ మధ్య తేడా, వాళ్ల 
రాజకీయ హక్కుల్ని వివరించేది ఇదే. మతవర్గాలకి ఒకేలాంటి హక్కు ఉండడమేం, జాతులకి 
మరొకలాంటిది ఉండడమేం అన్నదానికి ఇది నివరణ ఇస్తుంది. తిరుగుబాటతో తృప్తి 
పడుతుంది కాబట్టి మతవర్గానికి ఆ వాక్కు ఉంది. దాని పేచీ సరమ భవితవ్యం గురించి కాదు. 
జాతికి విచ్చేదన హక్కు ఉంది. ఏమంటే ప్రభుత్వం మార్పుతో అది తృప్తి పడదు. దాని న్పే్రీ 
పరమ భవీతవ్యానికి సంబంధించింది. తనని బంధించే కృత్రిమ బంధనం తెగిపోతేనేగాని అది 
తృప్తీ పడదు. ఆ బంధనాలు తెగిపోవాలి అని విజ్ఞత, ధర్మం కూడా ఆపేక్షిస్తున్నాయి. 
అప్పుడు వాటి మానాన అవి తమ భవిష్యత్‌ చూసుకుంటాయి. 


« ళా ళు 


హిందూ-ముస్తిం ఐక్యం కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయేయి. ముస్తిం 
ఆలోచనా ధోరణి బొరుస్తువెపు మళ్లింది. నీటిని గుర్తించడం ఎంత అవసరమో, ఈ 
మార్పులకి గల కారణాల్ని గుర్తించడమూ అంతే అవసరం. ఈ వె ఫల్యాలకీ, ఆలోచనా 
ధోరణి మార్పు చెందడానికీ (బ్రిటిష్‌ నాళ్ల విభజించి పాలించు అనే నీతే కారణం అని 
హీందువులు అంటారు. హిందువులకి, ఐరిష్‌ వాళ్లల్దాగా, పభుత్వ వ్యతిరేకంగా ఉండడం తప్ప 
వేరే సిద్దాంతం ఏదీ లేదు. ప్రతిదానికీ, గట్టిగావాతావరణం బాగా లేకపోయినా కూడా, ప్రభుత్వాన్నే 
దుమ్మెత్తి పాయ్యడం అలవాటు వాళ్లకి. హిందువులకి చాలా తేలికగా కనిపించే ఈ సాకుని 
తొలగించే సమయం వచ్చింది. ఏమంటే రెండు ముఖ్యమైన విషయాల్ని తలో 
ఉంచుకోకుండా వదిలెయ్యడం దీనివల్ల జరుగుతోంది మొదలది ః విభజించు పాలించు అనే 
నీతి - [బిటిష్‌ వాళ్లు దానికి పాల్చడతారాని ఒప్పుకుంటూనే అసలు, దానికి మూలభూతంగా 
ఉండాల్సిన అంశాలు లేకపోతే నెగ్గదు. రాజీకి రాలేని అంశాలుండాలి, ఊరికే పైపై భేదాలు 
మాత్రమే కాదు. రెండవది ః ఆలోచనా ధోరణి మార్పుని సూచించే జిన్నా, (బ్రిటిష్‌ వాళ్ల 
చేతిలో కీలుబొమ్మలా మారతాడన్న అనుమానాన్ని ఆయన ఆగర్భ శత్రువులు కూడా ఎ ల్లిడి 


320 డాక్టర్‌ బాబాసోహిబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 





చెయ్యలేరు, ఆ విషయం మరిచిపోకూడదు. ఆయన చాలా దురభిమాని, అహంకారి. ఏ 
ముసుగూ లేని అవాంకారి. ఇక తల దిరుసుతనం ఉండనే ఉంది, పోనీ దానికి తగ్గ మేధా 
సంపత్తి, ప్రతిభ ఉన్నాయా అంకే అవీ లేవు. అందువల్లనే ఆయనకి ద్వితీయ స్థానం 
పనికిరాదు, ఇతరుల్లో కలిసి పని చెయ్యలేడు. ఆయన శ[తువులు ఆరోపించుతున్నట్టు 
పై వాళ్ల అభి పాయల్ని షోగ్గా ముస్తాబు చేసి లాక్కొచ్చే చవట బుర్ర కాకపోయినా, కొత్తకొత్త 
ఊవాలు వచ్చే మనిషి కాదు. ఆయన కీర్తి అసలు సత్తా మీదకంటే నె పుణ్యం మీద ఎక్కువ 
పెకి లేచింది. అయితేనేం, అవినీతికి లొంగని నిప్పు అనే మాటని ఆయనకి సంబంధించి 
చెప్పినట్టుగా మరే రాజకీయ నాయకుడి గురించేనా చెప్పగలమా అన్న ముక్క అనుమానా 
స్పదమే. (బిటిష ప్రభుత్వంతో ఆయన సంబంధాలు ఎలాంబీవో తెలిసిన ఎవళ్లేనా గానీ, 
ఆయన [బిటిష్‌ వాళ్ల విమర్శకుడనే అంటారు. నిజానికి ఆయన వాళ్లకి (పత్యర్ది. ఆయన్ని 
ఎవళ్లూ (ప్రలోభ పెట్టలేరు. ఆయన తనకి బత్తెం ఇచ్చే దేశానికి స్తోతపాఠం చేసే మనిషి 
కానేకాదు. జిన్నాలో వచ్చిన ఈ మార్పుని ఆచారవతుగా హిందువులు ఇచ్చే వివరణల్ని బట్టి 
అర్ధం కం. 


ఈ విషాదకర పరిణామానికి మరి కారణం ఏమిటి? ఐక్యం కోసం చేసిన ప్రయత్నాలు, 
ఎందుకు విఫలమయేయి? ముస్లిం ధోరణిలో ఈ మార్పు ఎందుకు వచ్చింది? 


ఈ వ ఫల్యానికి అసలు కారణం వేరే ఉంది. హిందువులకి ముస్తిమ్‌లకీ మధ్య ఉన్న 
అంతరం ఊరికే భేదాలకి సంబంధించి కాదు, ఈ ఎ రుధ్యాన్ని పాదార్ధిక హేతువులకి 
ఆపాదించరాదు. ఆ విషయాన్ని గుర్తించాలి. చార్మితక, మతపర, సాంస్కృతిక, సాంఘిక 
ద్వేషంలో దానికి మూలాలు ఉన్నాయి. రాజకీయ ద్వేషం వాటి ప్రతిఫలనం మా(తమే. అవి 
గాఢమైన అసంతృప్తి అనే నది అవుతున్నాయి. పై వాటి వల్ల ఎప్పుడూ ఆ నదికి నీరు 
అందుతూనే ఉంది, మధ్యమధ్యన కట్టలు తెగి పారుతోంది. ఏ నదీ (ప్రవావామై నా, 
మరోచోటి నుంచి నీరు వచ్చి కలిసినపుడు అదెంత స్వచ్చమై నదెనా గానీ, రంగు 
మారకుండా, ఆ శక్తీ సడలకుండా ప్రధాన ప్రవావాంలో కలిసిపోతుంది. ఈ ఎ రుధ్యమనే 
వ ౦డలి లోతుగా, శాశ్వతంగా నిలదొక్కుకుంది. ఈ వండలి పేరుకుంటూ ఉన ఇంతకాలం 
హేందువులకీ - ముస్టింలకీ మధ్యన ఉన్న రుధ్యం పోయి ఆ స్థానంలో ఐక్యం వస్తుందనుకోవడం 
(భమ. 


టర్కిష్‌ సామ్రాజ్యంలో క్రస్తియన్లు ముస్రిములు మాదిరి హిందువులు ముస్తింలు 
శ తువులుగా ఎన్నో యుద్ద రంగాల్లో ఒకళ్ల ౧ "కళ్ళు ఎదిరించుకున్నారు. వాటి ఫలితాల వల్లి 
పరాజితులు, విజేతలు అన్న సంబంధాల్లోకి వాళ్లు పడ్డారు. J షక్షం నెగ్గినా వాటి మధ్యల గాధం 
మిగిలిపోయింది. మొగలాయోల కిందగాని, బ్రిటిష్‌ వాళ్ల కీందగాని బలవంతంగా ఏర ఏడ 
ఐక్యం, అంగాంగభావ ఐక్యానికి చేరడానికి బదులు, వాళ్ల పరస్పర విద్వేషాన్ని పదునుబెట్టింది. 


జాతీయ నిస్పృవా 321 





మతంగానీ, సాంఘీక నియమావళిగాని ఈ అగాధాన్ని పూడ్చలేవు. ఈ రెండు విశ్వాసాలు 
పరస్పర విరుద్దం, మౌలికంగానే అవి పొత్తు కుదరనటువంటివి. ఇద్దరి మధ్యా స్వతహాగానే 
వె రుధ్యం ఉన్నట్టుంది. శతాబ్దాల కలయిక కూడా దాన్ని నిర్మూలించలేకపోయింది. అక్బర్‌, 
కబీర్‌ లాంటివాళ్లు సామరస్యం కుదిర్చే ప్రయత్నాలు చేశారు. అయితేనేం, వాటి వెనక వున్న 
ధార్మిక పదార్ధాలు, అలానే నిలిచిపోయేయి. గణితశాస్త్ర పరిభాషలో చెప్పాలంకే క.సా.గు. 
(కనిష్ట సామాన్య గుణకం) లేని పూర్ణాంకం లేనిదిగానే మిగిలిపోయేయి. హిందువు ఎవడేనా 
ఏ ఉత్సాతమూ, బీభత్సమూ లేకుండా హిందూమతం నుంచి [కై స్తవ మతంలోకి పోవచ్చు. 
కాని మతకల్గ్లోలాలు లేకుండా హిందూ మతం నుంచి ఇస్తాం మతంలోకి వెళ్లలేడు, కనీసం 
వమన వికారమేనా ఉంటుంది. హిందువులకీ ముస్తింలకీ మధ్య వాళ్లని విభజించే వై రుధ్యం 
అంత లోతె ందని దీన్నిబట్టి తెలుస్తోంది. 


మతవిశ్వాసాల రీత్యానే హిందువుల్ని, ముఫ్రంలని ఆయా మతాలు దూరంగా ఉంచితే,. 
వాటివల్లనే సాంఘిక సమ్మేళనం కూడా ఆటంక పడింది. హిందువుల మధ్యా ముస్లింల మధ్యా 
అంతర్వివాహాల్ని హిందూమతం నిేధిస్తోంది. ఈ సంకుచిత మనస్తత్వం ఒక్క హిందూ 
మతానికి చెందిన దుర్గుణం మాత్రమేకాదు. ఇస్తాం కూడా సాంఘిక వ్రపర్తనా నియమావళిలో 
అంతే సంకుచితం. ఆ రెండు మతాల మధ్యా వివాహాన్ని అదీ నిషేధిస్తోంది. ఇలాంటి సాంఘిక 
నియమాలతో సాంఘిక సమ్మేళనం ఏం జరుగుతుంది. తతృలితంగా పద్దతులు, విధానాలు, 
దృక్పధాలు సాంఘీకీకృతం కాలేదు, అంచుల మొనవాడి తగ్గలేదు, యుగయుగాల తిక్కలు 
తగ్గలేదు. 


హిందూ మతంలోనూ, ఇస్టాం మతంలోనూ ఇతర దోషాలు కూడా ఉన్నాయి. 
వాటివల్ల హిందువులకీ, ముస్టింలకీ మధ్య పుండు మానకుండా పచ్చిగా సలుపుతూనే ఉంది. 
హిందూమతం జనాల్ని విడదీస్తుందనీ, ఇస్తాం కలుపుతుందనీ అంటారు. కాని ఈ ముక్క 
పూర్తిగా నిజం కాదు. ఇస్తాం ఎంత పట్టు సడలకుండా కలుపుతుందో అంతలాగా విడదీస్తుంది 
కూడా. ఇస్టాం సన్నిహిత సంఘం, ముస్టిములకూ ముస్టిమేతరులకీ మధ్య అది చేసే విచక్షణ 
యదార్ధం, చాలా గట్టిది, చాలా పరాయీకరణ చేసే విచక్షణ. సోదరత్వం ఉంది, కానిఅది 
విశ్వవ్యాప్త సోదరత్వం కాదు. అది ముస్లిం సోదరత్వం, ముస్లింలకి మాత్రమే ఉండే 
సోదరత్వం. సౌభాతృత్వం ఉంది, కాని దాని లాభాలు అందులో వున్న వాళ్లకి మా(తమే 
పరిమితం. ఆ సంఘానికి బయట ఉన్నవాళ్ల పట్ల ద్వేషం, శతుత్వం తప్ప మరేం ఉండవు. 
ఇస్లాంలో ఉన్న రెండవ దోషం ఏమిటంటే అదొక సాంఘిక స్వయంపాలనా ప్రభుత్వం. 
దానికీ స్థానిక స్వయంపాలనా (ప్రభుత్వానికీ పొసగదు. ఏమంకే ముస్లింల విధేయత ఏ 
దేశంలో వాళ్లుంటారో ఆ దేశానికి చెందదు, తన విశ్వాసానికి చెందుతుంది. ముస్తిం 
విషయంలో మాతృదేశంలో ఉన్నది మంచిది అనేది చెల్లదు. ఇస్లాం పాలన ఎక్కడ ఉంచే 
అదే అతని దేశం. వేరేలా చెప్పాలంటే సిసలె న ముస్టిం భారశళచేశాన్ని తన మాతృదేశంగా 


సస డాక్టర్‌ బాబాసోహిద్‌ అంబేధ్కర్‌ రచనలు - ప్రసంగాలు 





భావించనియ్యదు ఇన్లాం. హిందువుని తన రక్త సంబంధీకునిగా చూడనియ్యదు. దివముశా 
అందుకనే మహోన్నత భారతీయుడై నా, ముస్లిం కావడం వల్ల మౌలానా మవామ్మద ఆలీ 
తనని ఇండియాలో కాక జెరూసలెంలో ఖననం చెయ్యమని కోరటం; 


ముస్లిం నాయకుల్లో ఆలోచన పరివర్తనకి అసలు వివరణ వాళ్ల అభి[ప్రాయాల్లో 
నిజాయితీ లేని జారుడు వల్ల వచ్చిందని కాదు. ఒక కొత్త భవితవ్యం మిరుమిట్లు గొలుపుతూ 
వుంకే,. కొత్తపేరుతో, పాకిస్తాన్‌ అన్న పేరులో అది (ప్రతినిధి రూపమై నిలిచింది. 
మొట్టమొదటిసారిగా ముస్లింలు నూతన భవితవ్యాన్ని ఆరాధించనారంభించేరు. కాని అది 
నిజంగా ' అంతే కాదు. అప్పటిదాకా మేఘాలమాటున కప్పడిపోయిన నూతన భవితవ్య 
భాస్కరుడు ఇప్పుడే పూర్తిగా ప్రకాశమానం అయేడు. ఆ నూతన భవితవ్య ఆయస్కాంతం 
ముస్టింలని ఆకర్షించకఎండా ఉండలేదు. దాని ఆకర్షణ ఎంత ఘనమె ందంచు జిన్నాలాంటి 
వాళ్ళు కూడా సమూలం కదిలిపోయేరు, దాని శక్తిని నిరోధించ లేకపోయేరు. భారతదేశ పటం 
మీద ఆ భవిష్యత్తు నిర్దిష్ట రూపంలో గోచరమవుతుంది. ఈ నవ్య భవిష్యత్‌ని సులభంగా 
రూపొందించుకోవడమే కాదు, నిర్దిష్టరూపంలో నిర్మించుకోవడమ కాదు అది సులభంగా 
అందుతోంది కూడా. ఏమంకే సకల ముస్తిం సహోదరుల్ని ఒక ఇస్లామిక్‌ రాజ్యంగా 
బంధించే ముస్తిం భావనని ఆచరణ యోగ్యం చేసుకునే అవకాశాలు తెరుచుకుంటున్నాయి. 
ఆ రకంగా విభిన్న దేశాల్లో వున్న ముస్లింల ఆయాదేశాల జాతీయతని నెత్తిమీద పెట్టుకునే 
(ప్రమాదాన్ని తప్పిస్తోంది అది. అలా జాతీయతల్ని అంగీకరిస్తే వచ్చే ఇస్లాం సోదర విచ్చిత్తీ 
దీనివల్ల తప్పుతుంది" హిందూస్తాన్‌ నుంచి పాకిస్తాన్‌ని వేర్పాటు చేస్తే ఇరాన్‌, ఇరాక్‌, 
ఆరేబియా, టర్కీ, ఈజిప్టులు ఒక ఫెడరేషనగా ఏర్పడవచ్చు, కానస్థాంటినోపుల్‌ నుంచి 
లాహోర్‌ దాకా విస్తరించుకున్న ఇస్తామిక్‌ రాజ్యం ఏర్పడుతుంది. ఈ నూతన భవిష్యత్‌ 
దీధితులకి ఆకర్షితుడు కాని ముస్లిం ఎవడేనా వుంటి వాడు బడుద్ధాయి అన్నమాట. భారత 
నభో మండలంలో ముస్తింల స్థానం గురించి పూర్తిగా అభిప్రాయ పరివర్తనతో ఉన్నాడన్న 
మాటు. 

_ ఈ భవిష్యత్‌ ఎంతో స్పష్టంగా ఉంది. అసలు దీన్ని అందుకోవడానికి ముస్టీంలకి 
అంతకాలం పట్టడమే ఆశ్చర్యం. 1923లోనే ఇలాంటి భవిష్యత్తు గురించి కొందరికి 
తెలుసునని చెప్పడానికి సాక్ష్యం ఉంది. దీనికి దాఖలాగా ఖాన్‌ సాహెబ్‌ సర్దార్‌ గుల్‌ఖాన్‌ ఇచ్చిన 
సాక్ష్యాన్ని చూపించవచ్చు. భారత ప్రభుత్వం సర్‌ డెన్నిస్‌ (బే అధ్యక్షతన వాయవ్య [ప్రాంత 
కమిటీని నియమించింది. వాయవ్య ప్రాంతంలోని సెటిల్‌ డిస్ట్ర్స్‌క, తెగల (ప్రాంతాలకీ 
మధ్యనున్న సంబంధాలనీ, వాటిని పంజాబ్‌లో విలీనం చెయ్యడాన్నీ గురించి నివేదించడానికి 
దాన్ని నియమించేరు. దాని ముందు ఖాన్‌ సాహెబ్‌ సాక్ష్యం ఇచ్చేరు. ఆ సాక్ష్య [ప్రాముఖ్యాన్ని 


ఖు 


ముస్టిమేతర దేశాల్లోని ముస్లింల జాతీయతని సర్‌ మహమ్మద్‌ ఇక్కాల్‌ ఖరాకండీగా ఇండించేడు. 
మాతృదేశ బంధనం అనే అర్ధంలో దీంట్లో భారతీయ ముసల్మాన్లూ ఉన్నారు. 


rr Se 4 A = 


జాతీయ నిన ఎం 323 


ఏ సభ్యుడూ గమనించలేదు. ఒక్క ఎన్‌.ఎమ్‌. సమర్ట్‌ మా[తమే గమనించేడు. తన మై నార్టీ 
రిపోర్టులో ప్రత్యేకంగా దాన్ని గురించి చెప్పిన సభ్యుడు ఆయన ఒక్కడే. ఈ నూతన 
భవిష్యత్‌ పరిణామ చరిత్రలో చీకటి కోణాన్ని వెలుగులోకి తెచ్చేందుకు ఈ |క్రింది భాగాల్ని 
ఆయన నివేదిక నుంచి ఎత్తి చూపిస్తున్నాం ! 


“వాయవ్య సరివాద్దు రాష్ట్రం గురించీ, స్వతంత్ర భూభాగం గురించీ మాత్రమే కాక 
బెలూచిస్తాన్‌, పర్షియా, ఆప్టనిస్తాన్‌ల గురించి కూడా సాధికారంగా, సొంత పరిజ్ఞానంతో 
మాట్లాడగలిగే సాక్షి మరాకళ్లు కమిటీ ముందు లేరు. ఈ సాక్షి వాక్కుతో అలా చెప్పేడు. 
ఆయన కమిటీ ముందు, ఇస్టామిక్‌ అంజుమన్‌, డైరా ఇస్మాయిల్‌ ఖాన్‌, అధ్యక్షునిగా, సాక్షిగా 
రావడం గమనార్లం. ఆ సాక్షిని (ఖాన్‌ సాహెబ్‌ సర్దార్‌ మవామ్మద్‌గుల్‌ఖాన్‌) నేను ఇలా అడిగేను. 
“సింథ్‌లో వున్నష్టే నరివాద్దు రాష్టంలో పౌర ప్రభుత్వం రూపొందింది అనుకోండి. సింధ్‌ 
బొంబాయి (ప్రెసిడెన్సీలో ఉన్నట్టు అది పంజాబ్‌ భాగంగా వుందనుకోండి. దాన్ని గురించి మీ 
అభిప్రాయం ఏమిటి? ఆయన జవాబిస్తూ ఇలా అన్నాడు ః“ఇస్టాంకి సంబంధించినంతవరకూ 
నేను దానికి వ్యతిరేకిని” దాని మీద నేను మరిన్ని ప్రశ్నలు అడిగేను. ఆయన నిర్మావామాటంగా, 
ఖరాకండీగా జవాబులు ఇచ్చేడు. సంబంధిత భాగాన్ని ఇక్కడ ఇస్తున్నాను ః 


(ప్రశ్నః మీ అంజుమన్‌ వెనక ఉన్న ఆలోచన పాక్‌-ఇస్టామిక్‌ ఆలోచన. అంశ ఇస్టాం లీగ్‌ 
ఆఫ్‌ నేషన్స్‌ అన్నది. అలాంటప్పుడు ఈ రాష్ట్రాన్ని పంజాబ్‌తో కలపడం 
అవరోధంగా ఉంటుంది, ఆ ఆలోచనకి భంగకరంగా ఉంటుంది. మీలాగే 
ఆలోచించేవాళ్ల ఉద్దేశం ముఖ్యంగా అదే, కదా? 


జవాబు అవును. అయితే మరికొన్ని విషయాలు చెపుతాను. వాళ్ల ఆలోచన ఏమిటంకే 
హిందూ ముస్లిం ఐక్యం అనేది ఎన్నటికీ కార్యరూపం ధరించదు, అది ఎన్నటికీ 
సిద్ధించదు. ఆ రాష్టం విడిగానే ఉండాలని, ఇస్టాంకీ, (బిటిష్‌ కామస్వల్త్‌కే 
సంబంధం ఉండాలని. నా అభి పాయం ఏమిటీ నన్నడిగినపుడు - అంజుమన్‌ 
సభ్యునిగా ఈ అభిప్రాయాన్ని చెపుతున్నా - హిందువుల్ని ముస్తింలనీ విడదియ్యడమే 
మంచిదని మా అభిప్రాయంగా చెపుతాను. 23 కోట్ల మంది హిందువుల్ని 
దక్షిణాదికి 8 కోట్ల మంది ముస్టింల్ని ఉత్తరాదికి. రస్కుమారి నుంచి ఆగ్రా దాకా 
హిందువులు, ఆగ్రా నుంచి పెషావర్‌ దాకా మవామ్మదీయులకి, అంటే ఓ చోటి 
నుంచి మరోచోటికి బదలాయింపు అని నా భావం. ఇది బదలాయింపు ఉన్న 
ఆలోచన, అంతే కాని అంతమొందించే ఆలోచన కాదు. ప్రస్తుతం బోల్లెవిజం 
సొంత ఆస్తిని రద్దు చేసింది. మొత్తం అన్నిట్నీ జాతీయం చేసింది, ఇది 


1. నార్త్‌ వెస్ట్‌ (ఫాంటీర్‌ ఎంక్వైరీ కమిటీ రిపోర్టు, 1924, పేజి 122-123 
2 *“మూరింలో ఇలానే ఉంది, బవుశా కన్యాకుమారి బదులు పారపాటు ఆచ్చయి ఉంటుంది. 


324 డాక్టర్‌ బాబాసోహెబ్‌ అంబేద్కర్‌ రచనలు == ప్రసంగాలు 





బదలాయింపు వ్యవహారానికి సంబంధించింది మాత్రమే. ఇది గనక ఆచరణ 
సాధ్యమై తే మేం దీన్నే దాని బదులు కోరతాం. 


ప్రశ్న £ అంటే పంజాబ్‌తో విలీనం కూడదని మిమ్మల్ని ఒత్తిడి చేసే ఆలోచన అదన్న 
మాట. 


రై 
వ 
ర్‌ 


కచ్చితంగా. 
& ళా * 


ప్రశ్నః మీరు ఇస్లామిక్‌ లీగ్‌ ఆఫ్‌ నేషన్స్‌ అని సూచించేటప్పుడు. మీ మనసులో రాజకియ 
దృక్పధం కంటే ఎక్కువ మతపర దృష్ట ఉందన్న మాటే కదా? 


జవాబు & రాజకీయప్పై ందేననుకోండి. అంజుమన్‌ అనేది రాజకీయమే. మొదట్లో 
మహమ్మదీయ అనేదంతా రాజకీయమే, అంజామన్‌ రాజకీయమై ందే కదా. 


(పశ్న:ః నేను మీ అంజుమన్‌ని ఉద్దేశించడం లేదు. ముసల్మాన్లని ఉద్దేశిస్తున్నాను. ఈ 
ఇస్లామిక్‌ లీగ్‌ ఆఫ్‌ నేషన్స్‌ అంటే ముసల్మాన్లు ఏమనుకుంటున్నారు? వాళ్ల 
దృష్టిలో (ప్రముఖంగా ఉన్నదేమిటి? అది మతపరమై ౦దా లేక రాజకీయమై ౦దా? 

జవాబు ౩ ఇస్తాం రెండూనూ, మతమూ రాజకీయమూ కూడా. 

(ప్రశ్నః అంటే మతం రాజకీయం కలిసి ఉంటాయి కదా? 


జవాబు ః సందేహమా. 
* * శ్‌ 


వాయవ్య రాష్ట్రాన్ని విడదీసి పంజాబ్‌తో కలవకుండా పఠాన్‌ రాష్టాన్ని శాశ్వతంగా 
అలా ఉంచడం ప్రమాదకరం, ఏమంకే పఠానలకి ఆష్టన్లతో ఉన్న సంబంధాలు అందుకు 
కారణం, భారతదేశం బయట ఉన్న ముస్టిం దేశాలతో వాళ్లకి గల సంబంధాలు కారణం అవే. 
పరిమిత లక్ష్యాన్ని చూపించేందుకే శ్రీ సమర్త్‌ ఈ సాక్ష్యాన్ని వాడుకున్నారు. కాని ఈ సాక్ష్యం 
వల్ల పాకిస్తాన్‌ పథకం 1923లో బీజరూపం ధరించిందని తెలుస్తుంది. 


మాంటేగ్‌ -ఛేమ్స్‌ఫర్త్డ్‌ సంస్కరూలని వాయవ్య సరివాద్దు రాష్ట్రాలకి విస్తరింప చెయ్యాలని 
బాంబేలో జరిగిన ముస్తింలీగ్‌ సమావేశంలో తీర్మానం వచ్చింది, 1924లో. మవామ్మద్‌ ఆలీ 
' దాని మిద మాట్లాడేడు. ఆయన సరిహద్దు రాష్టాల మవామ్మదీయులకి స్వయం నిర్ణయాధికారం 
ఉండాలని సూచించేడు.! ఇండియాతోగాని కాబూల్‌తో గాని సంబంధం పెట్టుకునే స్వేచ్చ 





1. రిఫరెన్స్‌ కోసం కలకత్తాలో 1925 ఏపిల్‌ 11న జరిగిన హిందూ మహాసభ సమావేశంలో లాలా 
లజపత్‌రాయ్‌ ఆధ్యక్షోపన్యాసం చూడండి. ఇండియన్‌ క్వార్లర్తీ రిజిస్టర్‌, 1925, వాల్యూం 1, పే 379. 


జాతీయ విస 3 ఎవ 325 





ఉండాలన్నాడు. కాన్‌స్టాంటినోపుల్‌ నుంచి ఢిల్లీ దాకా ఒక సరళరీఖని గీస్తే కనక అది 
మవామ్మడన్‌ వాద్దుని ఎకాఎకీ షమరన్‌ పూర్‌ దాకా వెల్లడిస్తుందని ఎవరో ఒక ఇంగ్లీషాయన 
అన్నట్టు ఉల్లేఖించాడు. పాకిస్తాన్‌ పథకం యావత్తూ మవామ్మద్‌ ఆలీకి తెలుసని, సమర్ట్‌ 
సూచించినట్టు సాక్ష్యంలో వెల్లడె ందనీ చెప్పవచ్చు. ఏదో కడకి పాకిస్తాన్‌ ఆప్టనిస్తాన్‌తో 
కలుస్తుందని సాక్షి చెప్పకుండా వదిలేసిన విషయాన్ని ఏదో ఏమరుపాటుగా ప్రస్తావించేడు. 


1924, 1930ల మధ్య ఈ పథకం గురించి ముస్టింలు ఏమీ చెప్పలేదు, చెయ్యలేదు. 
ముస్టింలు దీన్ని దాచేసి, రక్షణ హామీల కోసం హిందువులతో చర్చలు సాగించినట్టు 
కనిపిస్తోంది. విభజన కంటే విడిగా, సాంప్రదాయిక ఏకరాజ్య సిద్దాంతం మీద అలా చర్చలు 
సాగించినట్టు తెలుస్తోంది. కాని 1930లో రౌండ్‌ టేబిల్‌ సమావేశం జరిగేటప్పుడు 
కొంతమంది ముస్లింలు ఓ కమిటీగా ఏర్పడ్డారు. దాని కేంద్రస్ట్రానం అండన్‌. పాకిస్తాన్‌ పథకం 
గురించి ఆలోచించించేందుకు దాన్ని ఉద్దేశించేరు. ఆ కమిటీ కరపథత్రాల్నీ, సర్కులర్లనీ జారీ 
చేసింది. రౌండ్‌ టేబిల్‌ సమావేశ (ప్రతినిధులు పాకిస్తాన్‌ ఏర్పాటుఇక తోడ్పాటు ఇచ్చేందుకువ 
ఆటిని అందించింది. అప్పుడు కూడా ఎవళ్ళూ దానిపట్ల ఆసక్తి కనబర్బలేదు. ఆర్‌.టి.సి. 
ముస్లిం సభ్యులు దాన్ని ఏ రకంగానూ ఎదిరించలేదు.. 


ఈ భవిష్యత్‌ ఆచరణలో కార్యరూపం ధరించేదా చచ్చేదా, ఏదో స్వప్నం లాంటిది 
మాత్రమే అని మొదట్లో ముస్లింలు అనుకున్నారు. అది క్రియకి సిద్ధించే అవకాశం ఉందని 
తర్వాత అనిపించగానే దాన్ని గురించి ఏ సమన్యనీ లేవనెత్తలేదు. (బ్రిటిష్‌ వాళ్లు, హిందువులు 
అందుకు ఒప్పుకునే ట్టు తగినంత కృష వాళ్లు జరపకపోవడం దానికీ కారణం. ఆర్‌.టి.సి.లో 
పాకిస్తాన్‌ గురించి ముస్టింలు ఎందుకు ఒత్తిడి చెయ్యలేదో చెప్పడం కష్టం. ఆ పథకం ఎల్లి 
(బ్రిటిష్‌ వాళ్లు నొచ్చుకుంటారని వాళ్లకి తెలిసిఉండచు 14 సూత్రాల విషయంలో నిర్ణయం 
తీసుకోవల్సింది (బిటిషవాళ్లేనని తెలుసు. ముస్లింలు అందె వేసిన రాజనీతిజ్ఞులు. రాజకీయాలు 
సాధ్యావకాశాల (క్రీడ ని బిస్మార్క్‌ చెప్పినట్టు, వేచి చూద్దాం, 14 సూత్రాల తగాయిదాకి 
మొగ్గుగా (బ్రిటిష్‌ వాళ్ల నిర్ణయం తేలనీ అన్నట్టు ఆగేరు. 


పాకిస్తాన్‌ పథకాన్ని ముందుకు తేకుండా ఆలస్యం చెయ్యడానికీ మరో కారణం 
ఉంది. నిన్న, మొన్నటిదాకా పాకిస్తాన్‌కే తాత్విక సమర్ధన ఏమిటైందీ ముస్లిం నాయకులకి 


దత తతత 

1... పాకిస్తాన్‌ పథకంలో (ప్రధాన సూత్రం ఒకే ఉమ్మడి కేంద్ర ప్రభుత్వం. దానికి వ్యతిరేకంగా, ఆ బరు 
ప్రస్తావించకుండా దాన్ని సమర్థించిన ఒకే ఒక సభ్యుడు సర్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌. భారతదేశానికి ఒక 
కేంద్ర (ప్రభుత్వం ఉండాలని, రాష్ట్రాలు స్వయం పాలితంగా ఉండాలని, స్వతంత్ర ప్రతిపత్తితో ఎకాఎకీ 
లండన్‌లోని సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌తో సంబంధం ఉండాలని మూడవ ఆర్‌.టి.సి.లో ఆయన 
అభిిపాయపడ్డాడు. ws 

2. బిటిష్‌ ఆధికార్లతో దై వేట్‌గా ముచ్చటించినపుడు వాళ్లు దీనికి అనుకూలంగా లేరని తెలిసింది. వాళ్లకి 
కోపం తెప్పించడం ఇష్టం లేక ముస్తింలు దాన్ని గురించి పట్టుబట్టులేదు. 


326 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


తెలియలేదన్న అవకాశమూ వుంది. ఇంత పెద్ద ప్రతిపాదన ఎన్నడూ రాలేదు, ఏమంటే ఒక 
రాజ్య విచ్చిత్తి ఇందులో ఉంది. ఏ మహమ్మదీయుడై నా ఈ |పతిపాదనని ముందు పెడితే 
ఇంత తీవ్రమై న పథకానికి తగ్గ నె తిక, తాత్విక సమర్ధన ఏం ఉందయ్యా అని అడిగి ఉండేవాళ్ళు, 
అలాంటి తాత్విక సమర్ధన అంతకాలం ఎందుకు రాలేదో కూడా చెప్పవచ్చు. అందుకని 
ముస్లిం నాయకులు భారతదేశంలో ముస్రింలు మై నారిటీగా ఉన్నారు అనడం మొదలెప్టరు. 
ముసల్మాన్లని ఒక జాతిగా వాళ్లు ఎన్నడూ ప్రస్తావించలేదు. ఓ మై నారిటేగానో, ఒక 
మతవర్గంగానో మా(తమే చెప్పేరు. మతవర్గానికీ, జాతికీ తేడా వెంటుక వాసిలాంటిది. 
ఒకవేళ మరోలా ఉన్న అన్ని సందర్భాల్లోనూ అది నదురుగా కనిపించదు. ప్రతి దేశం కొంచెం 
హెచ్చుతగ్గుల్లో సంక్షీర్ణం గానే ఉంటుంది. అధికభాగం దేశాల్లో జనాభా ఎంతో విభిన్నంగా 
ఉంటుంది. అనేక భాషలు, మత నియమాలు, సాంఘీక సంప్రదాయాలు ఉంటాయి. ఇవన్నీ 
కలిసి బృందాలుగా ఏర్పడతాయి. ఏ దేశమూ ఒకే ఒక సంఘంగా ఉండదు, ఆలోచనల్లో 
కార్యాచరణలో ఏక సమ్మితమై ఉండదు. అలా ఉండగా, ఓ బృందం పొరపాటుగా తనని 
మతవరగ్గంగా పిలుచుకోవచ్చు, ఒక జాతి అయే అంశాలు అందులో ఇమిడి ఉన్నాగానీ, ఇక 
రెండవది, ఇంతకు ముందే ప్రస్తావించుకున్నట్టు, ఒక జాతిగా ఏర్పడే అంశాలన్నీ ఉన్నాగానీ 
ఆ ప్రజలకి జాతీయ చై తన్యం లేకపోవచ్చు. 


మైనారిటీ వక్కులకూ, భ(దతకూ సంబంధించి చూసేటప్పుడు ఈ విభేదం 
అముఖ్యం. ఒక మైనారిటీ తనకిగానే జాతి అయినా, మతవర్గం అయినా అది మై నారిటీయే. 
ఒక మై నర్‌ మతవర్గానికి అవసరమై న భద్రతల కంటే ఒక మై నారిటీ జాతి భద్రత వాక్కులు 
భిన్నంగా ఉండవు. ఆ రక్షణ అడిగేది దేనికీ అంటే మెజార్టీ నిరంకుశత్వానికి వ్యతొరేకంగా. 
అంచేత ఒక మైనారిటీ భద్రత హక్కుల్ని ఒక జాతిగా అడిగినా ఒకటే, ఒక మతవర్గంగా 
అడిగినా ఒకటే, తేడా లేదు. అలా అని మతవర్గానికీ జాతికీ తేడా లేదనలేం. తేడా చాలా ఉంది. 
ఓ మతవర్గం చిన్నదై నా పెద్దదె నా ఇతర మతవర్లాలకీ ఎంత స్పర్టిస్తూ ఉన్నా - అవి మెజార్డీని 
గాని, మై నార్జీని గాని - అందరి అంతిమ లక్ష్యం విషయంలో అదీ ఒకటే. ఒక జాతి కాదు, 
రాజ్యంలోని ఇతర విభాగాల కంటే భిన్నం కాదు. కానె తే రాజ్యంలో వున్న ఇతర విభాగాల 
కంళు భిన్నమై న ఆశలు, విశ్వాసాలు దానికి ఉంటాయి. ఆ విభాగాలకీ వీటికీ ఎదురు చుక్కగా 
ఉండచ్చు. నాకె తే ఈ విబేదం చాలా ఎక్కువదని అనిపిస్తుంది. ఒక మతవర్గానికీ, జాతికీ 
విభేదం చూపించే పరీక్షగా దీన్ని చూసేందుకు సందేహించను. విభేదాలు ఎన్ని ఉన్నాగానీ, 
తమ ప్రత్యర్జులకీ తమకీ ఒకే ఉమ్మడి భవితవ్యం ఉందనుకున్న వాళ్లు ఒక మతవర్గం. ఉమ్మడి 
భవితవ్యాన్ని అంగీకరించకుండా మిగతావాళ్లతో అన్నిగకాలా విభేదించి ఉండేవాళ్లు ఒకజాతి. 
ఈ అంగీకార, అనంగీకారాలే అస్పృశ్యులు, (క స్తవులు పార్శిలు. హిందువులకి సంబంధించి 
ఒక మతవర్గం ఎలా అవుతున్నారో, ముస్తింలు ఒక జాతి ఎలా అవుతున్నారో తెలియజేస్తాయి 
జనజీవిత సామరస్యం పరంగా చూస్తే పరమ భవితవ్యం గురించిన స్వభావంలోనే ఈ భేధము 


జాతీయ నిస పహ 327 


ఉంది. ఈ విభేదానికి ఉన్న చలన శీలత తిరుగులేనిది. అవి అలానే ఉంటే, రాజ్యం ముక్కలు 
అవడం తప్పదు. అయితే భద్రత వాక్కులకి సంబంధించినంతవరకూ ఒక మతవర్గానికీ, ఒక 
జాతికీ తేడా ఏమీ ఉండదు. ఒక జాతికి ఉన్నలాంటివే హక్కులూ, భద్రతలూ ఒక మతవర్గానికీ 


ఉంటాయి. 


ముస్లింలు తామొక మతవర్గమనీ, మై నార్దీ అనీ మాత్రమే ప్రస్తావించుకునే అలవాటు 
పడ్డారు. దాంతో పాకిస్తాన్‌ ఏర్పాటుకి తాత్విక సమర్టనని కనిపెట్టడం ఆలస్యమైంది. ఈ 
పదబంధాలని వాడడంతో వాళ్లు పక్కదారి పష్టురు, అది వాళ్లను ముప్పు అంచులోకి 
తీసుకుపోయింది. మై నార్హీ మతవర్గం అని తామే ఒప్పేసుకోవడంతో, భద్రతలు, హామీలు 
రక్షణలు అడుగుతూ ఉండడం తప్ప మరేం చెయ్యలేదు. అర్ధశతాబ్ధం పాటి అలా చేశారు. 
తాము మై నార్జీ అని చెప్పుకోవడమే చాఅదనీ, ఇంకా ముందుకు పోయి మతవర్గ మై నార్రీకీ 
మె నార్టీ జాతికీ తేడా ఉందని విభజించుకున్నట్లయితే వాళ్లకి పాకిస్తాన్‌ ఏర్పాటు విషయమై. 
తాత్విక సమర్ధన దొరికి ఉండేది. అలాంటి సందర్భంలో పాకిస్తాన్‌ విషయం ఇంతకు 
ముందెప్పుడో వచ్చి ఉండేది. 


సరే, ఆ విషయమంతా ఎలా ఉన్నా, ముస్తింలు పూర్తిగా బొమ్మ వేపు నుంచి బొరుసు 
వేపు తిరిగిపోయేరు. అది ఏ పిశాచం పట్టిందాని వల్లనో వచ్చింది కాదు, తమ అసలె న, పరమ 
భవితవ్యం ఏమైందీ కనిపెట్టడం వల్ల వచ్చిండి. ఈ హరఠాత్సరిణామం కొందరికి మతి 
పోగొట్టవచ్చు. కాని గత ఇర్లవె ఏళ్లుగా హిందూ-ముస్తిం రాజకీయాల్ని అధ్యయనం చేసే 
వాళ్లకి, ఈ పరిణామం, దారుల చీలిక, కొత్తగా వూడిపడ్డది కాదు అన్న భావం కలుగుతుంది. 
హిందూ-ముస్రిం రాజకీయాల గమనం విషాదభరితంగా, దుశ్శకున సూచక సమాంతర 
రేఖల్లో సాగింది. హిందువులు, ముస్టింలు సమాంతర మార్గాల్లో నడిచేరు. ఒకే దిశలో ఎెళ్లేరు, 
అందులో సందేవాం లేదు. కాని ఒకే పథం మీద ఎన్నడూ వెళ్లలేదు. 1885లో |బిటిష్‌ వాళ్లకి 
వ్యతిరేకంగా రాజకీయ వాక్కుల కోసం హిందువులు కాంగ్రెస్‌ స్టాపించెరు. 1885 నుంచి 
1906 దాకా ముస్రీంలు ఈ హిందూ రాజకీయ స్రవంతికి దూరంగానే ఉండిపోయేరు. 
1906లో ముస్టిములు కూడా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనే అవసరం ఉందని 
చూసేరు. అప్పుడు వాళ్ళు తమ కాలవని వేరే తవ్వుకున్నారు, ముస్లిం రాజకీయ జీవిత 
(ప్రవాహానికి. ఆ ప్రవాహాన్ని ప్రత్యేక రాజకీయ సంస్త నిర్వహించింది. అదే ముస్లిం లీగ్‌. అది 
ఏర్పడిన నాటి నుంచీ విడిగా తనంతతానే సాగింది. ఎక్కడో నూటికి కోబికి ఒకసారి తప్ప, 
కాంగ్రెస్‌, లీగ్‌లు రెండూ విడిగానే ఉన్నాయి, విడిగానే పనిచేశాయి. వాళ్ల లక్ష్యాలూ, 
గమ్యాలూ కూడా సర్వదా ఒకలానే లేవు. తమ తమ వార్షిక సమానేశాల్ని ఒకే తావులో 
నిర్వహించడం మానుకున్నారు, ఒకళ్ల నీడ ఒకళ్ల మీద ఎక్కడ పడుతుందోనని. కాంగ్రెస్‌, లీగ్‌ 
అసలు కలవనే లేదని కాదు. కలిశాయి, అయితే సంప్రదింపుల నిమిత్తం మాత్రమే. 
కొన్నిసార్లు సంప్రదింపుల్లో నెగ్గియి, చాలాసార్లు విఫలమయేయి. 1916లో లక్నోలో 


328 డాక్టర్‌ బాబాసోహెద్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


కలిసేరు, విజయ కిరీటం వచ్చింది. 1925లో కలిసేరు, నిష్పృలం అయింది. 1928లో 

ముస్రింలలో ఓ విభాగం కాం [గైస్‌ని కలవాలని ప్రయత్నించింది. మరో విభాగం తిరస్కరించింది. 
బ్రిటిష్‌ వాళ్ల మీద ఆధారపడ్డానికే అది సుముఖంగా వుండింది. విషయం ఏమిటంచే, వాళ్లు 
కలిసేరు గాని, మిళితం కాలేదు. అదుగో ఖిలాఫత్‌ ఆందోళనప్పుడు మాతం రెండు 
(సవంతులూ మళ్లీ ఏక (ప్రవాహంగా సాగేయి. భగవంతుడు సుగమం కలిగించిన ఆ ప్రవాహాన్ని 
ఏదీ విడదియ్యలేదని నమ్మరు. కాని ఆ ఆశ వమ్ము అయింది. వేర్చాటునే ఎప్పుడూ తీసుకు 
వచ్చేదేదో ఆ శక్తుల ఉందని పించింది. ఆ రెండింటి సంగమం జరిగిన కొన్ని ఏళ్లల్లోన, 
ఖిలాఫత్‌ ఉద్యమ ఆర్తి సమసిపోయేక - ఒక స్రవంతి నుంచి జలం మరో దాని ఉనికికి తీవంగా 
కంపించింది, ఏదో పరాయి పదార్థం శరీరంలో (పవశించి నట్టుగా, దాన్ని అవతలకి తో సెయ్యాలని 
ఇదీ, దీన్ని అవతలకి తోసెయ్యాలని అదీ తీవ కాంక్షని వెల్లడి చేసుకున్నాయి. ఒక 
దాన్నుంచి ఒకటి విడిపోవాలనుకున్నాయి. అవి అలా విడిపోయేక ఇంకా లోతుగా తమ తమ 
గట్లు మధ్య, ఇంకా ఇంకా దూరమవుతూ (ప్రవహించేయి. తీవ్రమైన వేగంతో, కసి పట్టిన 
తీవ్రతతో నీటికి సంబంధించి అలాంటి భాషని వాడగలిగినట్లయితే ప్రవహించేయి. తాత్కాలికంగా 
సంగమించిన తటాకం నుంచి విడిపోయి అవి (ప్రవహించిన గల తీవత వాటి (ప్రవావా గతిని 
మార్చేయి. ఒకప్పుడు వాటి దిశ సమాంతరంగా ఉండేది. ఇప్పుడవి స్పర్దించుకున్నాయి. 
ఒకటి పూర్వంలాగానే తూర్పు దిశలోనే పారింది. మరొకటి వ్యతిరేక దిశలో పడమటికి 
పారింది. సరే, నేను వాడిన ఈ ఆలంకారిక పదబంధానికి ఏ అభ్యంతరం ఉన్నా, హిందూ 
ముస్లిం రాజకీయాల విషయంలో ఇది తప్పుడు అధ్యయనం కాదని ఆ నమ్మకం. ఈ 
పోలికని దృష్టలో ఉంచుకుంకే ఈ పరివర్తన హఠాత్తుగా జరిగిందికాదనే చెప్పచ్చు. పరివర్తన 
విషవాత్మకమైై౦దను కుంకు హిందూ ముస్టిం రాజకీయాల్లో ఈ పోలిక ఆ విప్లవానికి 
పరిణామం అవుతుంది. ముస్రిం రాజకీయాలు సమాంతర దిశలో సాగడం, హిందూ రాజకీయ 
(ప్రవావాంలో ఎన్నడూ మిళితం కాలేకపోవడం ఆధునిక భారతదేశ చరిత్రలో ఒక విచితమైన 
విషయం. అలా వేర్చాటుగా ఉండడానికి ముస్లింల మీద ఏ తెలియని తీవ శక్తో, ప్రభావం 
కలిగించింది. దాని మూలం ఏమైందీ వాళ్లు నిర్వచించలేకపోయారు. ఆ అదృశ్య వాస్త 
దర్శకత్వంలో వాళ్లు హిందువులకి దూరంగా ఉండిపోయేరు. ఈ వింత శక్తీ ఈ అదృశ్య 
వాస్తమూ పూర్వ నిర్ణిత భవితవ్యం తప్ప మరేం కాదు. అది పాకిస్తాన్‌ అనే భావనతో ప్రతీక 
అయింది. అది వాళ్లకి తెలియకుండానే లోపల్లోపల పని చేస్తూ ఉంది. ఆ రకంగా 
చూసినట్లయితే, పాకిస్తాన్‌ ఏర్పాబు భావనలో తెలియనిదీ, అప్పటికప్పుడు పుట్టుకొచ్చిందీ 
ఎదీ లేదు. అప్పటిదాకా మసక మసగ్గా ఉన్నది ఇప్పుడు పూర్తి ప్రభతో గోచరమె ౦ది. పేరు 
తెలియకుండా అప్పటిదాకా ఉన్నదానికి ఓ నామకరణం జరిగింది. 

VI 


ఇప్పటిదాకా జరిగిన చర్చని |క్రోడికరించుకుని చూసో సమెక్య భారతం అనేది 


జాతీయ నిస వా 329 





స్వతంత్ర భారతంతో పాసగదని, భారతదేశ అధినివేశ ప్రతిపత్తితో కూడా పాసగదని 
తెలుస్తుంది. భారతదేశం ఒక సమైక్య పూరిత ఏకతతో ఉండాలన్న విషయానికి సంబంఇంచి, 
స్వాతంత్ర్య రేఖ భవిష్యత్తు మీద విశాలంగా లిఖించిన సకల ఆశలూ ఒక నిస్పృవాకి గురవుతు 
న్నాయి. జాతీయ భవిష్యత్‌ గురించి స్వాతంత్ర్యం రీత్యా మాట్లాడితే నిస్పృవా కనిపిస్తోంది. 
ఏమంటే హిందువులు ఆ దారిలో వెళ్లరు. అలా వెళ్తకపోవడానికి వాళ్లకి కారణమూ ఉంది. ఆ 
దారిలో హిందువుల మీద ముస్లిముల పెత్తనం ఉంటుందని వాళ్ల భయం. స్వాతం|త్యం 
కోసం ముస్లింలు చేసే (ప్రతిపాదన అమాయకమె ౦ది కాదని హిందువులకి తెలుసు. (బ్రిటిష్‌ 
వాళ్ల రక్షక ఛత్రం కింద నుంచి హిందువుల్ని బయటికి లాగడానికే దాన్ని వాడతారు, అప్పుడు 
ఇరుగు పారుగున ఉన్న దేశాలతో సంధి చేసుకుని వాళ్ల వత్తాసుతో అణగదొక్కుతారు. 
ముస్టింలకీ స్వాతంత్ర్యమే కడపటి లక్ష్యం కాదు. ముస్రిం రాజ్‌స్టాపనకి అదొక మార్గం 
| లొ ఠా A 

మాత్రమె. అధినివేశ ప్రతిపత్తి రీత్యా చూసినా నిసృహే మిగులుతుంది. ఏమంటే ముస్లింలు 
దానికి బద్దులె ఉండరు. అధినివేశ ప్రతిపత్తి కింద హిందువులు హిందూరాజ్‌ని తమ నెత్తిమీద 
రుద్దుతారనీ, ఒక మనిషికి ఒకే ఓటు అన్న సూత్రాన్ని సాకుగా తీసుకుని అలా లబ్ది 
పొందుతారని భయం. ముస్తింలకి ఎంత రాయితీ ఇచ్చినా ఆ సూత్రం వల్ల హిందువుల వల్లి 

౧ ౧ య 
హిందువుల కోసం ఏర్పడే హిందూ రాజ్యం రాకుండా పోదు. అది అంచేత భవిష్యత్తు 
గురించిన తీవ నిస్పృహ భారతదేశానికి రాసిపెట్టిన స్టే ఉంది, భారతదేశం ఏకె క సమగ దేశంగా 


ఉండాలని ఒత్తిడి చేస్తే. 


సమై క్య భారతం అనే ఆదర్శం పోరాడదగిన ఆదర్శమేనా అని ఆలోచించాలి. ఒకవేళ 
భారతదేశం అలా ఉన్నా అది ఒక సజీవ మూర్తిగా ఉండలేదు. పేరుకి భారతదేశం ఒక దేశంగానే 
ఉండచ్చు, యదార్జానికి పాకిస్తాన్‌, హిందూస్తాన్‌ అని రెండు విడి దేశాలుగానే ఉంటుంది. ఏదో 
బలవంతపు |బ్రాహ్మణార్థం లాగా, కృత్రిమ కలయికతో ఉంటుంది. ద్విజాతీయ సిద్దాంతం 
ఒత్తిడితో మరీ అలా తయారవుతుంది. ఉన్నదున్నట్టుగా చెప్పాలంకు ఏకత భావనకి 
యదార్ధ, వాస్తవ భారతం మీద ఏ పట్టూ లేదు. సామాన్య భారతీయుణ్ణి ఏ మాత్రం 
మరిపించదు. వాళ్లు హిందువ్లులె నా, ముస్టింలా నా గానీ. వాళ్ల వాళ్ల దృక్పథాలు వాళ్లు బతికే 
లోయల్లో సీమితమై పోయేయి. అయితే అది ఉభయ పక్షాళ్లోనూ ఉన్న కాల్పనిక, అ 
కుతర్క మనస్సులని అలరించింది. ఆ ద్విజాతి సిద్దాంతం ఏకత కావాలన్న మమకార పూరిత 
కామన పెరగడానికి కూడా సందు వదలదు. ద్వైత సిద్దాంత క్రిమి ప్రజా జీవితంలో 
విస్తరిస్తుంది. ఏదో ఒక రోజున ఆ బలవంతపు ఏకతని నిర్మూలించే జీవన్మరణ పోరాటం చేసే 
మనస్తత్వాన్ని కల్పించి తీరుతుంది. ఏ బలవత్తర శక్తి కారణంగానో ఆ నిర్మూలన జరగకుండా 
ఆగినా, ఒకటి మాతం భారతదేశానికి మూడి తీరుతుంది. అంటే ఆ ఏకత భారతదేశపు 
మూలుగుల్ని పీలేస్తూనే ఉంటుంది. దాని సంయోగాన్ని వదులు చేస్తూనే ఉంటుంది, తన 
ప్రజల (పేమాభిమానాల మీద పట్టుని దుర్చలం చేసుకుంటూనే ఉంటుంది. నై'తిక పాదార్జిక 


330 డాక్షర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


న 


వనరుల ఉపయోగాన్ని వాటి వృద్దిని అడ్డ లేకపోయినా, నిరాకరిస్తూనే ఉంటుంది. భారతదేశం 
రక్తహీనవమై జబ్బు పడ్డ రాజ్యం అవుతుంది. నిష్పయోబకంగా, జీవచ్చవంలా, ఖననం 
జరక్క పోయినా మృతంగా పడి ఉంటుంది. 


ఇలా బలవంతంగా రుద్దిన ఏకతకి మరో అననుకూలత ఉంది. అది హిందూ-ముస్తిం 
సమస్యకు పరిష్కారం చూడాల్సిన ఆవశ్యకత. పరిష్కారాన్ని . చేరుకోవడమనేది ఎంత 
దుర్ద్జటమో ఎవళ్ళు ఎవళ్లకీ చెప్పనక్కర్లేదు. పేరుకి భారతదేశం పాకిస్తాన్‌ అని విడిపోవడం 
తప్ప, మరి లేనిది ఏమిటీ? దేశంలో ఇతర ప్రయోజనాలకి ముప్పు లేకుండా, ఇక 
ఇవ్వగలిగింది ఏమి ఉంటుందో ఊహిరచడంర కష్టం. సరే, కష్టనష్టాలు ఈ ఉన్నాగానీ, ఈ 
బలవంతపు ఐక్యం కొనసాగితే గనక భారతదేశానికి రాజకీయ పురోగతి ఉండదు. మత 
సమస్య పరిష్కారం అయి తీరాల్సిందే. నిజానికి మత సమస్య పరిష్కారం - బవుశా 
ప్రస్తుతానికి ఒక అంతర్జాతీయ పరిష్కారం, ఆపై న హిందువుల్ని, ముస్లింలని రెండు వేర్వేరు 
జాతులుగా చూడ్డం - బలవంతపు ఐక్యంలో (పతి అంగుళం రాజకీయంగా ముందుకు 
సాగడానికి పూర్వ నిబంధనగా తయారవుతుంది. 


ఈ బలవంతపు ఐక్యం వల్ల వచ్చే మూడో అనర్ధం ఇంకోటుంది. మూడవ పక్షం 
దీనివల్ల తొలగిపోదు. మొదట్లోనే, రాజ్యూరగంాఅలాఠటీదంయా ఏర్పడితే - పరస్పరం 
అనుమానించే, శతుపూరిత రాజ్యాల ఫెడరేషన్‌గా ఉంటుంది. ఆ రాజ్యాలు తమకిగా తాము 
మూడోపక్షం కావాలని కోరుకుంటాయి, ఏదన్నా పేచీ వస్తే మధ్యవర్తిత్వం చెయ్యడానికి - 
వాట మధ్య అనుమానం, శతుత్వం ఉండడం వల్ల పరస్పర చర్చల ద్వారా అవి తృప్తకరమై న 
పరిష్కారాలకి రాలేవు. భవిష్యత్తులో భారతదేశానికి (బిటేష్‌ వాళ్లకి వ్యతిరేకంగా ఉండే ఐక్యం 
కూడా ఉండదు. గతంలో ఎందరికో హృదయాలు పొంగింప చేసిన ఐక్యం. ఏమంటే ఆ 
రెండు దేశాలూ ఒకదానికి ఒకటి ఎంత ఉత్తర దక్షిణ ధృవాల్లా తయారయి ఉంటాయంటే, 
ఎన్నటికీ బిటిష్‌ వాళ్లకి వ్యతిరేకంగా ఐక్యంగా ఉండలేవు, రెండవదిగా, ఆ రాజ్యాంగానికి 
పునాది హిందువులకీ ముస్లింలకీ మధ్య పరిష్కారం, అలాంటి రాజ్యాంగం సొడ్డు లేకుండా 
సాగాలీ అంటే మూడోషక్షం ఉండాలి. ఆ ఉండడం కూడా తగినంత సాయుధ-బలగంతోనని 
గుర్తించాలి. ఆ పరిష్కార భగ్నం కాకుండా చూసేందుకు అది అవసరం. 


మరి దీనంతటీ అర్ధమూ ఏమిటయ్యా అంకే రాజకీయ భవితవ్యం భగ్నం కావడం. 
వాందువులూ, ముస్లింలూ కూడా ఎంతో అోక్షీంచే ఆ భవితవ్యం, ఎంతగానో వాళ్లు 
మనఃపూర్వకంగా కాంక్షించే భవితవ్యంతో భగ్నం కావడం. లేకపోతే రెండు కుమ్ములాడుకునే 
జాతులు ఒకే దేశం ఒడీలో, ఒకే రాజ్యాంగం నీడలో బంధితమై పోతే ఇలా కాక మరి ఎలాగ 
ఉంటుంది? 


ఇండియా భారత, పాకిస్తాన్‌లుగా విడిపోతే ఏర్పడే ఈ దృశ్యంలో ఈ చీకటి దృశ్యాన్ని 





- పోల్చి చూడండి. విభజన వల్ల, ఎపళ్లకి వాళ్లు నిర్దేశించుకున్న భవితవ్యం పరిపూర్త 
అ వచ్చు. ముస్లింలు తమ పాకీస్తాన్‌కి స్వాతంత్రాన్నో, అధినివేశ ప్రతిపత్తినో, తమకి 
వ ంచిది అంటే దాన్ని ఎంచుకొనవచ్చును. హిందువులు స్వాతం త్యాన్నో, అదినివేశ 
తనా తమ పరిస్థితులకి ఏది నప్పితే దాన్ని ఎంచుకోవచ్చును. ముస్లింలు హిందూరాబ్‌ 
పీడకల నుంచి విముక్తులవుతారు. ఆ విధంగా రాజకీయ పులోగతి ఇద్దరికీ సుగమంగా 
తయారవుతుంది. నిస్పృవాకి తమ లక్ష్యం గురవతుందేమో నన్న భయం నుంచి, ఆశ, కాయ్రా 
పరిపూార్తికి దారి వస్తుంది. భారత దేశం ఏ రాజకీయ పురోగతి సాధించాలన్నా మత సమస్య 
పరిష్కారం అందుకవసరమై న పూర్వ నియమం అనుతోంది. కాని అప్పుడు పాకిస్తాన్‌, 
హిందూస్తాన్‌ దేశాలు అలాంటి వూర్వ నిబంధన శృంఖలాల నుంచి స్వేచ్చ పొందుతారు. 
మై నాక్టీ వర్గాలతో పరిష్కారం అనేది పూర్వ నిబంధనగా ఉన్నా దాన్ని సాధించడం ఏమంత 
కష్టం కాదు. ఉభయపషక్టాల మార్గం ఈ అవరోధం నుంచి విముక్తమవుతుంది. పాకిస్తాన్‌కు 
మరో లాభం కూడా ఉంటుంది. దాన్నీ గురించీ చెప్పుకోవాలి. హిందువులకీ ముస్లీంలకీ 
మధ్య విద్వేషం ఉంది, దాన్ని అంతమొందించకపోతే భారతదేశ శాంతికీ, అభివృద్ధికీ 
(పాణాంతక మవుతుంది. ఈ విషయాన్ని సర్వే సర్వత్రా అంగీకరిస్తూనే ఉన్నారు. అయితే 
ఓ విషయాన్ని మర్చిపోతున్నారు. దురంతం సంభవించేది పరస్పర విద్వేషం వల్లకాదు, 
దాన్ని (పదర్శించడానికి ఉమ్మడి రంగం ఉండబట్టి. అదే ఆ విద్వేషాన్ని ఆచరణకు 
లాగు తోంది. ఇంకోలా ఉండడానికి లేదు. ఇద్దరికీ ఆదుర్దా కలిగించే అంకాలలో నటీంచటమని 
ఇద్దర్నీ అడిగితే స్వతహాగా ఉన్న వ్‌ సషాలు తప్ప మరేం (పదర్శనకీ వస్తాయి? ఇపుడు 
పాకిస్తాన్‌ పథకానికి సౌకర్యం కలుగుతుంది. అంటే, హండువులకీ ముస్తింలకీ మధ్య పచ్చగడ్డి 
భగ్గుమనే సాంఘిక విద్వేషనాటక (ప్రదర్శనకి రంగమే ఉండదు. భారతదేశాన్ని ఎన్నో ఏళ్లుగా 
చీల్చి చెండాడిన కల్గోలాలకి, శాంతి భద్రతల విఘాత హేతువుకీ వణికిపోయే భయం 
పోతుంది. ఇక ఆఖరిది మూడవ పక్షం ప్రమేయం లుప్తం కావడం. ఈ బలవంతపు ఐక్యం వల్ల 
ఒకళ్ల మీద ఒకళ్లకి పడే అవరోధాల నుంచి విముక్తి అయి, పాకిస్తాన్‌ భారతదేశాలు, అంతర్గత 
విఘాత భయం లేకుండా సుస్థిరమైన రాజ్యాలుగా వృద్ది చెందుతాయి. రెండు విడి 
భాగాలుగా, అవి వాటి వాటి భవిష్యత్తుని సాధించుకుంటాయి, ఏక ఖండంలో భాగాలుగా 
ఉన్నప్పుడు సాధించుకోనేవి దాన్ని సాధించుకుంటాయి. 

సమై క్య భారతాన్ని కోరుకునే వాళ్లు 1923లో కాం(గైస్‌ అధ్యక్షునిగా మహమ ద్‌ ఆలీ 
చెప్పిన మాటల్ని గుర్తుంచుకోవాలి. భారతీయుల మధ్య ఐక్యం గురించి చెపుతూ మహమ్మద్‌ 
ఆలీ ఇలా అన్నాడు ః 

“ఆ సువిశాల భరత ఖండాన్ని తప్పుదారి పట్టించే | ప్రతిపక్ష ఐక్యం అన్న భావన కంపే, 
మలో బరివత్తర నవీన శక్తి ఏదన్నా ఐక్యం చేస్తే తప్ప ఇది ఒక భౌగోళిక (భష్టసదంగానే 
మిగిలిపోతుంది.” 


332 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు = ప్రసంగాలు 


పగ్గాలు వెయ్యకుండా విడిచిపెట్టే నూతన శక్తి ఇంకా ఏదన్నా మిగిలి ఉందా? ఇతర 
శక్తులన్నీ ఉడిగిపోయేయి, కాంగైస్‌, రోజువారీ ప్రభుత్వంగా మారేక, “ప్రజా సంబంధాల' 
(ప్రణాళికలో నూతన శక్తిని కనిపెట్టింది. ముస్టిం నాయకుల్ని ఉపేక్షించో, పక్కన పెట్టా 
హీందూ' ముస్లిం ప్రజా బాహుళ్యం మధ్య ఐక్యాన్ని రూపొందించడానికి కాం[ైస్‌ ఆలోచన 
చేసింది. ఈ పథకం, లేబర్‌ని “చోరీ బంగారం”తో కొనాలని |బిటిష్‌ కన్సర్వేటివ్‌ పార్టీ చేసిన 
లాంటిది, అసలు విషయం చెప్పాలంటే. కొన్ని వస్తువులు యజమానికి ఎంతో ప్రియమైనవి 
ఉంటాయని అతనికే వాటి విలువ తెలుసనీ, ఏ ప్రలోభాలకి, మోసాలకీ లొంగదీసినా అతను 
వాటిని వదులుకోలేడనీ - అలాంటి ప్రయత్నాలు నిరసననీ, పగనీ కలగజేస్తాయి తప్ప 
మరొకటి కాదనీ, కాం(గైెస్‌ మరిచిపోయింది. ఓ మతవర్గం రాజకీయాధికారాన్ని పరమ 
పవిత్రంగా ఎంచుతుంది, ముఖ్యంగా నిరంతర బెదిరింపులకీ, సవాళ్లకీ గురయినప్పుడు తన 
స్థానాన్ని కాపాడుకోవడానికి దానికి ఉన్న మార్గం అల్లా రాజకీయ అధికారమే. తప్పుడు 
(ప్రచారం ద్వారా దాన్ని తప్పించే పయత్నంగాని విషయాన్ని మరుగు పరిచే [ప్రయత్నం 
గాని దాని పోరాట పటిమని తగ్గించడంలో బానిసలాగా అణిగి ఉండేట్టు చెయ్యడంతో 
సమానం. ఐక్య సాధననేది ఓ మార్గమే కావచ్చు, కాని ఏవ్యూమై న పద్దతి. ఏమంటే ప్రతిషక్షాన్ని 
తప్పుడు మార్గంలో, అధర్మరీతిలో అణిచి ఉంచే పద్దతి అది. దానివల్ల ఏ ఐక్యమూ కాదు. 
దానివల్ల ఆయాసం, విద్వేషం, పగ మాత్రమే వస్తాయి. కాంగ్రెస్‌ వాళ్ల “ప్రజా బావుళ్య 
సంబంధాల” పథకం చేసింది సరిగ్గా ఇదే. ఈ పిచ్చి పథకమే పాకిస్తాన్‌ ఆవిర్భావానికి చాలా 
అనుకూలించిందని చెప్పేందుకు సందేవాం లేదు. 


“ప్రజా బాహుళ్య సంబంధాల”ని రాజకీయ తులాదండంగా వాడుకోవాలని ఆలోచించి, 
ప్రయోగించడం దురదృష్టం. ఆ పథకాన్ని సాంఘిక ఐక్యానికీ తోడ్పడే శక్తిగా ఇంకా బలంగా 
వాడుకుని వుండచ్చు. కాని దాని వల్ల హిందువుల్ని ముస్తింలనీ విడొగౌప్టే గోడని 

| వి, రా: లి 
పగలగొట్టడం జరిగేదా? హిందువుల్ని ముస్తింలనీ దగ్గరికి తెచ్చే సాంఘిక బంధం ఏదీ 
లేకపోవడం (ప్రతి భారతీయుడికి బాధ కలిగిస్తుంది. ఒకళ్లతో కలిసి ఒకళ్లు భోజనాలు 
చెయ్యడం లేదు, అంతర్వివాహాలు లేవు. వాటిని తెచ్చిపెట్టగలమా? వాళ్ల పండుగలు వేరు. 
వాటిని హిందువులు అనుసరించేట్టు చెయ్యగలమా? లేకపోతే వాటితో కలిసేట్టు చెయ్యగలమా? 
వాళ్ల వాళ్ల మతభావనలు విభేదించడమే కాదు, ఒకళ్ల భావనలంకు ఇంకొకళ్లకి వికారం. దాంతో 
మతవేదిక మీద ఒకళ్లు ప్రవేశించడమంటే మరొకళ్లు న్మిష్కమించడమే. వాళ్ల సంస్కృతులు 
ధా లొ “లా 
వేరు. వాళ్ల సాహిత్యాలు, చరితలు వేరు. వేరు కావడమే కాదు, ఒకళ్లవి ఒకళ్లకి రుచించవు. 
ఒకళ్లవి ఒకళ్లకి వికారం, వెలపరం పుట్టిస్తాయి. జీవిత నిత్య జలధార నుంచి వాళ్లని ఎవళ్లేనా 
నీరు తాగించగలరా? ఇద్దరూ కలుసుకునే ఉమ్మడి జాగాయే లేదు. దేన్ని తయారు 
చెయ్యనూ లేము. అసలు సరె నంత ముఖాముఖీ సంబంధాలు కూడా లేవు, అనుభూతుల్ని, 
ఉమ్మడి సంస్కృతిని పంచుకోవడం మాట సరేసరి. ఇద్దరూ కలిసి బతకరు. ఎవళ్ల బతుకులు 


ట్‌ u 


జాతీయ నిసృవా 333 





వాళ్లవి విడివిడిగా. హిందువులు [గ్రామాల్లో ఉంటారు, ముస్టిములు బస్తీల్లో ఉంటారు 
హిందువులు మెజార్డీగా ఉన్న రాష్టాల్లో. ముస్తిములు మెజార్టీగా ఉన్న రాష్టాల్లొ హిందువులు 
బస్తీల్లోనూ, ముస్తింలు పల్లెల్లోనూ ఉంటారు. ఉన్న చోటుల్లోనేనా విడివిడిగా ఉంటూరు. 
ప్రతి పల్లెటూళ్లో, ప్రతి బస్తీలో హిందువుల పేటలూ, ముస్లింల పేటలూ విడివిడిగా 
ఉంటాయి. ఇద్దరూ పాల్గొనడానికి తగ్గ ఉమ్మడిది ఏదీ లేదు. వ్యాపారం కోసం కలుస్తారు, 
చంపుకోవడం కోసం కలుస్తారు. ఒకళ్ళతో ఒకళ్ళు స్నేవాం చేసేందుకు కలవరు. వ్యాపారం 
అగత్యం లేకపోయినా, చంపుకునే సందర్భం లేకపోయినా కలవరు, కలవడం మానుకుంటూరు. 
శాంతిగా ఉన్నపుడు హిందూ పేటలు, ముస్థిం పేటలు రెండు పరాయి శిబిరాల్లా ఉంటాయి. 
యుద్దం వచ్చిందో రెండు శిబిరాలూ సాయుధ శిబిరాలవుతాయి. శాంతి సమయాలూ, 
యుద్ద సమయాలూ తక్కువ వ్యవధిగానే ఉంటాయి. కాని ఆ విరామ సమయాన సడా 
ఉద్రిక్తంగానే ఉంటుంది. అలాంటి అవరోధాలు ఉండగా (ప్రజా బాహుళ్య సంబంధాలు ఏం 
చేస్తాయి? అవరోధం దాటిపోలేవు, అసలె న సజీవ ఐక్యాన్ని ప్రసాదించడమా సరేసరి. 


అనువాదం $ ఆర్వింయార్‌ 





* సర్‌ అబ్దుల్‌ రహిమ్‌లాంటి సాత్వికుడు కూడా ఈ విద్వేషం వెల్లడించేడు. 1925 డిసెంబరు ౩౦న 
ఆలిఘర్‌లో జరిగిన ముస్లింలీగ్‌ నమావేశానికి అధ్యక్షత వహిస్తూ హిందువుల కుటిల యత్నాలని 
నిరసించేడు. “పద్ది, సంఘట రూపాల్లో ముస్లీం షక్షీయుల మీద దాడిని, హిందూ మహాసభ ఎత్తుల్ని, 
లాలా లజపత్‌రాయ్‌, స్వామీ గ్రద్దానంద లాంటి నాయకుల చర్యల్నీ ఆయన ఖండించేడు. 
స్పానియక్ట్‌ మార్స్‌ని స్టెయిన్‌ నుంచి తరిమి వేసినట్టుగా భారతదేశం నుంచి ముస్తీింలని తరిమెయ్యాలని 
కొంతమంది హిందూ నాయకులు బహిరంగంగానే అన్నారు. ముసల్మాన్లు హిందువులకి మిగుడుపడరు. 
తాము ఉన్న కృత్రిమ పరిస్థితుల ధర్మమా ఆని హిందువులు పై చెయ్యిగా ఉన్నారు. ఇం్ర్‌షు వాళ్లకి 
కూడా వాళ్ల విషపూరిత ప్రచారం బెదురు పుట్టిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న ముసల్మాన్సని 
చిన్నచూపు చూడ్డంలో కూడా హిందువులు నేర్చరులే. హిందూ విశ్వాసాల్ని మన్నించేవాళ్తని తప్ప 
హిందువులు ఎన్నడూ లేనంతగా ముస్టింల పట్ల రెచ్చగెట్ట వై ఇరినీ, దుందుడుకు వై ఖర్ని స్పష్టం 
చేశారు. హిందువుల చేతిలో ఉంచలేరు, ఆత్మరక్షణ కోనం. 


భాగం8 


పాకిస్తాన్‌ సమస్య గురించ 











పాకిస్తాన్‌ సమస్య గురించి 


పౌరేన్తా న్‌నమన్వ్య గురిం ముందు పేజీల్లో పస్తావింబుకున్న వివయాల్చ్స వలులకాోయలుగొ 
ఆర్థం చేనుకున్నారు. కేవలం నమన్యకు ఉన్న రెండ్లువానుల నుండి ఉత్పన్నమయ్యే 
నమన్యలను మ్యాతమే చెప్పే ఆనలుకు నా వ్యక్షేగలో అభ్మిపాయాలేమిటో వ్యశ్హోకరించలేదని 
ఒకవధం వారు ఆరోపించాడు. ఇది నిజం కాదు. ముందు భాగాలను చదివిన ఎవర్దితెనో న్‌, 
నేను అని ) (వళ్ళ అకూూ కాకసోయినా చాలా (వళ్ళ అకు ఇచి 1) లంగౌ నిర్ధిన్హంగా నా అభిప్రాయాలను 
(వకటీంచానని ఒనుకుంటారు. (వత్వేకించి ఈ వివాదంలో రెండు ముఖ్య (వశ్చులెన 
మ్ముస్తిములు ఒక జాతా? పాకిస్తాన్‌కు వాళ్లు అర్హులా? వ్వాళ్తకు వస్తు వునాది ఉందా? అనే ఈ 
వివాదంలోని రెండు (వక్ళలను (సకటించడంలో విఫలమయ్యానని వాాళ్రనడం లేదు కాని 
మినవోయింవు లేకుంచు ఆచరణలో నిరపేక్ష అని క కొన్ని (వతిపాదనల్లపె 
ఆధారవడ్డానన్వ దే వో పు 


“మీ అంతిమ నిర్దారణలు అతి సాధారణమైనవి కావా? వీ సాధారణ (వతిపాదన్దనైనా 
పరిస్థితులకు కరు లోబడి ఉండవా? కొన్ని జటిలమైన సమస్యల విషయంలో మీరు 
క్రువ్రంగానూ దూకుడుగానూ వ మ పస “న్యాయబద్ధంగా శాంతియుతంగా పౌకీస్తాన్‌ 
ఎలా సాధ్యమా మీరు నూవించారా? " అని నన్ను (వశ్శించారు. అయితో ఈ విమర్భు కూడ 
ఆంతా నరికాదు, ఈ|వళ్ల లను నేను చర్చించకుండా వదిలి వేశాననడం నబబు కాదు. వీట్లోపెన 
వ్యాఖ్యానం నరకీప్రంగానూ ఉండీయుండవచ్చు). ఇక్కడో అక్కడో చెప్పినట్టు కన్నించవచ్చు). 
వీది ఏమైనా ఈ విమర్భ శక్తోవంభమైనదని ఒవృుకోవడానికి నేను సిద్దవడుతున్నాాను. 


పైనల్యాన్ని నరిదిద్దుకో వడం నా బాధ్యత కాబట్టు దిగువ పే పేర్కొన్న అంశాలను WT re 
ఈ భాగాన్ని (వత్వేశీన్లునా గును. 


1. _ పాకిస్తాన్‌ అనేమ్ముస్టిముల వాదాన్ని 5 (వభావితం చేయగల పరిమితమైన వరిశీలనాంశాలేమి ? 
2. పాకిస్తాన్‌ నమన్యలేవి? నీటికి వరిష్కారమేమి? 


3, పాకిస్తాన్‌ నమనయె [సె నాయం చేసే అధికారం ఎవరికుంది? 


పాకిసాన్‌ ఉండతగునా ? 


క్రితం వరకు జరిగినదంతా చూశాకా “పాకిస్తాన్‌ ఉండదగునా" అని శంకితుడు 
జాతీయవాది, సాంప్రదాయవాది, పాత ప్రపంచపు భారతీయుడై న వారెవరూ అడగకుండా 
వుండలేరు. అలాంటి దృక్పధాన్నావరూ అంత తేలికగా తీసి వేయలేరు. పాకిస్తాన్‌ సమస్య 
వాస్తవానికి ఎంత తీవమై నదంచే అది కేవలం ముస్తిములను పాకిస్తాన్‌ ప్రచారకులను 
ప్రశ్నించ యుక్తమై న చక్కని ్రూగాక మనందరికీ కూడ చాలా ముఖ్యమై నదని ఒప ఏఎకోవాల్సిందే. 
అంత సులభంగా తీసివెయ్య వీలులేని శక్తివంతమైన పరిమితులుండబస్టే పాకిస్తాన్‌ కోరిక 
ఎంత [ప్రాముఖ్యత గల అంశమో అవగతమౌతుంది. కేవలం ఈ పరిమితులను వర్ణించినంతే 
మాత్రాన వాని ప్రభావాన్నీ అర్థమయ్యేలా చేయలేం. ఈ విషయం వాటిని చూస్తేనే 
తెలుస్తుంది. అలాంటప్పుడు, పాకిస్తాన్‌ కోరికకు మద్దతుగా బలీయమైన సాక్ష్యాధారాలను 
చూపాల్సిన భారం ముస్లింలపై ఆజ్ఞాపూర్వక విధిగా వుంది. యదార్ధంలో పాకిస్తాన్‌ అనండి. 
ఇంకా తేటతెల్లంగా ఇండియా విభజన అనండి. ఎంత తీవమై నదంచే ముస్తింలు కేవలం 
సాక్ష్యాధారాలు చూపగలగడమే గాదు అంతర్జాతీయ (ట్రీబ్యునల్‌ వారు వ్యాజ్యం గెలవగలిగేంత 
పటిష్టంగా ఆ సాక్ష్యాలు ఉండాలి. ఈ పరిమితుల వెలుగులో పాకిస్తాన్‌ వ్యాజ్యానికి ఉండె 
భవిష్యత్తు ఏమిటో పరిశీలిద్దాం. 


సులభంగా వేరు పరచడాని కన్నువెన విధంగా ఇండియాలోని ముస్టిములు కొన్ని 
నిర్ధారిత (ప్రాంతాల్లోనే సమీకృతమై వున్నంత మాత్రాన పాకిస్తాన్‌ ఉండదగునా* ముస్లిం 
జనాభా కొన్ని నిర్దారిత (ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉండవచ్చు. ఆ (ప్రాంతాల విభజనకు తగిన 


340 డాక్టర్‌ బాబాసాహెబీ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


విధంగా కూడ ఉండవచ్చు. అంతమాత్రాన విభజన గురించి ఆలోచించే ముందు ప్రకృతి 
దృష్ట్యా ఇండియా ఒకే ఒక భౌగోళిక భాగమన్న |పాధమిక వాస్తవాన్ని ఎవరూ విస్మరింపరాదు. 
భారతీయులు ఎప్పుడూ కొట్టుకుంటూనే వున్నారు. వీరిలో కలహ వైఖరి ఎప్పుడు 
పోతుందో ఏమో ఏ జ్యోతిష్కుడు కూడా చెప్పలేడు. ఈ వాస్తవాన్ని ఒప్పుకుందాం. అయితే 
దీనివల్ల తేలేదేమిటి? భారతీయులు కలవా ప్రియులన్న అంశం మాత్రమే. అంతమాత్రాన 
ఇండియా భౌగోళికంగా ఒకే ఒక భాగమన్న వాస్తవానికి డోకా లేదు. దాని ఏకత (పకృతంతా 
పురాతనమైంది. ఈ భౌగోళికమై న ఏకతలో అంతర్తీనంగా సాంస్కృతిక ఐక్యం కూడ 
అనాదిగా వుంటూ వస్తుంది. సర్వ విధ రాజకీయ, జాతి విభజనలని ఎదురొడ్డి నిలబడగల్లింది 
ఈ సాంస్కృతిక ఏకత్వం. ఏ రకంగా చూసిన గత నూట ఏభె సంవత్సరాలుగా సాంస్కృతిక, 
రాజకీయ, చట్ట పరిపాలనా సంస్థలన్నీ ఒకే గొడుగు క్రింద పనిచేస్తున్నాయి. పాకిస్తాన్‌ 
గురించిన ఏ చర్చకయినా భారతదేశ మౌలిక ఏకత అన్న అంశం శాసనాత్మకంగాకున్నా 
పునాదిగా వుంటుంది. వాస్తవంలో ఇదివరకే రెండు రకాలెన ప్రస్పుటమై న విభజనలున్న 
వె నాన్ని గుర్తించగలగాలి. ఒకేరకమైన విభజన (ప్రస్తుతం అనుకునే విభజనకు ముందున్న 
స్థితిలో మొదలౌతుంది. కాబట్టి (ప్రస్తుతం విభజన అనేది ఒకప్పుడు విడివిడిగా ఉండి తర్వాత 
విలీనం చేయబడిన (ప్రాంతాల విచ్చేదన మాత్రమే. నిరంతర ఏకత అనే భావనతో 
(పారంభమయ్యేది మరో విభజన. కాబట్టి ఇవి రెండు వేరు వేరు. అవి రెండవ విధంగా 
చూసినట్లయితే ఒకే మొత్తంగా ఉన్న ప్రదేశాన్ని వేర్వేరు భాగాలుగా చీల్చడమే విభజన 
అవుతుంది. మొదటి రకమైన విభజనలో (ప్రాదేశిక ఏకత మూల బిందువు కాదు. అంటే 
మనం అనుకునే ఏకతకు పూర్వమే అనె క్యత ఉండి వుంది కనక విభజన అనేది యధాస్థితికి 
చేరడమే అవుతుంది. అందుచేత ఇదంత విభాంతికరం కాదు. కాని భారతదేశం లో ఏకత 
అనేది మూలబిందువు. కొందరు ముస్లిము లకసంతృప్తి కల్లినంత మాత్రాన ఈ ఐక్యతనెందుకు 
విచ్చిన్నం చేస్తారిపుడు? చరిత కాలాల నుండి ఒకే భాగంగా వున్న దాన్ని ఎందుకు చించి 
వేస్తారు? 


హిందువులకు ముప్టిములకు మత వె షమ్యాలున్నంత మాత్రాన పాకిస్తాన్‌ ఉండదగునా? 
మత ఎ షమ్యూలున్న విషయం నిర్వివాదాంశం. అంతమాత్రాన, ఒకే దేశంగా ఒకే రాజ్యం 
(క్రింద మనుగడ సాగింప వీలు లేనంత తీవ్రమై నదా ఈ వె షమ్యం అన్నదే ప్రశ్న. కలిసి మెలిసి 
ఉండాలన్న కాంక్ష 1937 వరకు ఇచ్చితంగా ఉంది. భారత ప్రభుత్వ చట్టం 1935 నిర్మాణ 
దశలో వుండగా హిందూ ముఫ్రిం లిరువురూ సమై క్యంగా ఉండాలనే ఆకాంక్షించారు. ఒక దేశం, 
ఒక రాజ్యాంగం లక్ష్యంగా 1935 చట్ట నిర్మాణ చర్చలలో పాల్గొన్నారు. 1920-35 
మధ్యకాలంలో మత వెషమ్యాల స్థితి ఎలా ఉంది? ముందు పేజీలలో పేర్కొన్నట్లుగా 


పాకిస్తాన్‌ ఉండతగునా ? 341 


1920-35 మధ్య భారత చరిత్ర మత సంఘర్షణల చరిత. ఈ ఘర్షణలో మనందరం సిగ్గ 
పడేస్థాయిలో ధన, [ప్రాణ నష్టం జరిగింది. 1935 చట్టం తేవడానికి ముందరి 15 సం[1లలో 
ఉన్నంతటి మత ఎషమ్యం మరెన్నడూ లేదు. అయినా సుదీర్హ ఎ షమ్యపూరిత చరిత్ర 
హిందూ ముస్తింలు ఒకే దేశంగా ఒకే రాజ్యాంగం [క్రింద కర్సి వుండాలనుకోవడం నుంచి 
నిరోధించలేదు. అలాంటపుడు ఇంతటి వై షమ్యం ఇప్పుడే ఎందుకొచ్చినట్టు! 


మత వైషమ్యం అనేది ఒక్క భారత దేశంలోనే ఉందా? కెనడా మాకుమిటి? 
కెనడాలోని ఆంగ్లేయులు (ఫెంచి వారి మధ్య సంబంధాల గురించి అలెగ్జాండర్‌. (బాడి 
ఏమంటున్నాడో ఆలోచించండి ః 


“నాల్లు మూల రాష్టాలకు గాను నోవాస్కాటమా, న్యూ|బిన్సింక్‌, ఆంటారియో అనే 
మూడంటిలో అవే ఆచార వ్యవహారాలు గల ఆంగ్లో శాక్టన్‌ ప్రజలు గణనీయంగా ఉన్నారు. 
అమెరికన్‌ విప్లవ కాలంలో 50,000 మంది ఏకసామాజ్య విధేయులు ఊచకోత బారి నుండీ 
తప్పించుకోడానికి ఉత్తరం వైపు కనుమలు దాటి వచ్చి అక్కడి నిర్ణన ప్రదేశంలో 
నివాసాలేర్పరచుకొన్నారు. అమెరికా విప్టవానికి ముందు నోవాస్కాటిమాకు స్కాచ్‌, అమెరికన్‌ 
ఆవానా కాంక్షీతులు ఎక్కువ సంఖ్యలో వస్తుండేవారు. అయితే అన్ని కాలాలలోనూ 
విప్తవానంతరం [గ్రేట్‌ (బ్రిటన్‌, ఐర్హండు నుండీ వలస వచ్చిన వారితో విధేయుల [ప్రాంతాలు 
నిండిపోతాయి. 


దీనికి భిన్నమై ౦ది క్యూబెక్‌ రాష్ట్రం. జాతి, మత, అడ్డంకుల కారణంగా |బిటిష్‌ 
జాతుల కతీతమై న ప్రత్యేక సాంస్కృతిక భాగంగా (ఫెంచ్‌ కెనడా 1867 వరకూ వుంది. 
మధ్యయుగాల నాటి తీవ్రత గల కాథోలిక విశ్వాస ప్రభావిత్తులె వారు తమతో కల్సి ఉంటున్న 
ప్యూరిటానిస్టులు, కాల్సినిక్‌ (పాటెస్టంటస్టుల పట్ల గౌరవ రాహిత్యాన్ని పెంచుకున్నారు. 
మతపరంగా కాక సామాజిక కోణం నుంచి చూసినట్లయితే ఇంగ్లీషు [ప్రాలొస్టంటు వాదులు 
ప్రజాస్వామ్యం, వాస్తవిక వాదం ఆధునికత బై పు మొగ్గారు. కాగా కాథలిక్కులె న (ఫెంచివారు 
పితృత్వారాధన, ఆదర్శవాదం వె పు మొగ్గారు. గతాన్ని గురించి గర్వించేవారు. 


కనడ అధ్యాయం || 


1867లో (ఫెంచ్‌ కెనడా ఎలా ఉండిందో నేటికి వాస్తవంలో అలాగే ఉంది. ఇంగ్రీషు 
రాష్ట్రాలలో అంత (ప్రభావకరం కాని నమ్మకాలు, ఆచారాలు, వ్యవస్థలపై (ఫైెంచి కెనడా 
విశ్వాసం కల్గి వుంది. తమకంటూ ఒక విశిష్ట్రమై న ఆలోచనా విధానం, ఉత్సాహం, విలువలూ 
కల్లి ఉంది. ఉదాహరణకు, వివాహం విడాకులులాంటి అంశాలపై ప్రబలంగా వున్న ఆలోచనలకు 
భిన్నమైన దృక్పధాన్ని కల్లి వుంది. కేవలం (ఫెంచి కెనడాయేతర కెనడా గాక ఆంగ్లో సాక్సన్‌ 
ఉత్తర అమెరికాకు కూడ భిన్నమైంది వీరి ధృక్పధం. 


342 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు ఆ (ప్రసంగాలు 


కెనడాలోని అతిపెద్ద నగరమై న యాం[ట్రియల్‌ అక్కడి ఇరువర్గాల ప్రజలు మధ్య 
సాంగత్యం ఎంత అరుదుగా ఉంటుందో విశదపరుస్తుంది. అక్కడ నూటికి 64 మంది 
(ఫెంచివారు కాగా 24 మంది (బ్రిటిష్‌వారు. కల్సి మెల్సి ఉండడానికిక్కడ విస్తృత 
అవకాశాలున్నప్పటికీ రాజకీయ, వ్యాపార విషయాలలో తప్ప మిగిలిన విషయాలలో వారు 
ఎడముఖం పెడముఖంగాను ఎవరికి వారే యమునా తీరేగాను ఉంటుంటారు. ఎవరి నివాస 
(ప్రాంతాలువారికే. ఎవరి వికయకేంద్రాలు వారివే. జాతీయభావాలు ఇంగ్లీషు వారిలో మరింత 
వాచ్చు. 


(ఫెంచి భాషమాట్లాడే తమ సవాపౌరులను గురించి తెలుసుకోవడానికి గాని, వారి భాష 
నేర్చుకోవడానికి వారి ఆచారాలు, ఆకాంక్షల నర్దం చేసుకోవడానికీ గాని, వారి లక్షణాలను 
లోపాలను సునిశితంగా పరిశీలించడానికి గాని - యాం[బ్రియల్‌వాస్సులె న ఇంగ్లీషు వారు 
ఎటువంటి ప్రయత్నం చేయలేదు. భాషాపరమైన అడ్డుగోడలు ఈ రెండు జాతుల 
(ప్రజలను మరింతగా విడదీశాయి. 1921 జనాభా లెక్కలలో చాలా ఆసక్తికరమై న అంశాలు 
వెలుగులోకి వచ్చాయి. ఏమంటే కెనడాలో ఉంటున్న (ఫెంచి మూల జాతి ప్రజలలో 
నూటికి 50 మంది ఇంగ్లీషు మాట్లాడలేరు. అలాగే 95 శాతం (బిటీషు మూలజాతివారు 
(ఫెంచి మాట్లాడలేరు. యాం[ట్రీయల్‌లో కూడ నూటికి 70 మంది బబిటిష్‌ వారు (ఫెంచిని 
నూటికి ౩4 మంది (ఫెంచివారు ఇంగ్లీషు మాట్లాడలేరు. ఒక ఉమ ఇడ భాష లేకపోవడమనేది 
ఈ రెండు జాతుల మధ్య అగాధంగా మారి వారి కలయికను నిరోధిస్తోంది. 


“వారి విశిష్ట జాతీయ జీవనాన్ని కొనసాగిస్తూనే (బిటిషు వారితో సంతోషంగా కల్సి 
వుంటూ, కేవలం వారి జాతికే గాక యావత్‌ కెనడాకు విధేయులుగా వుంటూ సమోన్నత 
కెనడా జాతీయతను కూడ అనుభవించడానికి అక్కడి మిళిత రాజ్యాంగం (ఫెంచి వారికి 
అనువె న ప్రభుత్వాన్ని (ప్రసాదించింది. 


కెనడాలో విశాల జాతీయతా దృక్పధాన్ని పెంపొందించడానికి అక్కడి సమాఖ్య వ్యవస్థ 
చక్కని మార్గం ఏర్పరిచింది. అయినప్పటికీ (ఫెంచి, బ్రిటిషు వారి మధ్య కొన్ని సమయాల్లో 
జరిగే హింసాయుత సంఘర్షణల మూలంగా సమ్మేళన వ్యవస్థ అందించిన సహకార 
సుహృద్భ్బావాలపై తీవ్రమైన ప్రయాస కలుగజేసేది. అనేక సందర్భాల్లో కెనడియన్‌ విశిష్ట 
జాతీయతే మరుగున పడీపోయేది. 

దక్షిణాఫ్రికా మాటిమిటీ? అక్కడి బోయరసలకీ బిటిష్‌ వారికీ మధ్య సంబంధాల 


గురించి తెలీనివారి కోసం ఇ. పౌచ్‌. (బూక్స్‌ “ది పాలిటీకల్‌ ప్యూచర్‌ ఆఫ్‌ సౌత్‌ ఆఫికా, 
(1927)లో ఏమంటున్నాడో చూడండి. 


“దక్షిణాఫ్రికా జాతీయత అనేది ఆ దేశంలోని రెండు శ్వేత వర్రజాతులలోనూ 


పాకిస్తాన్‌ ఉండతగునా ? 343 





ఎంతవరకూ (ప్రచలితంగా వుంది? ఆఫ్రికాండర్‌ జాతీయత అనేది అక్కడి ప్రబలంగా ఉన్న 
మాట నాస్తవమే అయినప ఎటికీ అది కేవలం ఒక శ్వేత జాతికి మాత్రము పరిమితమై ఉంది. 
ఈ జాతీయతకు పునాది హాలెండు దేశం నుంచి ఏనాడో వచి ఎ స్రీరపడిన వారుపయోగించిన 
భాషపట్లు వారికి గల మక్కువ. ఈ భాష తరువాతి కాలంలో వ్యూగోనాబ్‌ జర్మనీ భాషల 
(ప్రభావంతో కాలక్రమంలో అభివృద్ది చెందింది. ఆఫ్రికా జాతీయవాదం వేర్చాటుగా ఉండే 
ధోరణిలో ఉంది. దక్షిణాఫ్రీకా పట్ట ఎంత విధేయత గల పుత్రరత్నం అయినా మొత్తంగానో 
(ప్రధానంగానో ఇంగ్లీషు మాట్టాడేవాళ్లకి ఈ జాతీయతలో స్థానం లేదు.” 


ఈదోజున దక్షి క్రీణాఫ్రీకా జాతీయతనేది ఉందా? ప వన విధానంలోని 
కొన్ని అంశాలు ఈ (ప్రశ్నకు నిశృయార్టక సమాధానాన్ని అనుమతించ స్మ 


జాతీయ సమైక్యం అనే భావనను బలహీనపరచే ధోరణులనేకం గా మాట్లాడే 
దక్రీణాఫికా వారి మధ్య కనిపించాయి. ఎన్నో గొప్పు సుగుణాలు కల్లి వున్నప్పటికీ ఈ జాతికి 
గల ప్రధాన లోపమేమంకే భావనాత్మకత లేకపోవడమే. అవతలి వ్యక్తి దృక్పధంలో 
చూడలేకపోవడమే. ఈ బలహీనతలు అన్నిటికన్నా భాషదగ్గర ఎక్కువగా బయటబడతాయి. 
ఏదో మొక్కుబడిగానో (సివిల్‌ సర్వీసులో వుండినందున) లేక పరిస్థితుల ఒత్తిడి మూలంగానో 
తప్ప ఇటీవలి వరకు ఇంగ్లీషు భాషని అలవాటుగా మాటాడే కాకా వాసులు చాలా 
కొద్దిమందే ఇంకా అతి కొద్దిమంది మాత్రమ తమ సంభాషణల్లో ఆఫ్రికన్‌ భాషను వాడారు. 
అలా మాట్లాడటాన్ని చాలామంది వారికి గల ఆ భాషా పరిజ్ఞానానికీ విలోమస్తాయిలో 
అవమానకరంగా భావించారు. కొద్దిపాటి సహనం గల వాళ్లు మాత్రం వాళ్ల వాళ్ల (ప్రవృత్తిని 
బట్టి వినోదించడమో ఉద్వేగపడడమో సహార 


ఇదే అంశంపై మరో సాక్ష్యాన్ని విందాం. ఆ సాక్షి మాన్‌ఫ్రడ సౌధన్‌. దక్షిణాఫ్రికాలోని 
బోర్ఫ్‌, (బ్రిటీషు జాతుల మధ్య సంబంధాల ఆయనిలా అంటున్నాడు | 


“ముఖ్యంగా వాళ్లు ఉభయులూ కూడ ప్రాపెస్టంట్‌లే. అయితే మతపరమైన భేదాల 
కింత పట్టింపు నివ్వని ఈరోజుల్లో ఇదంత [ప్రాధాన్యం గెల అంశం కాకపోవచ్చు. వాళ్లిద్దరి 
మధ్య వ్యాపార వాణిజ్యాలు స్వేచ్చగా జరిగిపోతూనే వున్నాయి.” 

“ఏది ఏమై నప ఎటికీ శ్వేతజాతికి చెందిన ఈ రెండు గొప్ప వర్గాల మధ్య అపరిమిత 
సామాజిక సాంగత్యం ఉండి ఉన్నదనడానిక దాఖలాలు లేవు. దానికి కారణం పెద్ద పెద్ద 
పట్టణాల జనా నాభాలో ఇంగ్లీషు వాళ్ళు గణనీయంగా వు ండటమనే కొందరు సూచించారు. 
కనుక సహజంగానే వాళ్లకి గ్రామాల్లో (ప్రజల గురించి వారి జీవన విధానం గురించి అంతగా 
తెలీదు. కాని దేశవాళీ పల్టుణాల్లో (ప్రాంతాలలో ఉండే బోగ్స్‌ అ అతిధుల పట్ల సాదర 
పూర్వకంగా, స్నేహపూర్వకంగా వుండే నియమం వుంది. అయినప్పటికీ శేకతం వ్యాపార 


344 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు = ప్రసంగొలు 


వృత్తి అవసరాలకో, ధార్మిక ఇతర సామాజిక ఉత్సవాల వరకో వారి సవాకారం పరిమితం తప్ప 
వారి మధ్య సాంగత్యం విస్తృతం కాలేదు.” 


ఇంగ్లీషు వాళ్లు గణనీయంగా వుండటమనే కొందరు సూచించారు. కనుక సవాజ ంగానే 
వాళ్ళకి [గ్రామాల్లో ప్రజల గురించి వారి జీవన విధానం గురించి అంతగా తెలీదు. కాని దేశవాళీ 
పట్టణాల్లో (ప్రాంతాలలో ఉండే బోర్స్‌ అతిధుల పట్ల సాదర పూర్వకంగా, స్నేహ పూర్వకంగా 
వుండే నియమం వుంది. అయినప్పటికీ కేవలం వ్యాపార వృత్తి అవసరాలకో, ధార్మిక ఇతర 
సామాజిక ఉత్సవాల వరకే వారి సహకారం పరిమితం తప్ప వారి మధ్య సాంగత్యం విస్త్రతం 
కాలేదు”. 


కాబట్టి మత వె షమ్య మనేది కేవలం ఇండియాకే పరిమితం కాదని స్పష్టమవుతుంది. 
కెనడాలో ఇంగ్లీషు వారిలో రాజకీయంగా సఖ్యతగా ఉండడానికి, (ఫెంచి వారికి డచ్‌ వారితో 
రాజకీయంగా కల్సి వుండడానికి ఇంగ్లీషు వారికి, స్విట్టరులాండులో రాజకీయంగా కల్సి 
వుండడానికి, ఫ్రెంచి, ఇటలీ, జర్మనీ వారికి - వారెవ్వరికి మత .వెషమ్యం అడ్డుగోడగా 
నిలువనపుడు ఒకే రాజ్యాంగం క్రింద ఒకే దేశంగా భారత దేశంలో హిందూ ముస్తిములు కల్సి 
జీవించడం అసాధ్యమై న విషయమా? 


IV 


కాంగ్రెస్‌ ఆధిక్యత పట్ల ముస్రిములు విశ్వాసం కోల్పోయారు కనుక పాకిస్తాన్‌ 
ఉండాలనదగునా? కొన్ని సందర్భాలలో హిందువులు ముస్తిముల పట్ల అవలంబించిన 
క్ఫూరత్వం, అణచివేత, కాంగ్రెసు అధికారంలో ఉన్న రెండు సంవత్సరాల 'మూడు నెలల 
కాలంలో ముస్తిముల పట్ల అనుసరించిన ఉపేక్ష మొదలై న కారణాలను తమకు కాంగ్రెస్‌ పై 
విశ్వాసం కోల్చోడానికి కారణాలుగా ముస్లింలు చెప్పవచ్చు. దురదృష్టవశాత్తు ముస్తిముల 
విచారణ్నకె రాయల్‌ కమీష్యన్‌ను నియమించాలన్న తనడిమాండుపై జిన్నా వత్తిడి చేయలేదు. 
అలాగాని చేసి వుంటే ఈ అభియోగాల వాస్తవమేపాటిదో ఆయన తెర్ఫికోగల్లేవారు. ఈ 
అభియోగాలపై ముస్తిం లీగ్‌ కమిటీల నివేదికలు పరిశీలించిన ఏ పాఠకుడె నా ఈ విషయంలో 
కాంగ్రెస్‌ పాత రాష్ట్రాలలో ముస్తిం వ్యధల గురించి ఆల్‌ ఇండియా ముస్త్టింలీగ్‌ చే నియమింపబడిన 
విర్నర్‌ నివేదికను చూడండి. అలాగే బీహార్‌లో ముస్లింల వ్యధల విచారణక బీహార్‌ రాష్ట 
ముస్తిం లీగ్‌ కూడ ఒక కమిటీని నియమించింది. ఈ నివేదికాంశాలను 13-3-39 నాటి 
ఆ(మిత బజార్‌ పత్రికలో ము[ద్రించగా వాటికి సమాధానంగా బీహార్‌, రాష్ట్ర సమాచార అధికారి 
వీడుదత పన పత్రికా ప్రకటనను కూడ సంప్రదించవచ్చు. దీనిలో కొంత వాస్తవం 
ఉన్నప్పటికీ ఎక్కువ భాగం అతిశయోక్తి ఉన్నదనే భావనకు గురౌతాడు. ఈ కమిటీల 
ఆరోపణలను తిరన్కరినూ సంబంధిత కాంగ్రెస్‌ మంత్రి వర్గాలు ప్రకటనలు కూడ చేశాయి. 
కాం[గ్రిసు అధికారంలో ఉన్న ఈ రెండు సంవత్సరాల మూడు నెలల కాలంలో విజ్ఞత 


పాకిస్తాన్‌ ఉండతగునా ? 345 


ప్రదర్శించి ఉండకపోవచ్చు. మై నారిటీలలో విశ్వాసాన్ని (ప్రేరేపించి ఉండకపోవచ్చు. కాని 
అణచివేసే ప్రయత్నం చేయలేదు. అంత మా(త్రంచేతం ఇదే విభజనకు హేతువౌతుందా? 
గతంలో కాం[గైెస్‌కు మద్దతిచ్చిన ఓటరు వాస్తవాన్ని గ్రహించి తెలివితో ఈ సారి కాంగ్రెసుకు 
మద్దతును మాని వేయవచ్చు గదా? ఒక వేళ కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి వచ్చినా కూడ 
గతంలో తాను చేసిన తప్పిదాల అనుభవంతో లాభపడి తనతుంటరి విధానాలను 
సంస్కరించుకొని తద్వారా తనగత ప్రవర్తన ద్వారా ముస్లిములలో ఎర్పడిన భయాన్ని 
పారదోలవచ్చును గదా? 


V 


ముసల్మానులు ఒక జాతి కనుక పాకిస్తాన్‌ కావాలని కోరవచ్చునా? ఒక ప్రక్క 
యావత్‌ (పపంచం జాతియవాద విష (ప్రభావాలను నిరశిస్తూ ఏదో ఒక అంతర్జాతీయ సంస్థ 
నాశయింప చూస్తున్న తరుణంలో ముస్టిం జాతీయత మీద సమర్ధకుడుగా, పోరాట 
యోధుడుగా జిన్నా ముందుకు రావడం విచారకరమే. ముస్లిం జాతీయతావాదం పట్ల 
జిన్నాలో నూతనంగా అంకురించిన విశ్వాసం బాగా పాతుకుపోయింది. కొన్ని భాగాలు విలీన 
రహితమై న సమాజానికి, అలా కాక కొన్ని భాగాలు కేవలం సరళమై న సమాజాలకు మధ్య 
తేడా వుంది. స్టిర చిత్తత గల వాళ్లెవరూ దీన్ని కాదనలేదు. కాని జిన్నా మాత్రం ఈ వాస్తవాన్ని 
గుర్తించి నిరాకరిస్తున్నారు. సమాజమే చీరిపోతున్నప్పుడు రెండు జాతుల సిద్దాంతాన్ని 
(పతిపాందించడం సమాజాన్ని దేశాన్ని ఖాయంగా ఛీల్చడమే అవుతుంది. కార్చ ల్‌ మహాశయుడు 
భావించినట్టుగా సమై క్యంగా కలిపి వుంచగానే జీవ శక్తులు అంటే జీవనాడులు లోపించడం 
అన్న సతికి ఇది తార్కాణం. అలా సమాజం విలీనరహిత మవడం విచారించవల్సిందే తప్ప 
నివారించలేం. కాని అలాంటి జీవ నాడులు ఉన్నప్పటికీ వాటిని కావాలని ప్రస్తుతం 
ముస్టిములు చేయిస్తున్నట్టుగా సమాజాన్ని బలవంతంగా విలీన రహీతంగావించడం నేరం. 
వారు ప్రత్యేకంగా వుండాలనే వుద్దేశ్యంతోనే ముసల్మానులు తాము ప్రత్యేక జాతి అంటున్నారు 
తప్ప వారెప్పుడూ (పత్యేక జాతి కాదు. వారు కోరుకున్నట్లయితే వారి నొక జాతిగా మార్చి 
వేయగల అంశాలు ముసల్మానులలో ఉన్నాయి. అదే సమయంలో, హిందూ ముస్త్రిముల 
మధ్య నున్న సాంగత్యాలను అభివృద్ది చేసినట్టయితే ఒక ప్రజగా అవతరింపవచ్చు గదా! 
అనేకమైన పద్దతులూ, సంస్కారాలూ, ఆచారాలూ, వారిరువురి మధ్య ఒకేలా ఉన్న 
విషయాన్నెవరె నా కాదన గలరా? అదే సమయంలో హిందూ - ముస్టిములను మతపరంగా 
విభజించగల అలవాట్లు, ఆచారాలు, వాడికలు సంప్రదాయాలు కూడ వున్న వాస్తవాన్నెవర నా 
కాదన గలరా! అయితే ఈ రెంటిలో చేనికి (పాధాన్యత ఇచ్చి చూసినట్లయితే ఇండియాలో 
రెండు జాతులుండవలసిన అగత్యం లేదు. విభేదించే అంశాలకు [ప్రాధాన్యత ఇచ్చి చూస్తే 
మాత్రం రెండు జాతులుండవల్సిన అగత్యం కన్పిస్తుంది. ఇండియన్లు కేవలం ఒకే ప్రజ 
మాత్రమే గాని వారెన్నటికీ జాతిగా వేరు అన్న ధోరణే జిన్నాను నడిపిస్తున్నట్టు కన్పిస్తుంది. 


346 డొక్షర్‌ బాబాసోహైబ్‌ అంబేద్కర్‌ రచనలు = ప్రసంగాలు 








చాలామంది (బెటిష్‌ రచయితలు ఇండియా ఒక జాతి అన్న అంశాన్ని విస్మరించి 
భారతీయులను కేవలం ఇండియా దేశపు ప్రజలు గానే రాస్తుంటారు. జిన్నా వెఖరి కూడ 
దీనిలోంచి వచ్చినదే. భారతీయులు ఒక జాతి కాదు ప్రజలే అనుకొందాం అయితే ఏమిటీ? 
జాతులు గొప్ప సామూహిక వ్యక్తిత్వంగా అవిర్భవించక ముందు (ప్రజలు మాతమే 
ఉండినారని చరిత్ర పేర్కొంటుంది. ఇండియన్లు కేవలం ప్రజలు మాత్రమే అన్నంత 
మా(త్రాన్నే సిగ్గుపడార్సిందేమి లేదు. వారనుకొన్నట్లయితే ఒక జాతిగా భారతీయులు 
ఎదగలేరని నిరుత్సావాపడదగ్గ కారణం ఏడీ లేదు. జాతి అనేది కాల (ప్రభావితమూ, కలా 
(పభావితమూ అయినది అని డిజాయిలీ అంటాడు. హిందువులు, ముసల్మానులు కూడ 
తమను విభజించే అంశాలను మరచి తమను ఐక్య సరల అంశాలపై కేందీకరించడానికి 
అంగీకరించినట్లయితే కాలక్రమంలో వారు ఒకే జాతిగా ఎదగడాన్ని నిరోధించగల సహేతుక 
కారణాలేమీ లేవు. అట్టి జాతీయత అనేది (ఫెంచి వారి మాదిరిగానో జర్మనుల మాదిరిగానో 
అంత సమీకృతమై నది కాకపోవచ్చు. అయిన్సటిీకీ వారు సారూప్యం గల అంశాలపై ఏకీకృత 
ఆలోచనల మొత్తమనేది జాతీయతా స్ఫూర్తి వల్ల ఉత్పన్నమయ్యే ఐక్యానికి అనులోమంగా 
ఉండి అది ఎంతో బవుమానకృతంగా ఉంటుంది. తమను కలిపి ఉంచే కారకాలను మరచి 
కేవలం విభేదాలకే (పాధాన్యం ఇవ్వటం ముస్లిం లీగ్‌కు భావ్యమా? ఒక వేళ రెండు జాతులే 
గాని ఆవిర్భవించవలసీ వస్తే అది కేవలం ఉద్దేశ పూర్వక రూపకల్పన ద్వారానే గాని పూర్వ 
నిర్టిషమై ఉండ మాత్రం కాదన్న అంశం మరువరాదు. 


ఇంత క్రితమే నేను చెప్పినట్లుగా ఇండియా దేశపు ముసల్మానులు వస్తుతః గాని 
న్యాయతః గాని ఇంకా ఒక జాతిగా పరగణింప అనర్హులు అయితే మాతం వారిలో జాతిగా 
రూపాందగల మూల అంశాలు మాతం వున్నాయి. కాని ఇండియా దేశపు ముసల్మానులను 
(పత్యేక జాతిగా అనుమతించినబ్లయితే ఇండియా ఒక్కటే రెండు జాతులుగా దేశంగా 
వుండబోతుందా? కెనడా మాటేమిటి? 


"కెనడా దేశంలో ఇంగ్లీషు, (ఫెంచి అనే రెండు జాతులున్నవన్న సంగతి అందరికీ 
తెల్సిందే. దకోణాఫ్రకాలో కూడ డల్‌, (గ్రైంచి అనే రెండు జాతులు లేవా? స్విట్టర్లాండ్‌ 
మాటేమిటి? జర్మన్‌, ఫ్రెంచి, ఇటాలియన్‌ అనే మూడు జాతుల వారు స్విట్టరాండులో 
నివశిస్తున్న విషయం ఎవరికి తెలీనిది? తామొక (పత్యేక జాతి అయినంతనే కెనడాలోని 
(ఫైంచి వారు దేశ విభజన కోరారా? బోయర కన్నా భిన్నమై న జాతి అయినంత మాత్రాన 
ఇంగ్లీషు వారు దక్షిణాఫ్రికా విభజన కోరారా? స్విట్టర్దాండులోని పెంచి, జర్మన్‌, ఇటాలియన్లు 
విభిన్న జూత్తులై నంత మాత్రాన స్విట్టర్జాండును ముక్కలుగా చేయమని ఆందోళన జరగడం 
ఎవరె నా ఎప్పుడైనా విన్నారా? ఒకే రాజ్యాంగం కింద, ఒకే దేశంలో పౌరులుగా జీవించినంత 
మా(తాన తమ తమ విశిష్ట. సంస్కృతులు అంతరించి పోగలవని జర్మనులు, (ఎంచ, 
ఇటాలియనులెన్నడై నా భావించారా? తద్భిన్నంగా ఈ విశిష్ట జాతులన్ని కూడ తమ విశిష్ట 


పాకిస్తాన్‌ ఉండతగునా ? 347 





జాతి, సంస్కృతులకే మాతం నష్టం లేని విధంగా ఒకే రాజ్యాంగం క్రింద ఒకే దేశంలో 
నివశించడానికి అలవాటు చేసుకొన్నాయి. కెనడాలో ఇంగ్లీషు వారితో కల్సి జీవించినంత 
మాత్రాన (ఫెంచి వారు (ఫెంచి వారు కాకుండా పోలేదు. దక్షిణాఫ్రికాలో బోయర్రతో కల్సి 
జీవించినంత మాత్రాన ఇంగ్లీషువారు ఇంగ్రీషువారుగాకుండా పోలేదు. ఒకే దేశానికి, ఒకే 
రాజ్యానికి విధేయులుగా వున్నప్పటికీ జర్మను, ఫ్రెంచి, ఇటాలియన్లు విశిష్ణజాతులుగా 
కొనసాగుతున్నారు కదా? స్విట్బర్దాంజ్‌లోని జాతీయతలతో మత జాతిపరంగా అత్యంత 
సారూప్యత గల జాతీయతలు గల్గిన దేశాలు దాని చుట్టూతా వున్నాయి. ఈ సమీప 
సారూప్యతల నధిగమించి స్విట్టర్లాండ్‌లోని భిన్న జాతీయతలన్నీ మొదట స్విస్‌ జాతియతలు 
ఆ తర్వాతే జర్మన్‌గాని, (ఫ్రెంచి, ఇటాలియన్‌ గాని. 


కెనడాలో ఫెంచి, దక్షిణాఫ్రికాలో ఇంగ్లీషు, స్విబ్బర్దాండ్‌లోని (ఫెంచి, ఇటాలియనుల 
అనుభవాన్ని బట్టి భారత దేశాన్ని పోల్చి చూడండి. ఇండియాలో మాతం తద్విరుద్దమై న 
. పరిస్థితి ఎందుకున్నట్లు? హిందువులు, ముస్టిములు రెండు జాతులుగా విభాజితులను 
కొన్నప్పటికీ, వారు ఒకే దేశంగా ఒకే రాజ్యాంగం కింద ఎందుకు వుండలేదు? ద్విజాతి 
సిద్దాంతం అంటే అర్హం' దేశ విభజన తప్పనిసరనా! హిందువులతో కల్సి నివసించినంత 
మా(త్రాన్నే తమ జాతీయత, జాతీయ సంస్కృతులు పోతాయని ముస్టీంలెందుకు 
భయపడుతున్నారు? వేర్పాటు గురించి ముస్తింలు పట్టుదలగా వునా గరం టే అర్రం హిందువులకీ- 
ముస్టింలకీ మధ్య ఎంతో సారుష్యత వున్నప ్పటీకీ విభజనేగనుక జరక్కపోయినట్లయితే 
హిందువులతో సుదూర సామాజిక సంపర్కం అనివార్యమయినట్లయితే అసలే పల చబడవున్న 
తమ ఇస్లామిక్‌ విశిష్టత అంతరించి పోయే ప్రమాదం ఉందని ముస్లింలు భయపడుతున్నటబ్లుగా 
రం(ధ్రాన్వేషి నిర్దారిస్తాడు. ముస్తిం జాతీయతే కనుక అంత బలహీనంగా వుండి వుంటి 
విభజనోద్దేశం కృత్రిమమే గాక పాకిస్తాన్‌ నినాదానికి పునాది లేకుండా పోతుంది. 


Vi 


స్వ్యరాజ్యమంచు హిందూ రాజ్యమే గనుక పాకిస్తాన్‌ కావాలని అడగవచ్చా; ముస్లిములు 
ఈ నినాదానికి చాలా సులభంగా స్పందిస్తుంటారు. గనుక దీనిలో నిబిడీకృతమై వున్న (భాంతి 
జనితాంశాలను బిహార్గత పరచాల్సిన అవసరం ఎంతే నా ఉంది. మొదటగా హిందూ రాజ్యం పట్ల 
ముస్టింలకు గల వ్యతిరేకత అంతః కరణ జనితమై నదా లేక రాజకీయజనిత అభ్యంతరమా 
అన్నది చూడాలి. అదే కనుక అంతః కరణ జనితమై నదంకే ఆ అంతఃకరణ వచ (తమై నదని 
మా(త్రమే ఎవరై నా చెప ఎగలరు. మిలియన్లు కొద్దీ ముసల్మానులు అపరిమిత హిందూ రాజుల 
కింద హిందూ రాజ్యంలో ఉంటున్నప్పటికీ ముసల్మానుల నుండి కాని ముస్తిం లీగ్‌ నుండ 
గాని ఎయివంటి అభ్యంతరం రాలేదు. ముసల్మానులో కెనడా బిబిషు రాజ్యానికీ అంతఃకరణ 
జనిత అభ్యంతరం లేవనెత్తారు. కాని ఈ రోజున వారికీ (బిటీషు రాజ్యం నిరభ్యంతరకరమే 


348 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - (ప్రసంగాలు 


గాక వారు దానికి గట్టి మద్దతుదారులు కూడా. (బిటీష్‌ రాజ్యం పట్లు అభ్యంతరం లేదు. సజలం 
కాని హిందూ (ప్రభువు క్రింద హిందూ రాజ్యమన్నా అభ్యంతరం లేదు. కాని స్వరాజ్యమంటే 
ముస్లింలకు అభ్యంతరం. ఎందుకంటే వారి ఉద్దేశ్యం స్వరాజ్యమంటే హిందూరాజ్యమే. కాని 
ఈ హిందూ రాజ్య భావన కూడ నిరోధ సమతుల్యాలకు అతీతమై నదన్న భావన వెనుకగల 
తర్కాన్ని అర్దం చేసుకోవడం కష్టం. 


హిందూ రాజ్యానికి గల రాజకీయ అభ్యంతరాలకు ఆధారాలు అనేకం. మొదట 
ఆధారమేమంకే - హిందూ సమాజం ప్రజాస్వామిక సమాజం కాదనేది. అది వాస్తవమే. 
మతాంతికరణను మినహాయించిన స్టైయితే, హిందూ సమాజాన్ని సంస్కరించడానికె ఉద్దేశించిన 
వివిత సంస్కరణోద్యమాలలో ముస్లింలు పాల్గొన్నారా అని అడగడం భావ్యం కాకపోవచ్చు. 
కాని ఆ ప్రజాస్వామిక స్వాభావికమై న హిందూ సమాజం నుండి ఉత్పన్నమై నవని భావించే 
అరిష్టాలవలన బాధిత్నులె న వారు కేవలం ముసల్మానులే అని అడగడం భావ్యమే కదా? ఈ 
దేశంలోని లక్షల, క ..చూయల్ము (బావ్మాణేతరులు, లక్షల సంఖ్యలో ఉన్న అస్పృశ్యులు 
కూడా ఆ ప్రజాస్వామిక స్వాభావిక వాందూ సమాజ ఫరితమై న ఘోర పరిణామాల వల్ల 
బాధపడ్డం లేదా? విద్య, ప్రజా సంక్షేమము రాజకీయ సంస్కరణలు లాంటివి ఎవరికి 
లద్దినిస్తున్నాయి. సమాజంలో 10 శాతం కూడా లేని హిందూ అ(గవర్ణాలచే ఏర్పడ్డ హిందూ 
పాలక వర్గం మా(తమే కదా? హిందూ రాజకీయాలను శాసిస్తున్న హైందవ పాలకవర్గం 
శూదులు, అస్సృశ్యులకు వాక్కులు, ప్రయోజనాల పరిరక్షణ కన్నా ముసల్మానుల 
హక్కులు, ప్రయోజనాల పరిరక్షణకే అధిక [ప్రాధాన్యత ప్రదర్శించింది కాదా? అస్సృశ్యులకీ 
విధమై న రాజకీయ రాయితీలు కల్పించబడడాన్ని కూడ కంకణ బద్దంగా నిరోధించిన గాంధీ 
ముస్తింల విషయంలో ఖాళి చెక్కు పెనా సంతకం చేయడానికి సిద్దపడినాడు కదా? 
యదార్ధంగా చూస్తే, శూద్రులు, అస్పృష్యలతో కలసి అధికారాన్ని పంచుకోవడం కంటె, 
ముసల్మానులతో కల్సి అధికారాన్ని పంచుకోవడానికే హిందూపాలక వర్గం ఆసక్తి, సంసిద్దత 
ప్రదర్శించింది కాదా హిందూ సమాజపు అప్రజాస్వామిక స్వభావం పె ఫర్యాదు చేయడానికి 
ముస్లిములకు ఖచ్చితంగా అతి సూక్ష్మమై న ఆధారం మాత్రమే ఉంది. 


“హిందూ రాజ్య వ్యతిరేకతకు ముస్లింలకు గల మరో ఆధారమేమంచకే హిందూ 
ఆధిక్యత గల సమాజంలో ముస్లింలు అల్ప సంఖ్యాక వర్గమని నిజమే! కాని అలాంటి పరిస్టితి 
ఒక్క ఇండియాలోనే వున్నదా? ఇండియాలో పరిస్థితులను కెనడా, దక్షిణ అమెరికా, 
స్విట్టర్ణాండులలో వున్న పరిస్థితులతో పోల్సి చూద్దాం. జనాభా వితరణనే తీసుకోండి 
కెనడాలోని (కెనడా ఇయర్‌బుక్‌, 1936) 10, 376, మంది మొత్తం ప్రజానీకంలో కేవలం 
2, 927, 990 మంది మాతమే (ఫెంచ్‌వారు. దక్షిణాఫ్రికా ( దక్షిణాఫ్రికా ఇయర్‌ బుక్‌) లో 
1, 120, 770 మంది డచ్చివారెతే ఇం్టీషువారు 783,071 మందే. స్విట్దర్దాండు 
(స్విట్టర్లాండు ఇయర్‌ బుక్‌, 1941) మొత్తం జనాభా అయిన 4,066,400 మందిలో 


పాకిస్తాన్‌ ఉండతగునా ? | 349 





2,924,313 మంది జర్మనులు, 831,097 మంది (ఫెంచి, 242,034 మంది ఇబాలియన్లు. 


దీన్నిబట్టి అధిక సంఖ్యాకవర్గ ఆధీన రాజ్యాల [క్రింద కల్సి వుండడానికి చిన్న చిన్న 
జాతీయతలకు భయం లేదని తెలుస్తుంది. అసలలాంటి భావనే వారికి (కొత్తగా వుంటుంది. 
దీనికి కారణమేమి? అధిక సంఖ్యాక జాతీయతకు అధికార (ప్రభావ కల తాల న శాసన, కార్య 
నిర్వాహక శాఖల్నపె సర్వాధికారం సాధించడానికి అవకాశం లేదు. కనుకనా” అలా కాదు. 
దురదృష్టవశాత్తు స్వీ ట్టర్లాండు, కెనడా, దక్షిణాఫ్రికా దేశాలలో అధిక, అల్బ సంఖ్యాకవర్గాలవారు 
ఏఏ మరక (పొతినిధ్యం వహిస్తున్నారో చూపగల గణాంక వివరాలు లభ్యం కావడం లేదు. 
దానికీ కారణం ఇం డియాలో మాదిరిగా ఆ దేశాలలో కమ్యూనల్‌ రిజర్వేషన్‌ లేకపోవడమే. 
బహిరంగ పోటీలోనే తనకు వీలె నన్ని స్థానాలు గెల్చుకోడానికి ప్రతి వర్గానికి స్వేచ్చవుంది. 

(ce ము " 

అయితే తమ తమ జనాభా కనుగుణంగా ప్రతివర్గం కూడ శాసనసభ మొత్తం సీట్లలో ఎన్ని 
స్థానాలు గెల్చుకోడానికి (ప్రతినిథి వర్గానికి స్వేచ్చవుంది. అయితే తమ తమ జనాభా 
కనుగుణంగా (ప్రతివర్గం కూడ శాసనసభ మొత్తం సీట్లలో ఎన్ని స్థానాలు గెలుచుకోగలదా 
ఉజ్జాయింపుగా ఊహించి చెప్పవచ్చు. దీనిని ఆధారంగా చూస్తే మనకేం తెలుస్తుంది. 
స్వీట్టర్థాండ దిగువ సభలో మొత్తం ప్రతినిధుల సంఖ్య 187 దీనిలో జర్మనులు 138, (ఫెంచి 
42, ఇటాలియన్లు 7 స్టానాలు గెలుచుకునే అవకాశం వుంది. దక్షిణాఫ్రికా సభలోని మొత్తం 
153 స్థానాలలో ఇంగ్లీషువారు 62, డచ్చివారు 94 స్టానాలు గెలుచుకోగలరు. కెనడాలో 
మొత్తం (ప్రతినిధుల సంఖ్య 245. దీనిలో 65 మందియే (ఫ్రెంచి వారున్నారు. (క్యూజెక్‌ 
రాష్ట్రానికి చెందిన వివరమిది) పరిశీలనలో స్పష్టంగా తెల్పిందేమంకే ఈ దేశాలన్నిటిలోను 
అల్బసంఖ్య జాతీయతలపె అధిక సంఖ్యాక జాతీయులు పె సరోోన్నతాధికారాలను 
సాధించడానికి అవకాశముందని. వాస్తవానికి న్యాయతః కెనడాలో |బిటిష్‌ రాజ్యం క్రింద 
(ఫెంచివారున్నారు. దక్షిణాఫ్రికాలో డచ్చి ఆధిపత్యం [క్రింద ఇంగ్గీషువారున్నారు. స్విట్టర్లాండులో 
జర్మనుల [క్రింద (ఫెంచి ఇటాలియనులున్నారు. కానివాస్తవ పరిస్టితేమిటి? బిటీష్‌ ఆధిపత్యం 
క్రింద వుండలేమని కెనడాలోని (ఫెంచివారు గళమెత్తారా? డచ్చివారి కింద ఉండలేమని 
దక్షిణాఫ్రికాలోని ఇంగ్లీషువారు అరిచారా? జర్మను రాజ్యం క్రింద వుండడానికి సి పట్టర్లాండులోని 
(ఫెంచి వారు ఇటాలియన్లు అభ్యంతరం తెలిపారా? మరి హిందూ ఆధిపత్యం పట్ల ముస్టిముల 
కెందుకు అభ్యంతరముండారి. 


హిందూ రాజ్యమంటి అధిక సంఖ్యాక వర్గాల నగ్నశాసనమనెక్కడై నా ప్రతిపాదించ 
బడిందా? హిందూ ఆధిపత్యం వలన ఉత్సన్నమవుతుందనే నిరంకుశత్వానికి వ్యతిరేకంగా 
ముస్తిములనేక రక్షణలు ఇవ్వ బడి నారు కదా? ఇండియాలోని ముసల్మానులకు కల్పించబడిన 
రక్షణలు కెనడాలో (ఫెంచి వారికి, దక్షిణాఫ్రికాలో ఇంగ్రీషువారికి, స్విట్ల్టరాండులో (ధెంచి, 
ఇటాలియనులకు ఇవ్వబడిన రక్షణల కన్నా మెర్షుగె నవి విశాలమై నవి కాదా? ఈ రక్షణల 
జాబితాలోంచి ఒక్క అంశాన్ని తీసుకుందాం. శాసనసభలో ప్రాతినిధ్యానికి సంబంధించి 


250 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు = ప్రసంగాలు 


ముసల్మానులు గణనీంయమై న (పాధాన్యత పొందినారు కదా! అసలు కెనడా, దక్షిణాఫ్రికా, 
స్విట్టర్జాండులలో ఇలాంటి (ప్రాధాన్యత గురించి తెలుసా? శాసన సభలో హిందూ మెజారిటీని 
కుదించడానికి కుదించ లేదా ఇలా? ఏ మేరకు జరిగిందీ కుదింపు? (బిటిషు ఇండియానే 
తీసుకోండి. భారత (పభుత్వ చట్టం 1935 (ప్రకారం అనుమతించబడిన (ప్రాదేశిక నియోజక 
వర్గాలనే తీసుకుంటు దిగువ సభలోని మొత్తం 187 స్థానాలలో హిందువులు 105 ముస్లింలు 
82 స్థానాలు కల్గివున్నారు. ఈ అంకెలను గమనించిన వారెవరె నా హిందూ రాజ్య భయమనేది 
ఎక్కుడుందని ప్రశ్నించక మానరు. 


హిందూ రాజ్యుమనేది వాస్తవ రూపం ధరిస్తే నిస్సందేవాంగా అంతకన్నా మించిన ఘోర 
విపత్తు ఈ దేశానికి మరొకటుండదు. హిందువులేమి చెప్పినప్పటికీ స్వేచ్చా, సమానత్వం, 
సాభాతృత్యములకు హీందూయిజమ్‌. ఈ లెక్కలో అది ప్రజాస్వామ్యంలో పాసగనిది 
ఎంతటిమూల్యమై నా సరే హిందూ రాజ్యావతరణ నిలోధించబడాలి. కాని అదే సమయంలో 
దానికి నిజుమై న విరుగుడు పాకిస్తాన్‌ దేశంలోనివశిస్తున్న వివిధ వర్గాల సాషేక్షక బలాల్లో 
తీవ్రవ్యత్యాసాలు సెలకొన్నప్పుడే మతరాజ్యం సాధ్యమౌతుంది. 


పెన సూచించినట్లుగా ఈ వ్యత్యాసాలు కెనడా, దక్షిణాఫికా, స్విట్బర్జాండులలో కన్నా 

రుం లు & ళు. జులు 
ఇండియాలో గణనీయం కాదు. అయినా కూడ, కెనడాలో (బిటిషు రాజ్యం కాని, 
దక్షిణాఫ్రికాలో డచ్‌ రాజ్యం గాని స్విబ్దర్దాండులో జర్మన్‌ రాజ్యంగాని లేవు. ఫ్రెంచి, ఇంగ్లీషు, 
ఇటాలియన్టు రాజ్య వ్యవస్థలో అధిక సంఖ్యకల ఆధిపత్యస్టానానికి ఎదగనీయకుండా 
విజయవంతంగా ఎలా ఎదుర్కొన గలరు? విభజన ద్చాగానై తే ఇచి ఎతంగా కాదు. మరి వారి 
పద్దతేమిటి? మత వాద పార్టీలను రాజకీయ (ప్రవేశం క నిషెదించడమె' వారి పద్ధతి. 
కెనడా, దక్షిణాఫ్రికా, స్విట్టర్లాండులలో ఏమత వరం కూడ వారి (ప్రత్యేక మతవాద క 

ఇ గా "ఓ 
సంస్థ ఆవశ్యకత ఆవిర్భావాన్ని గురించి ఆలోచించరు. అంతకన్నా ముఖ్యంగా గుర్తించబడవల్సిన 
అంశమేమంటు మతవాద పార్టీల ఆవిర్భవానికి వ్యతిరేకంగా అక్కడి అల్బ సంఖ్యాక మత వర్గాలే 
ముందుండి నిలిచాయి. అలా చేసినట్లయితే దానికి (ప్రతిచర్యగా అధిక సంఖ్యాక మతవర్గం 
కూడ తమ సాంత మతవాద పార్టిని ఎర్పాటు చేయగల్నుతుంది. అపుడు అధిక మతాధికార 
రాజ్య స్థాపన మరి సులువే అవుతుందన్న విషయం అక్కడి అల్బ సంఖ్యాకులకు తెల్సు. 
స్వీయ సంరక్షణ పేరిట జరిగే ఈ పద్దతి చాలా విషపూరితం అల్ప సంఖ్యాక జాతులకి బాగా 
తెలుసు తమ  నోతితో తామే పడతామని. అంచేత మతపరమైన రాజకీయ పార్టీల [| 
వాళ్లు వ్యతిరేకించారు. 


హిందూ రాజాన్ని నిరోధించగలిగే ఈ పద్దతిని గూర్చి ముస్తిములు ఎపుడె నా 
ఆలోచించారా? ఇదెంత సులభతరమై న పద్దతో పరిశీలించారా విల్లు? లీగ్‌ యొక్క ప్రస్తుత 
విధానం ఎంతటి నిష్ఫృలమూ, నష్టదాయకమూ అయిందో వారెప్పుడె నా పరిశీలించారా? 


పాకిస్తాన్‌ ఉండతగునా ? 351 





హిందూ మహా సభను, దాని నినాదాలె న హిందూత్వం, హిందూ మహాసభ, హిందూ రాజ్యం 
రెండూ కూడ ముస్త్రీం లీగ్‌ స్థాపన ద్వారా ముస్రింలు కొనితెచ్చుకున్న కర్మఫలాలే. ఇది 
చగ్యకు ప్రతిచర్య. ఒకదాని పుట్టుకకు మరొకటి ఆధారం. హిందూ రాజ్య భూతాన్ని 
భూస్ట్థాబత మొనరించడానికి సరెన మార్గం దేశవిభజనకాదు - ముస్టింరీగ్‌ను రద్దుపరచి 
హిందూ ముస్లిముల సమై క్య రాజకీయ పార్టీని స్టాపించడమే. రాజ్యాంగ బద్ద రక్షణల గురించి 
a కా డూ అ యె 
విభేదాలు కొనసాగినంత కాలం ముస్తీంలు గాని ఇతర అల్ప సంఖ్యాకులు గాని కాంగ్రెసు, 
హిందూ మహాసభల్లో చేరగలగడం సాధ్యం కాదనేది నిజమే. కాని ఈ ప్రశ్న పరిష్కరింపబడ్తుంది. 
ఖచ్చితంగా పనిష్కరించబడగలదు కూడా. ముస్లముల కవసరమైన రాజ్యాంగ రక్షణల్ని 
పొందుపరుస్తూ పరిష్కారం అభించగల ఆశలు ప్రస్ఫుటంగా వున్నాయి. మనం ఎంతగానో 
వాంఛించే ఈ పరిష్కారం వచ్చినపుడు పార్టీల పునః పొందికని ఏదీ అడ్డలేదు. కాం[స్‌ 
మహాసభలు విడిపోతాయి. హిందువులు. ముస్టిములు మిశ్రరాజకీయ పార్టిలు ఏర్పాటు 
చేస్తారు. తద్వారా హిందూరాజ్యమో, ముస్టిం రాజ్యమో ఏర్పడడాన్ని తప్పించుకుంటారు. 


ఇండియాలో హిందూ ముస్లిముల సమైక్య రాజకీయ దీర్హస్థాపన కష్టమూకాదు. 
హిందూ సనూజంలో ఇంకా అనేక క్రింది స్థాయిల ప్రజలున్నారు? వారి ఆర్దిక, రాజకీయ, 
సామాజిక అవసరాలు ముస్థిములు అధికంగా కోరీవే. శతాబ్దాలుగా తమకు కనీస మానవ 
హక్కులను తిరస్కరిస్తూ, కాలరాస్తున్న వర్ణ హిందువుల కన్న ఉమ్మడి ధ్యేయాల సాధన్నకె 
ముస్తిములతో కల్సి ఉమ్మడి పోరుకు వారు ఎపుడె నా సన్నద్ధంగా ఉన్నారు. అలాంటి 
కార్యాచరణకు దిగడం సాహసమని అనిపించుకోదు. 


మాంటీగ్‌ - ఛామ్స్‌పర్ట్‌ సంస్కరణలలో భాగంగా 1920 -37 మధ్య కాలంలో ఆ 
సంస్కరణల అమలులో ముస్లిములు, |బావ్మాణేతరులు,. దళిత (ప్రజలంతా కల్సి ఒకటిగా 
పనిచేసిన విషయం వాస్తవం కాదా? హిందూ రాజ్య ప్రమాదాన్ని విచ్చిన్నం చేసి హిందూ 
ముస్లిముల మధ్య సఖ్యతను సాధించగల ఫలవంతమై న పద్దతి ఈ పంధాలోనే ఇమిడి ఉంది. 
ఈ పద్దతిలో జిన్నా సులభంగా ఆచరించి ఉండవలసింది. లేదు ఇప్పుడె నా ఈ పంధావె పుకు 
మరలడం జిన్నా కంత కష్టమేమికాదు. అలాంటి మతరహిత పార్టీ స్థాపన లక్ష్యంగా జిన్నా 
ప్రయత్నమే గనుక చేసినట్లయితే జిన్నాకు విజయావకాశాలు దండిగా వున్నాయి. 
సంఘటనా సామర్ద్యం గల వ్యక్తి ఈయన. జాతీయవాది అనే ఖ్యాతి ఉంది. ఆయనే గనుక 
భావ సారూప్యంగల హిందూ ముస్తిముల సమై క్యపార్హ కోసం ఒక్క సిలుపు ఇచ్చి ఉన్నట్లయితే, 
కాం(గెసును వ్యతిరేకించే అనేకమంది హిందువులు తక్షణమే అతనిదరి చేరి ఉండేవారు. కాని 
జిన్నా ఏం చేశాడు? 1937లో ముసఫ్రిం రాజకీయాలలోకి దిగాడు. కొద్ది సంవత్సరాల క్రితం 
- సమాధిలోకి పోబోతున్న ఏ ముస్రింలీగ్‌ కు అత్యంత [క్రియలు జరిగితే సంతోషంగా చూడాలను 
కున్నాడో? అదే ముస్టింలీగిను, ఆశ్చర్యకరంగా, జిన్నా తట్టిలేపే పునరుజ్జీవింప చేశాడు. 
ఇదెంత విచారకరమై న అంశమై నప్పటికీ, ఇందులో ఒక ఉపశమనకరమై న విషయం కూడ 


952 డాక్టర్‌ బాబాసోహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


ఉంది. అదేమంకే దానికి జిన్నా యే నాయకత్వం వహించడం. జిన్నా నాయకత్వం 
మూలంగా లీగ్‌ పూర్తిగా మతతత్వ సంస్టగా మారబోదనే ప్రతి ఒక్కరూ సంతోషించారు. లీగ్‌ 
ఆవిర్భావానంతరంతో రెండు సం[లలో దాని తీర్మానాలను పరికీలించినట్లయితే హిందూ 
ముస్తిముల సమై క్య పార్టీగా అవతరించగల సూచనలందులో కన్పిస్తాయి. 1937 అక్టోబరులో 
లక్నోలో జరిగిన లీగ్‌ వార్షిక సమావేశంలో మొత్తం 15 తీర్మానాలు ఆమోదించించబడ్డాయి. 
ఈ సందర్భంలో దిగువ నివ్వబడిన రెండు తీర్మానాలు ప్రత్యేకంగా ఆసక్తిదాయకమె నవి. 
తీర్మానం సంఖ్య 7. 


భారత (ప్రభుత్వ చట్టం, 1935ను సూచనల నిర్రేశాన్ని ఖాతరు చేయక, ఆ చట్టాన్ని 
మనసావాచా గారికి వదిలేసి కొన్ని రాష్ర్టాలలో కాంగ్రెస్‌ మంత్రి వర్గాల ఏర్పాటు 
ననుమతించడాన్ని ఈ అఖిల భారత ముస్తిం లీగ్‌ సమావేశం తీవ్రంగా నిరశిస్తోంది. 
ఖండసోంది. 


ముస్తిములు ఇతర ప్రముఖ మై నారిటీల ప్రయోజనాలనూ, |ప్రాముఖ్యతనూ కాలరాచి 
ఈ వర్గాల ప్రయోజనాల పరిరక్షణకై వారి కివ్వదిడిన (పత్యేకాధికారాల అనువర్తనలో 
ఫరిమె.న గవర్నర్ల చర్యను ఈ సమావేశం ఖండిస్తుంది. తీర్మాన సంఖ్య - 8 


“ముస్లిములు ఇతర మై నారిటీల హక్కులకు, ప్రయోజనాలకు సముచిత సమర్హవంతమై న 

రాజ్యాంగ పరిరక్షణలుండే విధంగా స్వేచ్చాయుత ప్రజాస్వామ్య రా(ష్టాల సమాఖ్యగా 

స్వతంత భారతదేశ స్థాపనే లక్ష్యంగా అఖిల భారత ముస్లింలీగ్‌ మహాసభతీర్మానిస్తుంది.” 
1938 డీశంబరులో పాట్నాలో జరిగిన లీగ్‌ తదుపరి వార్షిక సమావేశంలో ఇదే 


సంఖ్యలో తీరా శ్రనాలు ఆమోదించబడ్డాయి. తీర్మానం నంబరు 10 గమనించదగ్గది. అది ఈ 
విధంగా ఉంది. 


1935 నాటి భారత (పభుత్వ చట్టంలో నిర్దేశించబడిన సమాఖ్య స్వరూపం ' 
తమకామోదయోగ్యం కాదని అఖిల భారతీయ ముస్లిం లీగ్‌ పునరుద్దాటిస్తుంది. కాని 
తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలను, భవిష్యత్తులో జరగబోయే కాలానుగుణమై న 
మార్పులను దృష్టిలో వుంచుకొని ఇండియాలో ముస్హింలు ఇతర మై నారిటీల ప్రయోజనాల 
సముచిత సంరక్షణ ధ్యేయంగా తగిన ప్రత్యామ్నాయ విధానాన్ని అన్వేషణ దిశగా అవసరమగు 
కార్యాచరణను అవలంబించడానికి అఖిల భారత ముస్లింలీగ్‌ అధ్యక్షునికి అధికారమిస్తూ ఈ 
మహాసభ తీర్మానాన్నిస్తుంది. 


ముస్లిములు, ఇతర ముస్తిమేతర మై నారిటీల సంఘటనకు తాను సుముఖమేనని ఈ 
తీర్మానం ద్వారా జిన్నా తెలియ జేశాడు. దురదృష్టవశాత్తు ఈ తీర్మానాల వెనుకగల ఉదార " 
భావం, రాజనీతిజ్ఞత ఎక్కువకాలం నిలువ లేదు. 


పాకిస్తాన్‌ ఉండతగునా ? 353 





1939 కొచ్చే సరికి జిన్నా పల్టీ వేశాడు. అపకీర్తి కారకమై న పాకిస్తాన్‌ అనుకూల 
తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా ముస్టిముల కత్యంత ప్రమాదకరమూ, వినాశకరమూనై న 
ముస్లిం పృధఃకరణ విధానానికి శ్రీకారం చుట్టాడు. ఈ పృధఃకరణకు కారణమేమిటి? 
ముసల్మానులు ఒక ప్రత్యేక జాతిగాని తెగకాదు అన్న ధృక్పధం తప్ప మరొకటి కాదు. ఇక్కడ 
ముస్లీములు జాతి లేక తెగ అన్న అంశం పై వివాదం అవసరం. ముస్టిముల రాజకీయ పృధః 
కరణ అనేది ఏ విధంగా సురక్షితము, సమర్దవంతమై న విధానమనేది ఊహాతీతమై న జటిల 
సమస్య. దురదృష్టవశాత్తు ఇట్టి విధానానికి శ్రీకారం చుట్టడం ద్వారా జిన్నా ముస్తిముల 
కెంతటి హాని చేశాడో వారు గుర్తించలేకపోతున్నారు. ముస్తిం లీగ్‌ను ముసల్మానుల ఏకైక 
ప్రతినిధిగా చేయడం ద్వారా జిన్నా ఏమి సాధించగలిగారన్న విషయం ముస్తిములు ఒక్కసారి 
పరిశీలించగల్లాలి. దాని వల్ల తందానతాన అనే గతి తప్పి ఉండొచ్చు. ఏమంటే ముస్తిం 
లీగ్‌లో ఆయన సర్వదా ప్రథమస్థానంలోన్నే ఉంటాడు. కాని ఈ విధమైన పృధఃకరణ 
విధానం ద్వారా హిందూరాజ్యం బారి నుండి ముస్టింలే విధంగా నిరోధింపబడగలరని లీగ్‌ 
భావిస్తుంది? ముస్లింలు అల్పసంఖ్యలో వున్న రాష్ట్రాలలో హిందూ రాజ్యస్టాపనను పాకిస్తాన్‌ 
నివారించగల్లుతుందా? ఖచ్చితంగా చేయలేదు. పాకిస్తాన్‌ గనుక ఏర్పడినట్లయితే ముస్టిములు 
మై నారిటీలుగా వున్న రాష్ట్రాలలో జరుగబోయేదిదే. యావత్‌ దేశస్థాయిలో ఎలావుంటుందో 
చూద్దాం. హిందూస్తాన్‌లో మిగిలి పోయిన ముస్లిం మైనారిటీల పె కేంద్ర స్థాయిలో హిందూ 
స పాకిస్తాన్‌ నిరోధించగలదా? అదివల్లగాని పని అని ఇట్టే తెలుస్తుంది. మరైతే 

పాకిస్తాన్‌ ఒరగ బెస్టు దేమిటి? ముస్తింలు మెజారిటిగా గల రాష్ట్రాల్లో హిందూ రాజ్యావతరణను 
నిరోధించగల్లడం తప్ప అక్కడెటు తిరిగీ హిందూ రాజ్యావతరణన్న సమస్యే ఉత్పన్నం 
కాబోదెన్నటికీ. మరోరకంగా చూస్తే - ముస్తింలధికంగా గల రాష్ట్రాల్లో పాకిస్తాన్‌ అవసరమే 
ఉండదు. ఎందుకంకే అక్కడ హిందూ రాజ్యావతరణ అన్న సమస్యే ఉత్పన్నం కాబోదెన్నటికీ. 
మరో రకంగా చూస్తే ముస్లిం అధికంగా గల రాష్ట్రాల్లో పాకిస్తాన్‌ అవసరమే ఉండదు. 
ఎందుకంటె అక్కడ హిందూరాజ్య భయమనేది లేదు గనుక. ముస్తిములు మై నారిటీలో 
“ఉన్నచోట పాకిస్తాన్‌ ఉన్నా లేకున్నా వారు హిందూ రాజ్యం (క్రింద |మగ్గార్సిందే కనుక అది 
వారికి నిరర్దకం కన్నా అతి చెడ్డది. ముస్తిం లీగ్‌ రాజకీయాలకన్నా నిరర్దకమై న రాజకీయం 
మరొకటుంటుందా? మై నారిటీగా వున్న ముస్లిముల సహాయారమై ఆరంభమై ముస్లింలీగ్‌, 
మెజారిటీగా వున్న ముస్లింల సమస్య నెత్తిచూపుతూ అంతమైంది. ముస్లిం లీగ్‌ యొక్క 
మూల ఆశయం ఎంత విపరీతంగా గాడి తప్పింది. ఎంతటి ఉత్కృష్ట స్టీతినుంచి ఎంత 
అపహాస్య సాయికి దిగజారి పోయింది. హిందూ రాజ్యానికి విరుగుడుగా పాకిస్తాన్‌ నిరర్ధకం 


కన్నా హీనం. 


354 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచసలు = (ప్రసంగాలు 
VI 


ఇది ముస్టిముల పాకిస్తాన్‌ కోర్కెలో నాకు గోచరించిన కొన్ని బలహినతలు. నాకు 
గోచరించని బలహీనతలింకా కొన్ని ఉండి వుండవచ్చు. కాని ఇప్పటికీ ఉన్న జాబితా 
భయంకల్షించక మానదు. ముస్తీములు వీటినే విధంగా ఎదుర్కోవాలనుకొంటున్నారు. ఈ 
(ప్రశ్న సంపూర్ణంగా ముస్టిములకే గాని నాకు గాదు. ఈ బలహీనతలను ముండు పరచడం 
వరకే ఈ విషయానికి చెందిన విద్యార్ధిగా నా విధి. ఆ పని నేను పూర్తి చేశాను. ఇంతకు మించి 
సమాధానం ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. 


అయినప్పటికి ఇంకా రెండు ముఖ్య (వశ్నలు మిగిలిపోయాయి. వాటిని 
పరిశీలించనట్లయితే పె మొత్తం చర్చ అసమ [గ్రంగానే మిగిలిపోతుంది. నాకు నా విమర్శలకు 
మధ్య నున్న అగాధాలను పూడ్చడమే ఈ ప్రశ్నలలోని ఆంతర్యం. ఈ రెంటిలో ఒక (ప్రశ్చ 
నేను విమర్శలకు వేయదగినది కాగా రెండోది విమర్శకులు నన్ను (ప్రశ్నించ దగ్గది. 


మొదటి ప్రశ్నతో [ప్రారంభిస్తే ఈ బలహీనతల గురించి ప్రకటింప చేయడం ద్వారా 
వారు ఏ మంచిని ఆశిస్తున్నారు? అని నేను విమర్శకులనడగాలనుకొంటున్నాను. పాకిస్తాన్‌ 
కోర్కె యొక్క సుగుణాల గురించి తర్కంలో ఓడిపోయినంతనే ముస్టీంలు వారి కోర్కెను 
ఉపసంవారించుకోవాలని అనుకొంటున్నారా? ఈ వివాద పరిష్కారంలో ఎలాంటి పద్దతి 
నవలంబిస్తున్నారు అన్న అంశంపై ఆ విషయం ఆధారపడి ఉంది. హిందువుల నుండీ 
మతాంతరీకరణ జరుపడాన్నికె వారి తొలి దినాల్లో (కై స్తవ మిషనరీలు అవలంబించిన పద్దతినే 
హిందూ ముస్తిము లిక్కడ అవలంబించవచ్చు. 


ఈ విధానం ప్రకారం ముందుగా ఒక దినాన్ని సంవాదపు దినంగా నిర్జారిన్తారు. ఆ 
రోజున ఈ సంవాదంలో [కెస్తవ మత వ్యాపకుడైన ఒక |బ్రావ్మాణుడు బహిరంగంగా 
సంవాదంలో పాల్గొంటారు. ఇక్కడే సషరతుంది. ఏమంటే ఎవరెతే ఓడిపోతారో వారు 
గెలిచిన వారి మతం స్వీకరించాలి. అది పాకిస్తాన్‌ సమస్య పరిష్కారంలో అలాంటి పరిస్థితి 
నవలబించడానికి గాని ఒప్పందం కుదిరినట్లయితే ఈ బలహినతల తుష్టైను కదిలించడం 
వలన కొంతైనా ప్రయోజనం ఉండవచ్చు. వివాదాన్ని తొలగించడంలో జాన్సనియన్‌ 
పద్దతనేది మరోకటి కూడ వుందని మరునరాదు. డా! జాన్సన్‌ అనుసరించిన రీతిని బట్టి 
దానికా పేరు వచ్చింది. 


బాస్వల్‌ ఇలా రాశాడు. ఓ రోజు బాస్వెల్‌ డా! జాన్సన్‌తో మాట్లాడుతూ బిషప్‌ బర్కలీ 
యొక్క సిద్దాంతాన్ని గూర్చి ప్రస్తావించడం జరిగింది. బర్కలీ ప్రకారం యదార్ధ మనేది మిధ్య 
అని విశ్వంలో ప్రతిదీ భావనేనని, కేవలం తార్కికమై న నగ్నసత్యమని ఇది తిరస్కరింప 
పీలులేనిదని చెప్పాడు. దీనికి సమాధానంగా డా! జాన్సన్‌ శరవేగంతో తన ముందున్న రాయిని 
లంగా తన్ని “దాన్ని నేనీవిధంగా తిరస్కరిస్తున్నాను” అంటాడు. తమ పాకిస్తాన్‌ కోర్కెను 


శ 


పాకిస్తాన్‌ ఉండతగునా ?. 355 





మతు బద్దంగా, తార్కికంగా పరిష్కరించుకోవాలని " హితుబద్దులైన ముస్థిములనేక మందడి 
అనుకోవచు ఎను. కాని ముస్తిములు జాన్సన్‌ ఫక్కీలో, ఫో నువ్వూ నీ వాదనలూ. మాకు 
కావల్సింది పాకిస్తానే, అని అన్నా నేను ఆశ్చర్యపడను. అలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్‌ 
కోర్కెలో ఇమిడి ఉన్న పరిమితులపై (ప్రాధాన్యత నుంచడం ద్వారా ప్రయోజనం శూన్యమని 
విమర్శకులు గమనించాలి. కాబట్టి పాకిస్తాన్‌ కోర్కెలోని అనౌచిత్యాన్ని గూర్చిన వాదనల 

తర్కపటిమ పై గంతులు వేసినంత మాత్రాన ఒరిగేది దేమీ వుండదు. 


విమర్శకులు నాకు వేయదగిన (ప్రశ్న ఒకటుందన్నాను కదా! దానిని తీసుకుందాం. 
నేను వ్యక్తపరిచిన అభ్యంతరాల వెలుగులో పాకిస్తాన్‌ సమస్యపై నావెఖరి ఏమిటి? అనేది. నా 
వైఖరి గురించి నాకెలాంటి అనుమానాలు లేవు. రానున్న అధ్యాయాలలో పేర్కొన్న విధంగా 
ముస్లిములు పాకిస్తాన్‌ కోసం రాజీలేని విధంగా ఉన్నట్లయితే కొన్ని షరతులకు లోబడి, 
వారికి పాకిస్తాన్‌ ఇవ్వవల్సిందేనని దృఢంగా విశ్వసిస్తున్నాను. ఇలా అంటున్నందుకు 
విమర్శకులు తక్షణమే నన్ను చంచల మనస్కుడిగా నిందిస్తారని నాకు తెలుసు. ఇంతటి 
అసాధారణమై న నిర్జారణకు 'కారణాలేమిటని నన్ను ప్రశ్నిస్తారు. అసాధారణమని ఎందు 
కంటున్నానంటే ఇదే అధ్యాయం ముందు భాగాల్లో నిర్దాక్షణ్యంగా పాకిస్తాన్‌ సాధ్యనీయత 
కవసరమైన బలం ఆ కోర్కెలో లేదని చెప్పాను. కాబట్టి ముస్లిముల పాకిస్తాన్‌ కోర్కెలోని 
బలహీనతలను చెప్పిన వాటితో ఒక్కటీ కూడ నేను వెనుకకు తీసుకోవడం లేదు. 
అయినప్పటికీ, ముస్లిముల పాకిస్తాన్‌ కోర్కె బలంగా ఉన్నట్లయితే దానిని అనుమతించడం 
మినహా మరోదారి లేదని విశ్వసిస్తున్నాను. నేనీ నిర్దారణకు రావడానికి దారితీసిన కారణాలేవం కే 
పాకిస్తాన్‌ కోర్కెని బలహీనత లేక బలాలు మాతం కాదని చెప్పడానికి నేను సంకోచించను. 
నా అభిప్రాయంలో ఇలాంటి నిర్దారణకు మలచడంలో రెండు ప్రధానాంశాలున్నాయి. 
భారత దేశ రక్షణ మొదట అంశం కాగా ముస్తిముల మనో భావం రెండోది. ఈ రెండు 
ఎందుకు కీలక్షమై నవని నేను భావిస్తునా నో ఆ రెండు పాకిస్తాన్‌కు ఎంతటి సమరనీయ 
అంశాలో వివరిస్తాను. 


మొదటి దానితో (ప్రారంభిద్దాం. కేవలం సా ss సంపాదించడం ఒకటే కాదు 
ముఖ్యం దానిని పరిరక్షించుకో గల్గిన నిర్దుష్ట సాధనాలు కూడ కలిగివుండాలన్న విషయాన్నెవరూ 
విస్మరించరాదు. ఏ డే స్వాతం [త్రానికె నా అంతిమ హామీ సురక్షిత సెన్యం. దేశం కోసం ఏ 
క్రణంలోనె నా ఎలాంటి పరిస్టితిలోనై న కూడ పోరాడదల్లేదిగా వుండాలి సై న్యం. ఇండియాలో 
సైన్యం అనివార్యంగా హిందూ ముస్తింల కలయికగా ఉంటుంది. ఎదైనా విదేనీ రాజ్యం 
భారతదేశాన్ని దురా(క్రమిస్తే సె న్యంలోని ముస్లిములు భారత రక్షణ కోసం పోరాడగలర" 
విశ్వసించ వచ్చా? దురాక్రమణ దారుడు కూడ ముస్లిం మత రాజ్యమే అయితే! ముస్టిములు 
వారితో కుమ్మక్కువుతారా లేక వారికి.వ్యతిరేకంగా నిలిచి దేశ రక్షణ గావిస్తారా? ఇది చాలా 
కీలకమై న ప్రశ్న. అయితే దీనికి సమాధానం పాకిస్తాన్‌కు పునాది అయిన ధి ఎజాతి సిద్దాంతం 


356 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


గాని సె న్యంలోని ముస్తిములకు ఏ మేరకు సోకింది అన్న అంశం పె ఆధారపడి వుంటుంది. 
వారే గాని ఆ అంటువ్యాధి పీడిత్తులె తే ఇండియా సైన్యం క్షేమకరం కాదనే అంటే ఇండియా 
దేశపు స్వాతంత్రానికి ప్రమాదకారిగాను పరిణమిస్తుంది. ఇండియా రక్షణ కోసమైనా మీరు 

పాకిస్తాన్‌ను తిరస్కరించండి అని కొందరు బిటిషు వారు నాతో అన్నప్పుడు నేను 

భారతీయుడనయ్యాను. కొందరు హిందువులది గూడ ఇదే బాణీ. స్వతంత్య ఇండియాను 

నిర్దారించగలిగే విషయమే గాని వారు గుర్తించలేక పోతున్నారని నాకు తెల్సు. లేకుంటే వారు 

మాట్లాడే ఇండియా - తన రక్షణకు తానే బాధ్యత వహించ వలసిన స తం[త్య ఇండియా గాక, 

దురాక్రమణ బారి నుండి బబిటిషు వారిచే రక్షింపబడే బిటిషు ఆధీన సంపత్తిగా అయివుంటుంది. 

ఇది చాలా పనికి మాలిన దృష్టి వక్రీకరణ ఫలితం. విభజనే గాని లేకుంకే [బిటిషు వారెంత 

మెరుగ్గా భారతదేశాన్ని రక్షించగలరన్నది గాదు ప్రశ్న. 


ఇండియనులు స్వతంత్ర్య ఇండియాను పరి రక్షించు కోగలరా? అన్నదే అసలు 
(పశ్న. దీనికి నా ఒకే ఒక సమాధానం ఏమంటే భారతీయులు స్వతం|త భారతాన్ని 
కాపాడుకోగలరు. అయితే ఒక్కటీ షరతు - అదేమంళే భారత సైన్యం పాకిస్తాన్‌ విష 
(ప్రభావానికి లోను గాకుండా రాజకీయాతీతంగా ఉండి ఉండాలి. సెన్యాన్ని స్వాతంత్ర్యం 
నుండి విడదీసి చర్చించే ఒక ప్రయోజన రహితమై న అలవాటీ దేశంలో పెరిగిపోతోంది. ఇది 
తప్పని ఇండియనులను హెచ్చరిస్తున్నాను. సై న్యం రాబకీయమయమై పోతే భారత స్వేచ్చ 
దారుణంగా ప్రమాదంలో పడుతుంది అని గుర్తించలేకపోయినట్ట్లయితే అంతకన్నా 
వినాశకరమై ౦ది మరొకటుండదు. సైన్యం లేకపోవడం కంటె అతిహయమై నదిది. 


అంతే [ప్రాముఖ్యం గల మరో వాస్తవముంది. ప్రభుత్వాన్ని అవిధేయ, విప్తవకర శక్తుల 
నుండి కాపొడ అధికార ప్రయోగంతో మన్న గల్లేలా చేయగల్లే అంతిమ సాధనం సెన్యమే. 
ముస్లిములలోని ఒక వర్గంచే తీవ్రంగా వ్యతిరేకించబడే విధానాన్ని ఆనాడధికారంలో వుండే 
ప్రభుత్వం ప్రకటిస్తుందే అనుకొందాము. తన ప్రకటిత విధానాల అమలు కోసం నాడుండే 
ప్రభుత్వం సైన్యాన్ని వినియోగించవలసి రావచ్చు. తన ఆజ్ఞలను స్వీకరించి ముస్లిం 
తిరుగుబాటు దార్హ ప కాల్పులు జరపడానికి సైన్యంలోని ముస్లింలపై ప్రభుత్వం ఆధార 
పడగలదా? ఇది మరల సెన్యంలోని ముస్తిములకు ఏ మేరకు ద్విజాతి సిద్దాంత జాడ్యం 
పాకిందన్న అంశంపై ఆధారపడి ఉంటుంది. ఆ జబ్బేగాని సోకినట్టయితే ఇండియాకు 
సురత, భద్రతాయుత ప్రభుత్వం ఉండే ప్రశ్న లేదు. 


రాజకీయాల్లో మనోవాంఛితాన్ని ఒక శక్తిగా హిందువులు గౌరవించరనే రెండో 
శాసనాత్మక అంశానికి వద్దాం. ముస్లిములపై చేయి సాధించడానికి హిందువులు రెండు 
అంశాలపై కేందీకరిస్తారు. వానిలో మొదటదేమంటే హిందువులు ముస్తిములు రెండు 
వేర్వేరు జాతులనుకొన్నప్పటికీ వారు ఒకే రాజ్యంగా కలసి ఉండడము అనేది. 


పాకిస్తాన్‌ ఉండతగునా ? 357 





మరో అంశ మేమంకే ముస్తిముల పాకిస్తాన్‌ కోరిక కేవలం వారి మనో వాంఛితమెగాని 
దానికి స్పష్టమైన వాదనా పునాది లేదనేది. ఇలాంటి వాదనలతో హిందువులు తమను 
తామెంత కాలం మోసగించుకుంటారో నీకెతే తెలీదు. మొదటి వాదనకు రివాజు లేక 
పోలేదన్నది నిజమే. అయితే దీని ప్రభావం చాలా పరిమితమై ందని తెల్సుకోవడానికి ఎంతో 
తెలివి పని లేదు. రెండు జాతులు ఒకే రాజ్యమనే అభ్యర్థన అందమై నదే. ధర్మోపదేశంవలె 
ఇది ఆకర్షణీయంగా ఉండి ముస్లిం నాయకుల మనసులో కూడ మార్చవచ్చు. కాని 
ధర్మోపదేశంగా ప్రవచింపబడడానికి బదులు ముస్లిములు విధిగా అనుసరించవల్సిన ఓ 
ఆర్టీనెన్సుగా బెలువడినట్లయితే అది ఏ స్థిరచిత్తుడైన ఏ వ్యక్తి కూడా అంగీకరింప జాలని 
పిచిపథకం అవుతుంది. స్వరాజ్యం యొక్క ధ్యేయాన్నే ఇది దెబ్బ తీస్తుందని ఖచ్చితంగా 
చెప్పగలను. రెండో వాదన కూడ అంతే వివేకమై నది. ముస్లిములు పాకిస్తాన్‌ కోర్కె కేవలం 
,_ మనోవాంఛితార్హమై నదనుకోవడం దానికి బలహీనత కాకపోగా మరింత బలాన్ని చేకూరుస్తుంది. 
రాజ్యాంగం యొక్క చెల్లుబాటు కేవలం సిద్దాంతపునాది చాలదని చెప్పడానికి ఎక్కువ 
రాజకీయ పరిజ్ఞానం అవసరం లేదు. అది కేవలం మనో వాంఛితమే. రాజ్యాంగం వంటి 
వ(స్తధారణ కూడ అవసరమే. ఎంత పకడ్చందీగా వున్నప్పటికీ, ఆహ్లాదపరచలేని రాజ్యాంగం 
ఆచరణలో మనజాలదు. దృఢ సంకల్పం గల ఒక వర్గం వారి బలపైన మనో వాంఛలకు 
వ్యతిరేకమై న రాజ్యాంగాన్ని కావాలనుకోవడం విప్లవాన్ని గాకపోయినా వినాశనాన్ని 
ఆహ్వానించడమే అవుతుంది. 


సురక్షితమై న సె న్యం ఉందనే అనుకొన్నప్పటికీ రక్షణ దళాల ఆధ్వర్యంలో ప్రజలను 
పాలించడం సాధారణ పాలనా పద్దతి కాబోదనే విషయాన్ని హిందువులు గుర్తించడం లేదు. 
సమిష్టి పౌర వ్యవస్థ అనారోగ్యపూరితమై నపుడు బల(ప్రయోగం ఒక జాషదమే - నన్న 
వాస్తవం కాదనలేం. అయితే ఈ బౌషధం బౌషధంగానే పరిమితంగా ప్రయోగించాలి కాన దాన్ని 
| సమన పౌరవ్యవస్థ దె నందిన ఆహారంగా మార్భబడడాన్ని అనుమతించరాదు. స్వాభావిక 
చర్యల పరంపర ద్వారా సమిష్టి పొరవ్యవస్థలోని వివిధ భాగాలు కల్సి పనిచేయాలంటి ఏక 
మనస్కులె రాజ్యాంగాది వ్యవస్థాజనిత చట్టాలకూ, ఆజ్ఞలకూ విధేయ్యులై ఉన్నప్పుడే ఇది 
సాధ్యం. ముస్తిముల ప్రయోజనాల రక్షణ కవసరమగు భద్రతలన్నీ ఐక్య భారత రాజ్యాంగంలో 
పొందుపరచారనుకొందాం. కాని ముస్తిములు అనవచ్చు, “మీ భద్రతలకు మేం కృతజ్ఞులం. 
కాని మీచే పరిపాలించబడడమే మాకిష్టం లేదు.” అని చెప్పి శాసనసభలను బహష్కరించవచ్చు. 
చట్టాలను ధిక్కరించవచ్చు. పన్నులు కట్ట నిరాకరించవచ్చు. అప్పుడేం జరుగుతుంది? 
హిందూ తుపాకి మొనలను ముస్టిములపై ఉంచి వారిని విధేయులుగావించడానికి హిందువులు 
సిద్ధం గా ఉన్నారా? స్వరాజ్యమనేది. (ప్రజలకు సేవ చేయడానికా లేక హిందువులు 
ముస్లిములు ఒకరిపై మరొకరు పెత్తనం చెలాయించుకోవడానికా* స్వరాజ్యామంచే (పజల 
చేత, ప్రజలకొరకం, ఏర్పడ్డ ప్రజలయొక్క ప్రభుత్వంగా వుండాలి. ఇదే స్వరాజ్యావతరణకు 


358 డాక్టర్‌ బాబాసోహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


న్యాయబద్దమై న పునాది కారణమౌతుంది. స్వరాజ్యమనేది హిందువులు, ముస్లిములు ఒకరి 
వొకరు ఏ విధంగా ఆ[క్రమించుకోవాలనే నిరంతర దుష్ట పథక రూపకల్పనా . ప్రక్రియా 
సంస్కృతిని ప్రవేశపెట్టడానికి దోహదకారి అయినట్లయితే మనకా స్వరాజ్యమెందుకు? 
అసలలాంటీ స్వరాజ్యవతరణకు (ప్రజాస్వామ్య దేశాలు ఎందుకు అనుమతించాలి? అలాంటి 
స్వరాజ్యం ఒక వల, (భమ, వికృతమే కాగలదు. 


తాము విభిన్న ప్రత్యామ్నాయాల కూడలిలో నిలబడి తమ మార్గమేదో ఎంపిక 

చేసుకోవాల్సిన సమయ మాసన్నమె నదని ముస్టిమేతరులు [గ్రహించినట్టుగా లేదు. (ప్రత్యా 
a దం య 

మ్నాయ మేమిటో వివరిస్తాను. మొట్టమొదటిగా వారు ఇండియాకు స్వాతంతత్యమా లేక 
ఇండియా ఐక్యతా అన్న (ప్రాధాన్యత నిర్జారించుకోవాలి. ముస్తిమేతరులు భారత సమె క్యమే 
గనుక అతి ప్రధానమని భావిస్తే భారత స్వాతంత్ర్యమే ప్రమాదంలో పడుతుందని తక్షణమే 
వారు (గ్రహించగలరు. భారత సమై క్యాన్ని ఖచ్చితంగా కాపాడగల పద్దతి ఏది అనే దానిని 
గురించి రెండో [పత్యామ్నాయం. 


స్వతంత్ర, ఐక్య భారతంలో ముస్తిం, ముస్టిమేతర ఇరువర్గాల ఉమ్మడి స్వేచ్చలు 
కాపాడబడే విధంగా ఒక దృఢ సంకల్పాన్ని పెంపొందించడంలో ముస్తిములపె ఆధారపడటమా? 
లేక భారత విభజనే (శశ్రయస్కరమా? దీనివలన ముస్రిం ఇండియా రక్షణ బాధ్యత ముస్తిములకు, 
ముస్లిమేతర ఇండియా రక్షణ బాధ్యత ముస్టిమేతరులకే వదలి వేయబడుతుంది కనుక. 


మొదటి వికల్పానికి సమాధానంగా భారత ఐక్యం కన్నా విముక్తికే నేను [ప్రాధాన్యత 
ఇస్తాను. (ప్రపంచంలో కెల్తా అంకిత జాతీయవాదులుగా పేర్కొనబడే సిన్‌ఫెన్నర్స్‌ కూడ 
భారతీయుల మాదిరి సమస్యనే ఎదుర్కొన్నారు. ఐర్జాంజ్‌ విముక్తా? ఐర్రండు ఐక్యమా? ఏది 
(ప్రధానం అన్న మీమాంసకు గురి చేయబడ్డారు. విభజనకు వ్యతిరేకుల న ముస్తిమేతరులకు 
ఒకనాటి ఫిన్నిష్‌ ఉపాధ్యక్షుడు రెవ మై ఖేల్‌ ఓఫ్టానగన్‌ ఐర్జాండ్‌ విభజన విషయమై ఐరిష్‌ 
జాతీయ వాదులకిచ్చిన సలహా ఉపయోగకరం కావచ్చు. ఈయనేమన్నాడంటే : 


“యూనియనిస్టు | పాంతమై న అల్జిర్‌ను వేరు చేయడానికి అంగీకరించేకన్నా, మనం 
హోం రూల్‌ (స్వతంత్ర్య పాలన) వ్యతిరేకించినట్టయితే (ప్రపంచానికి మనమేమని 
చెప్పుకోగలం? ఐర్లాండ్‌ అనేది నిర్జుష్టమై న భౌగోళిక సరివాద్దులు గల దీవి అనే విషయాన్ని 
మనం స్పష్టపరచవచ్చు. ఐర్హండులోనే నిర్దుష్టమైన భౌగోళిక సరివాద్దులు కల్లి వున్న 
జాతులవారికి మనం నివేదిస్తున్న్వట్లయితే ఆ వాదన సబబుగానే వుంటుంది. కాని మనం 
నివదిస్తుంది నిర్దిష్ట భౌగోళిక పరిధులు లేని ఖండాంతర జాతులవారికే. కాబట్టి మన వాదనలో 
పస ఉండదు. జాతీయ, భౌగోళిక పరిధులు చాలా అరుదుగా మ్మాతమే ఏకీభవిస్తాయి. 
భౌగ్‌'భికంగా స్పెయిన్‌, పోర్చుగల్‌ ఒకే జాతి గావచ్చు. కాని చరిత్ర వారిని రెండుగా చీల్చింది. 
నోరే స్వీడజీలను ఒక దేశంగా రూపొందటానికి భౌగోళికమై న విశ్వ (ప్రయత్నం జరిగింది. 


శా 


నే 


పాకిస్తాన్‌ ఉండతగునా ? 359 
el Vn 


కాని వాటి రెంటిని వేరుపర్భడంలో చరిత్ర విజయవంతమైంది. ఉత్తర అమెరికా ఖండం పె 
ఎన్నీ జాతులులండాలనే విషయంలో భౌగోళిక పాత దాదాపు శూన్యం. చరిత్రే వ 
చూసుకొంది. యూరప్‌ యొక్క భౌగోళిక చిత్రపటం మాదిరిగానే యూరప్‌ రాజకీయపటాన్ని 
నిర్మించడాన కెవరై నా ప్రయత్నిస్తే అది చీకటిలో తడుములాకే అవుతుంది. ఐర్జాండును 
కూడ ఒకే జాబితాగా రూపొందించాలన్న భౌగోళిక ప్రయత్నాలు చరిత్ర వ్యతిరేకత ముందు 
తలవొంచక తప్పలేదు. అందుకే ఐర్జాండ్‌ దీవి, ఐర్హండ్‌ జాతి ఒకే యూనిట్‌గా ఏకీభవించడం 
లేదు. అంతిమ విశ్లేషణలో తేలేదేమంకే జాతీయతకు (ప్రమాణం (ప్రజాలీషమే.” 


పై పదాలన్నీ తవ వాస్తవికతా దృక్పధం నుంచి జనించినవీ. శోచనీయంగా ఇదే 
వాస్తవికత మనకు భారతదేశములో లోపించింది. 


ఇక రెండో పద్దతికి వస్తే, ఇరువర్గాలకు ఖచ్చితమైన విశ్వసనీయమైన రక్షణ 
ఉండాలంటే ఇండియా ముస్లిం ఇండియా, ముస్తిమతర ఇండియాగా విభజించబడడమే 
మేలని నేను భావిస్తాను. ఉన్న రెండు (పత్యామ్నాయాలలో కెల్ల ఇది చాలా సుర్షితమై నది. 
ద్విజాతి సిద్దాంతమనే అంటువ్యాధి ఫలితంగా స్వతంత్య్ర, సమైక్య ఇండియా పట్ల 
సె న్యంలోని ముస్రిముల విధేయతపై నేను వ్యక్తసరచిన సందేహాలు, భయాందోళనలు 
కేవలం ఊహాజనితమై నవిగా కొట్టి పారవేస్తారని నాకు తెల్సు. ముమ్మాటికి అది వాస్తవమే. 
అంతమాత్రాన అది నా ఎంపిక వె శిమ్రాన్ని ('ప్రతికూలింపలేదు. నాది తప్పు కావచ్చు. కాని 
ఎట్టి వై రుధ్యానికి తావు లేకుండా నేను స్పష్టం చేయదల్బుకున్నాను. ఒక్క మాటలో 
చెప్పాలంటే తమ భద్రతపె మితిమీరిన విశ్వాసానికి గాను హేళనకు గురి కావడమే మేలు, ఆ 
నిశ్వాసం వల్ల నాశనపముయేకంటే. 

విషయాలను గాలికి వదలి వేయడం నాకిష్టం లేదు. ఇండియా భద్రత లాంటి అతి 
ప్రముఖమైన విషయాన్ని అవకాశానికి వదిలేయడమంకే భారీ నేరానికి అపరాధి కావడమే. 


ముస్లిముల పాకిస్తాన్‌ కోర్కెకు అనివార్యమై తే తప్ప ఎవరూ బలపరచరు. అదే 
సమయంలో అనివార్యమై న కలోర వాస్తవాన్ని ధె ర్యంతో, విమోచనా జ్ఞానంతో ఎదుర్కొనవలె 
గాని అసలు గుర్తించ నిరాకరించడం మూర్ణత్వమే అనుతుంది. మొత్తాన్ని నిలుపుకోవాలనే 
(పయోజన రహిత ప్రయత్నంలో నిలుపుకోగల ఒక భాగాన్ని కోల్పోవడం కూడ అంతే 
అజ్ఞానమవుతుంది. 


పాకిస్తాన్‌ విషయమె ముస్తిములు లొంగుబాటు వెఖరికి రానబ్లయితే పాకిస్తాన్‌ 
ఏర్పడక తప్పదని నేను నిర్ధారణకు రావడానికి దారి తీసిన కారణాలివే. నాకు సంబంధించినంత 
వరకు ఒకే ఒక్క (ప్రశ్న ముఖ్యం : పాకిస్తాన్‌ సాధన్నకె ముస్లిములు దీక్షాబద్దులె ఉన్నారా? లేక 


ల హిస్టరీ ఆఫ్‌ ఎర్హండ్‌ వాల్యూం 2, పేజీ 257 నుండి సర్‌జేమ్స్‌ ఓకానర్‌ చే కోట్‌ చేయదిడి?ది. 


{ 


360 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - (ప్రసంగాలు 


పాకిస్తాన్‌ కేవలం ఒక నినాదమేనా? గతిస్తున్న మానసిక స్టితికి దర్చణమా? లేక వారి శాశ్వత 
ఆకాంక్షలను (ప్రతిబింబిస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం ఒక్కొక్కరి అభిప్రాయాల్ని బట్టి 
మార్చవచ్చు. 

ముస్లిములు పాకిస్తాన్‌ విషయమై దృఢ సంకల్నులె వున్నారని స్పష్టమై నట్లయితే 
దానిని అనుమతించడమే విజ్ఞత గల విధానమవడానికి సందేహించాల్సిన పని లేదు. 


పాకిసాన్‌ సమస్యలు 


ఇండియాను పాకిస్తాన్‌, హిందూస్తాన్‌గా విభజించడం వలన ఉత్పన్నమయ్యే అనేక, 
సమస్యల్లోనూ ఈ [కింది మూడు సమస్యలు ఉన్నాయి. 


1k ఆర్థిక వనరులను, (పభుత్వ బుతలాలను విభజించడం. 
2. _ సరిహద్దులను నిర్ణయించడం. 
౩. పాకిస్తాన్‌ నుండి హిందూస్తాన్‌కు, హిందూస్తాన్‌ నుండి పాకిస్తాన్‌కు (పజలమార్చిడి. 


ఇందులో మొదటి సమస్య దేశ విభజనకు సంబందిత వర్గాలు అంగీకరించినపుడు 
దాని పర్యవసానంగా ఉద్భవించేవి. 'మిగిలినవి రెండు వేరు వేరుగా నిలుస్తాయి. అవి రెండు 
హిందూస్తాన్‌ ఆవిర్భావానికి ముందు ఉండే పరిస్థితులని చెప్పవచ్చు. ఈ సమస్యలకు కారణ 
యోగ్యమైన, న్యాయపూరితమై న పరిష్కారం లబిస్తుందన్న నమ్మకం కుదిరితే కాని 
అనేకమంది (ప్రజలు పాకిస్తాన్‌కు పోయే విషయంలో నిర్ణయం తీసుకొనరు. కాబట్టే నేను 
ఈ రెండు సమస్యలకు సంబంధించిన వివరణ వరకు మాతమ పరిమితమౌతాను. 


ఇంతవరకు మనకు ముస్లింలీగ్‌ నుండి పాకిస్తాన్‌ సరిహద్దులకు సంబంధించి 
స్పష్టమై న లేదా సాధికారికమై న ప్రకటన లేదు. జిన్నా గురించి వాస్తవంలో హిందువులు చేసే 
ఫిర్యాదుల్లో ఇదొకటి. రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేస్తూ, పాకిస్తాన్‌కు అనుకూలంగా 
సుడిగాలి పర్యట చేస్తున్న జిన్నా పాకిస్తాన్‌ సరిహద్దుల గురించిన విపరాలను తన విమర్శకులకు 
వివరించటం తగినదిగా భావించలేదు. సరివాద్దులను గురించిన ఏ చర్చ కూడా పాకిస్తాన్‌ 
విషయంలో సూత్ర పాయంగా అంగీకారం కుదిరినపుడే సాధ్యమని, అంతవరకు దాన్ని 


364 డాక్టర్‌ బాబాపోహెబ్‌ అంబేద్కర్‌ రచనలు = ప్రసంగాలు 





గూర్చిన చర్చ అపరిపక్వమని జిన్నా వాదన. ఇదొక వాగ్లోరణీ పూర్వకమైన మంచి 
సమాధానం కాగలదేమో కాని, ఈ సమస్యకు ఎవరి షక్షం వహించకుండా శాంతియుత 
పరిష్కారం కోనం కృషి చేసేవారికి ఎటువంటి నహాయం చెయ్యదు. పాకిస్తాన్‌ 
నిర్మాణానికిసూ త్మప్రాయంగా అంగీకరించిన వ్యక్తి తన పాకిస్తాన్‌ (ప్రణాళికకు తప్పక కట్టుబడి 
ఉంటాడనే అభి పాయం జిన్నాకు ఉన్నట్టుంది. దీన్ని మించిన పొరపాటు మరొకటి లేదు. 
భారతదేశ విభజన అనే అర్ధంలో మాత్రమే ఒక వ్యక్తి పాకిస్తాన్‌ సూత్రాన్ని ఆమోదించవచ్చు. 
అయితే ఇది ఏ విధంగా ఆ వ్యక్తిని జిన్నా పాకిస్తాన్‌ ప్రణాళికకు కట్టుబడేట్టు చేయగలదో 
అర్ధం చేసుకోవటం కష్టం. పాకిస్తాన్‌కు సంబంధించిన ఏ ప్రణాళిక కూడా జిన్నాకు నిజంగా 
సంతృప్తికరంగా లేకపోతే అతనికి వాటిని వ్యతిరేకించే స్వేచ్చ ఉంది. పాకిస్తాన్‌ ఏర్పాటుకు 
సంబంధించిన సూత్రానికి అతను అనుకూలమె నప్పటికీ, ఈ విషయంలో అతనికి 
వ్యతిరేకించే స్వేచ్చ ఉంది. కాబట్టి పాకిస్తాన్‌ ప్రణాళిక, పాకిస్తాన్‌ సూతము అనేవి రెండూ. 
వేర్వేరు ప్రతిపాదనలు. ఈ అభిప్రాయంలో ఏ విధమై న తప్పు లేదు. స్వయం న్నిర్రయాధికార 
సూత్రమనేది ఒక (ప్రేలుడు పదార్ధం వంటిదని వివరింపవచ్చు. ఒక సందర్భం యొక్క 
అవసరాన్ని, ఆవశ్యకతలను బట్టు దానిని ఉపయోగించటానికి ఎవ్వరెనా సూ త్మ ప్రాయంగా 
అంగీకరింపవచ్చు. అయితే అది 'పేల్చివేసే ప్రదేశం తెలియకుండా దానిని ఉపయోగించేందుకు 
ఎవ్వరూ అంగీకరింపరు. అది నిర్మాణం మొత్తాన్ని కూల్చివేసే పక్షంలో లేదా దాని ప్రభావ 
యోగ్యతను ఒక నిర్దిష్ట ప్రదేశానికి పరిమితం చేయలేని పక్షంలో ఒక వ్యక్తి (పేలుడు పదార్ధ 
ఉపయోగాన్ని తిరస్కరించవచ్చు. సమస్య పరిష్కారానికి అతడు మరికొన్ని ఇతర మార్గాలను 
ఉపయోగించవచ్చు. కాబట్టి సరిహద్దు రేఖలకు సంబంధించిన ప్రత్యేకతలు పాకిస్తాన్‌ 
రూపాన్ని నిర్దిష్టంగా నిర్ణయించే [ప్రాధమిక కార్యాచరణలో అత్యంత ఆవశ్యకాలుగా 
గోచరింపవచ్చు. పాకిస్తాన్‌ను సమర్టించే నిజమైన నాయకుడు పాకిస్తాన్‌ ప్రణాళికకు 
సంబంధించిన అవసరమై న వివరాలను ప్రజలకు గోప్యంగా ఉంచరాదనేది కూడా అత్యంత 
ఆవశ్యకం. పాకిస్తాన్‌కీ సరిహద్దులను (ప్రకటించకుండా జిన్నా చూపుతున్న మొండితనం, 
వ్యతిరేకతలు ఒక రాజనీతిజ్ఞుడిలో క్షమార్లం కానటువంటివి. అయితే పాకిస్తాన్‌ సమన్య 
పరిష్కారంలో ఆసక్తి చూపుతున్న వారందరూ జిన్నా దిగివచ్చి వివరాలు ఇచ్చేవరకు 
నిర్ణయాలు తీసుకోకుండా వేచి ఉండనవసరం లేదు. ముందుగా ఏర్పరచుకొన్న కొన్ని 
ఆలోచనలు (ప్రాతిపదికగా ఈ వాదనను కొనసాగింపవచ్చు. ఈ చర్చలో నేను భావించేది 
ఏమిటంటే పశ్చిమ పాకిస్తాన్‌ సరివాద్దులు ఈనాటి ఉత్తర-పశ్చిమ భూభాగం, పంజాబు, 
సింధ్‌, బెలూచిస్తాన్‌ల సరివాద్దులుగా ఉండాలని, తూర్పు పాకిస్తాన్‌ సరివాద్దులు ప్రస్తుత 
బెంగాల్‌ భూభాగం, అస్సాంలో కొన్ని జిల్లాలుగా ఉండాలని ముస్తింలీగ్‌ కోరుకొంటోంది. 


పాకిస్తాన్‌ సమస్యలు శరర్‌ 





అందుచేత గమనించాల్సిన ప్రశ్న ఏమిటంటే, ఈ కోర్కె న్యాయమై నదా? కోర్కె 
స్వయం నిరయాధికార సూత్రం మీద ఆధారపడిందని చెప్పబడింది. దీన్ని న్యాయబద్ధంగా 
అంచనా చేయాలంటే స్వయం న్నిర్రయాధికార సూపు పరిధిని, పరిమితులను గూరి ఎన 
స్పష్టమై న అవగాహన ఉండాలి. దురదృష్టవశాత్తు అలాటి అవగావాన పూర్తిగా లోపించినట్లు 
కనిపిస్తుంది. కాబట్టి దీనిని ఈ ప్రశ్నతో (ప్రారంభించాలి. స్వయం నిర్రయాధికార సూతం 
యదార్థంలోనూ, చట్టరీత్యానూ ఎలా ఉంటుంది. గత కొద్ది సంవత్సరాలుగా స్వయం 
న్గిర్గయాధికారమనే పదం వ్యాప్తిలో ఉంది. అయితే అది అంతకన్నా పురాతనమై నదాన్ని 
గూర్చి వివరిస్తుంది. స్వయం న్నిరయాధికార సూత్రంలో అంతర్హీనంగా ఉండే భావన రెండు 
పాయలుగా వృద్ది చెందింది. 19వ శతాబ్దంలో స్వయం న్నిర్ణయాధికారమం.టు ప్రజల 
కోర్కెల కనుగుణంగా ప్రభుత్వాన్ని ఏర్పరచటం అని అర్ధం. రెండవది, పరాయిజాతుల 
నుండి ప్రభుత్వ స్వరూపాన్ని గురించిన పట్టింపు లేక జాతీయ స్వాతంత్యం పొందే వాక్కు. 
పాకిస్తాన్‌ ఆందోళన ఈ రెండవ దానిని సూచిస్తుంది. చర్చను ఈ విషయానికి మాతమే 
పరిమితం చేస్తాను. నాకు ఆవశ్యకంగా కనిపించేదేమంకు స్వయం న్నిరయాధికారానికి 
సంబంధించి ఈ [క్రింది విషయాలను మనసులో ఉంచుకోవాలి. 


మొదటగా స్వయం న్నిరయాధికారం ప్రజలకు సంబంధించి ఉండాలి. గమనింప 
నవసరం లేని చాలా చిన్న విషయం ఇది. కాని దీన్ని నొక్కి చెప్పవలసిన అవసరం వచ్చింది. 
స్వయం న్నిరయాధికారం సూత్రంతో ముస్లింలీగ్‌, హిందూ మహాసభ రెండూనూ, 
పరాచికాలాడుతున్నట్టు కనిపిస్తుంది. ఒక (ప్రదేశంలో ముస్లిములు ఎక్కువగా ఉన్నారనే 
కారణం వలన దానిని పాకిస్తాన్‌లో విలీనం చేయాలని ముస్టింలీగ్‌ కోరుతోంది. ఇంకొక 
ప్రదేశంలో ముస్టిమేతరులు ఎక్కువగా ఉన్నప్పటికి దాని పరిపాలకుడు ముస్టిం అయితే ఆ 
ప్రదేశాన్ని సె తం పాకిస్తాన్‌లో విలీనం చెయ్యాలని ముస్లింలీగ్‌ కోరుతోంది. ఇండియాలో 
స్వయం నిర్ణయాధికారం యొక్క లాభాలను ముస్లింలీగ్‌ కోరుతోంది. అదే సమయంలో 
స్వయం న్షిర్ధయాధికార సూ|త్రాన్ని పాలస్తీనాకు అన్వయించటానికి ముస్టింలీగ్‌ వ్యతిరేకం. 
కాశ్మీర్‌లో అధిక సంఖ్యాకులు ముస్టిములు కాబట్టి, హైదరాబాద్‌ సంస్థాన పరిపాలకుడు 
ముస్తిం కాబట్టి ఈ రెంటిని ముస్తింలీగ్‌ ముస్తిం రాజ్యాలని చెప్పుకొంటోంది. అదే విధంగా 
ఈ సంస్థానంలో హిందువులు ఎక్కువ, అంచేత దానిని హిందూస్తాన్‌లో విలీనం చెయ్యాలని 
హిందూ మహాసభ కోరుతోంది. హిందూవేతరులు తక్కువ ఉన్న ప్రదేశాన్ని సైతం 
పరిపాలకుడు హిందువనే నెపంతో దానిని హిందూస్తాన్‌లో భాగంగా గుర్తించాలనే కోర్కెతో 
హిందూ మహాసభ ముందుకొస్తోంది. ఇటువంటి చిత్రమై న ఘర్షణాయుతమై న కోర్కెలు 
కోరటానికి కారణం పాకిస్తాన్‌ విషయంలో అటు హిందువులు కాని, ఇటు ముస్టిములు కాని 
స్వయం నిర్ణయాధికార సూత్రాన్ని పెడదారి పట్టించే పనిలో ఉన్నారు. (ప్రజలకు స్వయం 


366 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు ఆ (ప్రసంగాలు 


న్నిరయోధికార నూత్రం గురించి సరియైన అర్ధం తెలియకపోతే వారికి ఈ సూ|త్రాన్ని 
అనుసరించి నిలబడే నీతి కొర్వవె తే, ఎట్టి పర్యవసానాల్లకె నా సిద్దపడి ఉంటే భూభాగాల 
పునర్వ్యవస్టీకరణ (ప్రశ్న ఉదయించినపుడు ఇండియా పూర్తి అయోమయంలోనికి విసిరి 
వేయబడుతుంది. కాబట్టి చాలా చిన్న విషయంగా కనిపించే స్వయం న్నిర్ణయాధికార 
సూ|త్రాన్ని, అది ప్రజల చేతనే కాని వేరొకరి చేత జరిగేది కాదు అనే విషయాన్ని గూర్చి 
నొక్కి చెప్పటం మంచిది. 


గమనార్లమై న రెండవ విషయం ఏమంటే స్వయం న్నిర్రయాధికార సూతంతో 
ముడిపడి ఉన్న దాని ఆవశ్యకమై న పాత్ర. ఓకానర్‌ పేర్కొన్నట్లు ః 


“స్వయం న్నిర్ణయాధికార సిద్దాంతమనేది ఎట్టి పరిస్టితుల్లోనూ విశ్వజనీనమై నది 
కాదు. మామూలుగా దాన్ని గూర్చి ఎక్కువ చెప్పాలంటే అది న్యాయబద్దమై న, ఒక 
ఆరోగ్యవంతమై న కార్యాచరణ నియమం. వారి స్వంత పద్దతి కనుగుణంగా ప్రజల మధ్య 
శాంతి, సామరస్యాలను పెంపొందించేందుకు, వారిలో అభివృద్దిని సాధించేందుకు తోడ్పడే 
నియమం. అదే ఉత్తమమైంది. అయితే అది పరిమాణం, భౌగోళిక స్టీతుల విషయంలో 
పరిస్థితులకు తల ఒగ్గవలసి ఉంటుంది. పరిస్టితుల మీద నియమం చెట్టుబాటు కావాలా లేదా 
నియమాల మీద పరిస్టితులే చెల్లుబాటు కావాలా అనేది వ్యక్తుల సాధారణ వివేకం లేదా 
న్యాయదృష్టులను అన్వయించినప్పుడే నిరయింపబడుతుంది. లేదా దీనిని అత్యంత ఎక్కువ 
మందికి అత్యంత ఎక్కువ మంచి అనే దానిని బట్టి నిరయించడాన్ని బెంధామ్‌ అనుచరుడు 
సమర్దిస్తాడు. సరిగా అర్దం చేసుకొంటే ఈ మూడు కూడా ఒకే విషయాన్ని వ్యక్తీకరించే 
ఎభిన్న పద్ధతులు. రెండు ఎ పులా వాస్తవాలు ఉన్నాయి. ఒకరకమై న వాస్తవాలు కొందరి 
ఆలోచనకే పరిమితమై మిగతా వారి దరి చేరవు. ఇది ఖచ్చితంగా అంచనా వేయదగ్గ సమస్య 
కాదు. అంటు సమస్త మానవాళి అంగీకరించే నిర్హుష్టమై న ముగింపు అనేది సాధ్యపడకపోవచ్చు. 
ఒక దేశం మరొక దేశపు స్వయం నిర్ణయాధికారంలో కల్పించుకొనే సందర్భాలు ఉన్నాయి. 
అది తప్పు అని చెప్పే దానికంటే, ఒప్పు అని చెప్పే వీలు ఎంతమాత్రం లేదు. ఇది ఒక 
అభ్మిపాయమే. నిజాయితీకలవారు, పక్షపాతబుద్ది లేనివారు ఈ అభిప్రాయంతో విభేదించ 
వచ్చు. 


ఇది ఇలా ఎందుకుండాలనే దానికి రెండు కారణాలున్నాయి. ఒకటి, మిగతా అన్ని 
విషయాలను అధిగమించి పోయేటట్లు ఉండే ఆవశ్యకమై న పాత్రను జాతీయతకు ఇవ్యనవసరం 
లేదు. అది పవిత్రం కాదు. నిరషేక్షము కాదు. రెండు, ప్రతే గకమై న జాతీయతను నిలబెట్టుకోడానికి, 
భద్రపరచుక్‌ డానికి విభజన అనుకున్నంత ఆవశ్యకమై నదేమీ కాదు. 


స్వయం న్నిర్ణయాధికారానికి సంబంధించి మూడవ విషయం ఒకటి గుర్తుంచుకోవాలి. 


హీస్టరీ ఆఫ్‌ ఐర్హండ్‌, సంపుటం 2, 





పాకిస్తాన్‌ సమస్యలు 367 


ఒకజాతి స్వయం నిర్ణయాధికారం సాంస్కృతికపరమై న లేదా భౌగోళికపరమై న స్వాతంత్ర 
రూపాన్ని పొందవచ్చు. ఏ రూపాన్ని సంతరించుకొంటుందనే విషయం ఆ భూభాగంలోని 
జనాభా ఉనికిపై ఆధారపడి ఉంటుంది. మిగతా విషయాలన్నీ సమానంగా ఉండి, ఒక 
ప్రదేశంలో ప్రజలు సేవలందుకోటానికి, దరి చేరటానికి వీలుగానూ ఉంచే ఆ (ప్రజలకు 
భౌగోళిక స్వాతం[త్యాన్ని గురించి ఆలోచించవచ్చు. విడదీయరాని విధంగా కలిసిపోయి 
మిశమజాతులుగా ఉన్న (ప్రజల విషయంలో, వారు ఆక్రమించుకొన్న భూభాగాలలో 
సేవలందించడం కష్టమై నపుడు వారు నోచుకొనేది సాంస్కృతిక పరమై న స్వాతంత్ర్యం. 
ఇటువంటి విషయంలో భూభాగ విభజన అనేది అసాధ్యం. వారికి మిగిలి ఉన్న ఒకే ఒక 
అవకాశం వలసపోవడం. 


స్వయం న్నిరయాధికార భావన పరిధులను, పరిమితులను నిర్వచించటం వల్ల మనం 
ఇప్పుడు పాకిస్తాన్‌ సరిహద్దుల (ప్రశ్నను చేపట్టవచ్చు. ప్రస్తుత సరివాద్దే పాకిస్తాన్‌ సరిహద్దులుగా 
ఉండాలనే ముస్లింలీగ్‌ వాదన ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది? ఈ (ప్రశ్నకు సమాధానం చాలా 
స్పష్టంగా ఉస్నట్టు నాకనిపిస్తోంది. భౌగోరికమై న ఉనికి ఈ విషయాన్ని న్నిర్ణయించేబ్టు 
స్పష్టమౌతుంది. ఇక ఇతరతా ఏ వీధమై న వాదన అవసరం లేదు. వాయవ్య భూభాగం, 
బెలూచిస్తాన్‌, సింధల విషయంలో హిందువులు, ముస్టింలు కలగలసి ఉన్నారు. ఈ 
భూభాగాలలో హిందువుల కుద్దెశించిన భూభాగ విభజన అనేది అసాధ్యంగా కనిపిస్తోంది. వారు 
సాంస్కృతికపరమై న స్వాతం[త్యంతో, వారి రక్షణ కవసరమై న రాజకీయపరమై న ఏర్పాట్లతో 
సంతృప్తి చెందాలి. పంజాబు, బెంగాలుల విషయం వేరుగా నిలుస్తుంది. ఒకసారి దేశపటాన్ని 
పరికిస్తే, పంజాబు, బెంగాల్‌లలో హిందూ ముస్తిముల ఉనికి మిగిలిన మూడు |పాంతాలకంశకే 
భిన్నమని తెలుస్తుంది. పంజాబు, బెంగాల్‌లోని ముస్తిమేతరులు నివసించే చిన్న, చిన్న 
భూభాగాల చుట్టూ విస్తారమైన భూభాగంలో ముస్తిములు, వాయవ్య భూభాగం, బెలూచిస్తాన్‌, 
సింధులలో వలె వ్యాపించి ఉన్నారు. బెంగాలు, పంజాబుల్లో హిందువులు దరి చేరేందుకు, 
సేవలందించేందుకు వీలుగా ఉండే ప్రదేశాలను ఆక్రమించుకొని ఉన్నారు. ఈ పరిస్థితుల్లో 
ముస్లింలీగ్‌ కోరుతున్నట్లుగా, ప్రస్తుత పంజాబ్‌, బెంగాలు సరివాద్దులు పశ్చిమ, తూర్పు 
పాకిస్తాన్‌ సరివాద్దులుగా కొనసౌగాలనే దానిని ఒప్పుకోవడం అనేది సకారణం కాదు. 


ఈ చర్చ నుండి, రెండు నిర్దారణలు తేలుతాయి. ఒకటి పంజాబు, బెంగాలులలోని 
ముస్తిమేతరురికు తమ భూభాగాన్ని పాకిస్తాన్‌ నుండి మినహాయించాలని, వారు ఆక్రమించుకొన్న 
భూభాగాలను విడదీయరాదని అనేందుకు అవకాశం ఉంది. రెండవది, ఉత్తరా-పశ్చిమ 
భూభాగం, బెలూచిస్తాన్‌కు, సింధులలోని ముస్తిమేతరులకు ఇటువంటి అవకాశం లేదు. 
వారికి సాంస్కృతిక స్వాతంత్రానికి రాజకీయ రక్షణ కవచాలకు మాత్రమే ఆస్కారం ఉంది. 
దీన్ని మరో విధంగా చెప్పాలంటే ముస్లింలీగ్‌ కోరుతున్నట్లు సీంద్‌, ఉత్తర-పశ్చిమ 
భూభాగం, బెలూచిస్తాన్‌ల సరిహద్దులు ఇప్పుడున్నట్లు కొ నసాగవలెననేది ప్యతిరేకింప వీలుకానిది. 


368 డాక్టర్‌ బాబాసోహెబ్‌ అంబేద్కర్‌ రచనలు = (ప్రసంగాలు 





కాని పంజాబ్‌, బెంగాల్‌ల విషయంలో ఇటువంటి కోరిక సమర్దింప' వీలుకానిది. ఆ 
భూఖభాగాలందు నివసించే ముస్తిమేతరులు వారు అనుకున్నట్లయితే సరివాద్దులను తిరిగి 
న్నిద్దయించటం ద్వారా వారి భూభాగాలను పాకిస్తాన్‌ నుంచి మినహాయింపమని కోరవచ్చు. 


V 


పంజాబు, బెంగాలులకు చెందిన ముస్లిమేతరులు సరివాద్దులను తిరిగి నిర్నయించాలని 
కోరిన కోరికను ముస్లింలీగ్‌ సకారణమై నదిగా, న్యాయబద్దమై నదిగా భావింపగలదని ఎవరై నా 
అనుకొని ఉండవచ్చు. సరిహద్దులను తిరిగి నిర్నయించే అవకాశాలు పరిశీలనను 1940 
ముస్రింలీగ్‌ లాహోర్‌ సమావేశపు తీర్మానంలో చేర్చారు. ఆ తీర్మానం ఇలా పేరొంది. 


“భౌగోళికంగా దరి చేరటానికి వీలున్న భూభాగాలను గుర్తించటం ద్వారా అవసరమై న 
చోట్లు, భౌగోళిక సర్దుబాట్ల ద్వారా పూర్తి స్వాతంత్యం గల రాజ్యాల స్థాపన జరగాలి. 
వాయవ్య, తూర్పు భూభాగాలందు వలె ముస్తములు సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్న 
ప్రదేశాలను కలిపి స్వతం(త్య ముస్లిము రాజ్యాలను ఏర్పరచాలి. అవి స్వేచ్చ, సార్వభౌమాధి 
కారాలు గల భాగాలుగా, ముస్టిముల మాతృదేశాలుగా ఉండాలి.” 

ముస్లింలీగ్‌ అభిప్రాయం ఇదే విధంగా కొనసాగిందనే విషయం. అది క్రిప్స్‌ ప్రతిపాదన 
విషయంలో అంగీకరించిన తీర్మానం తెల్పుతుంది. దాన్ని చదివిన ఎవర్షికె నా ఈ విషయం 
స్పృష్పం కాగలదు. కాని జిన్నా తన అభిప్రాయాన్ని మార్ఫుకొన్నట్లు దాఖలాలున్నాయి. 
1942 నవంబరు 16న జలంధర్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో జిన్నా ఈ క్రింది విధంగా 
తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు నివేదింపబడింది £ 


“ఇటీవలి తమాషా - నేను దానిని తమాషా అనే పిలుస్తాను, మరోలా కాదు - ఏమీ 
తెలియని సామాన్య (ప్రజానీకాన్ని కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారు. స్వయం నిర్ణయాధికారం 
ముస్తిములకు మాత్రమే ఎందుకు పరిమితం చేయాలి. దానిని ఇతర వర్గాలవారికి ఎందుకు 
వర్తింపచేయకూడదు అనే విషయం ఈ ఆట ఆడుతున్న వారికి అర్థమౌతుంది. అందరికి 
స్వయం న్నిర్ణయాధికార వాక్కు ఉందని పేర్కొని, పంజాబును అనేక ముక్కలుగా విడగొట్టాలని 
చెబుతారు. అదే విధంగా ఉత్తర, పశ్చిమ సరివాద్దులో సింధులు కూడానూ. ఈ విధంగా 
వందలకాలది పాకిస్తాన్‌లు ఉండబోతాయి. 


ఉపజొత సమూహాలు 


(పతి వర్గానికీ ఇండియా మొత్తం మీద స్వయం న్విర్రయాధికార వాక్కు ఉండాలని 
పథక రచన చేసింది ఎవరు? అది చెప్పలేనంత అజ్ఞానం. లేదా మోసం లేదా తమాషా. నన్ను 
మీకు సమాధానాన్ని ఇవ్వనివ్యండి. ముస్తిములు అత్యధికంగా ఉన్న (పాంతాల్లొ ఒక 
నిర్దిప్రమై న భూభాగంలో ఏదై తే వారు తమ మాతృభూమిగా భావి స్తున్నారో అక్కడ స్వయం 


పాకిస్తాన్‌ సమస్యలు 369 


గారం అంతం 5-3 ౯ అం 





నిర్ణయాధికార హక్కును కోరుకొంటున్నారు. వివిధ (ప్రదేశాల్లో విస్తరించి ఉన్న జాతి 
సమూహాలకు ఒక రాజ్యాన్నిచ్చిన దాఖలాలు చరిత్రలో మీకు తెలిసి ఎక్కడై నా ఉన్నాయా? 
వారికి మీరు రాజ్యాన్ని ఎక్కడ నుండి తీసుకువస్తారు? ఆ విషయంలో మీకు యునె బడ్‌ 
(పావిస్సెస్‌లో 14% మంది Eastern times Lahore (లాహోర్‌) 17 నవంబరు 1942 
ముస్తిములే ఉన్నారు. వారికి రాజ్యం ఎందుకు ఉండకూడదు? యునె "బడ్‌ ప్రావిన్నెస్‌లోని 
ముస్లిములు ఒక జాతి సమూహం కాదు. వారు విసిరి వేయబడినట్లు విస్తరించి ఉన్నారు. 
కాబట్టి రాజ్యాంగ పరిభాషలో వారిని ఉపజాతి సమూహంగా అభివర్రించాలి. ఒక నాగరిక 
ప్రభుత్వం నుండీ వారు పొందవలసిన దాని కన్నా ఎక్కువ ఆశించకూడదు. నేను నా 
మనోగతాన్ని స్పష్టం చేశాననే భావిస్తున్నాను. ముస్టిములు ఒక ఉపజాతి సమూహం కాదు. 
స్వయం న్నిర్ణయాధికారాన్ని కోరడం, దాన్ని అమలు పరచడమనేది వారి జన్మవాక్కు.” 


జిన్నా అసలు విషయాన్ని పూర్తిగా వదలివేశారు. ఆయన విమర్శకులు లేవనెత్తిన 
విమర్శ సాధారణంగా పేర్కొనే ముస్టిమేతరుల గురించి కాదు. అది పంజాబు, బెంగాలులలోని 
ముస్లిమేతరుల నుద్దేశించింది. జిన్నా అతని ఉపజాతి సిద్దాంతాన్నే అనుసరించి కచ్చితమై న, 
సులభంగా సేవలందించగల భూభాగాన్ని ఆక్రమించుకొని ఉండే ముస్రిమేతరుల విషయాన్ని 
తేల్చడాన్ని సమర్దిస్తారా? అది ఆ విధంగా అయితే అపుడు దీన్ని మించిన కుతర్మం రాజకీయ 
సాహిత్యంలో ఎక్కడా ఉండబోదని చెప్పవలసి వస్తుంది. ఉపజాతి సిద్దాంతమనేది ఎక్కడా 
విని ఉండనటువంటిది. అది కేవలం ఊహాజనితమై నదే కాక, చాలా మోసపూరితమై నట్టిది 
కూడా. ఉపజాతి సిద్దాంతం ఏం తెలియజేస్తుంది? దాని సూచనలను నేను సరిగా అర్థం 
చేసుకున్నట్లయితే విభజన సాధ్యమై నప్పుడు సె తం ఒక ఉపజాతిని అది చెంది ఉండే జాతి 
నుండి వేరు చేయరాదని తెలియజేస్తుంది. జాతి, ఉపజాతుల మధ్య సంబంధాలు, వ్యక్తీ 
సంబంధిత వ్యవహారాల మధ్య సంబంధాల కంటే ఉన్నతమై నవేమి కావు అని చెప్తుంది. చరాస్తి 
యజమానితో ఆస్తి సంబంధ వ్యవహారాలు ఆస్తితోనే పోయేటట్లు ఒక ఉపజాతి, జాతితో 
కలిసి పోతుంది. జిన్నా వాదనలో ఈ విధమైన కారణాలు ఉన్నాయి. అయితే పంజాబు, 
బెంగాలులలోని హీందువులు కేవలం చరాచర వస్తువులేనని, కాబిట్టి వారు అక్కడి ముస్టిములు 
ఎక్కడికి పోవాలని నిర్దేశిస్తే అక్కడికి పోవాలని జిన్నా తీవ్రంగా వాదిస్తారా? అటువంటీ వాదన 
ఎవ్వరూ సమర్ధింప రానటువంటిీ మూర్ధమై న వాదన. అది అత్యంత కుతర్కమై న వాదన. 
ఎంతో అనుభవం కల న్యాయవాది అయిన జిన్నాకు అందలి కుతర్కం కనబడకుండా 
పోయేంత కష్టమె ౦ది కాదు. అల్బ సంఖ్యాక జాతిని, అధిక సంఖ్యాకులతా పోల్చినపుడు అది 
కేవలం ఉపజాతి అయితే, దానికి భూభాగ విభజనను కోరే వాక్కు లేదు. ఇండియా మొత్తాన్ని 
పరిగణనలోనికి తీసుకొని హిందువులు ఒక జాతి అనీ, ముస్తిములు ఉపజాతి అని, ఒక 
ఉపజాతికి స్వయం నిర్ణయాధికారం లేదా భూభాగ విభజనల విషయంలో హక్కు లేదని 
ఎందుకు చెప్పకూడదు? 


370 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - (ప్రసంగాలు 


మజ డర మం మద మహాముని! 


పాకిస్తాన్‌ విషయంలో ఇప్పటికే కొంత అనుమానం ఉంది. తప ఎుగానో, ఒప్పుగానో 
అనేకమంది పాకిస్తాన్‌ మోసంతో నిండి ఉందని అనుమానపడతారు. వారి ఉద్దేశ్యంలో దానికి 
రెండు ధ్యేయాలు ఉన్నాయి. వెనువెంటనే నెరవేర్చ వలసిన ధ్యేయం పారుగు ముస్లిం 
రాజ్యాలతో కలిసీ ముస్లిం సమాఖ్యను ఏర్పరచటం అని పేర్కొనబడింది. ఈ సమాఖ్య 
అంతిమ ధ్యేయం హిందూస్తాన్‌ పై దండెత్తి దానిని జయించి లేదా తిరిగి జయించి 
ఇండియాలో ముస్లిం సామ్రాజ్యాన్ని స్థాపించడం. పాకిస్తాన్‌ గురించి ఇతరులు మరొక 
విధంగా భావిస్తారు. "ప్రత్యేక ముస్తిం [ప్రాంతాల పుట్టుక అనేది జిన్నా ప్రతిపాదించిన 14 
అంశాల వెనుక ఉండే ప్రణాళికల అంతిమ దశగా వారు భావిస్తారు. ముస్తిముల మనసులను 
తెరచి చూసి పాకిస్తాన్‌ భావన వెనుక ఉండే అసలు ధ్యేయాలేవో, ఎవరూ కనుక్కోలేరు. 
పొకిస్తానను వ్యతిరేకించే హిందువులు ఈ విషయంలో ముస్తిములను అనుమానించటం 
జరిగితే వారు త్మత్సకారం కార్యాచరణ పథకాన్ని రూపొందించుకుంటారు. ధ్యేయాలు 
డవని వారు పాకిస్తాన్‌ను వ్యతిరేకింపలేరు. అయితే వారికి జిన్నాను పాకిస్తాన్‌ విషయంలో. 


య 
ci 


మత సమస్యలు ఉండాలని ఎందుకు అనుకుంటున్నాడో అడిగే వాక్కు ఉంది. పాకిస్తాన్‌. 
వెనుక ఉండే దే ధ్యయాలు ఎంత భయంకరమై నప్పటికినీ, కనీసం ఒక మంచి గుణం ఉంది. 
కిస్తాన్‌ య్‌ దానిలో మత సమస్య ఉండకూడదని. పాకిస్తాన్‌ నుండి ఒక వ్యక్తి 
ఆశించే గుణాలలో ఇది చాలా స్వల్పమై నది. ఇండియాలాగే పాకిస్తాన్‌ సెతం మత 
wl : పీడింపబడినట్లయితే పాకిన్హాన్‌ అనేది ఎందుకుండాలి? మత సమస్యలకు 
పరిష్కారం చూపించనప గ దానిని ఆహ్వానించటం జరిగేది. దీనిని అధిగమించే మార్గం 

ఏమిటంటే అది ఒక మానవ తెగ రాజ్యంగా ఉండేటట్లు, దానిలో అధిక, అల ఎ సంఖ్యాకవర్గాలు 
ఒకదానితో ఒకటీ ఘర్షణకు దిగకుండా ఉండేట్లు సరిహద్దులను ఏర్పాటు చేయాలి. జిన్నా 
ఒప్పుకున. షక్షంలో మాత్రమే అది సాధ్యపడగలదు. దురదృష్టవశాత్తు జిన్నా దీనికి 
అభ్యంతరం చేస్తాడు. అక్కడే (పధానమై న అనుమానం ఉంది. దీనిని తొలగించాల్సింది 
పోయి, దానిని అతడు మూర్ధమె న, కుతర్కయుతమై న, కృత్రిమమై న జాతి, ఉపజాతులనే 
వాదనతో ఇంకా క్రిష్రతరం వపు 


fA 


లే 


నం. మూర్ధమై న ns విషయాలను పట్టుకొని వేలాడే బదులు, 


నయిం ౫ ఏషయంలో చేసినట్లు చేయం బాగుండబోదా? ఐరిష్‌ స పరిపాలన షష 
బెట్టే పరిస్థితులలో తీర్మానింపబడిందో తెలిసిన వారందరికి అది 1911 సెప్టెంబరు 23న 


ed 


కనాన. న్‌్‌ సమావేశంలో సర్‌ ఎడ్వర్డ్‌ కార్సన్‌ తయారు చేసిన పథకం అని తెలుసు. దాని 
(ప్రకారం వాల్యర్‌లో ఇంపీరియల్‌ పార్టమెంట్‌కు సంబంధించిన ప్రభుత్వంగాని, అల్‌స్ట్రర్‌కు 


ము 


సర ఎఎమత్వం కాని ఉంటుందే కాని స పరిపాలన గల ప్రభుత్వం ఉండబోదు. 


పాకిస్తాన్‌ సమస్యలు షా 





క్రి 
ఇంపీరియల్‌ పార్లమెంట్‌ తన ప్రభుత్వాన్ని ఉపనంహరించుకుందామని అనుకుంటున్నుది. 
కావున ఈ పథకంలోని అర్ధం (ప్రకారం అల్‌స్టర్‌లో ఒక [ప్రాదేశిక ప్రభుత్వ స్టాపన 
జరుగుతుంది. అల్‌స్టర్‌ కేంద్రీయ మండలి ప్రతినిదులు, కౌం[టీగ్రాంజ్‌ ఆరంజ్‌ లాడ్జెస్‌ 
ప్రతినిధులు, కేంద్రీయ మండలాలు ప్రతినిధుల మధ్య 1911, సెప్టెంబరు 25న జరిగిన 
సమావేశంలో ఆమోదింపబడిన తీర్మానంలో ఇది చేర్చబడింది. స్వపరిపాలన బిలు 
a ఆ) 
ఆమోదం పొందిన రోజున అల్‌స్టర్‌ (ప్రాదేశిక (పభుత్వం అమలులోనికి వస్తుంది. ఈ 
పథకంలోని ఒక ముఖ్య అంశం ఏమంటే ఈ (ప్రాదేశిక (ప్రభుత్వానికి వారు ( అల్‌స్టర్‌ వానులు) 
తమ కట్టుబాటు నందు ఉంచుకొనగల జిల్లాల అన్నింబిని, వారి అధికార పరిధిలోనికి తేవడం 
జరిగింది, 


“వారు కట్టుబాటు చేయగల జిల్లాలు అనే పద సముదాయం ఒక విషయాన్ని 
అనుమానం లేని విధంగా స్పష్టం చేసింది. అదేమంటే, అల్‌స్టర్‌కు చెందిన మొత్తం పరిపాలక 
విభాగమంతా అందులో కలుస్తుందని. ఇప్పుడు అది అల్‌స్ట్రల్‌కు చెందిన తొమ్మిది కౌంటీలను 
(లేదా జిల్లాలను) కలుపుతుంది. వీటిలో మూడు క్యాథలిక్కులు అత్యధిక సంఖ్యల్‌" ఉన్న 
జిల్లాలు. దీని అరం అల్‌స్టర్‌ పరిపాలన ఈ మూడింటిని కూడ తప్పనిసరిగా ఉంచుక"నవలనని, 
కాని సర్‌ ఎడ్వర్డ్‌ కార్సన్‌ చివరకు ఏమి చేశాడు. అత్యధిక సంఖ్యాబలం కలిగిన క్యాథలిక్‌ జిల్లాలు 
అల్‌స్టర్‌కు సమస్యాత్మకంగా తయారవుతాయని కనుగొనటానికి సర్‌ ఎడ్వర్డ్‌ కార్సల్‌కు 
ఎక్కువకాలం పట్టలేదు. నిజమై న నాయకుని రీతిలో ఆయన ఒక సాహసోపేతమై న ప్రకటన 
చేశాడు. అల్‌స్టేర్‌ను సురక్షితం చేస్తాననీ, తన నష్టాలను తగ్గించుకుంటాననీ ప్రతిపాదించాడు. 
1920 మే 18న ఆయన వౌస్‌ ఆఫ్‌ కామన్స (House of Commons) సభలో ఉపన్యసిస్తూ 
తను ఆరు బిల్పాలితోనే సంతృప్తి చెందుతానని ప్రకటించాడు. ఆరు జిల్లాలతోనే సంతృప్తి 
చెందుతానని కారణాలను చూపిస్తూ ఆయన చేసిన ఉపన్యాసం ఉదహరింపదగినది. ఆయన 
చెప్పింది. 

“డానెగల్‌ కావెన్‌, మొనఘన్‌లకు బాధ్యతాయుతమై న ప్రభుత్వాన్ని అందించే 
చట్టసభను (పార్గమెంటిను) బెల్‌ఫాస్ట్‌లో ఏర్పరచే అవకాశం మాకు లేదు. ఎంతో 
ఆతురతతో గంటల తరబడి, రోజుల తరబడి ఈ విషయాన్ని, భూభాగం మొత్తాన్ని 
పరిగణనలోనికి తీసుకొని పరిశీలించిన పిమ్మట మేము ఈ ముగింపునకు ఎచా మనేది 
వాస్తవం. బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పరచగలమని ఇక్కడ వరకు వచ్చి మేము చెప్పటం 
పూర్తిగా వాస్తవరహి తమై న విషయం. స్వాభావికంగా మాకు పెద్ద భూభాగాలను కలిగి ఉండట? 
పీతిదాయకం. భూభాగ దోపిడీ విధానం, తమ (ప్రభుత్వాల అధికార పరిధిని వసత 
చేసుకోదలచిన, ప్రభుత్వాలున్న దేశాలన్నిటిలో ఇది అమలులో ఉంది. మేము ఈ మనా: 


అ 


శ (100586 (House of Commons) 1920 సంప్తుటం sO SSIS 


372 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


బిలాల మూలంగా బాధింపబడటం జరిగితే, (పభుత్వం విఫలం కావటం జరిగితే వీటిని 
లు i 
తీసుకొనటం అనేది ఉపయోగరహితమై న విషయం. 


ఇవి మేధావంతమె న, సావాసోపేతమై న మాటలు. ఏ పరిస్థితుల్లో ఈ మాటలు 
అన్నాలో ఆ పరిస్థితులకు, పాకిస్తాన్‌ పథకాన్ని అన్వయించబం మూలంగా పంజాబ్‌, 
బెంగాల్‌లందు ఏర్పడబోయే పరిస్థితులకు చాలా దగ్గరి పోలిక ఉంది. జిన్నా కాని, ముస్టింలీగ్‌ 
కాని శాంతియుతమె న పాకిస్తాన్‌ కనుక కోరుకుంటే వీటిని గమనించాలి. పంజాబ్‌, బెంగాల్‌ 
లందు నివశించే ముస్తిమేతరులను, కొన్ని ప్రభుత్వ రక్షణలతో తృప్త పడమని అడగటంలో 
(ప్రయోజనం లేదు. అధిక సంఖ్యాక హిందూ వర్గాల నియంతృత్వానికి ఎదురుగా కొన్ని 
రక్షణలలో తృప్తి పడటానికి సిద్దంగా లేని ముస్లిములు, హిందువులను, ముస్త్రంల నియంతృత్వానికి 
ఎదురుగా కొన్ని రక్షణలతో తృప్తి చెందమని ఎందుకు అడగాలి? “మీ రక్షణలు మాకొద్దు, 
మీ పరిపాలన మాకొద్దు అని ముస్లిములు హిందువులకు చెప ఎగలిగితే (రెడ్‌మాండ్‌ 
విషయంలో కార్సన్‌ ఉపయోగించిన వాదన) అదే వాదనను పంజాబ్‌, బెంగాల్‌ హిందువులు 
అక్కడ ముస్తిములు ఇస్తామన్న రక్షణలకు వ్యతిరేకంగా తిప్పికొట్టవచ్చు. 


అసలు విషయం ఏమంటే ఈ దృక్పధం పాకిస్తాన్‌కు శాంతియుత పరిష్కారం 
కనుగొనే దృష్టిలో చేసింది కాదు. ఆయుధ శబ్దాలు, బల ప్రదర్శనలు పని చేయవు. 
మొదటగా ఇది ఇద్దరు ఆడే ఆట. రెండవది ఆయుధాలు బలంలో ఒక భాగం కావచ్చు. 
అయితే ఆయుధాలు. కలిగి ఉండటమే సరిపోదు. రూసో చెప్పినట్లు “నె తిక విలువలు 
మాత్రమే బలమై న హక్కుగా, విశ్వాన్ని విధిగా మార్చగలవు.” పాకిస్తాన్‌కు నై తిక ప్రాతిపదిక 
ఉండేట్లు చూడవలసింది ముస్లింలీగ్‌ మాత్రమే. 


VI 


అదంతా సరివాద్దు సమస్యలను గురించి. ఇప్పుడు నా దృష్టిని సరివాద్దులను తిరిగి 
నిర్ణయించిన తర్వాత కూడ పాకిస్తాన్‌లో ఉండవలసిన అల్పసంఖ్యాక వర్గాల్లవె పు మరలుస్తాను. 
వారి ప్రయోజనాలు కాపాడే రెండు పద్ధతులున్నాయి. ఒకటి, అల్పసంఖ్యాక వర్గాల 
రాజకీయ సాంస్కృతిక హక్కులకు రాజ్యాంగ రక్షణ కల్పించడం. భారతీయులకు ఇది బాగా 
తెలిసిన అంశమే. దీనిని విస్తృ్తతపరచడం అనవసరం. రెండు, పాకిస్తాన్‌ నుండి హిందూస్తాన్‌కు 
వారి మార్పిడికి వీలు కల్పించడం. ప్రజల మార్పిడి సాధ్యపడేటట్లయితే అనేకమంది ఈ 
పరిష్కారాన్ని సమర్దించి పాకిస్తాన్‌ ఏర్పాటుకు ఒప్పుకుంటారు. కాని వారు దీనిని అత్యంత 
కలవరపరిచే సమస్యగా భావిస్తారు. ఇది ఆందోళన చెందిన మానసిక స్థితికి అనుమానం 
లేనటువంటీ సంకేతం? నిదానంగా నెమ్మదిగా ఆలోచించిన పక్షంలో ఇదేమీ కలవరపరిచే 
సమస్య కాదని బుజువు కాగలదు. 


పాకిస్తాన్‌ సమస్యలు 373 





(ప్రారంభానికి ముందు సమస్యను అన్నిబె పుల నుండ పట్టంచుకానండి. ఈ మార్పిడి 
అనేది ఏ పద్ధతి అనుసరించి? దీనిని నిర్దారించే ముందు ప్రతి వ్యక్తి మూడు విషయాలు తప్పక 
పరిగణనలోనికి తీసుకోవాలి. మొదటగా పంజాబు, బెంగాల్‌ల నరివాద్దులను తిరిగి 
న్థిర్ణయించినట్లయితే ఈ రెండు ప్రాదేశిక విభాగాలకు సంబంధించి (పజల మార్పిడి అన్న 
(ప్రశ్న ఉదయించదు. రెండవది, హిందూస్తాన్‌లో నివసిస్తున్న ముస్తిములు పాకిస్తాన్‌కు వలస 
పోవడానికి సమాయత్తం కాదు. ముస్రీంలీగ్‌ కూడా వారి మార్పిడిని కోరుకొనదు. మూడవది, 
ఉత్తరాపశ్చిమ సరివాద్దు భూభాగం. సింధ్‌ బిలూచిస్తాన్‌లోని హిందువులు వలసపోవడానికి 
ఇష్టపడరు. ఈ ఆలోచనలు కనుక నిజమై తే ప్రజల మార్పిడి సమస్య కలవరపరచనంత. 
దూరంగా ఉంటుంది. వాస్తవంలో దీనిని సమస్యగా భావింపనవసరం లేనంత స్వల్ప 
విషయం. 


అది సమస్యగా తయారు కాగలదని అనుకొంటే అదంత కలవరపరిచే సమస్యగా 
తయారవుతుందా? అనుభవం ప్రకారం అది పరిష్కారం అసాధ్యమయ్యేంత సమస్య కాదు. 
అట్టి సమస్యకు పరిష్కారం కనుక్కొనే ప్రయత్నం చేసే ముందు కొన్నిటిని అడిగి 
- తెలుసుకుంటూ [ప్రారంభించడం మంచిది. రాజకీయ మార్పులు మూలంగా ఒక వ్యక్తీ ఒక 
ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వలస పోతున్న సమయంలో ఉత్పన్నమయ్యే కష్టనష్టాలేమిటి.?- 
ఈ (కిందివి సులభ[గ్రాహ్యాలు. 

ప” ప్రజల మార్పిడికి సహకరించి సహాయం చేసే యంత్రాంగం 2) వలసకు 
వ్యతిరేకంగా ప్రభుత్వ నిషేధం 3) వలసపోయే కుటుంబం తీసుకుని వెళ్ళే వస్తువుల మీద 
ప్రభుత్వం విధించే భారమై న పన్ను. 4) వలసపోయే కుటుంబం స్టిరాస్ట్రి తరలింపులో ఉన్న 
అసాధ్యత 5) వలసపోయే కుటుంబాల ఆస్తి విలువను తగ్గించటానికి అనుసరించే మోసపూరిత 
విధానాలు 6) విపణిలో అమ్మడం ద్వారా తమ వస్తువు యొక్క నిజమై న విలువను పొందలేక 
నష్టానికి గురి కాగలమనే భయం 7) తాము విడిచిపోతున్న దేశం నుండి తమకు బాకీ ఉన్న 
పెన్షన్‌ తదితరాలను రాబట్టుకొనడంలో ఎదురయ్యే కష్టం 8) డబ్బు చెల్లించవలసిన కరెన్సీని 
నిర్ణయించడంలో ఉండే కష్టం. ఈ కష్టాలను తొలగించినట్లయితే (పజల మార్పిడికి మార్గం ఓ 
సుస్పష్టం కాగలదు. 

మొదటి మూడు కష్టాలను హిందూస్తాన్‌, పాకిస్తాన్‌ రాజ్యాలు ఈ కింది షరతులతో 
కూడిన అధికరణాన్ని తాము అంగీకరించే ఒక ఒడంబడికలో చేర్చడం ద్వారా సులభంగా 
తొలగింపవచ్చు. “సరి సంఖ్యలో ప్రతినిధులను కలిగి ఉండేటట్లు, రెండు దేశాలకు చెందని 
వ్యక్తి అధ్యక్షత వహించేటట్టు ఒక సంఘాన్ని నియమించుటకు పాకిస్తాన్‌, హిందూస్తాన్‌ 
(పభుత్వాలు అంగీకరిస్తాయి.” 


“సంఘానికి వాటి కమిటీలకు నిర్వహణకు, కార్యాచరణలకు సంబంధించి అయ్యే 


374 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


ఖర్చును రెండు ప్రభుత్వాలు సమాన నిష్పత్తిలో భరించాలి.”.తమ తమ భూభాగంలో 
నివసించే అల్బ సంఖ్యాక తెగలకు చెందిన జాతులకు వలసపోయే వాక్కును ఇవ్వడానికి 
పాకిస్తాన్‌ (పభుత్వం, హీందూస్తాన్‌పభుత్వం అంగీకరిస్తాయి. 


వలనపోయే స్వేచ్చ విషయంలో, ఈ హక్కును ఉపయోగించే సమయంలో 
(ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని ఎటువంటి ఆటంకాలు కలిగింపబోమని ఈవిషయంలో 
సహకరిస్తాము అని పెన పేర్కొన్న రెండు రాజ్యాల ప్రభుత్వాలు పూనుకొంటాయి. వలస 
"సీ స చ ఏలో ఘర్తించే అన్ని చట్టాలు, నియంత్రణలు రాజ్యాంగ వ్యతిరేకములుగా పరిగణింపబడాలి.” 
(పజల మార్పిడికి సంబంధించిన నాలుగవ, ఐదవ సమస్యలను ఈ కింది ఒడంబడికలోని 
అధికరణాల్లో చెప్పినట్లు భావవంతంగా పరిష్కరింపవచ్చు. 


“ఈ ఆర్టికల్‌ను అనుసరించి వలస పోవుటకు నిర్ణయించుకొన్న వారందరికీ 
ఎటువంటి పన్ను విధింపబెడకుండా తమ వెంట తమ వస్తువులను తీసుకొని వెళ్ళేందుకు 
లేదా వాటిని తమ వద్దకు తెప్పించుకొనేందుకు వాక్కు కలిగి ఉండాలి.” 


9 


స్థిరాస్తి సంబంధ వ్యవహారంలో దానిని నగదు రూపంలోనికి మార్చాలి. ఇది ఒక 
కమీషన్‌ ద్వారా ఈ కింది నిబంధనలకు లోబడి జరగాలి.” 


1 స్థిరాస్థి విలువను అంచనా వెయ్యడానికి కమీషన్‌ ఒక నిపుణుల సంఘాన్ని 
నియమించాలి. వలసదారు కోరుకుంకే అతని ప్రతినిధి ఈ సంఘంలో ఉండాలి. 


2) వలసదారు స్థిరాస్తి అమ్మకానికి సంబంధించి కమీషన్‌ అవసరమై న జాగ్రత్తలు 
తీసుకోవాలి. 


నమ్రాలభర్తికి, పెన్షన్ల చెబ్లుబాటుకు, చెల్టింపవలసిన కరెన్సీ రూపాన్ని నిర్జారించుటకు 

వాక్స్‌ లా లా [o) 
సంబంధించిన కష్టనష్టాలను తీర్చుటకు ఒడంబడికలో ఈ కింది అధికరణాలను చేర్చితే 
సరిపోతుంది. 


1) వలసదారుని సిరాస్తికి సంబంధించిన అంచనా విలువ, అమ్మకపు విలువల మధ్య 
తేడాను గుర్తించి కమీషన్‌ వెల్తడించిన వెంటనే ఆ భర్తీని నగదు రూపంలో కమీషన్‌కు 
ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. దీనిలో నాలుగవ భాగాన్ని వలసదారు విడిచి వెళ్ళే దేశపు 


కరెన్సీ రూపంలో, మిగతా మూడు భాగాలను బంగారం రూపంలో లేదా స్వల్పకాలిక బంగారు 
బాండ్ల రూపంలో చలింఖాలి. 


2) పై న న్గిర్ణయించినట్టుగా వలసదారుల స్టీరాస్తి విలువను కమీషన్‌ వారికి చెల్లించాలి. 


3) ఒడంబడిక మీద సంతకాలు జరిగే నాటికీ వలసదారులు పొంది ఉన్న అన్ని రకాల 
పౌర లేదా సై నిక భృతుఆను బుణ|గస్త పభుత్వం చెల్లించాలి. యజమానుల జమ 


పాకిస్తాన్‌ సమాన్యలు 375 





Luanna Ba Dosis] 


అయ్యేటట్టు ఈ నగదును (ప్రభుత్వం కమీషన్‌కు చెల్లించాలి.” 


4) వలస పొయేందుకు అవసరమయ్యే నిధులను కమీషన్‌ ఏర్పరచిన ప్రభుత్వాలు 
చెల్లించాలి.” " 


ప్రజల మార్చిడీలో ఎదురయ్యే కష్టాలను అధిగమించడానికి ఈ ఏర్పాట్లు చాలవా? 
అయితే మరికొన్ని సమస్యలు ఉన్నాయి. కాని ఇవి అధిగమించడానికి వీలు లేనబుసంటివి 
కావు.. వాటిలో ప్రణాళికకు సంబంధించిన ప్రశ్నలు ఇమిడి ఉన్నాయి. మొదటి ప్రశ్న 
ఏమంటే : ప్రజల మార్పిడీ అనేది తప్పనిసరా? లేదా ఐచి ఎకమా? 


రెండవది ః వలసపోవడంలో ప్రభుత్వ సహాయాన్ని పొందే హక్కు అంద 
ఉండాలా లేదా? ఏదో ఒక వర్గానికి మాత్రమే పరిమితమవ్వాలా? 


మూడవది ః ప్రభుత్వం ఎంతకాలంపాటు ఒడంబడికలోని ఈ ఏరా ఏటుకు కట్టుభిడ్‌ 
ఉండాలి? ముఖ్యంగా వలసదారుల స్థిరాస్తి అమ్మకంలో వచ్చే నష్టాన్ని భర్తీ చేసే విషయంలో 
ఈ విధమైన ఏర్పాట్లను కొంతకాలానికే పరిమితం చేయాలా లేదా ఇది ఇలా నిరంతరం 
కొనసాగవలసిందేనా? 


మొదటి ప్రశ్నకు సంబంధించినంతవరకు రెండునూ సాధ్యమే. వీటిని ఆచరణల నో 
పెట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి. గ్రీస్‌, బల్లేరియాల మధ్య ప్రజల మార్పిడీ అనేది 
ఐచ్చికం అయితే గ్రీస్‌, టర్కీల మధ్య ఇది తప్పనిసరి అయ్యింది. తప్పనిసరి మార్చి జీ 
వ్యవహారంలో (ప్రాధమిక సాక్ష్యం తప్పుగా ఒక వ్యక్తికి తోస్తుంది. వ్యక్తి ఇష్టానికి వ్య (తె రేకంగా 
అతనిని తన పూర్వీకుల ఆవాస [ప్రాంతం నుండి వలస పొమ్మని బలవంతం చయ 
మంచిది కాదు. ఒకవేళ అతను నివసిస్తున్న ప్రదేశం శాంతి, సుస్టిరతలకు భంగం వాటక్లి స నం 
అస్తవ్యవస్త పరిస్థితులకు లోనయ్యే పరిస్టతులందు వలస పోవడమనేది అతని శ్రేయస్సు 
దృష్ట్యా అతనికే అవసరం. ఇపుడు కోవలసినదేమంకే. కష్టనష్టాలు లేకుండా కోరుకున్న 
వారందరు వలసపోవుటకు అనువె న పరిస్థితులు. కాబట్టి నా అభి పాయమేమంోు వ మారం 
అనేది బలవంతంగా జరుగకూడదు. 5. వలసపోయే విషయంలో తమ మనోగతాన్ని వెల్లడించివా 
దీనిని వదలివేయాలి. 


లొ 


రెండవ విషయానికి'సంబంధించినంతవరకు ప్రజల మారి ఏడీ విషయంలో (పభుత్వం 
సహాయం. అది నిర్వహించే పథకం కేవలం అల్బ సంఖ్యాక వర్గాలవారికే ఉద్దేశిం ద అనేది 
స్పష్టమై న విషయం. కాని ఈ పథకం నుండి సహాయం పొందని వారందరినీ మినహాయించే 
విషయంలో ఈ నిబంధన కూడా సరిపోదు. మతపరమైన తెగల సంబంధమైన విభేదాల 
మూలంగా వేర్చాటుకు, బాధలకు గురయ్యే అల్బ సంఖ్యాక వర్గాలవారికి దీనిని షడిమితం 


చేయాలి. 


376 డాక్టర్‌ బాబాసోహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - (ప్రసంగాలు 


జానామి; 


మూడవ విషయం చాలా ముఖ్యమైనది. అభిప్రాయ భేదాలకు తావిచే ఎ అవకాశం 
ఉన్నట్టిది. (ప్రభుత్వ ఖర్చుతో జరిగే మార్పిడి నిరంతరం కొనసాగాలని' ప్రభుత్వాన్ని 
బలవంతం చేయడమనేది కారణయోగ్యత లేనిదానిగా చెప్పవచ్చు. (ప్రభుత్వ సహాయం 
పొంది, ముందు పేర్కొన్న ఒడంబడిక అంశాలను ఉపయోగించుకొని వలసపోవడాన్లీకి 
నిరయించుకొనే వ్యక్తి ఆ పనిని ఒక నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చెయ్యాలని చెప్పడం 
అసమంజసమై న విషయమేమి కాదు. ఒకవేళ అతడు కాలపరిమితి పూర్తి అయిన తరువాత 
వలస వెళ్ళడానికి నిర్ణయించుకొన్న షక్షంలో దానికయ్యే ఖర్చు అతడు భరించుకోవారి. 
దీనికి ప్రభుత్వ సహాయం ఉండదు. ఈ విధంగా ప్రభుత్వ సహాయాన్ని పరిమితం 
చేయడంలో అన్యాయమేమీ లేదు. ప్రభుత్వ సహాయమనేది ఈ (ప్రణాళికలో భాగం 
కావలసిన అవసరం ఎందుకంటే వలసపోవడమనేది, పౌరులు వ్యక్తిగతంగా నియంత్రించలేని 
రాజకీయ మార్పుల మూలంగా సంభవించేది కాబట్టి, కాని వలసపోవడం రాజకీయ మార్పు 
ఫలితమే కాకపోవచ్చు. అది ఇతర కారణాల వలన కూడా కావచు ఎ- ఇతర కారణాల మూలంగా 
వలసపోయేవారికి సహాయం చేయాలనే నిర్భంధం (ప్రభుత్వానికి లేదు, వలసపోవడం 
రాజకీయ కారణాల మూలంగానా లేదా ఇతర్మత్రా కారణాల మూలంగానా అనేది నిర్ణయించడానికి 
ఉన్న ఒకే ఒక మార్గం ఏమంళకే దానిని ఒక నిర్దిష్ట కాలానికి అన్వయించి చూడటమే. 
రాజకీయ మారు సంభవించిన తర్వాత ఒక న్నిర్జీత కాలపరిమితిలో వలసపోవడం జరిగితే 
దానిని వ్యక్తిగత కారణంగా భావింపవచ్చు. దీనిలో అన్యాయమేమీ లేదు. ఇదే విధమైన 
నియమం పౌర అధికారాల విషయాన్ని కూడా నిర్జ్దారిస్తుంది. రాజకీయ మార్పు జరిగినపుడు 
పార అధికారులు ౫ సె తం ఒక నిర్ణీత కాలపరిమితిలో పదవీ విరమణ చెయ్యడానికి ఒప్పుకుంటారు. 
ఈ కాలపరిమితి pre తర్వాత మాత్రం అలా చెయ్యడానికి అంగీకరింపబడదు. వారి పదవీ 
విరమణ భృతి తదనుగుణమై న నిష్పత్తిలో ఉంటుంది. 


నేను నూచించేట్టుగా ఈ విషయాలలో ప్రణాళిక ఈ విధంగా ఉంకే దాని ప్రశ కింది 
అధికరణాల ఒడంబడికలో చేర్చడం ద్వారా అమలు పరచవచ్చు. 


“ఈ ఒడంబడిక (ప్రకారం 18 సంవత్సరాలు దాటిన ఏ అల్బ సంఖ్యాక తెగకు చెందిన 
వ్యక్తీ అయినా ఐచ్చికంగా వలసపోయే వాక్కును ఉపయోగించుకోవచ్చున్ను” 


“కమీషన్‌ ముందు చేసిన ప్రకటనను వలసపోయే అభిప్రాయం ఉన్నదసీ్న దానికి 
వలసినంత సాక్ష్యంగా తీసుకోవాలి.” 


ఈ విషయంలో భర్త అభిప్రాయం, భార్య అభిప్రాయాన్ని 18 ఏళ్ళలోపు పిల్లల 
విషయంలో వారి తలిదండ్రుల లేదా సంరక్షకుల అభిప్రాయాన్ని తప్పక పొంది తీరాలి. . 


“ఒడంబడిక మీద సంతకాలు జరిగిన తేదీ నుండి 5 సంవత్సరముల లోపల 


పాకిస్తాన్‌ సమస్యలు 377 





వలసపోనట్టయితే ఈ ఒడంబడిక ద్వారా ఒనగూడే లాభాన్ని పొందే వాక్కును కోల్పోతారు.” 


“5 సంవత్సరముల కాలపరిమితి పూర్తి అయిన తరువాత, కమీషన్‌ విధులు సె తం అది 
కార్య నిర్వహణ (ప్రారంభించిన తేదీ నుండి 6 నెలలోపు నిలిపి చేయబడతాయి.” ఖర్చును 
గురించిన సంగతేమిటి? మార్పిడి తప్పనిసరి అయిన షక్షంలోనే ఖర్చు సమస్యకి ప్రాముఖ్యం 
ఉంటుంది. ఐచ్చికంగా జరిగే మార్పిడి మూలంగా ప్రభుత్వంపై ఆర్థిక భారం పడదు. స్వేచ్చ 
కన్నా మిన్నగా మానవులు ఆస్తిని (పేమిస్తారు. తమ ఆవాస [ప్రాంతాలను మార్చడం కంట 
రాజకీయ పెత్తందార్ల నియంతృత్వాన్ని భరించటానికే ప్రజలు మొగ్గు చూపుతారు. 


ఆడమ్‌స్మిత్‌ పేర్కొన్నట్లు రవాణాకు అత్యంత క్షిష్టతరమ్రై న వస్తువు మానవుడు. 
కాబట్టి ఖర్చు విషయం ఎవరినీ భయపెట్టునవసరం లేదు. 


దాని ఆచరణ సాధ్యం విషయమేమిటి? ఈ (ప్రణాళిక కొత్తదేమి కాదు. గత యూరప్‌ 
యుద్దం తరువాత గ్రీస్‌, బల్లేరియాల మధ్య టర్కీ, (గ్రీస్‌ల మధ్య (ప్రజల మార్పిడికి 
సంబంధించి దీనిని అమలుపరచడం జరిగింది" అది ఆచరణలో సాధ్యమనే విషయాన్ని 
ఎవ్వరూ కాదనలేరు. నేను సూక్ష్మంగా వివరించిన (ప్రణాళిక దానికి నకలు మా(తమే. (గీస్‌, 
బల్లేరియాల మధ్య టక్కీ, (గీస్‌ల మధ్య (ప్రజల మార్పిడి విషయంలో అది అనుకున్న 
ఫలితాన్ని పొందింది. అది అత్యంత విజయవంతంగా పనిచేసిందనే దానిని ఎవరూ 
వ్యతిరేకించలేరు. ఒకచోట విజయవంతమైంది ఇండియాలో కూడా అంతే అవుతుందని 
ఆశింపవచ్చు. 


పాకిస్తాన్‌ విషయం చిన్న విషయం కాదు. సూత్రీకరణ అనుకున్నట్టు జరిగి, నె తిక 
(ప్రాతిపదిక విషయంలో అంగీకారం కుదిరితే అది అనుకున్నంత కష్టమేమీ కాదు. అది 
శ్రీష్ట్రగరమయేబట్లయితే దానికి కారణం కేవలం అది హృదయ విదారకం కావడమే. పాకిస్తాన్‌ 
భావన అనేది చాలా బాధాకరమై నందువల్ల దాని సమస్యల గురించి కాని, వాటి పరిష్కారాన్ని 
గురించి కాని ఆలోచించడానికి ఎవరూ ఇష్టపడరు. కాని మనస్సు చంపుకుని పాకిస్తాన్లో 
నిర్ణయం జరగాలని అనుకుంకే దాని ద్వారా ఉత్పన్నమయ్యే సమస్యలు ఆశ్చర్యజనితములూ 
లా 
కావు, కలవరపరచునట్టివీ కావు. 


క (పజల మార్పిడికి సంబంధించి ఎక్కువ సమాచారాన్ని పాందగోరేవారు Stephen P. Ladas రాసిన. : 
The Exchange of Minorities, Bulgaria, Greece and Turkey (1932) అనే (గంధాని ల 
సంప్రదించవచ్చు. దానిలో ఈ దేశాల మధ్య ప్రజల మార్పిడికి సంబంధించిన (ప్రణాళికను ఆత్యంత 
విపులంగా విశదీకరించడం జరిగింది. 





ఎవరు నిర్ణయించగలిగే ది 9 


పాకిస్తాన్‌ సమస్యకు ఇరువె పులా హిందూ ముస్తిములనే రెండు పార్మ్యాలున్నాయి. 
ఇవి తప్పించుకోలేనట్టివి. ఏదై నప ప్పటికీ ఇరుష్టూ షక్షాల వె ఇరీ] హితుబద్దంగా లేకపోవటం దురదృష్టకరం. 
ఇరుపక్షాల వారూ మొండివె ఖరి లోతుల్లోకి రకర. మొండివె ఖరి అనే పొరలు 
ఎంత మందంగా ఉన్నాయంటే వాటిలోకి హేతువన్నది ఇప్పట్లో చెచ్చుకుపోవటం 
అత్యంత క్లీష్టం. పరస్పర విరుద్దమై న వారి వె ఖరులు సమసిపోతాయో లేదా పేరుకుపోతాయో 
కాలమూ పరిస్థితులూ మాత్రమే న్నిర్ణయించగలవు. ఈ మంచు కరగటానికి భారతీయులు 
ఎంతకాలం నిరీక్షించాలో ఎవ్వరూ జోస్యం చెప్పలేరు. కానీ ఖచ్చితంగా ఈ మంచు 
కరగనంతవరకు స్వాతంత్యమన్న దాన్ని శీతల సమాధిలో ఉంచవలసిందే. పాకిస్తాన్‌ 
సమస్యకు ఆదర్శ(పాయమూ శాశ్వతమూ అయిన ఒక పరిష్కారం దారకేటంత వరకూ, 
భారత స్వాతంత్రాన్ని నిరవధికంగా వాయిదా వేయాలంటే చచ్చినంత వ్యతిరేకత చూపె 
ఆలోచనాపర్నులె న కోట్లాదిమంది భారతీయు లున్నారని నాకు తెలుసు. అట్టివారిలో నేనొకళ్డి. 
పాకిస్తాన్‌ తప్పించుకోవడానికి వీలులేని ఒక సమస్య. ఒక విన్యాసం కాదు. ఆ సమస్యకు 
పరిష్కారం కనుక్కోవల్సిందేనని అనుకున్నవారిలో నేనొకళి. ఏది అనివార్యమో దాన్ని 
తప్పక ఎదిరించాలని నమ్మేవారిలో నేనొకల్ణి. చుట్టూ జరుగుతున్నదాన్ని శబ్దమా(త్రంగానె నా 
గుర్తిస్తే మనస్సు చివుక్కుమంటుందని, దాన్ని నిరాకరించి ఇసుకలో తలదూర్చితే ప్రయోజన 
మేమీ ఉండదు. చేతనైతే తుది నిర్ణయం జరిగే ఘడియ రాకముందే ఒక పరిష్కారంలో 
సిద్దపడాలని నమ్మేవారిలో నేనొకటి. బలవంతంగా ఏరు దాటక తప్పదని తెలిస్తే ఒక వంతెన 
నిర్మించుకోవటమే విజ్ఞత. 


అసలు ప్రధాన సమస్య ఏమిటంటే - పాకిస్తాన్‌ ఏర్పడాలా లేక వద్దా అన్నది 


382 | డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు = (ప్రసంగాలు 





నిర్ధయించేదెవరు? గత మూడు సంవత్సరాలుగా ఈ విషయమ్మీద ఆలోచించి తగిన 
సమాధానమంటూ నేనొక నిశ్చితాభిప్రాయానికి వచ్చాను. నా నిశ్చితాభిప్రాయాలను విశద 
పర్చటానికి వాటిని పార్షమెంటు, చట్టం రూపంలో తీర్చిదిద్దితే, అవసరం మరింత బాగా 
తీరుతుందని నా యోచన. నా నిశ్చితాభిప్రాయాఠనము ఇమిడ్చిన ముసాయిదా చట్టం ఇక్కడ 
ఇవ్వడపైంది. 


భారత (పభుత్వ (వాధమిక నిబంధనల చట్టం 


పరమ పావన (ప్రభువులు మతాధిపతుల పార్లమెంటు సలహా సంప్రదింపులతో ఘనత 
వహించిన చక్రవర్తిగారిచే అధికార పూర్వకంగా శాసనం ఈ విధంగా చేయబడి ఉండుగాక : 


|. 1. వాయవ్య సరివాద్దు రామ్హైలు పంజాబు, సింధు, బెంగాలు శాసన సభల్లో 
మెజారిటీ ముస్తిములు |బిటిష్‌ పాలిత భారతదేశం నుండి ముస్లిములు 
అధికంగా ఉన్న [ప్రాంతాలను వేరు చేయవల్సిందిగా ఒక తీర్మానాన్ని అనుకున [| 
తేది నుండి ఆరునెలల్లో ఆమోదిస్తే దాన్ని అనుసరించి ఘనత వహించిన పై 
(ప్రాంతాల్లోనూ బెలూచిస్థానంలోనూ ఉన్న ముస్టిములు ముస్టిమతర ఓటర్లు 
అందరితో ఆ తీర్మానం పె ఎన్నికలు జరిపించాలి. 


2. ఆ (పాంతాల్లో ఎన్నికల్లో పాలొనే వారిని ఈ ప్రశ్నను కింది విదంగా అడగాలి. 
ఎ) |బిటిష్‌ పాలిత భారతదేశ విభజనకు మీరు సుముఖంగా ఉన్నారా? 
బి) విభజనకు మీరు వ్యతిరేకమా? 


ll. 1. _ ఎన్నికల ఫలితాల రీత్యా మెజారిటీ ముస్తిం ఓటర్లు, విభజనకు అనుకూలంగానూ 
ముస్లిమేతరులు విభజనకు వ్యతిరేకంగానూ ఉన్నట్టు తేలితే ఏలినవారు పె 
రాష్టాల్లో ఏయే జిల్లాల్లో (ప్రాంతాల్లో ముస్టీములు మెజారిటీగా ఉన్నారో 
తెలిపీ ఒక జాబితాను తయారుచేసే నిమిత్తం ఒక సరిహద్దు కమీషన్‌ను 
నియమించాలి. అలాంటి జిల్లాలనూ (పాంతాలనూ ఇడ్యూల్లు జిల్లాలు అని 


పలవాలి. 


2. ఆ షెడ్యూల్డు జిల్హాలన్నింటేని కలిఏ పాకిస్తాన్‌గా మిగతా బ్రిటిష్‌ పాఠిత భారత 
9 జ అ 3 
దేశాన్ని హిందూస్తాన్‌గా పేర్కొనాలి. పశ్చిమోత్తరంలో ఉన్న షెడ్యూల్డు 
జిల్లాలను పశ్చిమ పాకిస్తాన్‌ రాష్ట్రంగా పూరోత్తరంలోని షెడ్యూల్డు జిల్లాలను 
తూర్పు పాకిస్తాన్‌గా పిలవాలి. 
ll. 1. ఒక ఒప్పందం ద్వారాగానీ, మధ్యవర్తిత్వ నియామకం ద్వారాగానీ, సరివాద్దు 
కమీషన్‌ సేకరించిన వివరాలు అంతిమ ఫలితాలుగా తేలితే ఘనత వహించిన 


Vl. 


ఎ 


ది) 


ఎవరు సిర్ణయించగలిగే ది ? 383 
ప్రభువు ఇడ్యూల్డు జిల్లాల ఓటర్లతో మరోసారి ఎన్నికలు జరిపించాలి. 
ఎన్నికల్లో పాలొనే వారడిగిన (పశ్నలు ఈ విధంగా అడగాలి : 

ఆ విధమై న విభజనకు మీరు సుముఖంగా వున్నారా? 
ఆ విధమై న విభజనకు మీరు వ్యతిరేకమా? 


మెజారిటీ ఆ విధమైన విభజనకు సుముఖంగా ఉంటే, పాకిస్తాన్‌కు ఒకటి 
హిందూస్తానకు మరొకటి వేరువేరుగా రెండు రాజ్యాంగాలు రచించే ఏర్పాటు 
ఎలినవారు చేయడం చట్ట సమ్మతమవుతుంది. 


కొత్త దేశాలయిన పాకిస్తాన్‌ హీందూస్తాన్‌లు వేరు వేరు దేశాలుగా పనిచేయడం 
ఎలినవారు ఆదేశ వూర్యకంగా నియమించబడిన రోజు నుండి 
(పారంభమవుతుంది. 


మెజారిటీ ఆ విధమై న విభజనకు వ్యతిరేకమై తే ఏలినవారు బ్రిటిష్‌ పాలిత 
భారతదేశ మంతటికీ ఒకే రాజ్యాంగం రచించే ఏర్చాటు చేయించటం చట్ట 
సమ్మతమవుతుంది. 


_ అవిభాజ్య దేశానికి గానీ లేదా పాకిస్తాన్‌ హిందూస్తాన్‌లకు వేరువేరుగా గానీ రచింపబడిన 


రాజ్యాంగాలు అమలులోనికి రావటానికి ఏలినవారు నిశ్చయించిన తేది నుండి పది 
సంవత్సరాలు గడీచే వరకూ పై దానిలో చివరి ఉపకరణ కింద జరిగిన ఎన్నికల ఫలితం 
విభజనకు (ప్రతికూలంగా ఉంటే పాకిస్తాన్‌ ఆ విధంగా విభజించడం గాని లేదా అదే 
ఉపకరణ కింద జరిగిన ఎన్నికల ఫలితం విభజనకు అనుకూలంగా ఉంటే పాకిస్తాన్‌ను 
హిందూస్తాన్‌లో విలీనం చేసే ప్రయత్నం గాని చేయరాదు. 


ye 


నార్గివ అధికరణ పరిధిలో రెండు (ప్రత్యేక రాజ్యా రగారం అమలులోకి వచ్చి 
ఉంటే, అందు నిమిత్తం నిశృయించబడిన తేదీ వెనుబెంటనే ఏలినవారు ఒక 
భారత కౌన్సిల్‌ను స్టాపించటం చట్టబద్దం కావాలి. భారత కౌన్సిల్‌ ఏర్పాటు 
ఉద్దేశం (బిటిష్‌ పారిత యావద్దేశానికీ ఒకే రాజ్యాంగాన్ని ఏర్పరచటం; 
పాకిస్తాన్‌ హిందూస్తాన్‌ల శాసనసభలు (ప్రభుత్వాల మధ్య సామరస్యం 


ఏర్పరచటం; బ్రిటిష్‌ పాలిత యావద్దేశానికీ సంబంధించిన వ్యవహారాల్లో 


లావాదేవీల మధ్య ఐక్యత పెంపొందించటం, (బిటిష్‌ పాలిత యావద్దేశంలో 
సర్వీసుల నిర్వహణ ఒకే రీతిలో ఉండటానికి, ఉభయ పార్షమెంట్లు చేసుకున్న 
ఒప్పందం (పకారంగాని లేదా ఇదే చట్టాన్ని అనుసరించి నిర్వహించటం గానీ 


అయి ఉంటుంది. 


384 


: 


J 
జ 
8 
/ అ 
{i 


9. 


10. 


డాకర్‌ బాబాసాహెన్‌ అంబేద్కర్‌ రచనలు - (ప్రసంగాలు 
లు 


ఇందులో తర్వాత చెప్పబడిన అంశం భారత కౌన్సిల్‌ ఏలినవారి 

ఆదేశాలననుసరించి నియమించబడిన ఒక అధ్యక్తునితో నల్నభె మంది ఇతరులతో 
ఏర్పడి ఉంటుంది. వారు ఇర్లవె మంది పాకిస్తాన్‌కూ, ఇర్లవె మంది హిందూస్తాన్‌కూ 
(ప్రాతినిధ్యం వహిస్తారు. 


భారత కౌన్సిల్‌ సభ్యులు ఒక్కొక్కరి విషయంలో పాకిస్తాన్‌ హిందూస్తాన్‌ 
పార్రమెంట్హ్ర దిగువ సభల సభ్యులచే ఎన్నుకోబడతారు. 


పాకిస్తాన్‌ లేదా హిందూస్తాన్‌ శాసనసభ చేయవలసిన మొదటిపని భారత 
కౌన్సిల్‌ సభ్యులను ఎన్నుకోవడం. 


భారత కౌన్సిల్‌కు ఎన్నుకోబడిన ఒక సభ్యుడు తనను ఎన్నుకున్న పాకిస్తాన్‌ 
లేదా హిందూస్తాన్‌ యొక్క శాసనసభలో తన సభ్యత్వం కోల్పోతే తన భారత 
కౌన్సిల్‌ సభ్యత్వం కూడా తీరిపోతుంది. కాని ఈ షరతు మీద ః పాకిస్తాన్‌ లేదా 
హిందూస్తాన్‌ యొక్క శాసనసభ రద్దయితే భారత కౌన్సిల్‌ సభ్యులు కొత్తగా 
ఎన్నికలు జరిగినంత వరకు కొనసాగి, అందులో మళ్ళీ ఎన్నుకోబడకపోతే 
లేదు భారత కౌన్సిల్‌ సభ్యత్మం తీరిపోతుంది. 


“ భారత కౌన్సిల్‌ అధ్యక్షుడు తాను హాజరయిన (పతి సమావేశానికి అధ్యక్షత 


వహిరచి వచి ఎన ఓట్లు సరిసమానంగా ఉంటేనే తాను ఓటు చేయాలి. 
లేకుంటే లేదు. 


అధ్యక్షుడు నియమించిన స్థలంలోనే సమయంలోనే కౌన్సిల్‌ మొదటి 
సమావేశం జరపాలి, 


సమావేశానికి కావల్సిన నిరిష్షపూర్వక సంఖ్య (Q౮ంrum) పదొహానుఃఆ సంఖ్యకు: 
తక్కువమంది వచ్చినా కౌన్సిల్‌ పనిచేయవచ్చు. 


కమిటీలకు అధికారం. ఇవ్వటంతో సహా పెన చెప్పిన విధంగా కౌన్సిల్‌ దాని 
కార్యక్రమాలను అదే (క్రమబద్దం చేయవచ్చు. 


పాకిస్తాన్‌ హిందూస్తాన్‌ శాసనసభలు ఒకే విధమై న చట్టాలు చేయడం దారో 
భారత కౌన్సిల్‌ యొక్క పొందిక ఎప్పటికప్పుడు మారుతూ ఉండవచ్చు. 
భారత కౌన్సిల్‌ సభ్యులందరినీ గానీ, కొందరిని గానీ పార్రమెంట్‌ | నియోజకవర్గాల 
నుండి నిర్ణయించటాన్నీ, ఏయే నియోజక వర్గాల నుండి ఎంపిక చేయాలో 
న్నిర్ణయించటాన్ని ఎంతమంది సభ్యులను వివిధ నియోజకవర్గాల నురడ 
ఎంపిక చేయించాలో ఏయే పద్దతిలో ఎంపిక చేయించాలో నిర్ణయించటాన్ని 
ఈ చట్టాలు తెల్చుతాయి. 


VI, 


Vill. 


lL; 


ఎవరు నిర్ణయించగలిగే ది లి 385 





పాకిస్తాన్‌ హిందూస్తాన్‌ శాసనసభలు ఒకే విధమై న చట్టాల ద్వారా శాసనసభలకు 
ప్రభుత్వాలకు ఉన్నట్టి అధికారాల్లేవె నా భారత కౌన్సిల్‌కు ఇవ్వవచ్చు. ఆ 
విధంగా ఇచ్చిన అధికారాలను కౌన్సిల్‌ ఎలా వినియోగించాలో కూడా ఆ 
చట్టాలు నిర్ణయించవచ్చు. 


నూతన రాజ్యాంగం పనిచేయటం [ప్రారంభించిన రోజు నుండి జల, రైలు 
రహదారులకు సంబంధించిన శాసనాలు చేసే అధికారాలు భారత కౌన్సిల్‌కే 
చెందుతాయి. పాకిస్తాన్‌ లేదా హిందూస్తానకు మాతం కాదు. ఎక్కడైనా 
మొత్తానికి జల, రెలు, రహదారుల నిర్మాణం విస్తరణ మెరుగుపరిచే నిమిత్తం 
అధికారమిచే ఎ శౌసనాలను చేయటంలో పాకిస్తాన్‌ లేదా హిందూస్తాన్‌" శాసనసభకు 
ఈ అధికరణలోనిది ఏదీ అడ్డు రాకూడదు. 


పాకిస్తాన్‌ హిందూస్తాన్‌ ఉభయుల సంక్షేమానికి సంబంధించిన (ప్రశ్నలేవె నా 
ఎద్దురెతే భారత కౌన్సిల్‌ తీర్మానం ద్వారా తగినట్టు తోచిన సలహాలను ఆ 
విషయాల్లో ఇవ్వవచ్చు. కాని అలా చేసిన సలహాలకు శానసపూర్వక ప్రతిపత్తి 
ఉండదు. 

భారతదేశమంతటికీ సంబంధించిన ఏ విషయంలోనై నా పాకిస్తాన్‌ హిందూస్తాన్‌ 
లలో వేరువేరుగా చేసే అవసరం లేకుండా కార్యనిర్వవాణాకె పాకిస్తాన్‌ 
హిందూస్తాన్‌లు ఒకే విధమై న చట్టాలను చేస్తూ తనకు అధికారాలు ఇవ్వటం 
చట్టుబద్దమేనంటూ భారత కౌన్సిల్‌ సలహా ఇవ్వడం కూడ చట్టబద్దం కావాలి. 

అ అ ౬ (ఆ 


భారత కౌన్సిల్‌కు పైన చెప్పినట్టు ఒకే విధమైన చట్టాల క్రింద ఇవ్వబడిన 
అధికారాలను ఏ ఒక్క శాసనసభ అయినా తోసివేస్తూ ఎప్పుడైనా చట్టం చేస్తే 
ఆ అధికారాలు భారత కౌన్సిల్‌ వినియోగించటానికి వీల్లేకుండా పోయి బ్రిటిష్‌ 
పాలిత భారత దేశంలో వాటి వాటి పరిధులను బట్టి. పాకిస్తాన్‌ హిందూస్తాన్‌ 
శాసనసభలూ వాటి ప్రభుత్వాలూ ఆ అధికారాలను వినియోగించుకోవటమూ 
భారత కౌన్సిల్‌ చేతిలో ఉన్న నిధులతో సహా ఆ అధికారాలను బదిలీ 
చేయటానికి తగిన చర్యలు తీసికోవటమూ చట్టబద్దం కావాలి. 


అధికరణ ॥V -(3) సంబోధన ప్రకారం ఒక రాజ్యాంగం (బ్రిటిష్‌ ఇండియాలో 
పనిచేసి, పది సంవత్సరాలు అయిన తర్వాత రాష్ట కేంద్ర శాసన సభల్లో 
షెడ్యూల్టు జిల్లాలకు [ప్రాతినిధ్యం వహించే ముస్తిం సభ్యులు మెజారిటీతో 
హిందూస్తాన్‌ నుండి పాకిస్తాన్‌ను వేరు చేయవల్సిందిగా ఒక దరఖాస్తును 
బ్రిటీష్‌ ప్రభువులకు దాఖలు చేస్తే ఏలినవారు ఎన్నికలను ఆదేశీంచాలి. 


386 డాక్టర్‌ బాబాసాహెన్‌ అంబేద్కర్‌ రచనలు = (ప్రసంగాలు 





అరా 


2. ఎన్నికల్లో పాల్గొనే వారికి (ప్రశ్నలు ఈ రూపంలో ఉండాలి ; 
ఎ) హిందూస్తాన్‌ నుండి పాకిస్తాన్‌ వేర్పాటుకు మీరు సుముఖంగా ఉన్నారా? 
బి) హిందూస్తాన్‌ నుండి పాకిస్తాన్‌ వేర్పాటుకి మీరు వ్యతిరేకమా? 


IX. ఎన్నికల ఫలితం విభజనకు అనుకూలంగా ఉంటే ఆ విషయమై ఒక ఆదేశమండలి 
ద్వారా నిర్ణయించిన ఒక దినం నుండి పాకిస్తాన్‌ బ్రిటిష్‌ ఇండియాలో ఒక భాగంగా 
ఉండబోదని భారత కౌన్సిల్‌ రద్దయిందనీ ఒక (ప్రకటన చేయాలి. 


X. li అధికరణ 1లో చెప్పన పరిస్తితిలో రెండు రాజ్యాంగాలు ఉనికిలోకి వచ్చినా, 
పాకిస్తాన్‌ ఒక (పత్యేక దేశంగా కాక హిందూస్తానలో ఒక భాగంగానే ఉంటుందని 
ఒక ఆదేశమండలి ద్వారా ఏలినవారు ప్రకటించడం చల్టుబద్దమవుతుంది. 
అయితే పాకిస్తాన్‌కు (పత్యేక రాజ్యాంగం [ప్రారంభమయిన రోజు నుండి పది 
సంనత్సరాలుగా గతించేవరకు అలాంటి ఆదేశం చేయరాదు. 


అధికరణ ౫-(2) లో పొందుపరచినట్లు పాకిస్తాన్‌ హిందూస్తాన్‌ల ప్రజాతం[త 
శాసనసభలు రాజ్యాంగ పరమైన చట్టాలు చేస్తేనేగాని అలాంటి ఆదేశం 


(Declaration) ఇవ్వరాదు. 


2. తృతీయ పఠనలో సభ్యులు తిరుగులేని మెజారిటీ అంగీకారంతో ఒకే 
విధమైన చట్టాలు పాకిస్తాన్‌ హిందూస్తాన్‌ శాసనసభలు చేసి (ఇకమీదట 
రాజ్యాంగ చట్టాలు అని పేర్కొనడం జరుగుతుంది) భారత కౌన్సిల్‌కు బదులు 
సంయుక్త భారతదేశానికి ఒక శాసనసభను స్టాపించటమూ అందులోని సభ్యుల 
సంఖ్యను వారిని నియమించే లేదా ఎన్నుకునే విధానమూ; పలువురి 
సభ్యులను ఎన్నుకోవాల్సిన నియోజకవర్గాలనూ, పలు నియోజకవర్గాల 
నుండి ఎన్నుకోవాల్సిన సభ్యుల సంఖ్యనూ; నియామకం లేదా ఎన్నిక 
పద్దతిని; ఉన్నట్లయితే రెండు సభ్యుల మధ్య సంబంధాలను న్లిర్ణయించవచు. 


Xl. 1. పాకిస్తాన్‌ హిందూస్తాన్‌లు ఐక్యమయిన తేది నుండి భారత కౌన్సిల్‌ రద్దయి అది 
వినియోగించే అధికారాలన్నింటినీ భారత ప్రభుత్వమూ శాసనసభకు బదిలీ 
చేయాలి. 


2. పాకిస్తాన్‌ హిందూస్తాన్‌ శాసనసభలకు, వాటి ప్రభుత్వాలకు పన్నులు విధించే 
అధికారంతో సహా అన్ని అధికారాలు - (బిటిష్‌ ఇండియా శాసనసభకు 
ప్రభుత్వానికి బదలీ కాగా పాకిస్తాన్‌ హిందూస్తాన్‌ శాసనసభలు ప్రభుత్వాలూ 
రద్దు రావాలి. 


ఎవరు నిర్ణయించగలిగే ది? 387 





Xl. 1. ఒక శాసనసభలో ఒక సభ్యుని ఎన్నుకోవడానికి ఎన్నికల్లో పాల్గొనేవారు ఏ 
విధంగా బాలెట్‌ పత్రం ద్యారా ఎన్నుకుంటారో వీల నంతవరకు అదే విధమెన 
ఎన్నికలు ఈ చట్టం | క్రింద జరపబడి వుండాలి. ఎన్నికల నిమిత్తం అనుసరించే 
శాసనాలు వంటి నియమాలను ఏలినవారు ఆదేశించాలి. 


2. ఎన్నికల్లో పాల్గొనే వ్యక్తి ఒక చోట కంటు ఎక్కువ చోట్ల నమోదు 
చేసుకున్నా, ఎన్నికల్లో ఓసారి కంటే ఎక్కువసార్హు ఓటు వేయరాదు. 


౩. ఎన్నికల్లో పాల్గొనేవారు అంటే వాయవ్య [ప్రాంతం పంజాబు సింధు బెంగాల్‌ 
బెలూచిస్తానలలో నివసించే మై నారిటీ తీరిన స్త్రీ పురుషులు అని అరం. 


౫||. ఈ చట్టాన్ని. భారత రాజ్యాంగ (ప్రాధమిక నిబంధనల) చట్టం, 194 అని పిలవాలి. 


ఈ ముసాయిదా చట్టంలో నా నిశ్చితాభిప్రాయాలను పాఠకులు సరిగ్గా అవగాహన 
చేసుకోవడానికి ఇంతకం కే విస్తారంగా చెప్పవలసిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. 
కీప్‌ ప్రతిపాదనలతో పోల్చటం ద్వారా పార్లమెంటు చట్టాన్ని పొడిగిఘ్తా చేసిన ఈ 
(ప్రతిపాదనల యొక్క ముఖ్య లక్షణాలు కొన్నింటిని నేను చెబితే బహుశా లాభదాయకం 
కావచ్చునేమో. | 


పాకిస్తాన్‌ అనే సమస్యను తీర్చకుండా స్వయం పరిపాలనా ప్రతిపత్తి (Dominion status) 
లేదా స్వాతంత్ర్యాన్ని (ప్రదానం చేసే చట్టాన్ని భారతీయులు అడిగినా, |బిటిష్‌ పార్లమెంటు 
అంగీకరించినా దానివల్ల ప్రయోజనం లేదని నా ఉద్దేశం. పాకిస్తాన్‌ అనే సమస్యను 
మొట్టమొదట సమస్యగా పరిగణించి దాన్ని ఏదో విధంగా పరిష్కరించాలి అందుకే ఇక్కడ 
(ప్రతిపాదించిన చట్టాన్ని నేను “భారత (ప్రభుత్వ (మొదటి నిబంధనల) చట్టం” అని 
పేర్కొన్నాను. పాకిస్తాన్‌ స్వయం నిర్ణయానికి సంబంధించిన విషయం అన్న దాన్ని (ప్రజలు 
అభిమతం ద్వారానే తేల్చాలి. అందుకే ముస్లిములు అధికంగా ఉన్న (ప్రదేశాల్లో ముస్తిములు 
ముస్త్టీిమేతరులు కూడ ఎన్నికలు జరపాలని నేను ప్రతిపాదించేది. విభజనకు మెజారిటీ 
ముస్తిములు సుముఖతను, మెజారిటీ ముస్తిమేతరులు విముఖతను జూపినట్లయితే ముస్తిములు 
మెజారిటీలో ఉన్న జిల్లాలను ముస్లిమేతరులు మెజారిటీలో ఉన్న జిల్లాలను గుర్తించి జాతి 
సంస్కృతులను బట్టే వాటిని వేరుజేస్తూ (ప్రాదేశిక సరివాద్దులను తిరిగి గుర్తించాలి. దాని 
నిమిత్తం ఒక సరివాద్దు కమీషన్‌ కావాలి. అందుకే ఈ చట్టంలో ఒక సరిహద్దు కమీషన్‌ ఏర్పాటు 
గురించి ఉంది. సరిహద్దు కమీషన్‌ రూపకల్పన అంతర్జాతీయంగా ఉంటనె నయం. 


ముస్తిములకూ ముస్తిమేతరులకూ వేరువేరుగా రిఫరండమ్‌ జరిపించాలనే పథకం 
ప్రాధమికమై నవిగా నేను పరిగణించే రెండు సూత్రాల మీద ఆధారపడి ఉంది. మొదటిది 
ఏమంశే, అధిక సంఖ్యాకుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా అల్ప సంఖ్యాకుల రక్షణ కోసం కొన్ని 


388 దాక్టర్‌ బాబాసోహెబట్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 





భద్రతలను కోరవచ్చు. అంతమాత్రాన అంతిమ గమ్యానికి సంబంధించిన సమస్యల పె అధిక 
సంఖ్యాకులు తీసుకునే నిర్ణయాలను తృణీకరించే హక్కు అల్ప సంఖ్యాకులకు లేదు. ఈ 
కారణం వల్లనే పాకిస్తాన్‌ అవతరణ కోసం జరగవల్సిన రిఫరెండమ్‌ను ముస్టిములకే పరిమితం 
చేశాను. రెండవది ఏమంకే మతరీత్యా అల్బసంఖ్యాకులయిన వారిని తమ ఆదేశాలకు 
లోబడి ఉండాలని కోరే వాక్కు మతరీత్యా అధిక సంఖ్యాకులకు ఉండరాదు. రాజకీయ రీత్యా 
అధిక సంఖ్యాకులకు మా(తమే రాజకీయరీత్యా అల్ప నంఖ్యాకులను శాసించటం 
ఆమోదయోగ్యం కావచ్చు. భారతదేశంలో ఇట్టి సూత్రాన్ని తారుమారు చేసి మతరీత్యా 
అల్బ సంఖ్యాకులకు భద్రతా సంబంధమైన కొన్ని వాక్కుల్నిచ్చి మతరీత్యా అధిక 
సంఖ్యాకుల ఆధిపత్యం [క్రింద ఉంచడం జరిగింది. కాని ఇది సాంఘిక ఆర్టిక రాజకీయపరమై న 
సాధారణ (పోకు సంబంధించినది. మతరీత్యా అధిక సంఖ్యాకులు మతరీత్యా అల్పసంభఖ్యాకులను 
శాసించడం రాజ్యాంగపరమైన లక్షణంతో కూడిన విషయం కాబట్టి దీన్ని ఇప్పుడు 
అంగీకరించనూ లేదు. ఎప్పుడూ అంగీకరించనూ కూడదు. ఈ కారణం వల్లనే పాకిస్తాన్‌లోనికి 
వెళతారో లేక హిందూస్తాన్‌లోకి వెళతారో నిర్ణయించుకోవడానికి ముస్తిమేతరులకు విడిగా 
ఒక రిఫరెండమ్‌ నేను కల్పించడం జరిగింది. 


ప్రాంతాల సరివాద్దులను సరిహద్దు కమీషన్‌ నిర్ణయించే పని పూర్తి చేసిన తర్వాత 
అనేకమై న అవకాశాలు సంభవిస్తాయి. ముస్లిములు పాకిస్తాన్‌ సరిహద్దులు న్షిర్ణయించడంతోనే 
ఆగిపోవచ్చు. ఆఖరుగా పాకిస్తాన్‌ సూత్రప్రాయంగా అంగీకరించబడితే చాలు (అంటే 
సరిహద్దులు మళ్లీ నిర్ణయించడం అని అర్ధం) వారు తృప్తి చెందవచ్చు. కేవలం సరివాద్దులు 

యి ౧ ౯ > 
నిర్ణయించడంతో ముస్తీములు తృప్తి చెందక పాకిస్తాన్‌ ఏర్పాటు వెపు మొగ్గు జూపితే 
ar) ౧ ఎట్‌ ము a 
అప్పుడు రెండే మార్గాలున్నాయి. వెంటనే పాకిస్తాన్‌ ఏర్పాటు చేయటం లేదా ఉభయులు 
ఒకే కేంద్ర ప్రభుత్వం క్రింద కొంతకాలం అంటే పది సంవత్సరాలు పాటు అనండి - 
ఉండటానికి అంగీకరించి ఆ తర్వాత హిందువుల సంగతి విచారణ చేయవచు ఎ అల్బ 
సంఖ్యాకులు తమను నమ్మవచ్చునని చూపటానికి హందువులకు ఒక అవకాశం ఉంటుంది. 
హిందూ రాజ్యమంబటూ తమకున్న భయం ఎంతవరకు ఆధారభూతమయిందో ముస్తిములు 
అనుభవం ద్వారా నేర్చుకోగలరు. ఇక్కడ మరోటి కూడ సాధ్యం కావచ్చు. వెంటనే 
విడిపోదామనే నిర్ణయం తీసికున్న పాకిస్తాన్‌ ముస్లిములు కొంతకాలం తర్వాత పాకిస్తాన్‌తో 


విసుగు చెంది మళ్లీ హిందూస్తాన్‌లో విలీనమై పోయి ఒకే (ప్రజగా ఒకే రాజ్యాంగం క్రింద 
ఉండాలని కోరుకోవచ్చు. 


నా దృష్టలో మరికొన్ని సంభవాలు ఇలా ఉంటాయి. నా ఉద్దేశం (పకారం సంభవించే 
వాటిని ఎలా తీర్చి దిద్దుతామో కాలపరిస్టితులకే విడిచిపెట్టాలి. నాకనిపిస్తున్నదేమంకే మీరు 
ఉండాలనుకుంటే. భారతదేశంలో ఒక భాగంగా ఉండండి కాని ఎన్నడూ వెళ్లి పోతామని 
అనకూడదు. లేదా వెళ్ళి పోదామనుకుంటే వెళ్లిపొండీ కాని తిరిగి రావటానికి వీల్లేదు అని 


ఎవరు నిర్ణయించగలిగే ది? 389 





ముస్తిములతో అనకూడదు. నా పథకంలో రెండు సంభవాలకు తలుపులు తెరచి ఉంచాను. 
చట్టంలో రెండు సంభవాలకూ ఆస్కారం కల్పించాను. అవి 1) విడిపోయి పది సంవత్సరాలు 
ఉండిన తర్వాత ఐక్యం కావటం 2) ఐక్యంగా పది సంవత్సరాలు ఉండిన తర్వాత విడిపోవడం. 
ఈ రెండింటీ మీద నాకు గట్టి అబిమానం లేకపోయినప్పటికీ వ్యక్తిగతంగా నేను రెండవ 
సంభవాన్నే కోరుకుంటాను. పాకిస్తాన్‌ అంటే ఏమిటో ముస్తిములు అనుభవిస్తేనే మంచిది. 
పాకిస్తాన్‌ అంటే ఏమిటో అనుభవమయ్యాక ఐక్యత ఏర పడితేనే అది తప్పనిసరిగా స్టీరంగా 
దీర్ణకాలం నిలుస్తుంది. పాకిస్తాన్‌ వెంటనే ఉనికిలోకి వస్తే, ఆ వేర్చాటు జటిలంగా, నిశితంగా 
సంపూర్ణంగా ఉండనవసరం లేదని నాకనిపిస్తుంది. ఒకరికొకరు ఏమీ కానంతదాక, తిరిగి 
ఐక్యమవ టానికి వీలున్నట్లు పాకిస్తాన్‌ హిందూస్తాన్‌ల మధ్య సజీవ సంబంధాలు నిర్పివలసిన 
అవసరం ఉంది. అందుకే ఈ చట్టంలో భారత కౌన్సిల్‌ను పరి కల్పించటం జరిగింది. దాన్ని 
సంయుక్త రాష్టాలుగా పారబడకూడదు. అవి అవిభాజ్య రాష్ట్రాలు కూడ కాదు. ఒకే రాజ్యాంగం 
కింద ఐక్యమయేలా పాకిస్తాన్‌ను హిందూస్తాన్‌కు సంధించే పరికరంలా పని చేయటమే దాని 
ఉద్దేశం గాని మరేమి కాదు. 


అదే నా పథకం. అది మతంవారీగా (ప్రజాభిపాయ సేకరణ మీద ఆధారపడి 
ఉంటుంది. ఈ పథకం పరిణామశీలి. హిందువుల మనోవె ఖరి దానికి వ్యతిరేకమనే నిజాన్ని 
అది లెక్టలోనికి తీసుకుంటుంది. పాకిస్తాన్‌ కావాలనే ముస్తిముల కోరిక తాత్కాలిక స్పందనే 
కావచ్చని కూడ అది గుర్తిస్తుంది. ఈ పథకం విడాకులు కాదు. న్యాయబిద్దమై న వేర్పాటు 
మాత్రమే. అది హిందువులకు కొంత గడువునిస్తుంది. వారు న్యాయ సమ్మతంగా పరిపాలన 
సాగిస్తారని నమ్మిక కలిగించడానికే దాన్ని వినియోగించుకోవచ్చు. పాకిస్తాన్‌ ఎలా ఉంటుందో 
తెల్ఫుకోడానికి ముస్తిములకు కూడ అది కొంత గడువునిస్తుంది. 


నా ప్రతిపాదనలను సర్‌స్టాఫోర్ట్‌ క్రిప్స్‌ ప్రతిపాదనలతో సరిపోల్బవల్సి ఉంటు ఉం 
డవచ్చు. ఈ (ప్రతిపాదనలు కథానికలాగా అక్కడక్కడా ఇవ్వబడ్డాయి. 1943 మార్చి 29న 
జారీ అయిన ముసాయిదా డిక్షరేషన్‌లో ఈ విషయాలు మామే ఉన్నాయి: 


“సునత వహించిన (పభుత్వం ఇందుమూలంగా ఈ సూత్రాలను రూపొందించింది. 


అ) విరోధాలు తొలిగిన వెంటనే భారతదేశానికి ఒక నూతన రాజ్యాంగాన్ని 
రూపాందించటానికి ఇక మీదట చెప్పిన పద్దతిలో ఎన్నుకోబడిన ఒక సభను ఏర్పరచటానికి 
వెంటనే చర్యలు తీసుకోవాలి. 


ఆ) రాజ్యాంగ రచనా సభలో భారత రాష్ట్రాలు పాల్గొనటానికి క్రింద చెప్పబడిన ట్లుగా 
ఆధారం కలి పంచాలి. 


2. ఈ విధంగా రూపొందించిన రాజ్యాంగాన్ని ఘనత వహించిన (ప్రభువులు వెంటనే 
అంగీకరించి అమలు చేయటం ఈ షరతుల పె తలపెట్టాలి. 


390 డాక్టర్‌ బాబాసోహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - (ప్రసంగాలు 





అ) (బిటిష్‌ ఇండియాలో న రాష్టం అయినా నూతన రాజ్యాంగాన్ని అంగీకరించక 
పోతే ఇదికధకటి రాజ్యాంగ పరిస్థితినే కొనసాగించే వాక్కు కోసం అటు పమ్మట అంగీకరించటానికి 
అవకాశం కల్పించబడింది. 


అలా కోరుకుని, అంగీకరించని రామ్రైాలకు కిందనుదవారించిన పద్ధతి వంటి [క్రమంలో 
రూపొందించిన నూతన రాజ్యాంగానికి సమైక్య భారత రాజ్యాంగానికి ఉన్న అంతస్తునే 
పూర్తిగా కల్పించి ఘనత వహించిన ప్రభుత్వం అంగీకరించటానికి సిద్ధపడి ఉండాలి.” 


అంగీకారం అనంగీకారం యొక్క వివరాలు అతని ఆకాశవాణి ప్రకటనలో ఇవ్వబడ్డాయి... 
అవి ఈ ఏధంగా ఉన్నాయి ః 


“రాజ్యాంగ రచనా సభకు భారతదేశమంతటికీ అంటే బ్రిటిష్‌ పాలిత భారతదేశం 
అందులో చేరడానికి న్షిర్ణయించుకున్న భారత రాజ్యాల (Indian States) తో కలిపి ఒకే 
రాజ్యాంగాన్ని రూపొందించటమే గమ్యంగా ఉండాలి. 


కాని ఈ సాధారణ వాస్తవం మనకు తెలుసు. విరోధ పడటానికి ఒకే ఇంట్లో 
చొరబడేవారిని ఒప్పించటానికి మీరు ఒకసారి లోపలికి ప్రవేశిస్తే కలిసికట్టుగా ముడిపడి 
ఉండాలి గాని మళ్లీ బయటపడే మార్గమే ఉండదని నువు చెప్పడం విజ్ఞత కాదు. 

౧ 


లోపల (పవేగించమని చెప్పి వాళ్లు ఒక సాధారణ అంగీకారానికి రాకపోయి మరల 
విడిపోదామని కోరుకుంటే ఏదీ వారిని తప్పించలేదని మరో ద్వారం నుండి బయట 
పడవచ్చునని చెప్పడం విజ్ఞత అవుతుంది. వాళ్లు అంగీకారానికి రాలేనప్పుడు కావాలంటే 
బయటపడే తెలివి వారి కుంటు వాళ్లందరూ ఒకేసారి లోపలికి వెళ్ళవచ్చు. 


సరీ ఈ రాష్ట్రాలకు మనం చెప్పేది అదే. రాజ్యాంగాన్ని రూపొందించే శాసనసభా 
లావాదేవీలు, అంతా అయిన తర్వాత కూడ విభేదాలు జయించలేక కొన్ని రా(ష్టాలు 
(Provinces) ఇంకా ఆ రాజ్యాంగంతో తృప్తి చెందక కావాలంటే ఆ రాష్టాలు బయట పడి 
విడిగా మిగిలిపోయినా వాటికి ఎటువంటి స్వయంపాలనా ప్రభుత్వమూ స్వేచ్చా కేం దానికి 
ఉంటాయో - అంటే స్వయం పరిపాలనా ప్రభుత్వం ఆ స్థాయిలోనే ఆ రాష్టాలకు కూడ 
ఉంటాయి. గనుక సామాన్యమైన ఒకే రాజ్యాంగాన్ని రూపొందించటానికి కలిసి రండి.” 


ఈ నకలును పూర్తి చేయటానికి మరికొన్ని వివరాలు పత్రికాగోష్టిలో చేర్చబడ్డాయి. 
రాష్టాల ఐక్యత లేదా విభజన కోసం ఉన్న (ప్రణాళికను వివరిస్తూ సర్‌స్టాఫోర్డ్‌ [క్రిప్స్‌ ఇలా 
అన్నారు ; 


“రాజ్యాంగ సభ (Constituent Assembly) కార్యకలాపాల చివర ఒక రాష్టం లేదా 
రా(ష్టాలు (Provinces) ఈ నూతన రాజ్యాంగాన్ని అంగీకరించి సమైక్య దేశంలో 
చేరదల్చుకోలేకపోయినా విడిపోయే స్వేచ్చ దానికి లేదా వాటికి ఉంది - కాని ఆ (ప్రాంతం 


ఎవరు నిర్ణయించగలిగే ది లి 391. 





(ప్రావిన్షియల్‌ అసెంబ్లీలో తగినంత ఓట్ల బలంతో (60 శాతానికి తక్కువ కాకుండా అనండి 
ఐక్యతకు వ్యతిరేకంగా నిర్ణయం జరిగి వుంకే - విడిపోయే స్వేచ్చ దానికి ఉంటుంది. ఓట్ల 
బలం 60 శాతానికి తక్కువ ఉంటే అల్ప సంఖ్యాకులు ఆ [ప్రాంతంలో ప్రజలందరి ' 
అభిప్రాయాన్ని తేల్చి చెప్పటానికి ఒక ప్లెబిసె ట్‌(సర్వ జనాభిప్రాయ సేకరణ) అడగవచ్చు. 
స్లెబిసెట్‌ జరిగితే సాధారణ మెజారిటీ కూడ సరిపోతుంది. అంగీకారాన్ని తెలపటం పూర్తి 
చేయటానికి సంబంధిత (ప్రొవిన్షియల్‌ అసెంబ్రీలో ఇరుపక్షాల ఓటర్లు పాలాని ఓటు వేసి 
నిర్ణయించటం అవసరం. కావాలంటే అంగీకరించని [ప్రాంతాలు ప్రత్యేక సమైక్య రామ్హాలుగా, 
ఒక (ప్రత్యేక రాజ్యాంగ సభ ద్వారా కలిసి పోవచ్చు. కాని అలాంటి సమైక్యత వాస్తవం 
కావాలంటే అవి భౌగోళికంగా దగ్గరిగా ఉండాలి.” 


నా ప్రణాళిక సర్‌స్ట్రాఫోర్ట్‌ క్రిప్స్‌ దానికి మధ్య ఉన్న తేడా సువిదితం. ఐక్యత లేదా 
విభజనకు నిర్ణయించటానికి - మరోలా చెప్పాలంటే పాకిస్తాన్‌ ఉండాలా లేక వద్దా అని 
తేల ఎణానికీ సర్‌స్ట్రాఫోర్ట్‌ క్రిప్స్‌ రాష్ట్రాన్ని ప్రమాణంగా తీసుకున్నారు. నేను మతాన్ని నిర్తీత 
ప్రమాణంగా తీసుకున్నాను. సర్‌స్ట్రాఫోర్ట్‌ ఒక తప్పుడు ఆధారాన్ని అనుసరించాడనడంలో 
నాకు సందేహం లేదు. తగాదా రాష్ట్రాల మధ్య అయితే రాష్ట్రాన్ని ప్రమాణంగా తీసికోవటం 
సరె నదే. ఉదాహరణకు తగాదా అంశం పన్నులు, నీటి పంపకాలు మొదలయిన వాటికి 
సంబంధించిన (ప్రశ్నలు అయితే ఆ రాష్టం మొత్తానికి లేదా ఆ రాష్టంలో ఒక (పత్యేక 
మెజారిటీ వారికి నిర్ణయించే హక్కు ఉంటుందని ఎవరైనా (గ్రహించగలరు. కాని పాకిస్తాన్‌ 
గురించి ఈ తగాదా ఒకే (ప్రాంతం వారె న రెండు మతవర్గాలు చిక్కుకున్న. అంతః మతవర్గాల = 
సమస్య. ఇంకా ఈ తగాదా విషయం ఏమంటే ఉభయ సామాన్యమై న రాజకీయ జీవితంలో 
సవాచారులుగా ఉండటానికి రెండు మతవర్గాల వారు ఒప్పుకున్న షరతుల మీద కాదు. ఈ 
తగాదా లోతుకు పోయి అసలు ఈ మతవర్లాల వారు సొమాన్య రాజకీయ జీవితం కలిసి 
(బ్రతకటానికి సిద్ధంగా ఉన్నారా అనే (ప్రశ్నను లేవనెత్తుతుంది. మతవర్గాల విభేదమే దీని 
సారాంశం. మతవర్గం వారీగా అభి పాయ సేకరణ మా(తమే దీన్ని నిర్ణయించగలదు. 


IV 


నేను (ప్రతిపాదించే పరిష్కారం కొత్తదని నేను చెప్పుకోవడం లేదు. దానిలో 
అంతర్లీనంగా ఉన్న ఆలోచనలు మూడు ఆధారాల నుండి (గహీంచబడ్డాయి. అవి హోరేన్‌ 
ప్రంకెట్‌ అధ్యక్షత వహించిన ఐర్జాండు సమైక్యతా సభ అస్‌క్విత్‌ ప్రవేశపెట్టిన హోమ్‌రూల్‌ 
౧ య Cn Pn) 
సవరణ బిల్లు, ఐర్జాండు (పభుత్వ చట్టం, 1920. పాకిస్తాన్‌ సమస్యకు నా పరిష్కారం 
వీటన్నిటిని కలపోయగా ఫలించిన నిజ్ఞతే అని తెలుసుకోగలరు. అది అంగీకరించబడగలదా? 
పాకిస్తాన్‌ సమస్యను మార్మోగిస్తున్న ఈ తగాదాకు నాల్లు పరిష్కార మార్గాలున్నాయి. 
మొదటిది |బిటిష్‌ (ప్రభుత్వం నిర్ణయాధికారిగా వ్యవహరించాలి. రెండవది హిందువులు 

[1 


392 డాక్టర్‌ బాబాహోహెబ్‌ అంబేద్కర్‌ రచవలు = ప్రపంగాలు 


ముస్లిములు అంగీకరించాలి. మూడవది ఒక అంతర్జాతీయ మధ్యవర్తిత్వ సంఘానికి ఈ 
తగాదాను నివేదించాలి. నాల్గవది ఒక అంతర్యుద్ధం ద్వారా సాధించుకోవటం. 


నేటి భారతదేశం రాజకీయ పీచ్చివాళ్ల కొంప అయిపోయినప్పటికీ దేశంలో 
తేగినంతమంది మసోస్థిమితం కలిగిన వాళ్ళున్నారు. వాళ్లు అంతర్వ్యుద్దస్థాయికి విషయాలను 
దిగజారనివ్వ్యరని నా ఆశే. 


రాజకీయ నాయకుల మధ్య ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఇప్పట్లో లేదు. భారత 
జాతీయ కాం (గైస్‌ ఏప్రిల్‌ 1942లో అలహాబాద్‌లో జరిగిన సమావేశంలో జగత్‌ నారాయణలాల్‌ 
ప్రతిపాదన మీద పాకిస్తాన్‌ ప్రతిపాదనను విన్మరించాలనే తీర్మానం చేసింది. ఈ సమస్యను 
పరిష్కరించటానికి రెండే మార్గాలు మిగిలాయి. ఒకటి దానికి సంబంధించిన ప్రజలు, మరోటి 
అంతర్జాతీయ మధ్యవర్తిత్వం. ఇది నేను సూచించిన మార్గం. నేను మొదటిదే ఎంచుకుంటాను. 
అనేక కారణాల వలన ఇదొక్కటే సరెన మార్గమని నాకనిపిస్తుంది. నాయకులు ఈ 
సమన్యను పరిష్కరించడంలో ఏఫలమయ్యారు. నిర్భయం కోసం దాన్ని (పజలవద్దకు 
తీసుకుపోయే నమయమాసన ఎమయింది. నిజానికి ఒక భూభాగాన్ని విభజించడం ఒక 
(ప్రభుత్వానికి కట్టుబడి ఉండిన ప్రజల విధేయతను మరో (పభుత్వానికి బదిలీ చేయడం 
వంటీ సమన్యను రాజకీయ నాయకులు ఎలా నిర్ణయించగలరో ఆలోచించడానికే కష్టంగా 
ఉంది. అలాంటివి విజేతలు చేస్తారు. పరాజయం పొందిన ప్రజల 


విషయంలో వాళ్లు ఇష్టం వచ్చినట్టు చేయటానికి యుద్దంలో విజయమే చాలు 
వాళ్లకీ అధికారం ఇస్తుంది. కాని అలాంటి అరాచక పరిస్టీతిలో మనం పని చేయడం లేదు. 
రాజ్యాంగం రీతులను ప్రక్కకు నెౌళ్టే అసాధారణ సమయాలు లేనప పుడు నియంతల వద్ద 
ఉండే త 'త్తులకున్నంత [ప్రభావం రాజకీయ నాయకుల ఆలోచనలకు ఉండదు. అది 
(ప్రజాస్వామ్య పాలనకే విరుద్ధం. రాజకీయ నాయకులను చర ఎలు సంప్రదింపుల్లో తగినవారుగా 
రానివ్యటమే వారి ఆలోచనల కివ్వగలిగిన గొప్ప విలువ. ఇలాంటి విషయంలో (ప్రజలే 
నిర్భయం తీసుకునే అవసరాన్ని వాళ్లు మార్చనూ లేరు. నర్‌స్టాఫోర్ట్‌ క్రిప్స్‌ ఈ దృక్పధాన్నే 
అంగీకరించాడు. ముస్తింలీగ్‌ దృక్పధం కూడ పాకిస్తాన్‌ కావాలనే నిర్ణయించింది. కాబట్టి 
పాకిస్తాన్‌ ఏర్పడవల్సిందేనని ఆ దృక్పధాన్ని క్రిప్స్‌ ప్రతిపాదనలో నిక్కచ్చిగా ఖండించారు. 
పాకిస్తాన్‌ అన్నది ఆలోచించదగిన విషయంగా ముస్లింలీగ్‌ కు ఒక ప్రతిపాదన చేసే వాక్కు 
వరకు మామే క్రిప్స్‌ ప్రతిపాదనలు గుర్తించాయి. అంతేగాని నిర్ణయించే వాక్కు దానికి 
ఇవ్వబడలేదు. పె గా కాంగైెస్‌ వంటి జాతీయ సంస్థకు మెజారిటీ ప్రజల దృఢమైన సమ్మతి 


ననన 
ఆ తీర్మానం ః “జాతీయ కాంగ్రెస్‌ కమిటీ ఉద్దేశంలో ఇండియన్‌ యూనియన్‌ లేక నమాఖ్యలో 
అంతర్భాగంగా ఉన్న ఒక రాష్ట్రానికి గానీ భౌగోళిక ప్రాంతానికి గానీ స్వేచ నిస్తూ దేశ ఐక్యతను విచ్చిన్నం 
చేసే ప్రతిపాదన రాష్ట్రాలు ప్రాంతాలు మొత్తం దేశ ప్రజలందరి శశ్రేయస్సుకూ పెద్ద విఘాతం కలిగిస్తుంది 
గొన ఆట్టు ప్రతిపాదనను కాంగగైను అంగీకరించలేదు." 


ము బరు ౨తచగలిగేది * 393 


i a హై అనై వా ఇాఆలా = ప ce Se క ret 


లేకుండా * పాకిస్తాన్‌ విషయంలో అంత తొందర పొటుగా ప్రభావితం కావడం ఈ సమస్యను 
పరిష్కారానికి నడిబంచదు. 


గాంధీజీ, రాజగోపాలాచారి అంగీకరించినా అఖిల భారత కాం[గెస్‌ కమిటీ పాకిస్తాన్‌ను 
అంగీకరిసూ తీర్మానించినా, పంజాబు బెంగాలులలో హిందువులు వ్యతిరేకిస్తే దాని వల్ల 
ప్రయోజనమేముంటుంది? నిజానికి చెప్పవలసి వస్తే “పాకిస్తాన్‌ ఉండి తీరాలి అని చెప్పడం 
బొంబాయి లేదా మదాసు (పజల పని కాదు. ఆ ప్రాంతాల్లో నివసించే (ప్రజలెవరె తే 
హంసాత్మకమూ విప్రవపరమూ అయిన అర్టిక రాజకీయ పరిణామాలతో కూడిన ఏ 
మార్పులతో వారి అదృష్టమూ జీవితమూ సన్నిహితంగా అనేక సంవత్వసరాలుగా ముడిపడి 
ఉన్నాయో అట్టి వారికే దాన్ని వదలివేయాలి. రాష్ట్రాల్లో ఉన్న ప్రజల సర్వజనాభి| ప్రాయ 
సేకరణ ఒక్కటే పాకిస్తాన్‌ సమస్య పరిష్కారానికి. అత్యంత (శ్రేయస్కరం. అత్యుత్తమ 
రాజ్యాంగ మార్గం అని నాకనిపిస్తుంది. 


పాకిస్తాన్‌ సమస్యకు సర్వ జనాభిప్రాయ సేకరణతో పరిష్కరించటం ఎంత 
ఆకర్షణీయంగా ఉన్నా, దానికి సంబంధించిన ప్రజలందరూ సుముఖత జూపరేమోనన్న 
భయం నాకుంది. ఆఖరుకి ముస్తింలీగుకు కూడా దానిమీద కుతూహలం ఉండవకపోవచ్చు. 
ఆకర్షణీయమైన మరో పరిష్కారం ఉండటం కూడ వాస్తవమే. తన సర్వాధికారాన్ని 
ప్రయోగిస్తూ బిటిష్‌ ప్రభుత్వమే పాకిస్తాన్‌ను ఏర్పరచాలన్నదే వారి పిలుపు. రిఫరెండమ్‌కు 
బదులు ఈ పరిష్కారాన్నే వాళ్లెందుకు కోరుకుంటున్నారం టే ఈ పరిష్కారం సామాన్యమై నదీ 
రిఫరెండెమ్‌లాగా దీర్దమై న పద్దతులూ అవకతవకలూ లేనట్టిది కాబట్టి. కాని అలా కోరుకోడానికి 
మరో ఆస్కారమేమంకే గతంలో అలాంటి ఉదంతం ఉండటమే. అదే ఐర్లాండు ఉదంతం. 
గతంలో |బిటీష్‌ ప్రభుత్వం తనకున్న సర్వాధికారం వల్ల ఐర్జాండును విభజించి అల్‌స్టర్‌ను 
సృష్టంచినపుడు, ఇండియాను విభజించి పాకిస్తాన్‌ను ఎందుకు ఏర ఎరచలేదు? 


ప్రపంచంలో అన్నిటికంటే అత్యధికమై న సర్యసత్తాకాధికారం గల శాసనసభ |బిటష్‌ 
పార్హమెంటు. ఉలాహోమ్‌ అనే పెంచి రచయిత ఇంగ్లీష్‌ రాజ్యాంగం గురించి స్త్రీని 
పురుషునిగా పురుషుని స్త్రీగా మార్చటం తప్ప (బ్రిటిష్‌ రాజ్యాంగం చేయలేనిదంటూ ఏమీ 
లేదని అంటారు. పాలిత (ప్రాంతాలు వ్యవహారాల మీద బ్రిటిష్‌ షపార్లమెంటు సర్వసత్తాకాధికారాన్ని 
వెస్ట్‌ మినిష్టర్‌ శాసనం పరిమితం చేసినప్పటికీ భారతదేశం సంబంధించి నంతవరకు అది 
అపరిమితంగానే ఉంది. ఐర్జాండు విషయంలో చేసినట్టు భారతదేశాన్ని విభజించటానికి 
పూనుకుంటే (బ్రిటిష్‌ పార్రమెంటుకు చట్టరీత్యా తప్పించగలదేద్‌ లేదు. అలా చేయగలదుగాని 
చేస్తుందా? ప్రశ్న అధికారం కాదు గాని అభిమతం. 


ఐర్జాండు ఉదంతాన్ని అనుసరించమనే వారు ఐర్జాండు విభజనకు |బిటిష్‌ ప్రభుత్వాన్ని 
నడిపించిందేమిచీ అని అడగాలి. (బ్రిటిష్‌ ప్రభుత్వం చిత్తానుసారంగా చేసిందా లేక పరిస్థితుల 


394 డాక్టర్‌ బాబాసోహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - |వసంగాలు 





(పోద్బలానికి లొంగిపోయా? ఐర్హాండు పోమ్‌రూల్‌ గురించి చదివే విద్యార్థి ఐర్జాండు 
విభజన చిత్తానుసారం కాదు పరిస్థితుల పోద్భ్బలం వల్లనే జారీ చేయబడిందనే అనక తప్పదు. 
ఐర్జాండు తగాదాలో ఏ షక్షంవారూ ఐర్జాండును విభజించమని కోరలేదనేది చాలావరకు 
క్రుణ్ణంగా అర్ధం చేసికోలేదు. ఆల్‌స్టర్‌ నాయకుడై న కార్సన్‌ కూడా అలా అనలేదు. కార్సన్‌ 
హోమ్‌రూల్‌కు వ్యతిరేకంగా ఉన్నాడేగాని విభజనకు సుముఖంగా కాదు. హోవమ్‌రూల్‌ను 
వ్యతిరేకించి ఐర్జాండు సమె క్యతను కాపాడుటమే అతని పట్టుదల. హోమ్‌రూల్‌ విధించటానికి 
వ్యతిరేకంగా మరోలా రక్షణ కోసమే అతడు విభజన కావాలన్నాడు. దిగువ సభ లోపల 
బయట అతని ఉపన్యాసాల నుండి ఈ విషయం తేటతెల్లమవుతుంది. మరోవైపు అస్‌కి వత్‌ 
ప్రభుత్వం కూడ విభజనకు వ్యతిరేకంగా ఉంది. ఇది ఐర్జాండు హోమ్‌రూల్‌ బిల్లు (1912) 
మీద దిగువ సభలో జరిగిన కార్యకలాపాల నుండి చూడవచ్చు. ఆ బిల్లు నుండి అల్‌స్టర్‌ను 
మినహాయించాలంటూ కమిటీ స్థాయిలో ఆరల్‌ రాబ్యర్హ్‌ ఒకసారి మళ్లీ తృతీయ అధ్యయనంలో 
స్వయంగా కార్సన్‌ రెండుసార్లు సవరణలు ప్రవేశపెట్టారు. రెండుసార్లు కూడ (ప్రభుత్వం 
వ్యతిరేకించగా ఆ సవరణలు పడిపోయాయి. 


ఐర్జాండు (పభుత్వ చట్టం (1920) ద్వారా శాశ్వతంగా ఐర్జాండు విభజన్ని లాయ్హ్‌ జార్డ్‌ 
అమలులోకి తెచ్చాడు. అప్పుడే ఐర్జాండు విభజన గురించి మొదటిసారిగా అనుకోవడం 
జిరగిందనీ అది కూడా లాయ్డ్‌ జార్డ్‌ నామమాత నాయకత్వం [కింద ఉన్న కన్సర్వేటివ్‌ 
యూనియనిస్టుల మిశ్రమ (ప్రభుత్వం రుద్దటం వల్ల జరిగిందని చాలామంది అనుకున్నారు. 
మిశ్రమ ప్రభుత్వంలో ఆధిక్యతలో ఉన్న షక్షం వారి ప్రభావానికి లాయ్స్‌ జార్డ్‌ లోబడటం 
నిజమే కావచ్చు. కాని విభజన అన్నది 1920లో మొదటిసారిగా అనుకోవడం అన్నది నిజం 
కాదు. లేదా లిబరల్‌ పార్టీలో మార్పు రాకపోవటం వల్ల విభజనే సాధ్యమై న పరిష్కారంగా 
అంగీకరించిందనటం కూడ నిజం కాదు. వాస్తవానికి అస్‌క్విత్‌ ప్రభుత్వమయిన కేవలం 
లిబరల్‌ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగా లాయ్హ్‌ జార్డ్‌ చట్టానికి ఆరు సంవత్సరాలు 
ముందుగానే 1914లో విభజన అన్నది ఒక పరిష్కారంగా వచ్చింది. అస్‌ క్విత్‌ లిబరల్‌ పార్టీ 
ప్రభుత్వ ధోరణిలో మార్పుకు కారణాలేమిటి అని పరీక్టిస్తేనే తప్ప ఐర్జాండు విభజనకు 
అసలు కారణం అర్ధం కాదు. నేను అనుకునేడి ఖచ్చితంగా “క్కురే (Currah) సంఘటన గా 
ప్రస్తావించబిడే 1914 మార్చిలో జరిగిన సె నిక సంక్షోభమే. లిబరల్‌ (పభుత్వం దృక్పధంలో 
మార్పుకు దారి తీసిందని “కు[రే సంఘటన” ఆంటే ఏమిటో అన్‌క్విలత్‌ ప్రభుత్వపు 
విధానంలో ఒక మార్చును తీసికు రావటంలో అది ఎంత బలంగా పని చేసిందో సరిగ్గా 
వివరించటానికి కొద్ది వివరాలు మాత్రం చాలు. ఐర్హాండు పోమ్‌రూల్‌ బిల్లు ః 1913 చివరి 
నాటికి పొందిన దశలతో (ప్రారంభిస్తే అనుకూలంగా ఉంటుంది. సాధారణ ఎన్నికలు 
జరగనంతవరకు ఈ చట్టాన్ని అమలు చేయనని ఒక లిఖిత పూర్వక వాగ్దానం చేసే కూడా 
జనామోదం లేకుండానే అస్‌క్విత్‌ ముందుకు సాగుతున్నారని అతన్ని నిలదీయడం కూడ 


ఎవరు విర్ణయించగలిగేది ధ్ధి 395 





జరిగింది. ప్రపంచ యుద్దం ముందుగా వచ్చి ఉండకపోతే అనుకున్నట్టు 1915లో సాధారణ 
ఎన్నికలు జరిగి ఉండేవి. కాని అల్‌స్టర్‌ ప్రజలు సాధారణ ఎన్నికల కోసం ఎదురు 
చూడకుండానే హోమ్‌రూల్‌ని వ్యతిరేకించటానికి పకడ్పందీగా చర్యలు తీసుకున్నారు. 
ఉద్యమ చర్యల్లో వాళ్లెపుడూ వెనుకబడలేదు. చక్రవర్తికి విధేయులుగా ఉండనీయకుండా 
తప్పస్తున్నందుకే ప్రభుత్వంతో పోరాడుతున్నామనే కుంటిసాకు. ఎవరూ చెప్పలేనంత 
సిగ్గులేని అసభ్యకరమై న చర్యలకు దిగారు. హోమ్‌రూల్‌ను పడగొట్టటానికి మేగినాట్‌ లె న్‌ 
అనే పథకమ్మీద అల్‌స్టర్‌ ప్రజలు ఎల్లప్పుడూ ఆధారపడ్డారు. అదే ఎగువసభ కాని పార్రమెంటు 
చట్టం (1911) వల్ల ఎగువసభ బలంగా ఎత్తుగా లేని ఒక పడిపోతున్న గోడలాగా 
ఆధారపడటానికి వీలులేక క్షీణించిన ఒక రక్షణాక్షేతంగా మాతం ఉంది. ఎగువసభ 
ఆమోదించకపోయినా ఆ బిల్లు ఆమోదించబడగలదని వచ్చే ఎన్నికల్లో అన్‌క్వీత్‌ 
గెలుపాందవచ్చునని తెలిసే నిరాశతో అల్‌స్టర్‌ [ఏజలు మరో రక్షణ పథకాన్ని వెతకనారంభించారు. 
దాన్నే పదాతిదళంలో కనుగొన్నారు. ఆ పథకం రెండు విధాలుగా ఉంది. వార్షిక పదాతిదళ 
చట్టాన్ని ఎగువసభ వారి గుప్పిట్లో ఉన్నట్లు చేస్తే అల్‌స్టర్‌ ప్రజలను ఎదిరించే పదాతిదళమే 
ఉండదన్నదే ఆ పథకంలో ఒక భాగము. ఐర్హాండులో హోమ్‌రూల్‌ని బలవంతంగా 
విధించటానికి ప్రభుత్వం పదాతిదళాన్ని ఉపయోగించవచ్చుననే ఆలోచనలతో పదాతిదళాన్ని 
ప్రభుత్వం పట్ల విధేయతా రహితంగా తయారు చేయటానికి హౌమ్‌రూల్‌ తప్పక 
హోమ్‌రూలే అవుతుం దంటూ (ప్రచారాన్ని పదాతిదళం లో విస్తరింపజేయటం. వారు తేలిగ్గా 
విజయం సాధించారు కాబిట్టి మొదటిది అనవసరమై౦ది. మార్చి 1914లో జరిగిన క్నురే 
సంఘటన జరిగినప్పుడే. అది తేటతెల్లమయింది. ఐర్జాండులో కొన్ని సెనిక శిబిరాలపై 
యూనియనిస్ట్‌ వాలంటీర్డు దాడి చేయవచ్చునని అనుమానించటంలో ప్రభుత్వానికి కొన్ని 
ఆధారాలున్నాయి. అలాంటి సెనిక శిబిరాల భద్రత కోసం చర్యలు తీసుకోవల్సిందిగా 
ఐర్జాండు సర్వ సె న్యాధ్యక్తుడు సర్‌ ఆర్ధర్‌ పెగెట్‌కు మార్చి 20వ తేదీన ఉత్తర్వులు 
పంపబడ్డాయి. దానికీ సమాధానంగా పై నికాధికారులు ఉత్తర్వులను శిరసావహించటానికి 
సిద్ధంగా లేరని వారి స్టావరాల నుండి వెను తిరిగిపోతున్నారని సై నికులు ముందుకు కదలరన్న 
భయం కలుగుతుందంటూ ఒక టెలిగ్రాంను పంపారు. జనరల్‌ సర్‌ హమ్యూబర్ట్‌ ఘౌ అల్‌స్టర్‌ 
యూనియనిస్టులకు వ్యతిరేకంగా పని చేయటాన్ని తిరస్కరిస్తే ఇతరులు కూడా దాన్నే 
ఉదాహరణగా అనుసరించారు. సైన్యంలో రాజకీయాలే కాదు పక్షపాతం కూడ బయలు 
దేరిందని ప్రభుత్వం తెలుసుకుంది. విజ్ఞత వీరత్వ ప్రధానాంశమనే ప్రసిద్ద సామెత చెప్పినట్లు 
ఆందోళనతో విభజనకు అనుకూలంగా చర్య తీసికోవటానికి నిరయం జరిగింది. అస్‌క్విత్‌ 
ధోరణిలో ఏ మార్పు కలిగిందో అది చిత్తానుసారం గాక తిరుగుబాటు సెనిక దళాల 
ఆందోళన వల్లనే కలిగింది. అది ఎంత భారమై న ఆందోళన అంటి ఆ తర్వాత పదాతిదళాన్ని 
విభజించకుండా హోవమ్‌రూల్‌ని విధించటానికి ఎవరూ సాహసించలేకపోయారు. 


396 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


ఘనత వహించిన ప్రభుత్వం ఐర్హాండులో ఏమి జరిగిందో దాన్నే భారతదేశంలో 
పునరావృతం చేయగలదా? ఈ ప్రశ్నకు నేను సమాధానం ఇవ్వలేకున్నాను. కాని రెండు 
విషయాలు మాతం నేను చెబుతాను. 


మొదటిది ఐర్జాండు విభజన పరిణామాలు ఏమిటో ఏలినవారి ప్రభుత్వానికి పూర్తిగా 
తెలుసు. స్వతంత్ర ఐర్జాండు దేశం (బిటిష్‌ సామాజ్యానికి తిరుగులేని బద్ద శతువయింది. 
ఈ కతుత్వానికి అంతులేదు. విభజన ఒక ఊవా మాతం గాక ఒక వాస్తవంగా రూపాంతరం 
చెందితేనే తప్ప ఈ విభజన వల్హ కలిగిన గాయం ఎప్పటికీ మాసిపోదు ఐర్జాండు విభజన 
నైతికంగా సమర్థించటానికి వీలులేదని చెప్పకతప్పదు. అంతేగాక అది ప్రజాభిమతాన్ని 
అనుసరించి గాక అధికార [పోద్బలం వలనే కలిగిందని ఆనక తప్పదు. 


ఈ విషయంలో Life of Field Marshal Sir Henry Wilson by Major General Sir 
C.E. Callwell, Vol. 1, Chapter IX ఇంకా Parliamentary debates (House of Lords), 1914, 
Vol. 15 PP 998 - 1017 on Ulster and the Army ను కూడా చూడండీ. కు(రే సంఘలునకు 
చాలా ముందుగానే అల్‌స్టరీయులు సె న్యాన్ని జయించారని దీనివలన తెలుస్తుంది. అన్‌క్వీత్‌ 
1913లోనే హోమ్‌రూల్‌ బిల్లు నుండీ అలీస్టర్‌ను ఆరు సంవత్సరాలు పాటు మినహాయించాలనే 
నిర్ణయం తీసుకున్నట్లు అందుకు కారణం సెన్యం అల్‌స్టర్‌ పక్షాన ఉండటం వలన 

లా లు రయ 6 sey 

హోమ్‌రూల్‌ విధించలేరని కూడ తెలుస్తుంది. 


ఆ దురాగతం మేక్‌బెత్‌ డంకన్‌ను ఖూనీ చేసినంతటి తీవ్రమైంది. శ్రీమతి మేక్‌బెత్‌ 
మీద రక్తపు మరకలు ఎంత ఘాటుగా ఉన్నాయంటే “అరేబియా సుగంధ |దవ్యాలన్ని" 
వాటిని క్షాళనం చేయలేకపోయాయని ఆమె అన్నట్లు పునత వహించిన ప్రభుత్వం మిద 
పడిన మరకలు అంత ఘాటుగానూ ఉండిపోయాయి. పాస్తీనాలో ఆరబ్‌ యూదుల 
సమస్యపై తమ పద్దతి తేటతెల్లం చేసినట్టు ఘనత వహించిన ప్రభుత్వానికి మరో విభజనకు 
బాధ్యత వహించటం ఇష్టం లేదని తెలుస్తుంది. పరిశీలనకు కమీషనను అది ఏర్పాటు చేసింది. 
జటిలమై న ఈ సమస్యకు ఇదే ఆశాజనకమై న పరిష్కారమని (ప్రభుత్వం సూత్మప్రాయంగా 
అంగీకరించింది. కాని అరబ్బుల మీద అటువంటి బలవంతపు పరిష్కారాన్ని రుద్దితే సమస్య 
మరింత ముప్పుకు దారి తీస్తుందని (పభుత్వం ఆకస్మికంగా గుర్తించి వుడ్‌ హెడ్‌ (4/006 head) 
కమీషన్‌గా పిలువబడే మరో రాయల్‌ కమీషన్‌ను నియమించింది. ఆ కమీషన్‌ విభజనను 
ఖండించి ఆ భయంకర పరిస్థితి నుండి బయట పడాలని ఆతృతగా ఉన్న (ప్రభుత్వానికీ ఒక 
సులభ మార్గాన్ని తెరిపించింది. ఐర్దాండు విభజన అనుసరించదగిన ఉదంతం కాదు. ముందు 
జాగ్రత్తను సూచిస్తుంది. కాని అది ఒక ఉదావారణగా తగదు. ముస్లింలీగ్‌ | పోద్బలం వల్ల ఘనత 


పార్హమెంటరీ డిబేట్స్‌ కామన్స్‌ 1938-39 '/01.31, ౧.౧. 1987-2107 మరియు (Lords) 1936-37, Vo! 
106. PP 599-674 


ఎవరు నిర్ణయించగలిగే ది థా 397 





వహించిన ప్రభుత్వం తనంతటతాను భారతదేశాన్ని విభజిస్తుందంకే నాకు చాలా సందేహముంది. 


ఇకపోతే ఏలినవారి పభుత్వం ముస్రింలీగ్‌ కు ఎందుకు కట్టుబడి ఉంటుంది? అల్‌స్టర్‌ 
విషయంలో రక్త సంబంధాన్ని బట్టి | బిటీష రాజకీయ వాదుల్లో ఒక వర్గంవారు అల్‌స్టర్‌ పక్షాన 
ఉన్నారు. అటువంటి ర్తక్తసంబంధాన్ని బట్టే లార్డ్‌ కర్టన్‌ ఇలా అన్నారు. (“ఉన్న భర్తకు 
విడాకులిమ్మంటూ నమ్మకం పోగొట్టుకున్న అలీస్టర్‌ను మీరే (ప్రోద్బలం చేస్తున్నారు. పెగా 
ఎవరితో జీవించటం ఆమెకు ఇష్టంలేదో, ఎవరిని ఆమె స్నేహపూర్వకంగా ఇష్టపడదో 
అలాంటి మరో ఏలినవాది (ప్రభుత్వానికి ముస్లింలీగ్‌ కు మధ్య అటువంటి బాంధవ్యం లేదు. 
ఘనత వహించిన (ప్రభుత్వం తన పక్షాన ఉంటుందని ముస్తింలీగ్‌ ఆశించడం నిరర్ధక 
మౌతుంది. 


నేను చెప్పదల్సిన మరో విషయమేమంటే ఘనత వహించిన ప్రభువుల ప్రభుత్వాధికార 
ప్రయోగం వల్ల తాము ఆశించిన భారత విభజనను అందుకోవాలనుకోవడం ముస్లింలీగ్‌ కు 
(శ్రేయోదాయకం కాదు. నా తీర్పులో విభజనాంతరం పాకిస్తాన్‌ హీందూస్తాన్‌లు పరస్పర 
సుహృద్భావంతో దురాలోచన లేకుండా రెండు మిత్ర దేశాలుగా కొనసాగాలనుకోవడమే 
గమ్యంగా ఉంకే పాకిస్తాన్‌ను సాధించడం కన్నా పాకిస్తాన్‌ అవతరణకు అనుసరించదగిన 
పద్ధత అతి ముఖ్యమైంది. 

ఈ కోరిక సిద్దించటానికి అన్నిటికన్నా విశేషమై న పద్దతి ఏమిటే * ఆ విధానమెలా 
ఉండాలంటే అందులో ఒక మతవర్షానికి విజయమూ మరొకరికి పరాభవమూ ఉండకూడదన్నిదై తే, 
అది (పతి ఒక్కరికీ ఆమోదయోగ్యంగా ఉండగలదు. ఆ పద్దతి ఇరుషక్షాలకు గౌరవ(ప్రదమై న 
ఒప్పందంగా ఉండాలి. ఈ గమ్యం చేరడానికి సర్వజనాభి ప్రాయ సేకరణతో కూడిన 
నిర్ణయం కంటే విశేషంగా కుదిరే పరిష్కారం మరొకటుందేమో నాకు తెలీదు. ఏది విశేష 
విధానమో నేను సలహా ఇచ్చాను. ఇతరులు కూడ వారి సలహాలతో ముందుకు రాగలరు. 
అన్నిటికంటే నా సలహాయే విశేషమె నదని నేను చెప్పలేను. సలహా ఏదై నప్పటికీ అది 
పరిష్కారాన్ని అర్థవంతంగా బాధ్యతాయుతంగా తీర్చిదిద్ద గలిగేదిగా ఉండాలి. లేకుంకు ఈ 
సమస్య చీము పట్టిన కురుపులాగే మిగిలిపోతుంది. 


ఇక్కడితో నేను ఆపాలనుకున్నాను. ఈ అంశం మీద నేను చెప్పగలిగిందంతా 
చెప్పాననుకుంటా. న్యాయశాస్త్ర పరిభాషలో చెప్పాలంటే వాదోపవాదాలను నేను సాగించాను. 
తగినంత దీర్ణంగా దాన్ని నేను సాగించానని చెప్పుకోగలను. అలా చేయడంలో ఇరువె పుల 
న్యాయవాదులూ ఒకరితో నాకరు వాదప్రతివాదనలు చేయడం ప్రశ్నపై ప్రశ్నలు కురిపించడం 
ఖండన విమర్శలు చేసికోవడం వంటి ధోరణిలో విక్టోరియన్‌ కాలంనాటి న్యాయవాదులకు 
ప్రీతిప్మాతనైై న దీర్హ పదజాలంతో కూడిన శెలిని నేను అనుసరించాను. పాకిస్తాన్‌కు 
ప్రత్యానుకూలతలతో కూడిన వాదోపవాదాలు పూర్తిగా (పకటించబడటానికి నేను కావాలనే 
ఇలా చేశాను. ముందు పేజీల్లో వాద (పతివాదాలున్నాయి. ఆందులో ఉన్న వాస్తలను నేను 
సరిగ్గా గుర్తించి నమ్మిన విషయం నిజం. నాకు తోచినవి కూడ ఇందులో చెప్పాను. ఇప్పుడు 
_హందువులు ముస్తిములు వారికి తోచిన విధంగా వారు చెప్పాలి. 


అసలు విషయాలను [క్రమబద్దంగా ప్రస్తావిస్తే కర్తవ్య నిర $హణలో వారికీ సాయపడగలవు. 

|. భారతదేశ రాజకీయ ప్రగతికి హొందూ ముస్లిం ఐక్యత అవసరమా? అవసరమై తే 
రెండు వేరు చేరు దేశాలు కావాలన్న హిందూ ముస్తిముల ఆదర్శాన్ని కాదని దాన్ని సాధించడం - 
సాధ్యమా: 

2. హిందూ ముస్టిం ఐక్యత సాధ్యమై తే దాన్ని ఒప్పించడం ద్వారా లేక తగువు 
తీర డం ద్వారా సాధించడమా? 


9, ఒప్పించడం ద్వారా అయితే ముస్రిముల (శ్రేయస్సుకు భంగం రాకుండా వారి 
మనస్ఫూర్తి సహకారాన్ని పొందేలా ఎటువంటి కొత్త సదుపాయాలు వారికి అందించగలం? 


400 డాక్టర్‌ బాబాసోహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 





4. _ తగువు తీర్చడం ద్వారా అయితే ఆ సెటిల్‌ మెంటు పరిధులు ఏమిటి? ఆందు 
రెండే పద్దతులుంకే ఆ) భారతదేశాన్ని హిందూస్తాన్‌ పాకిస్తాన్‌లుగా విభజించడం లేదా ఆ) 
శాసనసభలోనూ ప్రభుత్వ సర్వీసుల్లోనూ చెరో ఏభె చొప్పున నాటా లేసికోవడం. అంటు 
ఈ రెండింటిలో కావాలనుకున్నది ఏదో ఒకటి. 


5. భారతదేశం అవిభాజ్యమెన ఒకే దేశంగా ఉంతే (బిటిష వారి నుండి 
సాధించుకున్న స్వాతంత్రాన్ని పరిరక్షించుకోవటానికి హిందూ ముస్తిముల మీద 
ఆధారపడగలదా? | 


6. హిందూ ముస్లిముల మధ్య ప్రబలిన పరస్పర వె రుధ్యాన్ని విడదీయబడ్డ 
రెండు విభిన్న దేశాలు అనే కొత్త సిద్దాంతాన్నీ చివరికి వారు ఊహించుకుంటున్న గమ్యాలే 
వ్యతిరేకమై నవని వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని చూస్తే ఆటంకపరచకుండా పనిచేయ 
నిస్తారనడానికి తగు ఆశాజనకమై న ఒకే రాజ్యాంగం రూపాందగలదా? 


7. _ రెండు దేశాలు అనే సిద్దాంతం స్తంభించి పోయిందనే అనుకుంటే భారతదేశం 
ఒక సమై క్యదేశంగా ఉండగలదా? భావె క్యరహితంగా తగిన మత సామరస్యత ఒకే గమ్యం మీద 
గురి లోపించటం వల్లి ఐక్యతతో శక్తివంతమై న దేశంగా పెరగలేక బ్రిటీష్‌ వారు లేదా వేర్తేదె నా 
విదేశం తేలిగ్గా దాస్య బంధంలో ఉంచదగునట్టిదిగా నీరసించిన రోగిష్టి దేశంలా ఉండక 
తప్పుతుందా? 


8. భారత దేశం ఒక సమైక్యదేశం కాలేకపోతే, సామరస్య హీనమైన దాన్ని 
 శాంతిపూర్వకంగా స్వభావసిద్దమై న భాగాలుగా అం టే పాకిస్తాన్‌ హిందూస్తాన్‌లుగా విడదీయటానికి 
భారతీయులంతా సహకరించటం మంచిది కాదా? 


9. ముస్తిం దేశం పాకిస్తాన్‌గాను హిందూదేశం హిందూస్తాన్‌గాను రెండు 
స్వతం([తబై న విభిన్న దేశాలుగా వృద్ది చందటాన్ని (పోత్సహించటం మంచిది కాదంళు 
అప్పుడు భారతదేశాన్ని ఒక అవిభాజ్య దేశంగా నిలపటానికి వ్యర్ధ (ప్రయత్నం చేసి హిందువులు 
ముస్తిములు ఏదో ఒకరోజున ఒకే దేశ సభ్యులుగా ఒకే మాతృభూమి బిడ్డలుగా దానిలో 
మనగలుగుతారంటూ తప్పుడు ఆశలు పెంచుకుంటారా? 


ఈ సమన్యలను చేతబట్టుకుని ఒక భారతీయుడు నిలబడటాన్ని ఏదీ తప్పించలేదు. 
పై పుటల్లొ వున్న వాస్తవాల సహాయంతో ఒక భారతీయుడు తన సాంత న్నిరయారలకు రాక 
తప్పదు. కాని మూడు విషయాలు మాత్రం మినహాయించాలి. అవి ఏవంకే 1) చారిత్రాత్మక 
దేశభక్తి అనే తప్పుడు ధోరణి 2) భూభాగంపై మినహాయింపు లేని ఆధిపత్యం అనే తప్పుడు 
ఆవగాహన 3) ఒకరు తన గురించి తాను ఆలోచించటానికి సిద్ధంగా లేకపోవటం అనేది. ఈ 
ఆటంకాల్ళా అఖరుది తప్పించుకోవటం చాలా కష్టం. దురదృష్టవశాత్తు భారతదేశంలో 


ఉపసంహారం 401 


ఆలోచన అరుదు. ఇక ఆలోచించే స్వేచ్చ ఇంకా అరుదు. ప్రత్యేకంగా హిందువుల 
విషయంలో ఇది వాస్తవం. అందుకే ఈ పుస్తకంలోని వాదంలో అధిక భాగం వారి నుద్దేశించే 
చెప్పబడింది.అందుకు కారణాలు కనిపినూనే ఉన్నాయి. హిందువులు అధిక సంఖ్యలో 
ఉన్నారు. అధిక సంఖ్యలో వున్నారు కాబట్టి వారి అధి పాయీమే ముందు లెక్టలోనికి రావాలి. 
హతుదిద్దమో లేక సంకుచిత్వంతో కూడినవో వాళ్ల అభ్యంతరాలకు బదులు చెప్పటానికి 
(ప్రయత్నించకుండా శాంతిపూర్వక పరిష్కారం ఏమంత సాధ్యం కాదు. ఇతరులకు తేలిగ్గా 
అవగతం కాకపోయినా నా వాదంలో అధికభాగం వారినుద్దేశించి చెప్పడానికి నన్ను 
(ప్రేరేపించిన కొన్ని ప్రత్యేక కారణాలున్నాయి. నా ఉద్దేశంలో సహచరులకు తమ గమ్యాలకు 
తోవ చూపే హిందువులే కార్దాయిల్‌ అన్నట్టు “కళ్లు” పోగొట్టుకొని వ్యర్ధ భమల ఆకర్షణలో 
నడుస్తూ ఉన్నారు. నాకు భయం కలుగుతూ ఉంది. ఎందుకంటే దాని పరిణామాలు 
హిందువుల పాలిట భయంకరమై నవి. హిందువులు కాంగ్రెసు చేతుల్లో వున్నారు. కాంగగ్లెసు 
గాంధీజీ చేతుల్లో ఉంది. గాంధీజీ కాంగ్రెసుకు సరెన నాయకత్వం ఇచ్చారన్నది చెప్పలేనిది. 
గాంధీజీ ఈ సమస్యను ఎదుర్కొనకుండా తప్పించుకోవాలనే తొలుత రెండు వాదాలను 
ఆశ్రయించారు. భారతదేశాన్ని విభజించటం నె తికంగా తప్పు కనుక ఆ పాపంలో నేనెన్నడూ 
పాలు పంచుకోలేనంటూ ఆయన (ప్రారంభించారు. ఇదొక విడ్డూరమై న వాదన. ప్రకృతి 
సిద్ధమై న చారిత్రాత్మక శక్తుల పరిధుల నుండి జాతీయ శక్తులు పరిధిల్లోనికి సరివాద్దులు 
మార్చు చెందటమో లేదో విభజన అన్నది ఒక్క భారతదేశం మాత్రమే ఎదుర్కొన్న సమస్య 
కాదు. పోలెండు మూడుసార్లు విభజించబడింది. ఇకమీదట కూడ పోలెండు విభజించబడకుండా 
ఉంటుందనేది ఎవరూ చెప్పలేరు. గత 150 సంవత్సరాల్లో విభజనకు గురి కాని దేశాలు 
యూరప్‌లో బవుకొద్ది మాతమే ఉన్నాయి. ఒక దేశాన్ని విభజించటం పుణ్యమూ కాదు, 
పాపమూ కాదనేదే ఈ ఉదంతం చూపుతుంది. అంకే అది పాపపుణ్యాలకు సందింధించినది 
కాదు. అది సాంఘిక రాజకీయ సంబంధమై న సమస్య; రక్షణ సంబంధమై న సమస్య. దానిలో 
పాపానికి చోటు లేదు. 


గాంధీజీ ఆశ్రయించిన రెండవది. ముస్లింలీగు ముస్లిములకు [ప్రాతినిధ్యం వహించలేదని 
పాకిస్తాన్‌ కేవలం జిన్నా భమ మాత్రమేనంటూ అభ్యంతరం తెలపడం మొదలు పెట్టడం. ముస్తిం 
ప్రజల మీద జిన్నా ప్రభావం రోజురోజుకు ఎలా పెరుగుతూ ఉందో జిన్నా ఏ విధంగా తన 
సేనల్ని యుద్దానికి సిద్దం చేస్తున్నాడో చూడలేనంత గుడ్డిగా గాంధీజీ ఎలా వున్నాడో అర్ధం 
చేసుకోవటం కష్టం. మునుపెన్నడూ జిన్నా ప్రజల మనిషిగా లేడు. వాళ్ళనెప్పుడూ 
నమ్మలేదు. 


కాం[గైసు సభ్యత్వం మె[టటికులేషన్‌ చదివినవారికి మాతమే పరిమితం చేయాలని 
జిన్నా కోరినట్టు పండిట్‌ జవవార్‌లాల్‌ నెవూ తన స్వీయచరితలో చెప్పారు. 


402 డాక్టర్‌ బాబాసోహైబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 





రాజకీయాధికారం నుండి వాళ్లని తప్పించటానికి ఆయనెప్పుడూ ఉన్నతవర్గం వారికే 
ఓటు హక్కు ఉండాలనేవాడు. జిన్నా భక్తి ప్రపత్తులున్న నిజమై న ముసల్మానుగా ఇదివరకెన్నడూ 
గుర్తింపబడలేదు. ఆయన శాసనసభ సభ్యుడు ( ఎం. ఎల్‌. ఎ)గా ప్రతిజ్ఞ చేసినప్పుడు ఖురాన్‌ను 
ముద్దుపెట్టుకోవడం తప్ప ఆయనెప్పుడూ దానిలోని అంశాలను గురించి గాని లేదా 
ప్రత్యేకమై న సిద్దాంతం గురించి గాని తెలుసుకోవటానికి (ప్రయత్నించినట్టు కనిపించదు. 
బీజ్ఞాసతో లేదా ఆధ్యాత్మిక చింతనతో మసీదుకు తరచు వెళ్లటం కూడ సందేహాస్సదమె నదే. 
జిన్నా ఎప్పుడూ రాజకీయ. మతపరమైన ముస్లిం ప్రజా సభల్లో కనిపించేవారు కాదు. 
ఈనాడు జిన్నాలో పూర్తిగా మార్చు కన్చిస్తూంది. ప్రజల మనిషీ అయ్యాడు. ఇక (ప్రజలకు 
దూరంగా లేడు. (పజల్లోనే ఉంటున్నాడు. ఇప్పుడు ప్రజలు జిన్నాను తమకతీతమై న వ్యక్తిగా 
పాగుడుతూ ఖాయదీ ఆజమ్‌ (సర్వోత్తముడు, అంటూ పలుస్తున్నారు. ఇన్లాంను విశ్వసించే 
వానిగా మాతం కాదు. దానికోసం (ప్రాణత్యాగానికె నా సిద్ధ్రపడేవానిగా జిన్నా మారాడు. 
ఈనాడు ఇస్టాం గురించి సాధారణ ఖలామా (ప(వాచకుడు, కంటె జిన్నాకు ఎక్కువ తెలుసు. 


ఈనాడు ఖుత్‌బా వినటానికి ఆయన మసీదుకు వెళతాడు. ఈద్‌ (16) నభల్లో 
కుతూహలంగా పాల్గొంటాడు. డోంగగి ఇంకా నల్‌ బబారులలో ఇది వరకు జిన్నా అంటే పేరు 
మాతంగానే తెలుసు. ఈనాడు ఆయన వారికి సుపరిచితుడు. బొంబాయిలో ఏ ముస్తిం 
సమావేశం కూడా ల్లా-హో-అక బర్‌ అంటూ (ప్రారంభం కాకుండాలేదు; లాంగ్‌ లివ్‌ ఖాయదీ 
ఆజామ్‌ అని ముగింపు కాకుండానూ లేదు. ఈ విషయంలో జినా 2 ఇంగ్లీషు చక్రవర్తి చార్జెస్‌ 
| మామగ్గారె న విషాద (ఫెంచి చక్రవర్తి హెన్రీ/ ని అనుసరించారు. హెన్రీ-/ ఒక వ్యూగ్‌ నాట్‌ 
(1160646౧00 విశ్వాసకుడు. కాని అతడు కేథలిక్‌ చర్చ్‌ (ప్రార్ధనా సమావేశాల్లో పాల్గొనటానికి 
ఎనుకాడేవాడు కాదు. అతడు తన వ్యూగ్‌ నాట్‌ విశ్వాసాన్ని మార్చుకుని (ప్రార్ధనా 
సమావేశాలకు వెళ్లటం పారిస్‌ ప్రజల గొప్ప సవాకారానికి చెల్తించే చౌకధర అని నమే శ్రవాడు. 
హైన్రీ-/ కు వారిస ఎలా ఒక (పార్రనా సమావేశం అయిందో అలాగే అటువంటి కారణాల 
వలనే గోం(గి ఇంకా నల్‌ బజారులు జిన్నాకు ఒక [ప్రార్ధనా సమావేశం అయింది. ఇదొక 
ఎత్తుగడ. అదొక ఉప్మక్రమణ. కాని దాన్ని జిన్నా హేతువాదం నుండి అంధ విశ్వానంలోకి 
దిగజారిపోతున్నాడని అనుకుంటే చాలదు. తన ఆదర్శాలతో దిగజారిపోతూ ఉంటే, 
అతనితో సహా అలా దిగజారి పోవటమన్నది ముస్తిం సమాజం అన్ని వర్గాలలోకి కూడ 
(పాకిపోతూ, అది వాళ్ళ మనస్తత్వంలోనే ఒక భాగమై పోయింది. ఇది చాలా స్పష్టంగా 
కనిఎస్తుంది. గాంధీజీ విపరీత భావనకు ఒకే ఒక్క ఆధారం ముస్తిం జాతీయవాదులుగా 
పలువబడే వారు ఉండటమే. ముస్లింలీగ్‌ గా రూపొందిన మతవాదులకు ముస్తిం జాతీయవాదులకు 
నిజమై న తేడా ఏమీ కనిపించదు. కాంగ్రెసు వారు ముస్లింలీగ్‌ నుండి వేరుగా గుర్తించిన ముస్రిం 
జకయాలకు నిజంగా ఒక ఉద్దేశము, విధానమూ మత నమ్మకంతో కూడిన సంఘమూ 
ఏదై నా ఉందనటం చాలా సందేహించతగ్గ విషయం. వాస్తవానికి కాం[గెసు వారు చాలామంది 


చో 


ఉవసంవోరం 403 


ఈ రెండింటికి మధ్య తేడా లేదని కాంగ్రసులో ఉన్న ముస్లిం జాతీయవాదులు ముస్లిం 
మతవాదులకు ఒక బాహ్య స్థావరమని అనుకునేవారట. ఇది పూర్తిగా సత్య విదూరం 
నాదనిపిస్తోంది. అప్పటికే ప్రత్యేక నియోజకవర్గాలివ్వబడినప్పటికీ కాంగెసువారు ముస్తిం 
వాతీయవాదులు చేసిన తీర్మానానికి వ్యతిదేకంగా ముస్తిం జాతీయ నాయకుడు డా! అన్సారీ 
కమ్యూనల్‌ అవార్డును వ్యతిరేకించడానికి నిరాకరించిన విషయం గుర్తు చేసుకుంటే అది 
౦జమేననిపిస్తుంది. అంతేకాదు ముస్టిముల మీద ముస్రింలీగ్‌ ప్రభావం ఎంత గొప్పగా 
పెరిగిందంటే ముస్టింలీగ్‌ను వ్యతిరేకించిన ముస్టిములు కూడ లీగ్‌లో స్థానం కోసం లేదా 
వానితో సంధి కుదుర్చుకోడాని కోసం ఉబలాటపడ్డారు. చిరస్మరణీయులు సర్‌ సికందర్‌ 
హాయత్‌ఖాన్‌ బెంగాలు ప్రధాని శ్ర, ఫజులువాక్‌ల వంకర టింకర పద్దతులు ఎవ్వరెనా చూస్తే 
ఇందులో నిజాన్ని ఒప్పుకోక తప్పదు. జిన్నా ముస్తింలీగ్‌ శాఖలను వారి రాష్టాల్లో పునః 
పారంభం చేయటాన్ని సర్‌ సికందర్‌ ఫజులువాక్‌ ఇరువురు కూడా 1937లో వ్యతిరేకించారు. 
;ాని ముస్తింలీగ్‌ శాఖలు బెంగాలు పంజాబుల్లో [ప్రారంభమయిన ఒక సంవత్సరానికే తమ 
స్యతిరేక ధోరణికి స్వస్తి చెప్పి లీగ్‌ చేరడానికి ఇరువురు కూడ ఉబలాటపడ్డారు. ఒకరినొకరు 
౨అవహేళన చేసికోవాలని వచ్చినవారు ఒకరినొకరు పొగుడుకుంటూ ఉండి పోయారన్నట్లు 
(ది ఉంది. ముస్లింలీగ్‌ విజయానికి ఇంతకంకే నమ్మదగిన సాక్ష్యం ఏముంటుంది. 


గాంధీజీ ముస్లింలీగ్‌ తోను జిన్నా సంప్రదించి తగువు తీర్చడానికి బదులు, పక్కదారులు 
టారు. అతడు కాం[సు ద్వారా ఆగష్టు 1942లో క్విట్‌ ఇండియా తీర్మానం చేయించారు. 
ట్‌ ఇండియా తీర్మానం |బిటిష్‌ ప్రభుత్వానికి అల్ప సంఖ్యాకుల సమస్యను చర్చించే 
పమేయం తద్వారా కాం[గైసు అనుకున్న రీతిలో ఆ తగవును తీర్చే స్వేచ్చను కలిగించబానికే 
లా చేయడం జరిగింది. ఉద్దేశపూర్వకంగా కాకపోయినా అది ముస్తిములను ఇతర అల్ప 
ంఖ్యాకులను (పక్కకు పెట్టి స్వాతంత్ర్యాన్ని సాధించాలనే అలా చేయడం జరిగింది. కాని 
గట్‌ ఇండియా ఉద్యమం చివరికి పూర్తిగా విఫలమైంది. అది ఒక పిచ్చి చేష్ట ఒక ఆకారం 
ని జీవపదార్ధంగా మిగిలిపోయింది. దోపిడి, దొంగతనం, |ప్రాణనష్టానికి భారతీయులనే బలి 
స్తూ కాంగ్రెసు వారు స్టిరపరచిన భూమిని దహించే (ప్రచారం మాత్రమే అది. దాని నుండి 
ఎయటపడాలని తాము నిర్బంధంలో ఉంటూ ఉండగ బీఎన్‌ మార్చి 1943లో ఇర్నువై ఒక్క 
)నాలు నిరాహారద్‌క్ష చేబిట్టాడు. కాని ఆయన విఫలమయ్యాడు. తర్వాత అతని ఆరోగ్యం 
)బ్బతిన్నది. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నదని తెలిసి బిటిష్‌ ప్రభుత్వం తమ చేతుల్లోనే 
తడు (పాణం చాలిస్తే తమకు ప్రతిమ్టాభంగం కలుగుతుందేమోనన్న భయంతో ఆతన్ని 
'డుదల చేసింది. అతడు జై లునుండి బయట పడిన తర్వాత చూస్తే అతనూ కాంగ్రెసు 
వాడ 'దిస్సునేగాక బాటనే తప్పినట్టు తెలుసుకున్నాడు. కిట్‌ ఇండియా తీర్మానాన్ని 
)నుసరించి సాగిన ఉద్యమం విఫలమై దానిలో జరిగిన హింసాకాండవల్ల కాం(గెస్‌కు కలిగిన 
ఏతిష్టాభంగం నుండి తిరిగి కోల్కొనేలా చేసి బ్రిటీష్‌ ప్రభుత్వం దృష్టిలో కాంగ్రెస్‌కు 


404 డాకర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


దేశంలో అదే ప్రధానమై న పార్టీగా గౌరవం లభించేటట్లు చేయాలని అతడు వె స్రాయితో 
సంప్రదింపులు (ప్రారంభించాడు. ఆ ప్రయత్నంలో వాడలిపోయిన గాంధీజీ జిన్నావె పుకు 
తిరిగారు. 1944 జూలె 17వ తేదిన మత కలహాల సమస్యను తనతో చర్చించాలని 
కోరుతున్నానని గాంధీజీ జిన్నాకు రాసిన లేఖలో వ్యక్తం చేశారు. బొంబాయిలో తన 
స్వగ్భవానికీ గాంధీజీని ఆహ్వానించడానికి జిన్నా ఒప్పుకొన్నాడు. 

వారు 1944, సెప్టెంబరు 9వ తేదీన కల్సుకొన్నారు. కళ్లముందు జరిగే వాస్తవాన్ని 
చూడటానికి నిరాకరించిన గాంధీజీకి కనువిప్పు కలిగి ఇంత కాలానికి దాన్ని చూడటానికి 
అంగీకరించారు. 


వారి మధ్య జరిగిన సంభాషణలకు 1944, ఏప్రియల్‌లో రాజగోపాలాచారి తయారు 
చేసిన పధకం ఆధారం. నమ్మశక్యంకాని రాజగోపాలాచారి పధకం కధ ఏమంటే గాంధీజీ 
1943, మార్చిలో జెలులో ఉంటూ నిరాహార దీక్ష చేస్తూ ఉండగా అతను గాంధీజీతో 
చర్చించటమూ గాంధీజీ దానికి పూర్తిగా అంగీకరించటమూను. సిఆర్‌ఫార్ములా అని 
సేరుకెక్కిన రాజగోపాలా చారి ఫార్ములా ఇలా ఉంది. 


1. స్వతంత్ర భారత రాజ్యాంగానికి సంబంధించిన నిర్ణయాలకు కట్టుబడుతూ 
ముస్లింలీగ్‌ స్వతంత్ర్యం ఇవ్వాలన్న డిమాండుకు మద్దత్తు ప్రకటించి ఈ లోపున తాత్కాలిక 
మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగైెసుతో సవాకరించాలి. 


2. వాయవ్యం ఇంకా తూర్పున ముస్టింలు అత్యధికంగా ఉండి భౌగోళికంగా ఒకటీగా 
ప్రక్క (ప్రక్కన ఉన్న జిల్లాలను గుర్తించేందుకు ఒక కమీషన్‌ను ప్రపంచ యుద్దానంతరం 
నియమించాలి. ఈ విధంగా పేర్కొనబడిన [పాంతాలలో వయోజన ఓటింగుతో సర్వ 
జనాభిప్రాయ సేకరణ లేదా వలనుపడే మరేదైనా ఓటింగు అయినా హిందూస్తాన్‌ నుండి 
విడిపోవటమన్న దానిని అంతిమంగా నిర్ణయించాలి. హిందూస్తాన్‌ నుండి వేరుగా ఒక 
సర్వసత్తాక రాజ్యాన్ని స్టాపంచడమే మెజారిటీ నిర్భయం అయితే అట్టి నిర్ణయాన్ని నిరభ్యంతరంగా 
అమలు దేయటానికి సరివాద్దు జిల్లాలు తమ ఇష్టం వచ్చిన దేశంలో చేరే వాక్కు నివ్వాలి. 


3. ప్లెబిసెటు జరగకముందు అన్ని పార్టీలు వాళ్ల ఉద్దేశాలను ప్రచారం చేసికోవచ్చు. 
M౧ రి లు ౧ (క 


4. రక్షణ వాణిజ్య రవాణా మరే ఇతర మౌలిక శాఖల భదత కోసం పరస్సర 
ఒప్పందాలను విభజన సందర్భంలోనే కుదురుకోవాలి. 


5. జనాలు బదిలీ అవటమేదె నా పూర్తిగా ఏపమేయం లేకుండానే జరగాలి. 


6. దేశ బాధ్య పరిపాలనాధికార మంతా బదిలీ చేయటం (బిటిష్‌ వారి ద్వారా జరిగితే 
ఈ నిబంధనలన్నీ వర్తిసాయి. 


ఉపసంహారం 405 





ఈ సంభాషణలు సెప్టెంబరు 9వ తేదీన [ప్రారంభమై సెప్టెంబరు 27వ తేదీన 
విఫలమయినట్టు (పచురించబడినంతవరకు 18 దినాలు జరిగాయి. ఈ సంభాషణలు 
విఖలమవటం విభిన్న వర్గాల వారి మనస్సుల్లో విభిన్న రీతులుగా స్పందన కలిగించాయి. 
కొందరు సంతోషుస్త మిగిలిన వారు వాపోయారు. ఈ సరెభాషకాలు జరగకముందు తమ 
ఆధిక్యత కోసం పెనుగులాడే ప్రత్యర్జు లిరుషక్షాల వారు ఇద్దరి నాయకులను నిందించారు. 
గాంధీజీని |బిటిష్‌వారు జిన్నాను పంజాబు యూనియనిస్టు పార్టీ వారు దూషించారు. 
వీరిరువురూ యేదైనా నిర్మాణాత్మక ప్రయత్నం ద్వారా ఒక పరిష్కారాన్ని సాధిస్తారని 
నమ్మిన (ప్రజలు ఎక్కువ మంది తమ నమ్మకాన్ని కోల్పోయారు. ఈ వె ఫల్యానికి కారణం 
వ్యక్తిత్వలోపాలే కావచ్చు. కాని యేదై నప్పటికి సి.ఆర్‌. ఫార్ములాలో కొన్ని మౌలికమైన 
లోపాలు ఉండంటం వలననే విఫలం కాక తప్పలేదనే చెప్పాలి. మొదటిది ఇది మత 
సమస్యను రాజకీయ సమన్యతో విప్పలేనంత ముడి వేసింది. రాజకీయ పరిష్కారం లేకుండా 
మత పరిష్కారం లేదనే యుక్తిమిద ఈ ఫార్ములా ఆధారపడింది. ఇదే జిన్నాను ఒక 
ఒప్పందానికి రావల్సిందిగా ఆహ్వానించింది. “మీరు స్వాతంత్యం సాధించడంలో మాకు 
సవాకరిస్తే పాకిస్తాన్‌ గురించి మీరు చేసిన ప్రతిపాదనను మేము సంతోషంగా పరిశీలిస్తామనే 
బేరమిది. స్వాతంత్య సాధనకు ఇదే గొప్ప సాధనగా రాజగోపాలాచారి ఈ ఆలోచన 
ఎక్కడనుండి తీసికున్నారో నాకు అర్ధంకాలేదు. విదేశ శతువుల నుండి స్వాతంత్ర్యం 
కాపాడుకోటానికి తమ కుమార్తెలను ఇరుగు పొరుగు రాకుమారులకిచ్చి పెళ్లి సంబంధాలను 
కుదుర్చుకున్న దేశాన్నేలిన పురాతన హైందవ రాజులనుండి ఈ ఆలోచనను ఆయన 
అరువు తెచ్చుకుని ఉండవచ్చు. ఇటువంటి సంబంధాలు ఒక మంచి వరుణ్ని గాని ఒక మంచి 
స్నేహితున్ని గాని తీసుకు రాలేదన్నది రాజగోపాలాచారి మరచి పోయారు. స్వాతంత్ర్యం 
గెలుపాందటమ్మీద ఆధారపడి మత కలహాన్ని పరిష్కరించాలని ఈ విషయంలో ముందుకు 
సాగటం చాలా తెలివి తక్కువ తనం. ఒక పార్టీవారు మరొక పార్టీ వారిని తమ వలలో 
పడవేయడానికి బదులుగా మతపరమైన హక్కులను ఇవ్వటమవుతుంది. కమ్యూనల్‌ 
సెటల్‌మెంట్‌ను రాజగోపాలాచారి ఫార్ములా ఒక విక్రయ వస్తువును చేసింది. ఈ విషయాల్లో 
శాసన కార్య నిర్వాహణాధికారాలున్న కేంద్ర (పభుత్వ మొకటి అంటే పాకిస్తాన్‌ హిందూస్తాన్‌లు 
సర్వసత్తాక రాజ్యాలు కావు. కాని జిన్నా దీనికి అంగీకరిస్తాడా? ససేమి అంగీకరించడు. 
మరొకటి ఏమంటే పాకిస్తాన్‌ హిందుస్తాన్‌లను సర్వ సత్తాక రాజ్యాలు చేస్తూ సర్వ 
సాధారణమె న విషయాల మీద ఒక సంధికి కట్టుబడి వుండేలా చేయాలి. కాని ఈ సంధికి 
సంబంధించిన అంశాలు పాటించేలా చేయడానికి ఏముంది? అది ఒక డెమినియన్‌ 
అయినప్పటికీ ఒక సర్వసత్తాక రాజ్యంగా పాకిస్తాన్‌ దీన్ని [తోసిపుచ్చగలదు. ఈ పరికరణ 
రాజగోపాలాచారి 1922 అంగ్లా-ఐరిష్‌ సంధినుండి నంగ్రహించారు. కాని ఆ సంధి ఐర్జాండు 
ఒక డెమినియన్‌ కానంత కాలమూ ఉండి అది డెమినియన్‌ అయిన వెంటనే దాన్ని 


406 డాక్టర్‌ బాబాసాహెచ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


(తోసివేస్తే బ్రిటిష్‌ పార్రమెంటు చేయగలిగిందేమీ లేదని తెలిసి నిశ్శబ్దంగా నిర్విళ్హంగా ఉండి 
పోయిందన్న వాస్తవాన్ని ఆయన మరచిపోయారు. 


సంభాషణలు విఫలమౌతూ మనకు మిగిల్చినవి, వాటిని జిన్నా తన వ్యక్తిగత 
సంభాషణల్లో ప్రజల మధ్య మాట్లాడినపుడు ముభావంగ ఉండటం గురించి కొన్ని ప్రశ్నలు. 


ఈ పశ ్నలేవంలు- 
1. ముస్తింలీగు తీర్మానాలను బెట్టి అంగీకరించబడాలా? 
PA ముస్తింలీగులో లేని ముస్తిములు ఈ విషయంలో చెప ్పడానికేమీ లేదా? 


౩. పాకిస్తాన్‌ సరివాద్దులు ఎలా ఉంటాయి? పరిపాలనార్హం ఇప్పుడున్న పంజాబు 
బెంగాలు సరివాద్దులేనా లేక పాకిస్తాన్‌ సరిహద్దులు జాతి విచక్షణ మీద ఆధారపడ్డ సరివాద్దులా? 


4. “అవసరాన్ని బట్టి భూభాగం సర్దుబాటు” అన్న పదానికి అర్హమేమిటి? ముస్తిం నీను 
ఉద్దేశంలో ఉన్న భూభాగం సర్హుబాప్టేమిటి? 


5. లాహోరు తీర్మానం చివరి భాగంలో ఉన్న ఆఖరుగా అన్న పదానికి అర్ధమేమిటి? 
పాకిస్తాన్‌ స్వతంత్ర సర్వసత్తాక రాజ్యం కాకుండా ఉండిన మధ్య కాలాన్ని ముస్లిం లీగు అలా 


భావిస్తుందా? 


6: ఇప్పుడు పరిపాలనార్దం ఉన్నవే తూర్పు పశ్చిమ పాకిస్తాన్‌ సరివాద్దులనటమే 
జిన్నా ప్రతిపాదస అయితే షడ్యూూలు కులాలు లేదా నన్ను చెప్పనిస్తే పంజాబు బెంగాలులో 
ఉన్న ముప్రిమేతరులను జిన్నా పాకిస్తాన్‌లో చేర్చుబడలా అన్నది ఒక ప్లెబిసెటు ద్వారా 
నిర్ధయించబడాలి అని కోరితే వారిని అనుమతిస్తాడా. ఇంకా పంజాబు బెంగాలులోని ముస్టిమేతరుల 
కోసం జరిగిన ప్రైబిసెటు ఫలితాలకు జిన్నా కట్టుబడి ఉంటాడా! 


7. తూర్పు పాకిస్తాన్‌ను పశ్చిమ పాకిస్తాన్‌తో కలపడానికి కొంత స్థలాన్ని ఉత్తర ప్రదేశ్‌ 
బీహారుల మీదుగా జిన్నా కావాలంటాడా? సూటి ప్రశ్నలు వేసి జిన్నా నుండి ఖచ్చితమై న 
సమాధానాలు పొందితే చాలా లాభదాయకంగా ఉండేది. ఈ ప్రశ్నలతో జిన్నాను ఎదుర్కోడానికి 
బదులు గాంధీజీ తన సమయాన్నంతటినీ సి.ఆర్‌.ఫార్ములా లీగ్‌ యొక్క లాహోరు 
తీర్మానంతో చాలా వరకు సమానమై నదని బుజువు చేయటానికే వెచ్చించాడు. అది 
మతిలేని తనం కాకపోయినా అతి తెలివి (పదర్శించటమే అవుతుంది. ఆ విధంగా 
సందేహాలను నివృత్తి చేసికోవాల్సిన అత్యుత్తమ అవకాశాన్ని అతడు పోగొట్టుకున్నాడు. 


ఈ సంభాషణల అనంతరం గాంధీజీ జిన్నా ఇక చేయడానికి ఏమీ లేదన్నట్టు ఆట 
ముగిసిన తర్వాత క్రికెట్‌ క్రీడాకారులు చేసినట్టు తమ స్థావరాలకు నిిష్కమించారు. వాళ్లు 
మరలా కలుసుకుంటారా కల్సుకుంటే ఎప్పుడు అన్న సూచనే లేదు. ఆ తర్వాత ఏమిటి 


ఉపసంవోరం 407 





అన్న (ప్రశ్న వాళ్లను వేధించినట్లు లేదా? ఒక్కరు చర్చించటానికి తిరస్కరించి సమస్యకు 
పరిష్కారం లేకుండా భారతదేశం ఎటువంటి రాజకీయ ప్రగతి సాధిస్తుందో యిక చెప్పతరం 
కానిది. ప్రజలు విభేదించటానికి ఒప్పుకోదగిన ప్రశ్నలు తరహాకు చెందినది కాదిది. తప్పని 
సరిగా పరిష్కారం కనుక్కోవల్సిన సమస్య యిది. అయితే ఎలాకాని, ఒక ఒప్పందం ద్వారా 
గాని లేదా మధ్య వర్తిత్వం ద్వారా గాని. ఒప్పందం ద్వారా అయితే ఒకరికి మరొకరు 
లొంగిపోవడమనేది లేకుండా యిచ్చి పుచ్చుకునే సాంప్రదాయంలో జరిగిన సంప్రదింపుల 
ఫలితంగా జరగాలి కదా. అలా కాకపోతే అది ఒప్పందమే కాదు. అది ఆదేశించడమవుతుంది. 
అలాంటి సుహృద్భావం కలగటూనికి చాలాకాలం పడుతుంది. ఎంతకాలం పడుతుందో 
ఎవరూ చెప్పలేరు. భారత రాజకీయ స్వాతంత్రం ఆత్యంత శీఘ్రంగా కావాలి. ఇది వాయిదా 
వేయరానిది. అడీ గాక కమ్యూనల్‌ (మతవర్గ విభేదాల) సమస్యకు పరిష్కారం లేకుండా 
_స్వాతంత్రాన్ని వేగంగా సాధించలేము. ఒక ఒప్పందం మీద దాన్ని ఆధారపడేలా చేయడమంళే 
పరిష్కారాన్ని నిరవధికంగా వాయిదా వేయడమే అవుతుంది. మరో శీఘ్రపద్ధతిని కనిపెట్టాలి. 

ఒక అంతర్జాతీయ సంస్థ ద్వారా మధ్యవర్తిత్వం అన్నిటికన్నా మంచి మార్గమని నాకనిపిస్తుంది. 

పాకిస్తాన్‌తో సహా అల్ప సంఖ్యాకుల సమస్యలో గల వివాదాస్పద అంశాలను అలాంటి 
సంస్థకు అప్పగించాలి. బిటిష్‌ సామాజ్యంలో లేని జ్ఞతర దేశాలనుండి సభ్యులద్వారా ఈ 
సంస్థను ఏర ఎరచాలి. భారత దేశంలో శానన రీత్యా అల్ప సంఖ్యాకుల న ముస్లిములు, 
షెడ్యూల్డు కులాలు, సిక్కులు, భారత కై స్తవులు ఈ సంస్థకు వాళ్ళ ప్రతినిధులను వాళ నే 
ఎన్నుకోమనాలి. హిందువులు అల్బ సంఖ్యాకులు వాళ్ళు కోరికలకు మద్దతుగా ఈ పంస్థ 
ముందు హాజరవుతూ ఈ సంస్థ నిర్ణయాలకు కట్టుబడి ఉండటానికి కూడ అంగీకరించాలి. 

(బ్రిటిష్‌ వారు ఈ విధంగా ఒక వాంగ్మూల మివ్వాలి. 


1. మతసమస్య పరిష్కారంతో వారికేమీ ప్రమేయం లేదని; దాన్ని ఒక ఒప్పందానికి 
గాని లేదా ఒక మధ్యవర్తిత్వ సంస్థకు గాని వదిలివేస్తామని. 


2. మత సమస్యను భాగత ప్రభుత్వ శాసనంలో పేర్కొనడం ద్వారా మధ్యవర్తిత్వ 
సంస్థ నిర్ణయాన్ని అమలు జరపాలి. 


3. అంతర్జాతీయ మధ్యవర్తిత్వసంస్థ తీర్పును భారత దేశంలోని అల్ప సంఖ్యాకుల 
యెడ తమ కనీస ధర్మాన్ని తగినంతగా నిర్వర్తిస్తున్నబ్లు భావించి ఇంకా భారత దేశానికి 
స్వయం పరిపాలనా ప్రతిపత్తి నివ్వటానికి అంగీకరించాలి. 


ఈ పద్దతివల్ల అనేక ప్రయోజనాలున్నాయి. కాంగ్రెను సామర్హ్యలోపంచే కుదర లేక 
మిగిల్చిన మత సమస్య పరిష్కారంలో (బిటిష్‌ వారి పమేయముంటుందనే భయాన్నది 
దూరం చేస్తుంది. కాంగ్రెసుకు సబబుగా తోచిన దానికంటె ఏదె నా అధికంగా ఆల ఎసంఖ్యాకులకు 
బ్రిటిష్‌ వారినుండి లభించే అవకాశముందన్న ఆరోపణ ఉండటం వల్ల అల్ప సంఖ్యాకులు 


408 డాక్టర్‌ బాబాసోహెబీ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


ఎప్పుడూ కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకోవాలనుకోరు. ఈ ప్రతిపాదనవలన రెండవ 
ప్రయోజనం కూడ ఉంది. రాజ్యాంగాన్ని రూపొందించడమ్మీద ఒక వీటో వాక్కును అల్ప 
సంఖ్యాకుల చేతుల్లో |బిటిష్‌ ప్రభుత్వం చేతుల్లో కేవలం పరిహారాలంటూ కాం[గైను 
అనుమానించి అల్బసంఖ్యాకులు నిర్లీతుకంగా అంగీకారాన్ని నిలిపివేయవచు స లెదో (బిచిష్‌ 
(పభుత్వం చెప్పిన మాటలు విని అల్బ సంఖ్యాకులు తమ అంగీకారాన్ని నిలిబివేయ 
వచ్చునని అంటున్నారు. అంతర్జాతీయ మధ్యవర్తిత్వం ఈ విధమైన ఆరోపణలన్నింటినీ 
తొలగిస్తుంది. అల్ప సంఖ్యాకులు అంతర్జాతీయ మధ్యవర్తిత్వ సంస్థ గురించి భయపడవర్సిన 
అవసరమే లేదు. మధ్యవర్తిత్వానికి లోబడాల్సి ఉండటంలో సబబు కాని దేమీ లేదు. ఎవరినీ 
తన సొంత తగవులో తననే న్యాయ మూర్తిగా ఉండనివ్యరాదన్న లోకవిదిత న్యాయసూ|త్రాన్ని 
అనుసరించే ఉంటుందది. అల సంఖ్యాకుల విషయంలో ఎలాంటి మినహాయింపు 
ఇవ్వాల్సిన అవసరం కూడ లేదు. ఒక వ్యక్తి మాదిరిగా మరిసాంత తగవులో వారే న్యాయ 
నిర్భేతలు కావాలని అడగలేరు. (బిటిష్‌ ప్రభుత్వం గురించి ఏమిటి? ఈ పధకంలో ఏ 
భాగాన్నికై నా అభ్యంతరం తెలిపే అవసరమే బ్రిటిష్‌ ప్రభుత్వానికుండదు. ఈ కమ్యూనల్‌ 
అవార్డు బ్రిటిష్‌ వారికి చాలా నిరాదరణ తెచి ఎపెట్టేంది. ఇది కృతఘ్నత లేని కార్యం. దిన్నుండి 
బయటపడటం (బిటిష్‌ వారికి చాలా సంతోషం కలిగిస్తుంది. దీని కోసం కొన్ని వర్గాలవారు 
(బిటిష్‌వారిని నమ్మకస్తులుగా పరిగణించాలి ఏ వర్గాలవారు వారి భద్రతా ప్రయోజనాలకోసం 
రాజ్యాంగంలో అవకాశం కల్పించే బాధ్యతను తమ సర్వాధికారం కోసం అంతరించక ముందే 
(బ్రిటిష్‌వారు నిర్వర్తిస్తారన్న సమస్యకు వస్తే వారిని నమ్మకస్తులుగా భావించినందులకు ఆ 
వర్గాలవారు ఒక అంత్ల్ఞాూతీయ మధ్యవర్తిత్వ సంస్థ తీరు ద్వారా వాటిని రాజ్యాంగముఖంగా 
అమలు జరపమని ఆడగటంకంటు ఏముంటుంది? అంతర్జాతీయ సంస్థ తీర్చును అమలు 
జరపటంలో బిటిష్‌వారికి ఆకస్మికమై న ఒకే ఒక ఇబ్బంది కలుగవచ్చు. వివాదంలో 
భాగస్వామ్ములె న వారిలో ఏ ఒక్కరెనా ఈ మధ్యవర్తిత్వానికి తమ తగవును నివేదించటానికి 
సిద్దపడని పక్షంలో అటువంటి ఆకస్మిక యిబ్బంది కలుగుతుంది. అలాంటప్పుడు సమస్య 
ఇలా ఉండగలదు. ఆ పక్షానికి వ్యతిరేకంగా (బిటిష్‌వారు తీర్చును అమలుజరపడం న్యాయంగా 
ఉంటుందా? అలాంటి పక్షానికి వ్యతిరేకంగా (బిటిష్‌వారు సంపూర్ణ న్యాయ బద్దంగా తీర్చును 
అమలు జరపటంలో ముందుకు పోవచ్చని ఇబ్బంది లేకుండా నేను చెప్పగలను. అసలు 
మధ్యవర్తిత్వానికి తమ తగవును నివేదించడానికీ నిరాకరించిన వాని స్థానం ఏమిటి? దానికి 
సమాధానం ఆ పక్షం దౌర్జన్య కారుడవుతాడు. దౌర్దన్యకారుడు ఎలా పరిగణించబడ్డాడు. అతని 
మీద ఆంక్షలను విధించడం ద్వారా మధ్యవర్తిత్వానికి తమ వాదాన్ని నివేదించిన ఒక పక్షానికి 
వ్యతిరేకంగా మధ్యవర్తిత్వ సంస్థ తీర్పును రాజ్యాంగ పరంగా అమలు జేయటం దౌర్జన్య 
కారుని మీద ఆంక్షలు విధించటానికి మరోపేరుమా(తమే అవుతుంది. ఇట్టి ఆకస్మికమై న 
ఇబ్బంది కలిగితే |బిటిష్‌ ప్రభుత్వం ఈ పద్ధతిని అనుసరించడంలో బాధపడాల్సిన పనిలేదు. 


ఉపసంహారం 409 





ఇటువంటి వివాదాల్లో అనుసరించబడిన అందరూ గుర్తింపు పొందిన పద్దతేయిది. అంతేగాక 
ముస్ఫోలిను అబిసినియ వివాదపడినప్పుడు తన వాదాన్ని మధ్యవర్తిత్వ సంస్థకు నివేదించ 
నిరాకరించితే నానాజాతి సమితి ఈ. పద్ధతిని రూపొందించి ప్రచురించడానిక్కూడ 
అనుమతించింది. నేనేదె తే చెప్పానో అది ఈ ప్రశ్నకు సమాధానం కాకపోవచ్చు. అయితే 
ఆ పిమ్మట ఏమిటి? ఏమవుతుందో నాకు తెలీదు. నాకు తెల్సిందల్లా ఈ ప్రశ్నకు 
సమాధానం లేకుండా భారత దేశానికి స్వాతంత్యం ఉండదు. ఆ సమాధానం తప్పనిసరిగా 
నిర్దుష్టంగా శీఘంగా ఉభయ పక్షాలకు సంతృప్తికరంగా ఉండాలి. 


(అను ః డా! (పనన్నకుమార్‌) 


టా గా సా ఫ్‌ 
(గ్రోల 


14. 


15. 


16. 


17. 


60౫68౯ లుసై క 


అనుబంధాల పట్టుక 


మతాలవారీగా భారతదేశ జనాభా 

(బ్రిటిష్‌ ఇండియా రాష్ట్రాల్లో అల్పసంఖ్యాక వర్గాల రీత్యా మతాలు ఉన్నతిరు 
రామ్రైల్లో అల్పసంఖ్యాక వర్గాలరీత్యా మతాలు ఉన్నతీరు 

పంజాబ్‌లో జిల్లాలవారీ మతవిభజన 

బెంగాల్‌లోజిల్లాలవారీ మత విభజన 

అస్సాం జిల్లాల్లో జనాభా మతరీత్యా ఉన్న విభజన 

వాయవ్య సరివాద్దు రాష్టంలో ముస్రిం జనాభానిష్పత్తి 

వాయవ్య సరివాద్దు రాష్ట్రంలో పట్టణాల్లోని ముస్రిం జనాభా నిష్పత్తి 

జిల్లాలవారీగా సింధ్‌ రాష్ట్రంలో ముస్లిం జనాభా నిష్పత్తి 

సింధ్‌ పట్టణాల్లో ముస్తింజనాభా నిష్పత్తి 

భారతదేశంలో ముస్తిములు మాట్లాడేభాషలు 

1906లో లార్తమింటోకి ముస్టిమ్‌రి విజ్ఞాపన, దానికి సమాధానం 

1935 భారత ప్రభుత్వచట్టంకింద (పతి పాంతీియ శాసనసభలోనూ దిగువసభకి 
కేటాయించిన స్థానాలు 

1935 భారత (పభుత్వ చట్టంకింద (పతి పాంతీయ శాసనసభ ఎగువసభలో 
"కేటాయించిన స్థానాలు 

1935 భారత (పభుత్వ చట్టంకింద, రాష్టాలరీత్యా, మతవర్తాలరీత్యా (బిటిష 
ఇండియా ఫెడరల్‌ శాసనసభలో దిగువసభకి కేటాయించిన స్థానాలు 

1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం [ప్రాంతంవారీగా, మతవర్గం వారీగాబిటిష్‌ 
ఇండియా ఫెడరల్‌ శాసనసభలో ఎగువసభకి కేటాయించిన స్థానాలు 

1935 భారత ప్రభుత్వ చట్టంకింద ఫెడరల్‌ శాసనసభలో దిగువసభకీ, ఎగువసభకీ 
భారత సంస్థానాలకీ కేటాయించిన స్థానాలు 


18. 
19. 


20. 
21. 


22. 


ఐన్‌; 


24. 


25. 


అనుబంధాల పట్టిక 411 


కమ్యూనల్‌ అవార్డు 

అనుబంధ కమ్యూనల్‌ అవార్డు 

పూనా ఒడంబడిక 

1935 భారత (ప్రభుత్వ చట్టం [క్రింద [ప్రాంతీయ శానననభలో అల్పనంభఖ్యాకవర్లాల 
(పాతినిధ్యం గురించిన తులనాత్మక (పకటన. 

1935 భారత ప్రభుత్వ చట్టంకింద కేంద్ర శాసనసభలో అల్పసంఖ్యాక వర్గాల 
(ప్రాతినిధ్యం గురించిన తులనాత్మక ప్రకటన. 

(పభుత్వ కొలువులో అల్పసంఖ్యాక వర్గాల మత। పాతినిధ్యం గురించి 1934 నాటి 
భారత (పభుత్వ తీర్మానం. 

పభుత్వ కొలువులో షడ్యూల్డ్‌కులాల |పాతినిధ్యం గురించి 1943 నాటి భారత 
(పభుత్వ తీర్మానం. 

క్రిప్స్‌ ప్రతిపాదనలు. 

సూచిక 


పటాలు 

పంజాబ్‌లోని హిందూ, ముస్లిం [పాంతాలు 

బెంగాల్‌, అస్సాంలలో హిందూ, ముస్లిం ప్రాంతాలు 
పాకిస్తాన్‌, హిందూస్తాన్‌లగా విభజించిన (బ్రిటిష్‌ ఇండియా 


పాకిస్తాన్‌ అనుబంధాలు 


అనుబంధం =! 


మళతవర్తాలరీత్యా భారతదేశ జనాభా 





మతవర్లాలు (బిటిష్‌ భారత 
ఇండియా సంస్థలు మొత్తం 
ఏజన్సీలు 
1. హిందువులు ]50,890146 55,227,180 206,117,326 
2. ముస్తిములు 79,398,503 12,659,593 92,058,096 
3. షడ్యూల్డ్‌కులాలుూ 39,920,807 8,892,373 48,813,180 
4. తెగలవాళ్తు 16,713,256 8,728,233 25,441,489 
5. సిక్కులు 4,165,097 1,526,350 5,691,447 
6. [5 స్తవులు 
1. ఇండియన్‌ కైస్తవులు 1,655,982 1,413,808 3,069,790 
2. ఆరంగ్లో-ఇండియన్‌ 113,936 26,486 140,422 
3. ఇతరులు 75,751 7,708 83,459 
జైన్లు 578,372 870,914 1,449,286 
బౌద్దులు 167,413 64,590 232,003 
పార్ఫీలు 101,968 12,922 114,890 
10. యూదులు 19,327 3,153 22,480 
1]. ఇతరులు 371,403 38,474 409,877 
మొత్తం 294,171,961 89,471,784 383,643,745 


Wr rn rR. 


గవర్నమెంట్‌ ఆస్‌ ఇండియా చట్టం 1935 (పకారం ఆస్సృశ్యులకు చట్టరీత్యా లన తం 
i శ o£ త 
గమనిక : [బిటిష ఇండియాలోను, భారత సంస్థానాల్త్‌నూ ఉన్న షెడ్యూల్డ్‌ కులాలవాఖ్ల ఆంకెలు సరెన 
మొత్తం సంఖ్యని ఆందియ్యవు. ఈ మొత్తంలో (బిటిష ఇండియాలోని ఆజ్మీర్‌, మెర్‌వార్తని, 
గ్వాలియర్‌ స్టేట్‌వాళ్లని చేర్చలేదు. 1940 జనాభా లెక్కలు ఈ అంకెల్ని అందియ్యడంలేదు. 


అనుబంధాల పట్టక 413 





అనుబంధం =! 
(బిటిష్‌ ఇండయా రాష్టాల్లో ఆల్భ్బసంఖ్యాకరీత్యా జనాభా మతపరవిభజన 





3 = g 
ముస్రిములు షెడ్యుల్‌ భారత సిక్కులు 
కులాలు కెస్తవులు | 
మొత్తం జనాభా శాతం జనాభా శాతం జనాభా శాతం జనాభా శాతం 






జనాభా 





రాలు 








1. అబ్మీర్‌- 
మర్‌నాల్‌ 583,693 89899 15.4 Nill?) —.. 3,895 .8 867 15 
2. అండమాన్‌- 
నికోబార్‌ 33,768 8,005 23.7 Nil 5 779 23 744 2.2 
తె. అస్సాం 10,204,733 3,442,479 33.7 676,291 6.6 37,750 క 3,464 _.03 
4. (బిటిష్‌ 
బలూచిస్తాన్‌ 501,631 438,930 87.5 5102 10 2,633 .5 1918 23 
ర్‌. బెంగాల్‌ 60,306,525 33,005,434 54.7 7,878,970 13.0 10,923 2 16,281 .03 
6. బీహార్‌ 36.340,151 4716314 12.9 4,840,379 13.3 24,693 .07 13.2113 .04 
7. బొంబాయి 20,849,840 1920368 9.2 1855148 8.9 338.812 16 8,001 .04 
8. సెంట్రల్‌ 
(ప్రావిన్సస్‌, 
బీరార్‌ 16,813,584 783,697 4.7 3.05143 181 48,260 3 14,396 .09 
9. కూర్గ్‌ 168,726 14,780 8.8 25,740 15.3 3,309 2.0 Nil 
10. ఢిల్లీ 917,939 304971 33.2 121,693 13.3 10,494 11 16,157 1.8 
11. మద్రాస్‌ 49,341,310 3,896,452 7.9 8,068,492 16.4 2,001,082 4.06 48 .001 
12. వాయవ్య 
రాష్ట్రాలు 3,038,067 - 2,788,797 918 Nil. 5,426 2 57,989 * 1.9 
13. ఒరిస్తా 8,728,544 146,301 17 1,238,171 14.2 26584 ౩ 232 .003 
14. పంజాబ్‌ 28,418,819 16,217,242 57.0 1,248,635 4.4 486,038 17 3,757,401 13.2 
15పంతీపీ ప్లోడా 5,267 251 48 918 17.4 26 41 Nil 
16. సింట్‌ 4,229,221] 3,054,635 72.2 191,634 45 13,232 3 31,01 7 
17యునై టడ్‌ 
(ప్రావిన్సస్‌ 55,020,617 8,416,308 15.3 177158 23 131327 2 22445 4 
మొత్తం 295,502,935 9,344.863 26.9 40,919,744 13.9 3,245,453 10 4155147 10 
* బీహార్‌ 28,823,802  కఎ68,470 24.4 3,919,619 13.6 12,651. .04 3,204 .01 
ఛోటానాగపూర్‌ 7,516,349 547,844 7.3 420,760 5.6 120412 .2 10009 1 
+ mb: 13.208,718 448.528 3.4 23598636 17.9 42135 3 12766 1 
బీరార్‌ 3,604,866 335165 9.3 691,577 19.2 6,125 .2 2,230 5 
ఆగా 40,906,147 6.231062 15.2 8028203 19.6 120549 .3 226096 0.5 


చాద్‌ 14,114,470 2185.246 15.5 3,698,355 26.2 10,778 .08 6,349 .05 





414 


డాక్టర్‌ బాబాసాహెబ్‌ ఆంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 





అనుబంధం = |!!! 


భారత సంస్థానాల్లో అల్బనసంఖ్యాకవర్లాల రీత్యా మతపరవిభజన 








ముస్లి షడ్యూల్డ్‌ ఇండీయన్‌ ' సిక్కులు 
ములు కులాలు (క స్తవులు 
రాష్టైలు మొత్తం జనాభా శాతం జనాభా శాతం జనాభా శాతం జనాభా శాతం 
జనాభా 

1అస్పాం 725,655 31,662 4.4 265 0.04 25,913 3.6 381 .05 
2. బలూచి 

స్తాన్‌ 356,204 346,251 97.2 రి 0.02 40 0 126 .04 
౩. బరోడా 2,855,010 223,610 7.8 230,704 81 9182 3 566 .02 
4. బెంగాల్‌ 214482 37213 173 269,729 12.6 584 .03 28 .001 
5 సెంట్రల్‌ 
ఇండియా 7.506,427 439.850 5.9 1,027,009 13.7 7.582 2,731 .04 
6 ఛట్టిస్‌గర్‌ 4,050,000 28,773 0.7 483132 1.9 11,820 .3 507 ol 
7. కొచి నే 1,422,875 109188 77 14154 99 399394 281 9 
8. డక్క 
(ఇంకా 
కోల్తాపూర్‌) 2,785,428 182036 65 306598 10 17236 16 22 .001 
9.గుజరాత్‌ 14652702 58,000 3.9 55,204 3.8 4215 3 182 01 
10.గా;లి 
య 4,006,159 24090: 6.0 1,352 .03 2,342 .06 
lim (దా 

బా 16.338.534 209745 128 2922048 179 215989 13 5,330 .03 
12.కా#ీ a6. 
ప్యూడేటరీస్‌ 402,686 3,073,540 76.4 13454 2.8 3,079 .08 65,903 16 
13.మదాస్‌ 498,754 30.263 6.0 83,734 16.8 20806 4.2 5 
14.మై సూర్‌ 7,329,140 485,230 6.6 1.405.067 19.2 98.580 13 269 004 
15.వాయవ్య 
సరివాద్దు 
రాష్టం 46.267 22,068 47.7 [||| 571 12 4,472 91 
16. 3,023,731 14355 0.47 352,088 1.6 2,249 .07 151 .005 
17.పంజాబ్‌ 5503554 2251459 40.9 349962 6.4 6,952 1 342,685 24.4 
18.పంజాబ్‌ 
హీల్‌ 1.090,644 46,67. 43 238,774 2.9 188 .02 17,739 16 
19. రాజ 
వుటానా 13,670,208 1,297,834 9.5 4,349 .03 81,896 .6 
20.సిక్కిం 12.520 83 0.07 76 06 34 .03 rl 
21.తిరు 
వాన్కూర్‌ 807008' . 434150 7.2 395252 6.5 1958491 32.3 3 
22.యు.పి 928,470 .-2773625 25 152927 165 1281 a 731 .08 
23.పశ్చిమ : 
భారత్‌ 4904)56 600,440 12.2 358038 7.3 3,105 .06 239 .005 
మొతం 9,810.57 15,733,133 16.59 8,892,373 97 2704059 3.1 1526350 17 





ae ఎటలా 


tL 
B'L 
OT 
6‘et 
ర్‌ 15 
SET 
8'vT 
z'al 
6651 
6౯1 
vat 
409 
09 
07౯ 
ర్‌ 
916 
ర్త [9 
Tz9 


Opel 


₹5008 
కానాగం0 
0౯9001 
99౦699! 
966కి 
LzL'veat 
vO0TIT 
6705"915 
97790] 
6.999 
౯861 
6౦6974 
PLE'TT 
T9988 
88969 
కళ. 
46979 


tog Pz 


తఅంయిణ 


CBIR 


౯9 ౯౯౮౯౦౩ 
690 900091 
601 6౯166 
లల 607661 
T'61 1907565 
06 9౯019 
E81 కాం౦015 
LEE 99౯67 
ఓ! QGLITrE 
GZ  PrLB6T 
691 601౪6] 
ర్త 60౪? 
LE 7₹౯01 
181 అకోలా! 
0'z 189‘61 
10° £[€9 
ల్‌ 99” 
09 1960 
అక్షాకి aE 
ce log® 


OL 
9'9 
్జ'9 
హై హా 
BT 
O¥ 


£0' 


౯1 


1 


tT 


౦౯4 da 


66% 
రర 
09౯09 
9?9'౯4 
₹05“01 
Oct‘ 
98919 
2011 
ze9'T 
1.69 
020" 
069 
809 
ర్‌66? 
౯౯౯౮“! 
ల! 
801 


atc‘ 


న్‌ హా) 
గరం 
రార్గుంలింఓ 


a 009 
95 భార 
8" ౭. 
9౦ ఫాంరింం 
0 65౪99 
01 09౮౯౮౯ 
61 96౮౯౮6౯ 
19 శా09956 
ఫం 6499 
LET 1భ?91 
991  99౪'0041 
9 ర₹70915] 
కం) ర₹604 
97] 90077] 
LET  E1lLoEl 
“OT 095611 
Uv ౯0961 
L'T1  Ovc‘wl 
ORL యణ 
ధార 


996 60096 
9౯9 క₹₹6€ 7౯9 
gol 900079 
zo 90264 
Ta 6౯6669 
90౯ 960.99 
09 566౮0 
Tay swe 
60౯6 cewzoe 
tq» *₹0౯609 
9౮6౯ 6960896 
8» 67567 
౭91 ౯7204 
L1£ 666807 
9౦0౯ 976౯708 
9౯౯ ర66997 
vil 609991 
౯9౯ 90౯997 
అక్షాతీ యణ 
య౧యడగ్గయ్లా 


REE AER GON PEE ౦౧ఏదేబై 
Al- oon 


cqvort 
BOTTI 
9౯౭౯౭16 
ఓ6 "0611 
19071 
96౯౯౫” 
90969“; 
9L0‘ETY'T 
910919 
061.01“) 
ETEUITT 
౬౬౯669 
90996 
vive 
919'v68 
9౪199 
666996 
60౮69001 
యిల 


యయా 


goey "91 
odo ‘LT 
Degen ‘ol 

MN, 5g 00 ‘QT 

QACGONN'LT 
gxeg(cee ‘eT 

CRNA! 
99% "11 
WN 9.0G "01 

9g200ణ "6 

CNOCM TN: 

ఆలు 

ey "0 
౨ంం0ణ 9 
GOs ‘Pp 
0౫9% "8 
§%9 7 
geqg T 
BR 


Lr PE8'E PEL 4686765౮ 907 990'‘6££ LL 699౪9₹౮7 L¥9'061'E ge ఫా 

(11 9౮1 19g 695౯870 Q'Lc 06‘agt Ey ఫ₹₹్ర్రం'99 0₹9'626౮'1 Wg "బ్ర 
£0 bhtE ౯౮౪8౬ 691“4690₹ L' 9c PGT‘08T PLC 015౯490 LIE‘8y0'T Teg ‘'T 

శ 09౮౯౮'£౬ 019 0౮9౪'596 8966 0౦౯౦లో రల] G99'9£E 6౯60621 రమణ T 

op& wR ofa RNs Ogee Wace 0242 dee తయిణ es 

౧% 8 ర్థాయంళం8 ౧ఏ(షగ్ఫాంఎా ౧౧౨౦న ఫీ ass ౦౧ 

nf Regn fe YBBR ggyog 
గీ = ౦ణ్గంణయిణి 
రరర 6౯౮10౯9 ౭5౯0 1069౮౯ £1 96098 99 07౯౯69 Tia  crcilcel 0౯౪97౪7 సియా 
» 091 ర్‌ IN IN 966 vs0'ov ovz‘oy §origpnodip "0౯ 
VI.  65€'09 a 5601 10 97 ల్‌ 6౪౦”| 998 99719 09౯199 రాతిఖ/ంళి “66 
౯౭1 ₹96'L8 9" ౯9౪9 8౯0 gw yy 169'z 98  vi0'Ol9 678516 ర9/8౭౧౫|౫ "9౮ 
ర్‌ం 79౯9765 Tr» 8299 ౦6" oiz'et ల... 0౯977 0'8L 1166917 eee'verI game ‘LC 
996'471 ర్త] 927'77 | rt ర Ev6'I 9878  9t{ 89 [09179 Yom'gz 

£6 £LE9'GE1T 881 559౮ LE v6919 6'¥ c's 879 919469 909౯966"! gf SR ‘gg 
91 ota‘Let TEI ₹90'9.] é1 TOIT ze 99౯5 T69  ₹99'916 6౯౦16౯76" QC YNOrE ‘Pc 
571 90౪19 eT 9999 90 ze ల్‌ 2001 ౯99 09796 [72౯190 GL AOU ET 
z'9 $96151 0౯  zoroz 60 og (| 910"1 06 97709 96౮969 కోణ ct 
001 రళర'20 ర్‌ 8 €ర519 ర్తి Ata ర్త ౯85? 009 ౯619౮9 [౯65986 భం Tc 
శ్‌ LOY 6E 0897 1 0౬8 |" 06 698 ౯౯0౯99 899679 o62'0్జ 
z'6 66౯76 8౯ 9౯097 ET 0695; 01 e696 LEB 8౪16909 1z6'868 gee "61 


7 


90" 
0 
c0 
c0 
10" 


యే 


PO 


PO 
౮0. 
౮0, 
10 


£0 
£0 


౮0 


90 
PO 


E6077 


46901 
09 
968 
9౯9 
9౮1 
69౯6 
6796 
660౯5 

9౪9౪91 
097 
99౩౮ 
99౮ 
69౬ 
6697 
689‘ 

వ! 

991) 
9౬౯9౪౯ 
₹6౯ 
6ఈ౮01 

Terral 
౯7౭౪0౮ 
₹66 
evg 


౯66 


zz 
67 
9౪1 
6" 
691 
9'£T 
9g 97T 
697 
97౮ 
91౬ 
gal 
007 
LOT 
L6t 
8౦౮ 
961 
rol 
707 
9 [౬ 
ర్‌'8ల్‌ 
0004 
Ebr 
119 
619 


ba0'oe9lT zl 


"“gecooy Til 
860'+ iia 
౧9౦'10 9౮ 
₹6₹'06౯ LE 
2170299 69 
c96‘08¥ NA! 


77690 ౯౪1 
96996 L9 
Lc 06 L'6 


E+T'06E (5 
610696 L9 
6c 9zlt 67 
L8E'LOE cL 
ఫ₹ౌ/ 607 LL 
౬౯₹₹965 667 


Ice LOC 
089౯9 ర్ట 


E+T'L09 ౮176 
2094౬19 col 
g9zt‘vI9 ర్‌ 


969721 9౮ 

669౪9991 016 
gva'00°T zl 
VEL'EG8 861 


OL6'8LE'L 
9౦౪716 
£87 
bz0'L9 
L18‘T8 
Ebg9' LTT 
L99'LTV 
96₹'469 
9౧9076౬ 
60660 
ం౬౯9“96 
326కి 
20౯519 
T9V G6Y 
cc6 8 
bO9'GTE 
01766౬ 
09996౬ 
0GG‘OLY 
+81 L9lT 
ze9ty1 
9౭౭99 
L6E'EVL 
21౬₹9] 
01౪9₹6 


€₹9 
₹'09 
67 
q'PL 
౯19 
TLL 
౯౮6 
ఫె'ఫౌర్ర 
ఫై" (6 
౯౬9 
౬99 
TLL 
6౬8 
ఫె [6 
vz 
TEC 
7౭09 
g¥L 
V6 
9'99 
E19 
9౬౯ 
q'ze 
661 
097 


bEP'900'EE 


ETL'OOrTT 
0056 
౯౪1909" 
“56౯0౪1 
1069467 
66006997 
99౯1౬9] 
8₹౯9'₹99'₹ 
19౮1797 
ం₹6'669 
396౯16] 
60646901 
౮91990౮ 
9౭16 
097197 
9₹౭'౬96 
ggz‘eLI'T 
cL1'696 
LVL 16 
L00'8101T 
af9‘L6¥ 
0919771 
౭౯96౮ 
LLO'LOG 


gc9'90£E'09 


91౮96౮౪] 
2౯90౯7౮ 
06౮'991“6 
TOP LITT 
6౯1099౯ 
0106799 
009౪౪96 
౩9౬౪౯౮౯౦“9 
EIT V 
gl9'zec'T 
TL0'90LT 
tg9r'09T'T 
6260626 
౧9౯946 
౯1960౪] 
£8౯9'9661 
09౮169! 
gic‘evé6T 
0౯౪079] 
9౫869౯1 
1699016 
0౭౯9౯౪౯ 
₹ౌ0౯ 067] 
6౭4646! 


ope 


9382 
ogoqlpoy youre 
you 
Gata 
ogg e 
§oygs 
gos 
yoggce 6౫ 
వట 

re 

రా 

dl 
gyog 
yoago 
QPL GR 
gq 
G0 
Coat 
ఆ్రచావగ్తీణ్ల 
ఒగ్గాంభైఎో 
చున్ల౦క్ల 
CBLIRS PT 
Was 


టం 


Jag 


9₹£ 


9 9౬ 
Epc 
8g 

TI9 
c9g 
ce 
9 ty 
P09 
6 Lc 


9" 
orf 
£07 
cc 
[ఉర 


0ఖ& 


న 


6969898 eo  ₹9౯౯6 + 09ల6€ 
pla‘ ¥ ecg 
909‘+T 8° 997 
9T9‘£ET E 
609‘L9¥ b 9౭6౯ 
600969 PT 20౯91 
65677 9° 6707 
£9ర978 9 6959 
€9₹"€59 80° 9601 
696౯97 £0' 697 
Gcr'‘c IN 
౯917 6 
9L9‘z1 1 0౯ 
P0098! 80 069౪7 
998‘eL1 9 prL€ 
Rees) ORR తరణ OPak aM 
గియంగ్ల 
aor cology ధిరుంళిం8 


రజల ఆ roe యణ gn voc 


[గీ = రిరంణంద్లణి 


9'9 
IT స్నా 
99 166€ 
e 698 
6 2729౯ 
tL»  bel'09g 
౯9 ₹1౯69 
9౭ 961 
t'»  z60‘69 
ez 887 
100 7౯7 
౭0 gp 
so’ ౬9 
LTT 029798 
8 18619 
ORL Ee 
Glam 


16౯949 


LEE 


PT 
gp 
0G 
87 
౮౪౬ 


bor. 


68౬ 
c9v 


9'0 
eT 
£09 


౬౯9౬ 


Oat 


667 “577'8 


19 

b98 
26౯01 
669'₹₹ 
69619 


౬౯11097 
966“071 
660౪19౯౬ 
bt6'897 


TOT 
189 
9౦౯ 


LITT68'T 
O0G6'Tez 


యిల 


£8£6₹0౯'01 


౮199 
౪1109 
699౯9౯౯ 
678౪769 
140401 
00౦౪014 
16698౬64 
00౦౯795"! 
99౩౮'₹1[0'] 


9౭౮69? 
1₹0'691 
G99‘811 
c0L9'9TT'E 
[9౫9 


dae 


RCE 


ope 


§ Psa ' 
OY ran gogE " 
Gao " 


gto 


9 ' 
కలై " 
YOQD ' 

GARR ' 
(a, y క 


Mo, pం 


Gage | 
a 
(ధ్ధంగ్ధరాంణ ‘Hate * 
రాదేం " 


gag 


Nm ASN 


ళు 


mo, ston 


BBR 


ఆముబంధాల పట్టిక “419 





అనుబంధం - Vii 
వాయవ్యపరిహాద్దు రాష్టం జిల్లాలవారీ ముస్తిమ్‌ జవాభా దామాషా 


మొత్తం ముస్టిం వాళ్ల ముస్తిమేతర ముస్లిమేతర 
ీల్హాలు జనాభా జనాభా శాతం జనాభా శాతం 
మొత్తం మొత్తంలో 
గొజరా 796,230 756,004 94.9 40,226 5.1 
ుర్గాన్‌ 506,539 483,575 96.5 22,964 45 
ఏషావర్‌ 851,833 769,589 90.4 82,244 9.6 
హాట్‌ 289,404 266.224 92.0 23180 8.0. 
ఎన్ను 295,930 257,648 87.1] 38,282 12.9 
ఓ వి.ఖాన్‌ 298131 255,757 85.8 42,374 14.2 
అనుబంధం = IX 


సింద్‌ రాష్ట్రం జిల్లాలవారీ ముస్టింజనాభా 





మొత్తం మొత్తం ముస్తిం మొత్తంలో ముస్లిమేతర ముస్లిమేతర 








వీల్హాలు జనాభా జనాభా ముస్తిముల జనాభా శాతం 
శాతం మొత్తం మొత్తంలో 
(ఎ:చాదు 389,380 329,991 84.7 59,389 16.3 
2. హై (ద్రాబాద్‌ 758,748 507,620 66.9 251128 33.1 
3. కరాచీ 713,900 457,035 64.0 256,865 36.0 
క. లర్కానా 511.208 418,543 819 92,865 18.1 
5. నవాబ్‌షా 584,178 436,414 74.7 147.764 25.3 
5. సుక్కుర్‌ 692,556 491,634 7.0 200,922 29.0 
7. ధార్‌వర్కర్‌ 581,004 292,025 50.3 288,979 49.7 

8. అప్పర్‌సేంద్‌ 

సరివాద్దు 304,034 275,063 90.5 28,971 9.5 
మొత్తరో 4,553,008 3,208,325 70.7 "1,329,683 2.3 





' ఇందులో ఖై ర్‌పూర్‌ రాష్ట జనాభా కలపలేదు. 


420 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - (వసంగాలు 


అనుబంధం = Vill 


వాయవ్య నరివాద్దురాష్టం 
పట్టుణాల్గో ముస్తిమేతర జనాభాతో పోలిస్తే ముస్రిమ్‌ జనాభా 
(సి. కాంచోన్మంట్‌ ఎమ్‌. మువిసిపాలిటీ ఎన్‌. నోట్తొఫెడ్‌ ఏరియా 


జిల్లాల మొత్తం మొత్తం ముస్రిం మొత్తంలో ముస్లిమేతర ముస్తిమేతర 
వారిపట్టుణాలు జనాభా జనాభా ముస్తిముల జనాభా శాతం 
శాతం మొత్తం మొత్తంలో 
1. అబ్బత్తాబాట్‌.సి 13,866 3,331 24 10,535 7.6 
2. అబుత్తాబాట్‌ మ్‌ 13,558 8.861 661 4.697 3.9 
తె. వారిప్పూర్‌ ఎమ్‌ 9,322 5174 ర్‌ర్‌.5 4148 445 
4. బాస్సా ఎన్‌.ఎ 7,988 7166 89.7 822 10.3 
5. నవాన్‌షనార్‌ ఎన్‌ ఎ 6,414 5,075 791 1339 20.9 
6. కోటినజిబుల్లా 5,315 4228 79.5 2,087 20.5 
fa మన్‌షొరా మర్జాన్‌ 10,217 8,141 79.7 1,076 20.3 
8. మర్దాన్‌ ఎమ్‌ 39,200 28,994 73.9 10.206 26. 
9. మర్దాన్‌ సి పెషావర్‌ 3,294 1,307 39.7 1,987 60.3 
10. పెషావర్‌ ఎమ్‌ 130,967 1,04,650 79.9 26.317 201 
1.పెషావర్‌ సి 42.453 18.322 43.2 24.131 56.8 
12.వేషారా ఎన్‌.ఎ. 17,491 16.976 97 515 3 
13.వేషేరా సి 26,531 11.256 42.4 15,257 57.6 
14రిసాల్‌పూర్‌ సి 9,009 3,506 38.9 5,503 61.6 
15. చెరాట్‌ సి 337 270 80.1 67 19.9 
16. చర్‌సాదా 16,945 15,747 92.9 1.198 71 
17.ఉత్తామంజై 10,129 9,768 96.4 361 3.6 
1తి.తంగి 12,906 12,456 96.5 450 3.5 
19.వరంగ్‌ కోవాట్‌ 13,496. 13,494 99.9 2 న 
20.కోవాట్‌ ఎమ్‌ 34,316 27,868 81.2 6,448 18.8 
21.కోవాట్‌ సి బన్ను 10,661 4,243 39.8 6.48 60.2 
22.బన్ను ఎమ్‌ 33.210 8.507 25.6 24,703 744 
23:బన్ను సి 5,294 2,189 41.4 3,105 58.6 
24.లక్కి ఎన్‌.ఎ. 1014 5,883 58 4,258 42 
డెరా ఇస్మాయిల్‌ఖాన్‌ 
- 25.డీ.ఇ.ఖాన్‌ ఎమ్‌ 49,238 25,443 51.7 23,795 48.3 
26.డి.ఇ.ఖాన్‌ సి 2,068 981 47.4 1087 52.6 
27.కులాచి ఎన్‌.ఎ. 8,840 6.610 74.8 2230 26.2 


28. కేక్‌ ఎన్‌.ఎ. 9,089 ర్‌, 53 60.8 రెర్‌ర్‌కి 39.2 


ఆనుబంధాల పట్టుక 421 





అనుబంధం - X 


ట్టణాల్లో ముస్తిమేతర జనాభాతో పోలో్ళ్టో ముస్తిమ్‌ జనాభా దామాషా (ఎమ్‌. మునిసిపాలిటీ, 
సివిల్‌ సి. సివిల్‌ కాంటోన్మెంట్‌్‌, ఎమ్‌.ఎల్‌.సి మిలిటరీ కాంటోన్మెంట్‌) 


నిల్హారి మొత్తం మొత్తంముస్టిం మొత్తంలో ముస్తిమేతర ముస్రిమేతర 
రారీపట్టణాలు జనాభా జనాభా ముస్తిముల జనాభా శాతం 
శాతం మొత్తం మొత్తంలో 
దాదు 1. దాదు ఎమ్‌ 10,996 5,279 48 5,717 52.0 
2. కోటి ఎ మ్‌ 9.979 5137 51.5 4842 48.5 
3. మంజ్‌వాండ్‌ ఎమ్‌ 3,025 1053 34.8 1,972 65.2 
డు సెహా (ట్‌ ఎమ్‌ 4,364 2,218 50.8 2,146 49.2 
హైద్రాబాద్‌ 5. హాల ఎమ్‌ 796 5,042 63.3 2,918 36.7 
6 హై (ద్రాబాద్‌ ఎమ్‌ 1.27.52 31,963 25.1 95,538 74.9 
1. హై ద్రాబాద్‌ సి.ఎల్‌.స్‌ 5.255 2,667 50.7 2588 49.3 
8. హె(ద్రాబాద్‌ మి.సి. 1.97 1,419 74 498 26 
9. మతియారి ఎమ్‌ 5,910 4.339 73.4 1571 26.6 
10. వసర్‌ప్వూర్‌ వెన్‌ 3,810 2,331 61.2 1,479 38.8 
11.టాండ్‌ఆల్మాల్‌ ఎమ్‌ 8,406 1,690 20.1 6,716 79.9 
12.టాండో 
మహమ్మద్‌భాన్‌ ఎమ్‌ 8,718 2.902 23.3 5,816 66.7 
కరాచి 13. కరాచి ఎమ్‌ 358.42 152365 42.5 206227 57.5 
14.కరాచి సి.సి. 5,854 895 15.3 4,959 847 
1ర్‌.దెగ్‌రోడ్‌ సి.సి. 2,881 1,172 40.7 1,709 59.3 
16.మచోరా సి.సి. 2,533 932 36.8 1,601 63.2 
17.కరాచీ మి.సి. 15,895 7,063 44.4 8,832 5.58 
18.టట్టా ఎమ్‌ 8,262 4198 50.8 4,064 49.2 
లర్కానా 
19.కంచార్‌ ఎమ్‌ 1,681 6.297 53.1 5, 3కి 46.9 
20.లర్కానా ఎమ్‌ 20,390 7.834 38.4 12,556 61.6 
21.రాబడరో ఎమ్‌ 9,925 2,393 241 7,532 75.9 
నవాబ్‌షా22.నవాబ్‌షా 1750 4,420 25.3 13,089 74.7 
23.షాహబ్‌దాపూర్‌ ఎమ్‌ 1.786 1898 16.6 9.888 83.9 
24.టాండ్‌ఆడమ్‌ . 17.233 2,994 17.4 14,239 82.6 
సుకూర్‌ 
25.సుళీముసిన్‌ ఎమ్‌ 8,397 2,895 34.5 5,502 65.5 
26. ఘోట్కి ఎమ్‌ 5,236 1,533 29.3 3,703 70.7 
27. లోప ఎమ్‌ 14721 4,132 28.7 10,539 7.9 
28. షూర్‌పూర్‌ ఎమ్‌ 67,746 21,775 32.1 45,971 67.9 
29 సుమాధాల్‌ 
పర్కార్‌ ఎమ్‌ 66.456 18,152 27.3 48,314 72.7 
30.మిరుఖాస్‌ ఎమ్‌ 19,581 5,086 25.9 14.505 741 
31.ఉమర్‌కోట్‌ ఎమ్‌ 4,275 986 22.9 3,289 71 
ఆప ఎర్‌సీంద్‌ 
32. భానేబాచాద్‌ ఎమ్‌ 21,588 9,774 45.3 1,814 54.7 


422 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు = (ప్రసంగాలు 


అనుబంధం = XI 
(ప్రాముఖ్యంరీత్యా భారతదేశంలో ముస్టిమీలు మాట్లాడే భాషలు 


1921 జనాభా” అనుసారంగా 


ఉర్లు పశ్చిమ హిందీ న్న 20,791,000 
బెంగాలీ జ్ర 23,995,000 
పంజాబీ న్‌ 7,700,000 
సీందీ " 2,912,000 
కాశ్మీరి (మిత్ర భాషలతో. ,] 1,500,000 
పుష్ట క 1,460,000 
గుజరాతీ : 1,400,000 
తమిళం : 1,250,000 
మలయాళం 1,107,000 
తెలుగు . 750,000 
ఒరియా | 400,000 
బలూచి 1 224,000 
(బాహుయి i 122,000 
' ఆరబిక్‌ i 42,000 
పర్షియన్‌ గ్ల 22,000 
ఇతరభాషలు ॥ 5,060,000 


మొత్తం 68,735,000 


ఆనుబంధాలు 423 





అనుబంధం ౫|| 


భాఠత గవర్నర్‌ జనరల్‌, వై (స్రాయి ఘనత వహించిన లార్డ్‌ మింటోకి సమర్పించిన 
విజ్ఞాపన. 1906 అక్టొబర్‌ 1న భారత ముస్తిం ప్రతినిధి వర్గం సమర్పించిన పతం. 


* భారతదేశ చరిత్రలో ఈ పత్రానికి చాలా (ప్రాధాన్యం, ప్రాముఖ్యం ఉన్నాయి. భారత పరిపాలనలో 
ముస్తిములకు ఆదరణ చూపించే (బిటిష్‌ (ప్రభుత్వ విధానానికి ఇది నాంది. కాం[గైస్‌ నుంచి 
ముస్లిములను దూరం చెయ్యడానికి, విభేదం సృష్టించడానికి, ముస్తిములకూ హీందువులకూ మధ్య 
వేర్పాటు కలిగించడానికీ దీన్ని ఉద్దేశించారని ఆంటారు. స్వర్గీయ మౌలానా మవ్మాట్‌ అలీ కాంగ్రెస్‌ 
అధ్యక్షుడిగా చేసిన ప్రసంగంలో ఉన్న (ప్రకటననిబట్టి దీనికి కొంత చెడ్డపేరు వచ్చింది. దీన్ని 
“ఎవ్వళ్ళ్ళో తెర వెనక ఉండి నడిపీంచినట్టు"” ఆయన అన్నాడు. అంటే ఈ విజ్ఞాపనకు |బిటీష్‌ 
(ప్రభుత్వమే ఏర్పాటు చేసిందన్న భావం కలిగింది. ఆ విజ్ఞాపన పాఠం ఏమిటో, దానికి లార్డ్‌ మింటో 
ఇచ్చిన జవాబు ఏమిటో చూడాలని చాలామంది భారతీయులకు జిజ్ఞాస కలిగింది. ఆ (పతిని 
సంపాదించాలని చాలా ప్రయత్నం చేశాను. ఆరోజుల్లో ప్రముఖ్యులె న పెద్ద ముస్తిం నాయకులందరి 
దగ్గరకూ వెళ్ళాను. కానీ ఎవ్వరి దగ్గర ఆది దారకలేదు, ఎక్కడ లభ్యమయ్యేదీ వాళ్ళకు తెలియదు. 
ఆనాటి పత్రికల్లో ఆ విజ్ఞాపన, దానికి వచ్చిన జవాబు పడినట్టు లేవు. మా మిత్రుడు ఎమ్‌. ఎల్‌.ఎ 
(కేంద్రం) రజా అలీ దగ్గర ఆది లభ్యం కావడం నా ఆదృష్టం. “ఇండియన్‌ డై లీ పెలిగ్రాఫ్‌” నుంచి 
కత్తిరించి పెట్టుకున్న భాగం ఆయన దగ్గర ఉంది. అందులో విజ్ఞాపన పూర్తి పాఠం, జవాబు కూడా 
ఉన్నాయి. ఆ పత్రిక లక్నో నుంచి వెలువడేది, ఎప్పుడో ఆగిపోయింది. నా అవసరార్థం దాన్ని నాకు 
ఇచ్చిన రజా అలీకి కృతజ్ఞతలు. భారతదేశ బిటిష్‌ పాలన చరిత్రలో ఈ పత్రం ఒక చారిత్రక 
సంఘటన కాబట్టి 1906 డిసెంబర్‌ 3న “ఇండియన్‌ డె లీ బరిగాఫ”లో ఆ పత్రిక సీమ్హా విలేఖరి 
అందించిన ఆ ఉత్సవ వివరాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఆయన ఇలా రాశాడు : 





“ఘనత వహించిన వె(స్రోయి గారికి విజ్ఞాపన పుత్రం సమర్పించాల్సిన మహ్మదీయ మత 
ప్రతినిధులు వై స్రాయిగారి విడిది బాల్‌ రూమ్‌లో ఈ ఉదయం 11 గం1లకు సమావేశం అయ్యారు. 
వాళ్ళు 35 మంది ఉన్నారు. ఘనత వహించిన (ప్రభువులవారి ఆసనానికి అభిముఖంగా గు[ర్రపునాడా 
ఆకారంలో కూర్చున్నారు. సరిగ్గా 11 గం[లకు సిబ్బంది ముందు రాగా, లార్డ్‌ మింటో ఆ గదిలోకి. 
వచ్చారు. ఆయనకు అభివాదపూర్వకంగా అందరూ నుంచున్నారు. ఆఘాఖాన్‌ గారు అందరి 
దగ్గరకూ తీసుకెళ్ళి వాళ్ళను ఆయనకు పరిచయం చేశారు. అప్పుడు పాటియాలా ఖలీఫా విజ్ఞాపన | 
పత్రం అందజెయ్యడానికి అనుమతి ఆర్జించారు. అప్పుడు 'ప్రతినిధులందరూ నిలబడగా ఆఘాఖాన్‌ 
ముందుకు వెళ్ళి ప్రభువువారికి అభిముఖంగా నుంచుని ఈ కింద (ప్రచురించిన విజ్ఞాపన చదివారు. 


వ్రతినిధివర్గంలో ఉన్న సభ్యులు ః ఘనత వహించిన ఆగా సర్‌ సుల్తాన్‌ మహమ్మద్‌ షా, ఆగాఖాన్‌, 
బి.సి.ఐ.ఇ. (బొంబాయి), షాజ్డా బాక్తియార్‌ షా, ఒ.ఐ.ఇ. మూసూరు వంశాధినేత, కలకత్తా 
గౌరవనీయ్యులె న మాలిక్‌ బిమర్‌ హాయాత్‌ఖాన్‌, సి.ఐ.ఇ. లెస్టినెంట్‌ 17వ ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ తివానా 
లాన్సర్స్‌, తివానా, షాపూర్‌ (పంజాబ్‌),గౌ రవనీయ్యులె న మాల్వీషారుడ్డీన్‌, భార్‌ఎట్‌లా పాట్నా; ఖాన్‌ 
బవాదూర్‌ సయ్యద్‌ నవాబ్‌ ఆలీ బౌదరి, మై మన్‌సేంగ్‌ (తూర్పు బెంగాల్‌); నవాబ్‌ బహదూర్‌ సయ ద్‌ 
హుస్సేన్‌ ఖాన్‌, సి.ఐ.ఇ. కలకత్తా; నసీర్‌ హుస్సేన్‌ ఖాన్‌ ఫయాల్‌; కలకత్తా; ఖాన్‌ బహద్దూర్‌ మీర్జా ఘా 
చాల్‌ ఆలీ ఇమామ్‌, బార్‌ ఎట్‌-లా( పాట్నా) బీహార్‌, నవాబ్‌" పర్పాడ్‌ హుస్సేన్‌: ఖాన్‌, పాట్నా( బీహార్‌) శ 
భాన్‌ బహద్దూర్‌ అహ్మద్‌ మొహియుద్దీన్‌ ఖాన్‌, (స్టై పెండెయిరీ ఆఫ్‌ ది కర్నాటక ఫామిలీ (మద్రాస్‌); 
మౌల్వీ రఫీయుద్దీన్‌ అహ్మద్‌, బార్‌ ఎట్‌-లా (బొంబాయి) ఇ(బ్రహీంజీ అదంజీ ఘీర్‌భోయ్‌, జనరల్‌ 
మర్చెలట్‌( బొంబాయి), శ్రీ ఆబ్బుల్‌రహీం, బార్‌-ఎట్‌-లా, కలకత్తా; సయ్యద్‌ అల్జాదాద్‌ షా, స్పెషల్‌ 
మేజిస్టేట్‌, వైస్‌ (ప్రెసిడెంట్‌ జమీందార్ల ఆసోసియేషన్‌, ఖెర్‌ఫోట్‌ (సింద్‌ ;మౌలానా హెచ్‌.ఎమ్‌. 
మాలిక్‌, హెడ్‌ ఆఫ్‌ హెహ్హీబాత్‌ తో వాస్‌, నాగపూర్‌ ( సెెంటల్‌ ప్రావిన్సెస్‌); ముసీరుద్దాలా ముంలాజల్‌ ' 


424 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


ఘనత వహించిన తమ దివ్య సన్నిధికి - మాకు (ప్రసాదించిన ఈ అవకాశాన్ని 
ఉపయోగించుకుని, ఈ దిగువ సంతకాలు చేసిన ప్రభు వంశీకులమూ, జాగీర్దారులమూ, 
తాలూకాదార్లమూ,జమీందార్లమూ, వర్తకులమూ అయిన మేము భారతదేశ విభిన్న (పాంతాల్లో 
నివసించే ఘనత వహించిన చక్రవర్తిగారి సేవకులె న మహమ్మదీయుల (ప్రతినిధులుగా తమ 
పరిశీలనార్రం ఈ మహాజరు సమర్సించుకుంటున్నాము. 





ముల్క్‌ఖాన్‌ బవాద్దూర్‌ ఖాలీఫా సయ్యద్‌ మవామ్మద్‌ హుస్సేన్‌, స్టేట్‌ కౌన్సిల్‌ మెంబర్‌, పాటియాలా 
(పంజాబ్‌); ఖాన్‌ బవాద్దూర్‌ కర్నల్‌ మజీద్‌ ఖాన్‌, విదేశాంగ మంత్రి, పాటియాలా (పంజాబ్‌); మియా 
మవ్మాద్‌ షాఫీ బార్‌-ఎట్‌-లా, లాహోర్‌(పంజాబ్‌) షేక్‌ గులాం సాదిక్‌, అమృతసర్‌( పంజాబ్‌); వాకీం 
మహ్మద్‌ అజ్మిర్‌ ఖాన్‌ నబీబుల్లా, బార్‌-ఎట్‌-లా, రాయస్‌కర్‌ జిల్లా, అలహాబాద్‌ మౌల్వీ సయ్యద్‌ 
కరామత్‌ వుస్సేన్‌, బార్‌-ఎట్‌-లా, అలహాబాద్‌, మున్షీ అబ్బుల్‌ సలాంఖాన్‌, రిటైర్డ్‌ సబ్‌ జడ్డి రాంపూర్‌; 
ఖాన్‌ బహదూర్‌ మహమ్మద్‌ ముజామిల్‌ ఉల్దాఖాన్‌, జమీందార్‌, సెక్రటరీ, జమీందార్ల అసోసియేషన్‌, 
య్వునై బడ్‌ ప్రావిన్సెస్‌, జాయింట్‌ సెక్రటరీ, ఎమ్‌.ఏ.జి. కాలేజ్‌ (టస్టీస్‌, అలీఘర్‌, హాజీ మహమ్మద్‌ 
వ్‌ ప్‌ ఇస్మాయి ల్‌ భాన్‌, జమీందార్‌, అలీఘర్‌, షవాజ్‌ జావా ఆఫాల్‌ అవా a5 ఖాన్‌ బార్‌ ఎట్‌-లా, ఆలీఘర్‌; 
= -. మౌల్వీ ముస్తాక్‌ హుస్సేన్‌ రాయిస్‌ అమోహా, యునె సెడ్‌ ప్రావిన్సెస్‌, నవాబ్‌ సయ్యద్‌ సర్దార్‌ అలీఖాన్‌, 
_ స్వర్గీయ సర్దార్‌ రిలేర్‌టల్‌ బహదూర్‌, సి.ఐ.ఇ., హైదరాబాద్‌ (దక్కన్‌); మౌల్వీ సయ్యద్‌ మహీ 
. ఆలీఖాన్‌ (ముషీన్‌ ఉల్‌ ముల్క్‌). ఆనరరీ సెక్రటరీ, ఎమ్‌. ఎ.జి. కాలేజి, అలీఘర్‌, ఎటావా యునె బెడ్‌ 
| - ' 'పొవిస్సస్‌. 


ఈ (క్రింది వాళ్ళు కూడా వె (శాయికీ విజ్ఞాపన ఆందించేందుకు రావాలని అనుకున్నారు కానీ 
ఆనారోగ్యం వల్ల, ఇతర కారణాల వల్ల రాలేకపోయారు. నవాబ్‌ ఖ్వాజా సలీముల్జా, ఢాకా నవాబ్‌; నవాబ్‌ 
హాజీ మవామ్మట్‌ ఫతే ఆలీఖాన్‌, కాజర్‌ బాష్‌ లాహోర్‌, ఆనరబుల్‌ సయ్యద్‌ జె నుర ఎడోస్‌, సూరత్‌; ' 
ఖాన్‌ బవాదూర్‌ కాడింమీర్‌ ఘయా సుద్దీన్‌ పీర్టా, [బోచ్‌; ఖాన్‌ బవాదూర్‌ రాజా జహాన్‌దాట్‌ ఆఫ్‌ 
వుజూలా; డేన్‌ షీట్‌ హుస్సేన్‌, లక్నో. 


చల్నిగాఫ్‌ విలేఖరి ఇంకా ఇలా రాస్తున్నారు : 


లేడీ మింటో, ఎలియట్‌, గౌ. శ్ర్రీతి వ్యాలెట్‌లు ఉత్సవంలో పాల్గొన్నారు. ఈరోజు విజ్ఞాపన 

సమర్పణలో అధిక భాగం ప్రతినిధులు మామూలు యూరప్‌ దుస్తులలో ఉన్నారు. ప్రత్యేక 

' శిరోనేష్టనంగా ఫేజ్‌ టోపీలు పెట్టుకున్నారు. కానీ పాటియాలా ప్రతినిధులు లెస్టినెంట్‌, ఆనరరీ 

మాలిక్‌ ఓమర్‌ వాయాత్‌ఖాన్‌, ఖాన్‌ బవాదూర్‌ అలీఖాన్‌, చౌదరి, ఖాన్‌ బవాదూర్‌ అహ్మద్‌ మొహియుడీన్‌ 

ఖాన్‌, ఇంకా కొంతమంది ఇతరులు భారతీయ దుస్తులు వేనుకున్నారు. ఇంకొంతమంది జరీ 

యూనిఫారాలు వేసుకున్నారు. ఘనత వహించిన వె స్రాయి ప్రాతజాల వేషంలో ఉన్నారు. ఆర్డర్‌ ఆఫ్‌ 
ది స్టేట్‌ ఆఫ్‌ ఇండియా చిహ్నాన్ని (ఫ్రాక్‌ కోటుకి తగిలించుకున్నారు. 


వైస్రాయి విడిదిలో గార్డెన్‌ పార్టీ. ఈ మధ్యావ్నాం వె శ్రాయి. విడిది తోటలో మహమ్మదీయ 
ప్రతినిదుల్ని వె శ్రాయి కలునుకున్నారు. ప్రతివాళ్ళతోనూ విడివిడిగా ఆయన మాట్లాడారు. 
ఫై నాన్స్‌ కార్యదర్శి ఆనరరీ బేకర్‌ ఈ కింది బెంగాలీ ప్రతినిధుల్ని రేపు మధ్యాన్న భోజనానికీ, 


పిలిచారు. నవాబ్‌ ఆమబీర్‌ వుస్సేన్‌, మీర్జా ఘ.జాత్‌ అలీ, నవాబ్‌ నాసిర్‌ వుస్ఫేన్‌, గౌరవనీయ షవుద్దీన్‌... 
ఆలీ ఇమామ్‌. [. 


అనుబంధాలు 425 


భారత ఏశాల భూఖండం జనాభాలో అనేక జాతురివాళ్ళు, అనేక మతవిశ్వాసాల 
వాళ్ళు కోట్ల సంఖ్యలో ఉన్నారు. బ్రిటిష్‌ పాలన వల్లి వీళ్ళందరికీ చెప్పలేనన్ని లాభాలు 
చేకూరాయి. వాటిని మేం సంపూర్తిగా గుర్తించి, అభినందిస్తున్నాం. (ప్రస్తుతం మాకు 
లభ్యమవుతున్న శాంతి, భద్రత, వె యక్తిక స్వేచ్చ, ఆరాధనా స్వాతం[త్యంలాంటిీ వాటికి 
కృతజ్ఞతాబద్దులం అయి ఉన్నాం. ఇంతేకాక, ప్రభుత్వంవారి యుక్తివంతమై న, వికాసపూరితమై న 
స్వభావం వల్ల ఈ (ప్రయోజనాలు మరింత ముందుకు పోగలవని భారతదేశం భవిష్యత్తులో 
అంతర్జాతీయ సామరస్యానికి సంబంధించి మరింత ముఖ్యస్థానం పాందగలదని మేము 
ఆశించేందుకు తగ్గ భూమిక ఉంది. 


భారతదేశం విషయంలో |బిటీష్‌వారు అవలంబించిన విధానం సాధ్యమై నంత మేరకు 
(ప్రజల ప్రయోజనాల పట్ల వారు ప్రదర్శించిన మన్నన. భారతదేశంలో జాతిపరమై నృ మత 
పరమైన బై విధ్యం ప్రధాన పాత్ర వహిస్తుంది. (బిటిష్‌ ప్రభుత్వ విధానం, ఆ అంశాల్ని 
పరిగణనలో ఉంచుకుంటూనే, (పజాభిష్టాలకు సంబంధించి సాగింది. ఇది బ్రిటిష్‌ విధానానికి 
సంబంధించిన ముఖ్యమైన అంశాల్లో ఒకటి. 

వ. మహమ్మదీయుల అభ్యర్థనలు 

దేశంలోని వివిధ (ప్రాంతాల్లోనూ ఉన్న ముఖ్య సంస్థల (ప్రముఖ సభ్యులలో 
అంతరంగికంగా, అణకువగా సంప్రదింపుల పద్దతి (పారంభమై ంది. గుర్తింపు పొందిన 
రాజకీయ, వ్యాపార సంస్థలు, ప్రజా ప్రయోజనకరమై న విషయాలను గురించి, విమర్శలనూ, 
అభి పాయాల్ని అధికారులకు విన్నవించుకోవచ్చు అన్న హక్కును ఆమోదించడం వల్ల ఆ 
పద్ధతి విస్తరించింది. అంతేకాక, మునిసిపాలిబీలకు, జిల్లా బోర్డులకు, అన్నిటినీ మించి దేశ 
శాసనసభకు ప్రతినిధుల్ని నియమించడం, (పత్యేకంగా ఎన్నుకోవడం ఆమోదం ఫలితంగా 
వచ్చినట్టు. ప్రభువులు ఏర్పాటు. చెయ్యబోయే కమిటీ ఈ దేశ శాసనసభ విస్తరణ గురించి 
పరిగీలించబోతుందని వింటున్నాం. అలా విస్తరింపు పొందే సందర్భంలో ,ప్రాతినిధ్యానికి 
సంబంధించి మాకూ తగినంత వాటా ఇవ్వమని కోరేందుకూ, మత (ప్రయోజనాల ఇతర 
ముఖ్యాంశాల గురించి విన్నవించుకుందుకూ తమ సన్నిధికి ప్రస్తుతం వచ్చే సావాసం చేశాం. 


సంప్రదాయం 


1901 నాటి జనాభా లెక్కల (ప్రకారం భారతదేశంలో మవామ్మదీయుల సంఖ్య 62 
మిలియన్లకు పె బడి ఉంది. ఎలినవారి పాలిత [ప్రాంత జనాభాలో అయిదింట ఒక వంతుగా, 
నాలుగింట ఒక వంతుగా ఉంది. ఇది కూడా లెక్కల సేకరణలో అనాగరిక విభాగాల కింద 
చేర్చుకున్న కొంతమందిని మినహాయించి, అదే రకంగా సామాన్యంగా హిందువుల విభాగం 
కింద చేర్చుకున్న హిందువులు కాని వారిని మినహాయించి చూస్తే వచ్చిన లెక్క. ఇలా చూస్తే 


426 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 





హిందువులు అధిక సంఖ్యాక వర్గం నిష్పత్తిలో మవామ్మదీయుల సంఖ్య ఇంకా ఎక్కువ 
ఉంటుంది. అంచేత మేము విన్నవించుకునేదేమంటే, రష్యా మినహాయించి మరే మొదటి శ్రేణి 
యూరోపియన్‌ రాజ్య జనాభా కంటే ఇక్కడి జనాభా సంఖ్యాత్మకంగా ఎక్కువ ఉందని, ఆ 
దృష్ట్యా రాజ్యంలో ముఖ్యమై న అంశంగా తగినంత గుర్తింపు పొందేందుకు యోగ్యత ఉందనీ, 
(ప్రాతినిధ్య వ్యవస్థలో - అది వినృతం అయినా, అది దానికి దక్కాలనీని. 


ఎలినవారి అనుమతితో, మరికొన్ని విషయాలు ప్రస్తావించ సాహసిస్తున్నాం. (ప్రాతినిధ్య 
వ్యవస్థ [పత్వక్షంగా ఉన్నా, పరోక్షంగా ఉన్నా, ఇతర(తా అన్ని విధాలా తమ జనాభా హోదాకు, 
పలుకుబడికీ సరితూగే రీతిలో మవామ్మదీయవర్గానికి స్టా స్థానం కలిగించాలని అర్జిస్తున్నాం. ఈ 
స్థానం బట్టి సంఖ్యాత్మక బలం రీత్యా కాకుండా, వాళ్ళకు ఉన్న కతు (ప్రాముఖ్యం 
దృష్ట్యు, సామాజ్య పరిరక్షణను వాళ్ళందించిన సేవల దృష్ట్యా కూడా ఉండాలని కోరుతున్నాం. 
ఈ సందర్భంగా ఎలినవారు మవామ్మదీయులకు గత వందేళ్ళకి పె బడి నిలిచి ఉన్న స్టానానికి 
తగినంత గుర్తింపు ఇస్తారనీ ఆ సంప్రదాయాలు సవాజంగానే మహమ్మదీయుల మనసుల్లో 
మాసిపోలేదని గుర్తిస్తారని ఆశిస్తున్నాం. 


పాలకులు సర్వదా న్యాయబద్దత, ధార్మిక దృష్టితో వ్యవవారించారు. ఆ లక్షణాలు 
పాలకుల్ని విశిష్టం చేసాయి. మహమ్మదీయులు తమ పాలకుల ఈ విశిష్ట లక్షణాల మీద 
పరిపూర్ణంగా విశ్వాసం ఉంచారు. తత్పలితంగా, ఇబ్బందికరమైన పద్ధతుల ద్వారా తమ 
హక్కులను సాధించే ఒత్తిడి చెయ్యకుండా తటస్థంగా “isn భారతీయ 
మవామ్మదీయులు భవిష్యత్తులో కూడా దివ్యమై న ఈ సంప్రదాయం నుంచి పక్కకు మళ్ళ 
కూడదని మేము త్రికరణశుద్ధిగా కోరుతున్నాం. ఇటీవలి సంఘటనలు మహమ్మదీయుల్ని, 
ముఖ్యంగా యువతరాన్ని కలిచివేశాయి. అలాంటివి కొన్ని సందర్భాల్లొ, కొన్ని అనిశ్చిత 
పరిస్థితుల్ని, సంయమనపూర్వక ఉపదేశాలనీ, వివేకశీల మార్గదర్శకత్వాన్ని దాటి అదుపు 
తప్పేందుకు వీలుంది. 


అంచేత, మేము భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ నివసిస్తున్న మా మత షక్షీయ 

అధిక సంఖ్య సభ్యుల నుండీ వాళ్ళ అభిప్రాయాల్ని, కోరికల్ని పరిశీలించి ఇప డు సమ 

ర్పంచుకుంటున్న విజ్ఞాపనలను ప్రభువులు శ్రద్ధగా పరిశీలించగలందులకు నివేదించు 
కుంటున్నాం. 


ఐరోపీయ ప్రాతినిధ్య సంస్థలు 


భారత ప్రజలకు ఐరోపీయ |పాతినిధ్య స సంస్థలు ఆసాంతం అపరిచితమై నవని మేం 
అంటున్నందుకు ప్రభువులు మమ్మల్ని మన్నించగలరు. భారతదేశంలో ఉన ఇ సాంఘిక, 
మతపర, రాజకీయ స్థితిగతులకు తగ్గరీతిలో ఆ సంస్థల్ని అమలు పరిచేందుకు ఎంతో 


ఆనుబంధాలు 427 





పరిశీలన, ముందుచూపు, హెచ్చరిక అవసరం అని మా మత షక్షీయుల్లో ఎంతమంది మహా 
వివేచనాశీలురె న వాళ్ల అధి పాయం. అలాంటి జాగరూకత 'లోపించిన పక్షంలో వాటిని 
అనుసరించడం అంటి, ఇతర చెడుగులతో బాటుగా, మా స్వజాతీయుల ప్రయోజనాల్ని 
మేమంటి సానుభూతి లేని అధిక సంఖ్యాకవర్గం వాళ్ళ చేతుల్లో పెట్టడమే కాగలదు. ఏమై నా, 
మా పాలకులు అనాదిగా ఉన్న సత్సంకాల్బలనీ, సంప్రదాయాలనీ కొనసాగిస్తూ. దేశ 
ప్రభుత్వంలో ఇతోధికంగా ఈ సంస్థలకు ముఖ్యస్థానం కల్పించడం మంచిదని భావించారు. 
అంచేత మవామ్మదీయులై న మేము మా పాలకులు విధానాల ఫలితంగా వస్తూ ఉన్న ఈ 
పరిస్థితుల్లో మా జాతీయ ప్రయోజనాలకీ న్యాయం జరగాలంటే ఆ సంస్థల్గో పాలు 
పంచుకోకుండా దూరంగా ఉండలేం. ఇంతవరకూ భారతదేశం మవామ్మదీయులమైన 
మేము పొందిన ఆ (పాతినిధ్యానికీ కృతజ్ఞతా బద్దులమై ఉన్నాం. ఈ (పాతినిధ్యం ఏలినవారి 
న్యాయ, ధర్మదిద్ధ్దత వల్ల తమకు ముందున్న వారి న్యాయ, ధర్మబద్దత వల్ల నమకూరిందే, 
స్థానిక ప్రభుత్వనేతల వల్ల సమకూరిందే. తమరే మహమ్మదీయ ప్రతినిధుల్ని శాసనసభలకు 
నియమిస్తూ వచ్చారు. అయితే అలా ప్రసాదించిన (ప్రాతినిధ్యం మా కోరికలకు అనురూపంగా 
లేకపోయింది. ఇది ఇలా ఉండడానికి, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కారణం. ఈ పరిస్థితులలో 
వేదే విధంగా ఉండే అవకాశం లేదు. ఏమంటే ఒక ప్రక్క వై ప్రాయిగారు, స్థానిక ప్రభుత్వాలు 

చెయ్యవలసిన నియామకాలు కచ్చితంగా పరిమితం కావడం వల్ల మరోప్రక్క నిజంగా 
ప్రాతినిధ్యం వహించగల వాళ్ళ సంఖ్యను ప్రజాభీష్టం దృష్ట్యా, ఎంఎక చేసే నమ్మకపైన 
విధానం లోపించడం వల్లి కేటాయింపు చేసిన నియామకాల సంఖ్య అంత సులువుగా ఉండే 
వీలులేదు. 


ఎన్నికల ఫలితాలు 


ఇక ఎన్నికలకు సంబంధించి చెప్పుకోవాలి. ఇప్పుడు ఎన్నిక సంస్థలు ఏర్పాటై ఉన్న 
విధానం రీత్యా చూస్తే ఏ మహమ్మదీయుని పేరూ ప్రభుత్వ ఆమోదానికి ఉండదు - సర్వ 
(పాముఖ్య విషయాల్జానూ అతను అధిక సంఖ్యాకుల సానుభూతిని పాందితే తప్ప. అలాగని 
మేము ముస్టిమతర సభ్యుల్ని తప్పు పట్టడం ధర్మం కాదు. వాళ్ళు తమ సంఖ్యాబలాన్ని 
అనుకూలంగా వినియోగించుకుని తమ వర్గం వాళ కే ఓటు వేస్తారు, లేదా హిందువులు 
కాకపోయినా హిందూ అధిక సంఖ్యాకులతోబాటు ఆ వ్యక్తులు ఓటు చేస్తారు. ఏమంటే 
రాబోయే ఎన్నికల్లో నెగ్గేందుకు మళ్ళీ హిందువుల మంచితనం మీదే వాళ్ళు ఆధారపడాలి. 
మాకూ హిందువులకూ ఉమ్మడిగా ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్న మాట నిజమే. ఈ 
ప్రయోజనాల పరిరక్షణకు వాటిని, తమ జాతీయతతో నిమిత్తం లేకుండా, కాపాడే 
సమర్హులె న (ప్రతినిధులు శాసనసభల్లో ఉండడం అవసరం. 


428 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు = (ప్రసంగాలు 





(పత్యేక మతవర్గం 


అయినా, మహమ్మదీయులు ఒక ప్రత్యేక మతవర్గం అనేదాన్ని కాదనలేం. మాకు 
అదనంగా మా స్వంత ప్రయోజనాలు ఉన్నాయి. ఇతరులకు వాటితో నంబంధం లేదు. 
మవామ్మదీయులకు తగినంత [ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల ఇప్పటిదాకా ఈ ప్రయోజనాలు 
దెబ్బతిన్నాయి. మవామ్మదీయులు జనాభా రీత్యా ప్రత్యేకం అధిక సంఖ్యాక భాగంగా ఉన్న 
రాష్టాల్లో కూడా, వాళ్ళేదో లెక్కల్లోకి తీసుకోవలసిన అవసరం లేని చిన్న రాజకీయమై న 
అంశంగా పరిగణనలోకి వచ్చారు. అన్యాయం ఏదీ లేనప్టు నిర్లక్ష్యానికి గురయ్యారు. 
ఒకమేరకు పంజాబ్‌ పరిస్టితి ఇంతే, కానీ మరింత ఎక్కువగా సింధలో తూర్పు బెంగాల్‌లో 
ఇదే జరిగింది. 


ప్రతినిధుల ఎన్నిక గురించి మా అభిప్రాయాల్ని రూపొందించే ముందు, ఒక 
విషయం విన్నవించదలుచుకున్నాం. ఒక వర్గ రాజకీయ [ప్రాధాన్యం గణనీయమె న మేరకు 
పభుత్వ కొలువులో ఆ మత షక్షీయులకు ఉన్న స్టానాన్ని బట్టి పెరుగుతుంది, తరుగుతుంది. 
మహమ్మదీయుల విషయంలో దురదృష్టవశాత్తు ఉన్న పరిస్టితి రీత్యా, ఆ విధంగా వాళ్ళకు 
తగినంత (ప్రాతినిధ్యం లేకపోతే, న్యాయంగా ఉండాల్సిన హోదా, పలుకుబడి వాళ్ళకు 


లేకుండా పోతాయి. 
(పభుత్వ కొలువులో ఉద్యోగాలు 


అంచేత అన్ని భారత రాష్ట్రాల్లోనూ మవామ్మదీయులకు గెజిటెడ్‌, సబార్షినేట్‌, 
మినిస్టీరియల్‌ సర్వీసెస్‌లో తగినంత స్థాయిలో ప్రభుత్వంవారు దయతో స్థానం సర్వదా 
కల్పించగలరని |పార్టిస్తున్నాం. కొన్ని రాష్టాల్లో ఈ బాపతు భావ ద్యోతకమై న ఫర్మానాలు 
కొన్ని సందర్భాల్లో స్టానిక ప్రభుత్వాలు జారీ చేశాయి. కానీ, దురదృష్టవశాత్తు, అన్ని 
సందర్భాల్లోనూ వాటిని పాటించడం జరగలేదు. అర్హతలున్న మహమ్మదీయులు ముందుకు 
రావడం లేదని కారణం చెపుతున్నారు. ఒకప్పుడు, ఈ ఆరోపణకు తగినంత హేతువు ఉండి 
ఉండవచ్చు. కాని, అది ఇక చెల్లే మాట కాదు. మవమ్మదీయుల్ని ఉద్యోగాల్లో 
నియమించుకోవాలనే సంకల్పం ఉన్న అన్ని తావుల్లోనూ అర్హతలున్న మహమ్మదీయులకి 
కొరతలేదని, అవసరమై నంత మంది దొరుకుతారని విన్నవించుకుంటున్నాం. 


పోటీ 


ఏమై నా, అర్హత గల మహమ్మదీయుల సంఖ్య పెరిగిన కారణంగా, దురదృష్టవశాత్తు, 
మరో ధోరణి వెల్లడవుతుంది. అది సాపేక్షకంగా ఎక్కువ అర్హతలున్న వాళ్ళకు | పాముఖ్యం 
ఇవ్వాలన్న పేరుతో మహమ్మదీయుల్ని తిరస్కరించడం. దీనివల్ల పరమ అనర్ధదాయకమె న 


అనుబంధాలు 429 





స్పర్ధ ప్రవేశిస్తుంది. ఒకవర్గమే సర్వ అధికార ప్రభావాన్ని గుత్తకు తీసుకుంటే రాజకీయ 
(ప్రాముఖ్యం గురించి ఏలినవారి దృష్టికి తీసుకు రానివ్వమని (ప్రార్థన. మహమ్మదీయ 
విద్యావేత్తల యత్నాలు ఆది నుంచీ వ్యక్తిత్వం పెంపొందించే దశలో పటువుగా సాగాయని 
కూడా మేము తెలియజేస్తున్నాం. మంచి ప్రభుత్వ ఉద్యోగుల్ని తయారు చెయ్యడానికి ఒట్ట 
చుర్తుకె న బుర్రలకంకే ఇది ఎంతో [ప్రాముఖ్యం వహించే విషయమని చెప్పడానికి సాహసిస్తున్నాం. 
న్యాయస్థానంలో మహమ్మదీయులు 

భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు సంబంధించి పైకోర్టులోనూ, న్యాయవ థవస్టలోని 
ముఖ్యమై న కోర్టులోనూ మవామ్మదీయ జడ్డలకి అంత ఎక్కువగా నియమించడం లేదని 
సాధారణంగా మహమ్మదీయులు బాధ పడుతున్నారు. ఈ కోర్టుల్ని ఏర్పాటు చేసినప్పటి 
నుంచి ముగ్గురు మహమ్మదీయ లాయర్లు మాత్రమే ఈ గౌరవనీయమై న పదవుల్ని 
పొందారు. న్యాయస్థానం పదవుల్ని అలంకరించడానికి వాళ్ళు అన్నివిధాలా అర్హులని రుజువు 
చేసుకున్నారు. ఇవాళ ఏ కోర్టులోనూ ముస్రిం జడ్జి ఒక్కరూ పేరు చెప్పుకుందామన్నా లేరు. 
కానె తే, కలకత్తా హైకోర్టులో ముగ్గురు హిందూ జడ్డలున్నారు. అక్కడి జనాభాలో 
మహమ్మదీయుల శాతం చాలా ఎక్కువ. పంజాబ్‌ ప్రధాన న్యాయస్థానంలో ఇద్దరు ఉన్నారు, 
అక్కడ ముస్లిం జనాభా ఆధిపత్యంలో ఉంది. అంచేత ప్రతి హైకోర్టులోనూ, ప్రధాన 
న్యాయస్థానాలలోనూ తలా ఒక ముస్లిం జడ్డీని నియమించాలని మేం చేసే అభ్యర్థన మరీ 
దురాశాపూరితమె ౦ది కాదు. ఈ ఉద్యోగ నియామకాలకు ల్లర్లతగల మవామ్మదయ 
లాయర్లు సర్వదా లభ్యమవుతారు, ఒక రాష్టంలో కాకపోతే మరో రాష్టంలో. ఈ 
న్యాయస్థానాల్లో మహమ శ్రదీయ ధర్మశాస్త్రం తెలిసిన వ్యక్త న్యాయ పాలనకు గణనియమైై న 
తోడ్చాటుగా ఉంటాడని కూడా మేం ఏలినవారికి విన్నవించుకుంటున్నాం. 


పురపాలక ప్రాతినిధ్యం 


పురపాలక సంఘాలు, బిల్లా బోర్డులు, ఆ (ప్రాంతాల నివసించే వాళ్ళ ఆరోగ్యం 
సౌకర్యం, విద్యావసరాలు, ఆ మాటకు వస్తే మతపర విషయాలు కూడా చూడవలసి వస్తుంది. 
అంచేత, ఆ సంస్లల్లో మహమ్మదీయుల సతి ఏమిట ం౦ది ఏలినవారి దృష్టికి తీసుకు 

ఉ లొ (౫) a ౬ 
రాగోరుతున్నాం. తర్వాత హెచ్చుస్తాయి విషయాలను తెలియ చేసుకుంటాం. ఇలా 
విన్నవించుకుంటున్నందుకు క్షమించమని అర్ధిస్తున్నాం. స్వయంపాలనకు ఈ సంస్థలు 
జ్య బలో ఇ న 

కింది మెట్లు అవుతున్నాయి. ప్రజలకు పరిపాలనా స్పూర్తిని ఇవి ఇస్తాయి ఇక్కడే [పాతినిధ్య 
సూత్రం బోధపడుతుంది. అయినా కానీ ఈ సంస్థల్లో మవమ శ్రైదీయుల స్థానం సామాన్యంగా 
అనువర్తించే సూత్రదర్శకత్వంలో లేదు. విభిన్న (ప్రాంతాల్లో ఆచరణ విభిన్నంగా ఉంది. 
ఉదాహరణకు అలీఘర్‌ మునిసిపాలిటీ ఆరు వార్డులుగా విభజితమై ౦౧. (పతి వార్డు నుంచి ఒక 


430 డాక్టర్‌ బాబాసాహెబ్‌ ఆంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 





హిందు, ఒక ముస్లిం కమీషనర్‌ ఎన్నికవుతున్నారు. ఇదే సూత్రాన్ని పంజాబ్‌లోని అనేక 
మునిసిపాలిటీల్లోనూ, ఇతరత్రానూ అనుసరిస్తున్నారు. కానీ చాలా (ప్రాంతాల్లో, మవహామ్మదీయ 
పౌరులకు తగినంత (ప్రాతినిధ్యం ఉండడం లేదు. అంచేత, ప్రతి సందర్భంలోనూ స్టానిక 
అధికార్లు మునిసిపాలిటీల్లోనూ, జిల్లా బోర్డుల్లోనూ, హిందువులు, మవామ్మదీయులు ఏ 
నిష్పత్తిలో [పకటించవలసిందిగా నమతాపూర్వకంగా సూచిస్తున్నాం. ఆ నిష్పత్తి ఉభయ 
పక్షాలు సంఖ్యాత్మకంగా, సాంఘిక హోదారీత్యా, ఆ|పాంతంలో ఉన్న పలుకుబడి దృష్ట్యా, 
ఆ వర్గాల (పత్యేక అవనరాల దృష్ట్యా న్గిర్గయించుకోవచ్చు. అధికారికంగా వాళ్ళ వాళ్ళ 
నిష్పత్తిని ఒకసారి న్షిర్భయి స్తే, ఏ వర్గానికి ఆ వర్గం విడివిడిగా తమ ప్రతినిధుల్ని పంపుకోవచ్చు. 
పంజాబ్‌లోని చాలా పట్టణాల్లో ఈ పరిస్థితి ఉంది. 


విశ్వవిద్యాలయాల్లో విద్వతృభ సభ్యులు 


భారత విశ్వవిద్యాలయాల సెనెట్‌, సిండికేట్ల విషయాలు కూడా ఇదే మాదిరి 
పరిశీలనార్లం అని మా అభ్మిపాయం. అంటే సాధ్యమె నంత మేరకు, ఆయా సంస్థల్లో 
(ప్రాతినిధ్యానికి యోగ్యమై న నిష్పత్తిలో మవామ్మదీయులు ఉండాలని అధికారికంగా ప్రకటన 
ఉండాలి. 


రాష్ట మండలుల్లో నియామకం 


ఇప్పుడు దేశ శాసనసభల్లో మా ప్రాతినిధ్యం గురించి పరిశీలన చేస్తాం. రాష్ట 
మండలులతో ఆరంభించి, మునిసిపాలిటీల్లో, జిల్లా బోర్ట్డుల్లో మాదిరి మవామ్మదీయ 
ప్రతినిధుల నిష్పత్తి ఎలా ఉండవచ్చునో సవినయంగా సూచిస్తాం. మా ఈ విజ్ఞాపనలో 5వ 
'పేరాగ్రాఫలో మేము సూచించిన ముఖ్య పరిగీలనాంశం దృష్ట్యా ఎన్ని స్థానాలు ఉండాలో 
నిర్ణయించి, (ప్రకటించాలని కోరుతున్నాం. ప్రముఖ మహమ్మదీయ భూస్వాములు, లాయర్లు, 
వర్తకులు, ఇతర ముఖ్య సంస్థల (ప్రతినిధులు, మునిసిపాలిటీల్లో, జిల్లా బోర్లుల్లో ఉన్న 
కాక్‌ థి ౧ లు “np 
మహమ్మదీయ. సభ్యులు కొంత గుర్తింపు, ఉదాహరణకు 5 సం[లు మహమ్మదీయ 
పట్టభ[దులు ఎలక్రరల్‌ కాలేజీగా ఏర్పాటు చేసుకోవాలి. ఆ విషయానికి సంబంధించి 
ఏలినవారి ప్రభుత్వం రూపొందించబోయే నియమావళి అనుసారం అర్లత కూడా ఉండేట్లు 
ప్రకటించిన సభ్యుల్ని ఎన్నుకునేందుకు ఈ కాలేజీలకు అధికారం ఉండాలి. 


ఎెస్రాయి కౌని ఎల్‌ 
ఇంపీరియల్‌ లెజిస్టేటీవ్‌ కౌన్సిల్‌కు సంబంధించి మహమ్మదీయ (పయోజనాల 


విషయంలో తగినంత (ప్రాతినిధ్యం ఉండడం చాలా [ప్రాముఖ్యమె న అంశం. మేము ఈ 
సూచనలన్ని చేసేందుకు తమ అనుగ్రహాన్ని అర్రిస్తున్నాం. 1) కౌన్సిల్‌ ఆ స్తాయిలో 
అల య 


అనుబంధాలు 431 





మవామ్మదీయ (ప్రతినిధుల నిష్పత్తిని వాళ్ళ సంఖ్యాబలం ఆధారంగా న్నిర్రయించకూడదు, 
ఎమై నా మహమ్మదీయ ప్రతినిధులు నిష్పత్తి అల్ప సంఖ్యాక వర్గంగా ఎప్పటికీ ఉండకూడదు; 
2) సాధ్యమె నంత మేరకు నియామకం అంకే ఎన్నిక ద్వారా ఉద్యోగించడానికి (ప్రాధాన్యత 
ఇవ్వాలి. 3) మహమ్మదీయ సభ్యుల్ని ఎంపిక చేసుకుందుకుగాను, మహమ్మదీయ భూస్వాములు, 
లాయరు, వర్తకులు, ఇతర ముఖ్య సంస్థల ప్రతినిధులు - వాటి హోదా ఎలాంటీదె ఉండాలో 
తర్వాత ఘనత వహించిన ప్రభుత్వంవారు నిర్ణయించవచ్చు. రాష్టమండలుల మహమ్మదీయ 
సభ్యుల విశ్వవిద్యారియ సభ్యుల్లోని మహమ్మదీయ సభ్యులు ఎన్నిక హక్కులలో ఉండాలి. 
ఈ విషయమై ఘనత వహించిన ప్రభుత్వం వారు రూపొందించే నియమానుసారం ఆ 
హక్కుల్ని వినియోగించెట్టు ఉండాలి. 


కార్యనిర్వాహక మండలి 


.వెస్రాయిగారి కార్యనిర్వావాక మండలికి భారతీయ సభ్యుల్ని ఒకళ్ళనో, ఇంకా 
ఎక్కువమందినో నియమించవచ్చన్న అభ్మిపాయం చోటు చేసుకుంటుంది. అలాంటి 
నియామకం జర్‌గేటట్టయితే గనక, మహమ్మదీయ ప్రార్థనలను ఉపెక్షించకూడదని మేం 
అర్ధిస్తున్నాం. ఆ సమున్నత మండలిలో విశిష్ట సేవలు అందించగల మహమ్మదీయులు 
దేశంలో లభ్యమేనని విన్నవించుకుంటున్నాం. 


మహమ్మదీయ విశ్వవి ద్యాలయం 


మా జాతీయ సంక్షేమాన్ని నిశితంగా ప్రభావితం చేసే అంశం మీద ఏలినవారికి 
విన్నపం చేసుకుంటున్నాం. ఒక మతవర్గంగానూ ఆకాంక్షలు మా భవిష్యత్‌ అభివృద్ధి 
మహమ్మదీయ విశ్వవిద్యాలయం మీద అధికంగా ఆధారపడి ఉన్నాయని మేము (గ్రహించాము. 
అది మా మతపర, బౌద్దిక జీవిత కేంద్రంగా ఉంటుంది. అంచేత మా మతపషక్షీయులు 
ఎంతగానో ఆశిస్తున్న సంస్థ స్థాపనకు సహాయపడే చర్యలు ఏలినవారు చేపడతారని 
మన్ననపూర్వకంగా అర్జిస్తున్నాం. 

భారతదేశ వ్యవహారాలు పురోగమించే ఈ దశలో ఎలినవారి మహమ శ్రదీయ సేవకులకు, 
మేము ఈ విజ్ఞాపనలో సూచించిన దిశలో, సహాయపడడం ద్వారా, (ప్రభువులు 
మవమ్మదీయులకు చ(కవర్తిపట్ట అచంచల విధేయత పునాదిని దృఢతరం చేస్తున్నారని, 
మవామ్మదీయ రాజకీయ అభివృద్ధికీ, ఆ వర్ల వికాసానికి భూమిక ఏర్పాటు చేస్తున్నారని, 
ముగింపుగా, మేము ఏలినవారికి హామీ ఇస్తున్నాం. ప్రభువుల్ని రాబోవు ముస్తిం తరాల వాళ్ళు 
కృతజ్ఞతా భావంతో స్మరించుకుంటూ ఉంటారనీ సవినయంగా మనవి చేసుకుంటున్నాం. 
మేము చేసిన ఈ అభ్యర్థనల్ని ప్రభువులు తగినంత స్థాయిలో పరిశీలిస్తారన్న విశ్వాసం మాకు 
ఉంది. ఏలినవారి అత్యంత విధేయులమై న, సేవకులమై న మేము సెలవు అర్థిస్తున్నాం. 


432 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు = (ప్రసంగాలు 
లార్డ్‌ మింటో సమాధానం 


మవామ్మదీయుల కోరికలు న్యాయ సమ్మతమని పరిగణించడంతో ఈ విజ్ఞాపన 
సమర్పించిన తర్వాత, ఘనత వహించిన ప్రభువులు లేచి, ఎంతో సానుభూతి పూర్వకమైన 
సమాధానం ఇచ్చారు. ఆ సమాధానానికి మధ్యమధ్యలో ప్రతినిధి వర్గం సభ్యులు “వినండి! 
వినండి” అంటూ వార్షం వ్యక్తం చేశారు. ఏ ఎన్నిక విధానమై నా ఈ మహా సామ్రాజ్యంలోని 
మత విశ్వాసాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రతినిధి వర్గం వెల్లడించిన అభి ప్రాయాల్స్‌ 
తాము పూర్తిగా ఏకీభవిస్తున్నామని, |బిటిష్‌ ప్రభుత్వం తమ అధీనంలో ఉన్న విభిన్న 
మతవర్గాల రాజకీయ హక్కుల్ని గతంలో మాదిరే భవిష్యత్తులో కూడా రక్షీస్తుందని 
ప్రభువులు చాటగానే ఈ వార్దాతిరేకం మరింతగా వ్యక్తమై ౦ది. అంతమంది (ప్రతినిధుల్ని. 
కలుసుకునే గొప్ప అవకాశం తనకు ఇచ్చినందుకు వె (స్రాయి ప్రతినిధి వర్గానికి కృతజ్ఞతలు 
' తెలియజేస్తూ తమ సమాధానం ముగించారు. 


(ఎ (స్రాయి ఇలా అన్నారు; 


“ఘనత వహించిన ప్రభువులారా, పెద్దలారా, మీ విజ్ఞాపనలో లేవనెత్తిన అనేక 
అంశాలకు సమాధానం ఇచ్చే ముందు, మీ అందర్నీ వృదయపూర్వకంగా సిమ్ఞూకు 
ఆహ్వానిస్తున్నాను. ఇవాళ మీరంతా ఇక్కడకు రావడం చాలా అర్ధవంతంగా ఉంది. మీరు నాకు 
అందజేసిన పతం మీద ప్రభువులు, అనేక రాష్టాల మంతులు, గొప్ప భూస్వాములు, 
లాయర్హు, వర్తకులు చక్రవర్తులవారి అనేకమంది ఇతర పౌరులు సంతకాలు చేసారు. 
భారతదేశంలో ఉన్న చ తన్యవంతమై న ముస్లిం మతపక్షీయుల కోరికల్ని అభి పాయాలనూ 
వెల్లడించే ట్ర (ప్రతినిధి వర్గపు (ప్రాతినిధ్య స్వభావాన్ని మెచ్చుకుంటున్నాను. మీరు 
వెల్లడించిన విషయాలు యావత్తూ ఒక (ప్రాతినిధ్య వర్గం, ప్రస్తుత భారత పరిస్థితుల్ని 
పరిపూర్ణంగా పరిశీలించిన మీదట ఏర్పడ్డ అభిప్రాయాల పునాదిగా, ఉత్పన్నమై ందేనని నేను 
భావిస్తున్నాను. ఇస్తాం మతానుయాయుల ధర్మబద్ద లక్ష్యాలనూ, మా సామాజ్య రాజకీయ 
చరిత్రలో భాగం పంచుకోవాలన్న వాళ్ళ దృఢ నిర్ణయాన్ని అభినందించే అవకాశం 
కలగబేసినందుకు కృతజ్ఞుల్లి. 


ఈ విశాల భూఖండం జనాభాలో విభిన్న జాతులు, మత విశ్వాసాలు ఉన్నాయి. వీటికి 
(బిటిష్‌ పరిపాలన వల్ల అందిన లాభాల్ని మీరు గుర్తించినందుకు వ (స్రాయిగా నాకు గర్వంగా 
ఉంది. మీరే స్వయంగా విబేతలకిీ, పాలకవర్గాలకీ వారసులు. అలాంటి మీరే (బిటిష్‌ 
పరిపాలన వల్ల భారతదేశానికి చేకూరిన వె యుక్తిక స్వేచ ఎకీ ఆరాధనా సే ;చ్చకీ సాధారణ 
శాంతి భద్రతలకూ, అశావవామై న భవిష్యత్తుకీ కృతజ్ఞతా బద్దులనడం గురించి ఇవాళ నాకు 
తెలియబేశారు. 


అనుబంధాలు 433 
గతంలో జరిగిన సహాయం 


(పభుత్వ కొలువుకు మహమ్మదీయ జనాభా అర్హతలు" సంపాదించుకుందుకు 
కోడ్చడే నిమిత్తం, మొదట్లో బిటిష్‌వాళ్ళు చేసిన ప్రయత్నాల గురించి వెనక్కి చూసుకోవడం 
౩సక్తిదాయకంగా ఉంటుంది. 1782లో వారెన్‌ హేస్టింగ్స్‌ కలకత్తా మదరాసని స్థాపించారు. 
పభుత్వ ఉద్యోగాలకు హిందువులతో సమానంగా ముస్రిం విద్యార్దులు పోటీ చేసేందుకు 
ఎన్ని స్థాపించారు. 1811లో మా వంశ పూర్వీకులు అయిన లార్డ్‌ మింటో మదరాస 
౨భివృద్ధి కోసం యావద్భారతంలోనూ మవామ్మదీయ కళాశాలల స్థాపన కోసం కృష 
వేసారు. తర్వాత సంవత్సరాలలో మహమ్మదీయ సంఘం ప్రయత్నాల వల్ల 1885 నాటి 
పభుత్వ తీర్మానం వచ్చింది. మవామ్మదీయ మతస్తుల విద్యాస్థాయి గురించీ, ప్రభుత్వ 
కొలువులో వాళ్ళ ఉద్యోగాల గురించీ అది వ్యవహరించింది. మవామ్మదియుల విద్య కోసం 
వేసిన ప్రయత్నం అయితే ఆలీఘర్‌ కళాశాల రూపంలో ఫలప్రదమైంది. ఈ మహా సంస్థను 
ఏర్‌ సయ్యద్‌ అవ్మాద్‌ ఖాన్‌ జొన్నత్యపూరిత, విశాల దృక్పధభరిత సేవా తత్పరత వల్ల సహ 
మతస్టులకు అంకితం చెయ్యడం జరిగింది. 


ఆలీఘర్‌ కళాశాల 


1877 జులె లో లార్డ్‌ లిట్టన్‌ దానికి శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంలో సర్‌ సయ్యద్‌ 
అవ్మాద్‌ ఖాన్‌ ఈ చిరన్మరణీయమై న మాటలను వ ప్రాయితో అన్నారు. “మీరు నాకు 
వ్యక్తిగతంగా కలిగించిన గౌరవం వల్ల ఒక మవాత్‌ కార్యం గురించిన ధైర్యం నాకు వచ్చింది. 
వ్యక్తిగత కృతజ్ఞతా భావాన్ని మించిన సమున్నత అనుభూతులు నన్ను పొదువుకున్నాయి. 
బ్రిటిష్‌ పరిపాలనకు ఈ సందర్భంలో |పతినిధులై న మీరు మా కృష పట్ల సానుభూతితో 
ఉన్నారన్న ధైర్యం మాకు చిక్కింది. ఈ ధెర్యం చాలా విల్చువైంది. మృవాదోనరిదదాయక 
ప్రోతస్సు ఇది. ఒకపక్క మా దేశీయుల శక్తుల్ని ఉత్తేజితం చేసేందుకు, మరోపక్క తాటి. 
(బిటిష్‌ పౌరుల సానుభూతి సంపాదించినందుకు, పాలకుల తోడ్పాటు పొందినందుకూ 
నాకు ఈ వయస్సులో ఊరట కలిగిస్తూ ఉంది. నా జీవితంలో ఈ శేష భాగం గడిచి పోయాక, 
నేను మీ మధ్య నుంచి వెళ్ళిపోయాక కూడా ఈ కళాశాల వృద్ది చెంది, మా దేశియుల్ని 
విద్యావంతుల్ని చేస్తుందని నా తృప్తి. వాళ్ళకు తమదేశం అంకే (పేమ, బ్రిటిష్‌ పాలన పట్లు 
ఇదే విధేయత, బ్రిటిష్‌ పాలనా ఆశీర్వాదాల పట్ల అదే అభినందన, తోటీ (బిటిష్‌ పారులంకే 
ఇదే హృదయ పూర్వక స్నేవాం ఈ విద్యాబోధనల నుంచి లభిస్తాయని నా ఆశ. నా జీవితం 
నన్ను నడిపించిన భావాలు ఇవే”. 


సద్‌ సయ్యద్‌ (ప్రభావం 


ఆలీఘర్‌ సమున్నత స్థానం పొందింది. ఇక్కడ విద్య నభ్యసించిన విద్యార్థులు జీవిత 


434 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 





పోరాటంలో పాల్గొనేందుకు వెళ్ళారు. తనువంతు ధార్మిక సూతాలకు సంబంధించి. 
పటుతరం అయి, విధేయత, దేశభక్తి సూత్రాలకు సంబంధించి పటుతరం అయి వెళ్ళారు. 

ఇవాళ భారతదేశ రాజకీయ భవిష్యత్తు చాలా గజిబిజిగా తయారెన ఈ సందర్భంలో, సర్‌ 
సయ్యద్‌ అహ్మద్‌ ఖాన్‌ అందించిన ఉత్తేజం, ఆలీఘర్‌ బోధనలు మహమ్మదీయ చరిత 

బాన్నత్యంలో, విధేయతలో, యుక్తాయుక్త విచక్షణలో, తర్కబద్దతలో దీప్తివంతంగా 

ప్రకాశిస్తున్నాయి. వాటినన్నిటినీ మీ విజ్ఞాపన ఎన్నో గళాలతో చాటుతుంది కానీ, 

గౌరవనియ్యులె న పెద్దలారా, మీ పాలకుల న్యాయబుద్దిపట్ల, ధర్మ చింతనపట్ల మీ విశ్వాసం 
ఎంత చిత్తశుద్ది కరిగి ఉన్నప్పటికీ “ఇటీవలి సంఘటనలు మహమ్మదీయ యువతరాన్ని” 

కలిచివేశాయి. అలాంటివి కొన్ని సందర్భాల్లో, కొన్ని అనిశ్చిత పరిస్థితుల్లో సంయమనపూర్వక 

ఉపదేశాలనీ, విదేశ శీలమార్గ దర్శకత్వాన్ని దాటి అదుపు తప్పేందుకు వీలుందని మీరు 

గుర్తించక తప్పడం లేదు. 


తూర్పు బెంగాల్‌లో అనుసరించే విధానం 


తూర్పు బెంగాల్‌, అస్సాం వ్యవహారాలకు సంబంధించి ఏరకమై న చర్చనీ రేకెత్తించే 
ఉద్దేశ్యం నాకు లేదు. అయినాగానీ మహమ్మదీయ మతస్థులు తమకు అపరిచితమై న నూతన 
వరిస్టితుల్లొ నంయమనాన్ని శాంతాన్ని |పదర్శించినందుకు ఈ నూతన రాష్ట 
మహమ్మదేయులకు కృతజ్ఞతలు. ఈ నూతన రాష్టారికు సంబంధించి చాలా దురభి[ప్రాయాలు 
ఏర్చడ్డాయి. అయితే, బెంగాలీయుల భావనల్లో నిష్కపటమైన అన్నింటికీ నా సానుభూతి 
ఉంది. వ స్రాయి భారత ప్రభుత్వం ఈ నూతన రాష్ట్ర విషయంలో అనుసరించిన విధానం 
- ఇప్పుడు దీని భవిష్యత్తు శంకా రహితమై ందని ఆశిస్తున్నాము. ఆ రాష్టం యొక్క ప్రస్తుత, 
భవిష్యత్తు జనాభాలకు ఎది అత్యుత్తమైందో ఆ పరిశీలనను బట్టు, జాతిమత భేదాలు 
పట్టింపులు లేకుండా, సాగిందని ముఖ్యంగా విశ్వసించడానికి అడుగుతున్నాను. తూర్పు 
బెంగాల్‌, అస్సాం రాష్ట్రాల మహమ్మదీయులు బ్రిటిష్‌ వాళ్ళ న్యాయబుద్ధిని, ధర్మబద్దతను 
తమ విధేయతకు, తమ ప్రయోజనాల పరిరక్షణకు విశ్వసించవచ్చని చెపుతున్నాను. 


భారతదేశంలో అశాంతి 


పెద్దలారా, రాజకీయ వాతావరణం పూర్తిగా మార్పులతో ఉన్న ఈ సమయంలో 
మీరు నాకు విజ్ఞాపన చేశారు. ఇలాంటిది లేదు అని కొట్టి పారియ్యడం తెలివితక్కువ. 
భారతదేశానికి అపరిచితమై న ఆశలూ, కోరికలూ గోచరమవుతున్నాయి. మనం వాటిని 
ఉపేక్షించలేం - అలా ఉ పెక్షించదలచుకోవడం తప్పు - కాపై తే ఈ అశాంతి యావత్తూ దేనికి 
సంబంధించి. దుర్మార్గపు పరిపాలన కింద నలిగిపోయిన లక్షలాది ప్రజ అసంతృప్తి చెందడం 
వల్ల కాదు. ఆ ముక్క గుండె మీద చెయ్యి వేసుకుని ఎవర్తినె నా సరే అనమని అంటున్నాను. 


ఆనుబంధాలు జడ్‌ 


yr = = TT re క కా కూ ద ద. = ma 





విదే ్వషానికి గురై నవాళ్ళ తిరుగుబాటు వల్ల కాదు. 
పాశ్చాత్య విద్య ఫలితం 


పద్య కోల జల్‌ 
eh 


ఇది విద్యాగంధ వ్యాప్తి వల్ల వచ్చింది. ఇప్పటి కింకా అందుల్‌ చాలా తః 

భాగం పంచుకుంటున్నారు. ఈ విద్యావ్యాప్తికి (బిటిస్‌ వాళ్ళే మొదట కీళావాసవ వైకార్వ, 
దాని ఫలితాన్ని పెంచి ముందుకు నడీపించాలని బ్రిటిష్‌ ష్‌ పాలన" శాయశక్తులా పాటూ తంది 
ఇవాళ మనం పంటను వనూలు చేసుకునేటప్పుడు ఎన్నో కలుసు మొక్కలు we 
తగలచు గ మేం విత్తిన పాశా త్య విత్తనాలు భారత (ప్రజానీక అవసరాలకు సదరిషడక వచచ బి 
కానీ విద్యాపరమై న ఫలసాయం రానురాను వృద్ది చెందుతుంది. దీని పోషణ వ తించే 
ఆరోగ్యం మెలకువగల పరిపాలన మీద ఆ ఫలితాల పంపిణీ మీడ ఆధారపడుతుంది. “బారత 
ప్రజలకు ఐరోపీయ (ప్రాతినిధ్య సంస్థలు ఆసాంతం అపరిచితమై నవని ఫా ఎవరుకు 
నన్ను మీరు క్షమించమని ఆడగక్క ర్రేదు. లేదు వాటిని ఇక్కడ (పే! వేశపెడ గున్న నందకంంతో 
వాటిని గురించి ఎంతో పరిశీలన, ముందుచూపు, హెచ్చరిక కావాలని సన ఎక క 
మీరు నన్ను క్షమించమని అడగక్కరలేదు. తూర్పుజాతుల మీద వాగవచ్య సహాయం సాధ్య 
సంప్రదాయాల మధ్య పాశ్చాత్య ప్రపంచ రాజకీయ యంత్రాంగాన్ని యావత్తు (స్రశేకంప 
చెయ్యడానికి నేను చాలా దూరంలో ఉంటాను. పాశ్చాత్య ఆలోచనా సరళి నిస్తచణి, పాత్య 
నాగరికత బోధనలు, |బిటిష్‌ వ్యక్తిత్వ స్వాతంత్ర్యం భారత ప్రజకు ఎ పలు 
చెయ్యగలవు. కానీ వాటితోపాటు రాజకీయ పద్ధతులను అంగీకరించే దుర్పరమై  ఇశ్లెడ్‌ 


ఉండరాదని మీరన్నమాటను గుర్తిస్తున్నాను. 


మహమ్మదీయుల రాజకీయ oe 


కడ 
గ్య 


స్‌” నవ్య 


పెద్దలారా, ఇప్పుడు మీ రాజకీయ భవిష్యత్తు నిస్తయంళ " ఎ మ సాకం ఏకి 
దానికి వస్తాను. అంటే మీరు ఎవరితరపున మాట్లాడుతున్నారో ఆ నువ మ్యుదీయ మబస్తుల 


చ్‌ టన 


స్థానం విషయం. పరిస్థితుల్ని సవివరంగా పరిశీలించి, (ప్రజా ప్యవహారాల పాలనలో మ చుతస్థు 
లకు న్యాయబద్ధంగా ఉండాల్సిన వాటీ గురించి నేను మిమ్మల్ని జమా కాం క గక సోద 
అసాధ్యమని మీరు గుర్తిస్తారనుకుంటాను. (ప్రస్తుతం నేను సాధారణ విషయాలనే ప్రస్తావిస్తాను. 
మీరు లేవనెత్తిన అంశాలు కమిటీ ముందు ఉన్నాయి. (ప్రాతినిధ్య సమస్య ౫55౯ నాడ్డం ఈః 
కమిటీని ఇటీవల నేను నియమించానన్న విషయం మీకు తెలుసు. సీ ఎల్లుషనను ఆ కుకీ 
పంపించేట్లుగా చూస్తాను. కానీ కమిటీ నివేదికను ఏమాత్రం |పజానిణం నేయ కాకా మీ 


వ్యాఖ్యలకు సాధారణ రీతిలో సమాధానం చెప్పగలనని ఆశిస్తున్నా. 


436 డాకర్‌ బాబాసాహిద్‌ ఆంబేద్కర్‌ రచనలు = (ప్రసంగాలు 





నాతినిధ్య సమస్య 


విజ్ఞాపనా సారాంశం, నాకు అర్థమై నంత మేరకు, () (ప్రాతినిధ్య వ్యవస్టలోనై నాగానీ 


రం దాటు 
Ce Em 
Be BNC బోర్జుగాని, శాసనసభలోగానీ - ఎన్నికల వ్యవస్థను 


ప్రవేశపెబ్హడమో, పెంచడమో జరిగితే మహమ్మదీయ మతస్టులకు ఒకవర్గంగా (ప్రాతినిధ్యం 
వాళ ఉన్న పరిస్థితిలో ఎన్నికల సంస్థలకు అత్యధిక సందర్భాల్లో మహమ్మదీయ 
ర్జు వకాశం లేదని మీరు అంటున్నారు. ఒకవేళ ఎన్నికె నా అది అధిక 
కవర్షాల అభిప్రాయాలకు అతని అభ్మిపాయాలు బలి కావడం ఫలితమేనని, ఆ అధిక 
ంభ్యాకవర్గాలు తమ మతస్థులకు వ్యతిరేకం అనీ, ఆ ఎన్నికైన వ్యక్తి తమ వర్గాన్ని ఏ 
విధంగానూ వ్రతిబింబించండనీ మీ అభిప్రాయం. మీ వర్గానికి ఉన్న రాజకీయ [పాముఖ్యం 
షా సామాజ్యూనికి మీరు అందించిన సేవల దృష్ట్యా మీ సంభ్యాత్మక బలానికి తగ్గ పరిగణన 
ఉండాలని మిరు న్యాయంగానే కోరుతునా ఎరు. నేనీ విషయంలో మీతో సంపూర్ణంగా 
ఏకీభవిస్తున్నాను. దయచేసి నన్ను అపార్ధం చేసుకోవద్దు. ఏ మార్గాల ద్వారా మతవర్తాల 
(పాతినిద్వం సాధించాలో సూచించే ప్రయత్నం మేము చెయ్యడం లేదు. భారతదేశంలో ఏ 
ఎన్నికల [పాతినిధ్యం అయినా ఘోరంగా విఫలం అవుతుందన్న గట్ట అభిపాయం నాకు 
[ మీకు అలాంబి అభి ప్రాయమే కలుగవచ్చు. ఈ ఉపఖండంలోని జనాభా అనేక 


హామి 
ఈ లోపున మీకు ఒకకే చేప్పదలచుకున్నాను. నాకు ప్రమేయం ఉన్న ఏ పాలక 
సంస్టలోనె నా మవామ్మదీయ రాజకీయ హక్కుల్ని. ఒక వర్గంగా ర్స్‌ (ప్రయోజనాల్ని 


పరిర్షంచడం ద్వారా మీరు ధీమాగా ఉండచ్చని చెప ఎదలచుకున్నాను. ఏలినవారి సామాజ్యంలో 

నేక మత విశ్వాసాలు, జాతీయ సంప్రదాయాలు కలిగిన జనాభా ఉన్నారు. ఈ జనాభా 
అంతా (బిటిష్‌ పాలన తమ ఎశ్వాసాలను గొరవిస్తుతందన్న నమ్మకంతో ఉండొచ్చు. (బిటిష్‌ 
పాలన గర్వపడ విషయం ఇది. 


ఘనత వహించిన (పభువులారా, పెద్దలారా, ఇంతమంది (పముఖ, (ప్రాతినిధ్య 
మవామ్మడీయుల్ని కలునుకునే అపూర్వ అవకాశాన్ని నాకు కలగజేసినందుకు మీ అందరికీ 
హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రజా వ్యవహారాల పట్లు మీకు ఉన్న ఆసక్తి వల్ల, శక్తి వల్ల మీరు 
ఎంతో దూరాల నుంచి ఇక్కడికి వచా ఎరు. మీ ఆసక్తిని, శక్తిని అభినందిసునా ఎను. మీ సిమా 
య 


వాటి 


యాత అవసరార్టం ఇంత తేరు వ్యవధిగా ఉన్నందుకు ఐచారిస్తున్నాను. 


య 
అాశ 


గడాఢ్‌ ఇ కాయాంభంక ఇ గా 
శారాంళింకి గంణ 


స్తం 
"2 


‘cep faced! 9౧) fag ఇంంణంటాకై co pope Ceo 
gsogigel sgn pane Pr 9 pq orcas ఒర? 
‘Gg.xop ‘mag ogo £8 ate PARR PONG 





గ్‌ T ళ్‌ z గ్‌ ౯ BT 9% 
z | ణ్‌ 1 I p g 9 by (డం 
లో o£ ఓ 6 Gee) కిరగుంతూ 
| p II I స be 6 ల్‌ Ly oe 
౯ ౭ 1 £ 7 1 1 భా] T ౧౮ +8 99g 
Gel grog 
ప్‌ ౯. T ఫ్‌ హో 1 లా 1 6£ టీ gt | 99 శ్రే 
| (వ 7 q | ర్‌ 1 I p89 Ie గ BB ‘cy go 
ళా ౯ 1 9 £ z గ్‌ 1 భా ; ప 07 077 Gea pa ణం 
z 8 Ca g ct }z Ir ౯ త | అ 09 8L ౧౧౫/౦ 
g ట్‌ ॥ ర్‌ L (9 £ z 6౮ | al ఖా] ౧౦౨౦ల 
9 9 I 9 9 8 ణ్‌ 7 ee [ 09 క. ole 
at pI el. zt It 0? 6 8 L 9 g by £ 1 
[5] berg బల Pry Fae ఇ య, 
3 A Yay ళా ల్రో గా చిట కో $ 5] 
x EB sa | TIGER |B మీ సీ క బైన కిక ష్‌ Bes 
Si లం తహ Belg] la le S| | లా 3 
ul ఆస్ట | గ (6వ లి yu లి ర రల ట్‌ కిటి! a 
SI స కుం స కీ సీ ఫ్‌ కలల py 
ర్ట ౮ గ్గ 3 FE & న ష్‌ స్త్‌ Q 64 iG 
i 0 
గ్ల ౧ థో 2 7 ర్‌ ర్ట గ్ర శ టట్‌ 
రా 


tay gen 


(a 
యి 


yg gong ose ox feel cot 9౯61 “యడల జం - సలలిత యంత్రం! 
1110 - ORO 





Dogs gC gf 
అంంబ్లని ls ?₹8 


os CC (₹ 
టు ఆటా కార 


ముం Cs $9 
ons Close కాం 


ముం Rl §9 
జుం0వ5 డం కొర్ర 


oms CC కళా 
ఎం దంట కద 


aos Cr 501 
మం 2s కప 


IT ల రాడు మడా కుత హాగికక్న. 





అనను కావా రం =. వనం. నతమితు కా నటం టో ఆంత ఈ బా ఏన నర మతి. మలు తకుకవ ఇం ఎ 





1 


ఉల్‌ 


ర్‌ 
ty savage 


Apt SEs 


SON | 


BIE TF MT BAR COE! Tet TT TE ETE RAR న వలు మన నయ, 


5 TEL 

A 
pe జే 
He . 


{ 


అలనాడు కాాబనబస్త న డ్‌ రారారా తలి ౨౯ వక కంతా మనక వం చ నాముదతందనయా మాటలా బతక నూక వవాయచావకోకవననక నిండా 


tn 


తే 


శల 


ణం 


న TY 


£1 


£1 


అతిలోక 


£ 


గం 


ఓ షల re 
Oe 


స 


గక 


oss Cos §p9 





Dogs glee కారం 
oss sn §7్జ ‘ee 


oss Ca $08 
Doss Cs 967 IG 


మాం £9 $09 Mm 
జం ఆంత $99 Gel pa pe 


౫ 


Doss 2s §a9 
Dogs slg g9 . Pyog 


Doss 2s $0 
om 2s $6౭ mo. Pp 


జం ౯s $99 





సమదమిమొలికుటదిలనమా మమలకంచారతాలు. 


జ్ర ననన టాక వ ల. BEA PIT టా. GIT CTIA SRS; Hs LAE LRT ERR 


$e eo al 





9 61 sol 09౯ 

1 € py 

1 

T 1 

| | లో 

1 (. . 
ప 1 | 1 g. 

ఖ్‌ | || vy q 

ఆ - న 

1 I | 1 fy 01 

I | 1 స్‌ 7 . at 
j 1 T గ 1 1 గ్ర 91 0౯ 
[ | 1 1 T మై 9 1 9 0౯ 
1 T T . I 1 I = 61 LE 
1 ర్‌ I ౯ 1 1 | 8౯ 01 LE 
౮ గా | ౯ ॥ 1 I జె et 0౯ 
ర ] | z జ్ర 1 | ఫా 61 LE 
eT z1 11 01 6 8 L g ఖా = ల 

fq gogn 
() న్‌! న్‌ ఓ 
fq లగ్గం గారి సం న్య గార్గి గం యం goog. os 

ee ౧ంంల so | omflag | ఇంటిక్‌ 8 goog | క్రాధంళిం౬ mq జయ | కంటూ ఉక ge నం 
యంగ్‌ nomad. గంలో Saga గంట్ల 2-050 “yon coo | cso os ధో opp opa్ణ 


రాం gon Rong ons 9౯61 ox 5, peel RA MES ఇం - 2 ఇండి GRRE జ sna 
గ - ౦౪౦ఆయ్షణ 


] 
1 


గాం 
gxotcel fs 
oSog కి ణా 
న 
న్రాషయాం2 కంఠ 


యష్‌ 


Gel Segoe 


Gel galor 
ard 
Ge క 
guog 
గ౧ంతిర్పరో 
goles 


11 


డ్రం 


440 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు = (ప్రసంగాలు 





అనుబంధం - XVI 
బ్రిటిష్‌ ఇండియా ఫెడరల్‌ శాసన సభ - ఎగువ సభకు భారత ప్రభుత్వ చట్టం 1935 
(ప్రకారం కేటాయింపైన సీట్లు 





(ప్రావిన్స్‌ లేదా మతము మొత్తం జనరల్‌ షెడ్యూల్డు సిక్కులకు ముస్లింలకు స్త్రీలకు 

సీట్టు సీట్లు కులాలకు వీట్లు సీట్లు పేట్టు 
| సీటు 

1 2 3 5 6 7 8 

es cl cts de et ets eC 

మద్రాస్‌ 20 14 1 జై 4 | 

బొంబాయి 16 10 1 న 4 1 

బెంగాల్‌ 20 8 1 జ 10 1 

యునె బడ్‌ (ప్రావిన్స్‌ 20 1 1 శ 7 1 

పంజాబ్‌ 16 3 Yi 4 8 1 

బీహార్‌ 16 10 1 అ 4 1 

సెంటల్‌ ప్రావిన్స్‌ బేరర్‌ 8 6 1 క 1 

అస్సామ్‌ 6 3 స్‌ లి 2 

వాయవ్య (ప్రావిన్స్‌ 5 1 క్ట ఆ 4 

ఒరిస్సా 5 4 i షః కై 

సింద్‌ 5 2 వ i a 

(బిటిష బెలూచిస్థాన్‌ 1 ఫ్‌ న a 1 

ఢిల్లీ . 1 | 

ఆబ్మీల్‌ మెరా కర్‌. 1 1 

ఘాల్గ్‌ ] 1 

ఆంగ్లో-ఇండీయన్స్‌ 1 

యూరోపియన్న్‌ 7 , క నీ | 

ఇండీయన్‌ క్రిస్టియన్స్‌ రః వ ర్ల స గ ||| 

మొత్తం. Bw am న Tra oe న నున, 


| అనుబంధాలు 441 
he వ దల మలు... 


అనుబంధం = XVI 
భారత రాష్ట్రాలు - ఫెడరల్‌ శాసనసభ - దిగువసభ = ఎగువసభలకు భారత - 
ప్రభు త్వ చట్టం 1935, ప్రకారం కేటాయింపెన సీట్లు 


cc పన cea టలు 3 





రాబ్టాలు -రాష్ట కౌన్సిల్‌ ఆఫ్‌ రా(బ్దాలు - రాష్ట సెడరల్‌ జనాభా 
సముదాయాలు స్టేట్‌లో నముదాయాలు అసెంబ్లీలో 
సీట్ల సంఖ్య సీట్ల సంఖ్య సీట్ల నంఖ్య 
1 2 3 4 5 

ఉీవిజన్‌ | డివిజన్‌! 
హై దరాబాదు ర్‌ హై దరాబాదు 16. 14,436,142 
డీవిజన్‌ | డివిజన్‌ | 
మై నూరు 3 మైనూరు 7 6,557.302 
డీవిజన్‌ 111 డివిజన్‌ Ill క 
కాష్మీర్‌ 3 కాష్మీర్‌ 4 3,646,243 
డీవిజన్‌ IV డీవిజన్‌ IV 
గ్వాలియర్‌ 3 గ్వాలియర్‌ 4 3,623,070 
డీనిజన్‌ ౪ డివిజన్‌ ౪ 
బరోడా 3 బరోడా 3 2,443,007 
డీవిజన్‌ VI డీవిజు ౪! 
కాలాట్‌ 2 కాలాట్‌ 1 342,101 
డీవిజన్‌ ౪|| డివిజన్‌ VI 
సిక్కిం 1 సిక్కిమ్‌ న 109.808 
డివిజన్‌ VIII డీవిజన్‌ ౪!!! 
1. రామ్‌పూర్‌ 1 1. రామ్‌పూర్‌ 1 465225 
2. బెనారస్‌ 1 2. బెనారస్‌ 1 391,272 
డివిజన్‌ IX డివిజన్‌ IX 
1. (టావన్‌కోర్‌ 2 1. (టావన్‌కోర్‌ 5 5,095,973 
2. కొచ్చిన్‌ 2 2. కొచ్చిన్‌ 1 1.205,016 
చ. పుదుకొట్టాయి 3. పుదుకొట్టాయి L 400,694 

దినగానపల్లీ | 1 దినగానపల్లీ 39,218 

సాన్‌దూర్‌ సాన్‌దూర్‌ 13.583 
డీవిజన్‌ X డివిజన్‌ X 
1 ఉదయపూర్‌ లై 1. ఉదయపూర్‌ 7 1,566,910 
2. జైపూర్‌ 2 2. జై పూర్‌ 3 2,631,775 
౩. జోట్‌పూర్‌ 2 3. జోథ్‌పూర్‌ 2 2,125.982 
4. బికినెర్‌ ళ్‌ 4. లికీనెర్‌. 1 936,218 
5. ఆల్వార్‌ 1 5. అల్వార్‌ 1 749,751 
6. కోఠ 1 6. కోర 1 685.864 
7. భరల్‌పూర్‌ 1 7. భరత్‌ పూర్‌ 1 486, 954 
8. టోక్‌ 1 8. టోక్‌ 1 317, 360 
9. డోల్‌పూర్‌ 1 9. డోల్‌ పూర్‌ 254,986 
10. కరోలి 1 కరోలి. | i 140,525 


442 


11.బున్‌ది 

12. శిరోహి 

13. దుగాపూర్‌ 

14. బన్మావారా 

15. (ప్రటాబిర్ల్‌ 
కాలర్‌ |) 

16. జల్ఫామర్‌ | 
కీషన్‌బర్గ్‌ 

డివిజన్‌ XI 

1 ఇన్‌డోర్‌ 

2, భోపాల్‌ 

"రేవా 

డాట్‌లా 

. ఓర్‌న్‌ 

ధార్‌ 


ర 6౮ న ల 


దివాస్‌ (సీనియర్‌) 


దీవాస్‌ (జూనియర్‌) 


కి. జోరా 
రాట్‌లమ్‌ | 
9. పన్నా 
సమ్‌వార్‌ 
ఆజయ్‌సుర్‌ 
10. బిజ్‌వార్‌ 
చర్‌ఖారి 
ఛాట్‌ర్‌పూర్‌ 
1]. బోంజ్‌ 
నాగోడ్‌ 
మహర్‌ 
12. చిర్యాని 
ఆలీ రాజ్‌పూర్‌ 
హ్‌ప్రూర్‌ 
13. జవ్వుబా 
మశ యిలనా 
సిటామన్‌ 
14. రాజ్‌ఘుర్‌ 
నరిసింపుర్‌ 
కిలాచిపూర్‌ 
డివిజన్‌ ౫|| 
ఇట్‌ 
2. ఇంద్రా 
. నవానగర్‌ 
. భావనగర్‌ 
. జువామథ్‌ 
. రాజీ్‌పే షా 
పాలాన్‌పూర్‌ 


oo 0 * Ww 


డాక్టర్‌ బాబాసోహెబ్‌ 


సలాడ్‌ — — గూ గూ. 


— hh a ఫక్‌ 


, 
12. pa | 


10. బుబ్‌ది | 
శెరోహీ 
H. ase 


జ హాట్యార్‌ 
13. జలాల్‌ మర్‌ 
కిషన్‌ బర్గ్‌ 


డివిజన్‌ Al 
ఇన్‌డోర్‌ 
భోపాల్‌ 
"రేవా 
డాట్‌లా 
ఓర్‌చ్‌ 
ధార్‌ 
స్‌ (సీనియర్‌) 


రా [పిట టైగా 


దివాస్‌ (జూనియర్‌) 


6. జోరా 
రాట్‌లమ్‌ | 
న పన్నా 
సమ్‌తార్‌ 
జయ్‌ఘల్‌ 
8. బిజ్‌నార్‌ 
చర్‌ఖారి 
ఛాళ్‌ల్‌పూర్‌ 
9. బోంజ్‌ 
నాగోడ్‌ 
మహర్‌ బరన్‌ధా 
10. దిర్వాని 
ఆలీ రాజ్‌పూర్‌ 
షోహస్రూర్‌: 
11. జవ్వుబా 
_ై యిలానా 
సీిటామన్‌ 
12. రాజ్‌పుర్‌ 
.నర్భింఘర్‌ 
కిలాచిపూర్‌ 
డివిజన్‌ XI 
1. ఖచ్‌ 
2. ఇందా 
3. నవానగర్‌ 
4. భావనగర్‌ 
ర్‌. జునాఘట్‌ 
6. రాజ్‌ పిస్టా 
పాలన్‌పూర్‌ 


బ్‌ అంబేడ్కర్‌ రచనలు - ప్రసంగాలు 


i 


ETRY హాసం 


ta 


Hm ee Pe it ఫిలక్‌ 





216,722 
216, 528. 
227,544 
260, 670 

76.539 


. 107,890 


76,255 
85,744 


1,825,089 


729,955 


1,587,455 


158,834 
314,661 
243,430 
243,430 
70,513 
100,166 
107, 321 
212,130 
33,807 
86,895 
115,852 
120,351 
161,287 
19,132 
74,589 
16,071 


తం 


101.963 
54,233 
145.522 
35,233 
28,422 
134,891 
113.873 


- 45,583 


514,30 
262,660 
409,192 
500,274 
500,274 
206,114 
264.179 


అనుబంధాలు 443 
Ti చార్జాద్రా i 7. దార్గాద్రా 1 88,961 
గోండా | గోండా | 205,846 
8. పోర్‌ఐందర్‌ 1 8. పోర్‌ఐబందర్‌ 1 115.672 
మోర్వి | మోర్వి | 113,023 
9 . రాధన్‌పూర్‌ 9. రాధన్‌పూర్‌ 70530 
వాన్‌క్‌నర్‌ | i వాన్‌క్‌నర్‌ | 1 44,259 
పలాటనా పలాటునా 624,150 
10 . కాంబే 10. కాంబే 87,701 
ధరముపూర్‌ | 1 ధరమ్‌పూర్‌ | 1 112.03]. 
బాలాసినోర్‌ రాలాసినోర్‌ 52,527 
12. బందా _ 12. బందా 48,839 
నిట్‌: 1 1 22,107 
జవవార్‌ న 57261 
దంతా 126,196 
13. డరోల్‌ 13. 27,639 
దిమ్‌బిడి 1 లిమిబిడే 1 40,008 
వాధ్వాన్‌ వాధ్వాబ్‌ 42,602 
రాజ్‌కోట్‌ రాజ్‌కోట్‌ 75.540 
డివిజన్‌ ౫|| డివిజన్‌ ౫11. 
1. కొల్లాపూర్‌ 2 1. కొల్తాపూర్‌ 1 967,137 
2. సంర్టీ 1 2. నం్టీ 1 258,442 
సవంల్‌వాడే నవంల్‌వాడీ 230,589 
౩. జంజీరా 1 3౩. జంజీరా 1 110,379 
ముధోల్‌ ముథోల్‌ 62,832 
భోర్‌ భోర్‌ 141,546 
4. జామ్‌ఖన్‌డే 1 4. జాన్‌ఐండీ 1 1].4,270 
మిరాజ్‌ (సీనియర్‌) మిరాజ్‌ (సీనియర్‌ 33,983 
మిరాజ్‌ (జూనియర్‌ మిరాజ్‌ (జూనియర్‌ 40,684 
కురున్‌ద్‌వాద్‌ (నీనీయర్‌) కురు న్‌ద్‌వాథ్‌ (సీనియర్‌ 44,204 
కురున్‌డ్‌వాద్‌ (జూనియర్‌) కురుశ్‌ద్‌వాట్‌ (జూనియర్‌) 75,540 
5. ఆకర్‌కోట్‌ 1 5. ఆకల్‌కోట్‌ 1 92,605 
వర్షన్‌ పలన్‌ 58,761 
బాల్‌ జాత్‌ 31,099 
ఆవున్‌ద్‌ జఆవున్‌ద్‌ 76,507 
రామ్‌దుర్ల్‌ రామ్‌దుర్ల్‌ 35,454 
డివిజన్‌ XIV డివిజన్‌ XIV 
1. పటియాలా 2 1. పటియాలా 2 1,625,520 
2. భావల్‌పూర్‌ 2 2. భావల్‌పూర్‌ 1 984,612 
౩. ఖిల్‌పూర్‌ 1 ౩. ఖెర్‌పూర్‌ 1 227,183 
జ 'కప్రూర్తలా 1 4. 'కపూర్తలా 1 316,767 
5. జిన్‌ద్‌ 1 5. జిన్‌ట్‌ 1 324,676 
6. నాభా 1 6. నాభా 1 287,574 
7. తెటా-ాఘర్‌వాల్‌ 1 349,573 
7. మండీ 1 8. మండీ 1 207,465 
బిలాస్‌పూర్‌ లాస్‌పూర్‌ 100,994 











444 డాక్టర్‌ బాబాసాహెబ్‌ -అంబే దర్‌. రచనలు - ప్రసంగాలు 
నుకట్‌ సుకట్‌ 58,408 
. తెహ్రీఘర్‌వాల్‌ 1 9. సిర్‌మార్‌ 1 148,568 
సిర్‌ముర్‌ ఛంబా 146,870 
ఛంబా 
. ఫరీట్‌కోట్‌ 1 10. వఫరీద్‌కోట్‌ 1 164,568 
మలేర్‌కోట్‌ మలేర్‌కోట్‌ 83.072 
లోవారా లోవారా 23,338 
డీవిజన్‌ XV డివిజన్‌ XV 
. కూచ్‌ బీహార్‌ 1 1. కూచ్‌ బీహార్‌ 1 590,886 
(తిపురా 1 2. |తిపురా 1 382,450 
మణిపూర్‌ ౩. మణిపూర్‌ 445,606 
డీవిజన్‌ XVI డేవిజన్‌ XVI 
1. మయూర్‌భంజ్‌ 1 1. మయూర్‌భంజ్‌ 1 889,603 
సోనాపూర్‌ 2. సోనాఫపూర్‌ 1 445,606 . 
పాట్నా 1 3. పాట్నా 1 566,924 
కళాందీ 4. కభాంట్‌ 1 513,716 
. కౌన్‌ద్‌బర్‌ 1 5. కౌన్‌జ్‌బఐర్‌ 1 460,609 
ధెన్‌ కెనాల్‌ 6. గంగ్‌ పార్‌ 1 346,674 
నయాగర్‌ 7. బస్తర్‌ 1 524,721 
లాల్‌చర్‌ 8. నర్‌గుజా 1 501,939 
నీల్‌గిరి 
. గంగాపూర్‌ | 9. ధథెన్‌ కెనాల్‌ 3 284,326 
బాంరా నయాగర్‌ 142,406 
సిరజ్‌కెరా సీరజ్‌కెరా 143,525 
బౌట్‌ బౌట్‌ 135.245 
బొనాల్‌ తేల్చర్‌ 69,702 
బొనాల్‌ 80,185 
బస్తర్‌ 1 నీల్‌గిరి 68,594 
సర్‌గుజా బాంమ్‌రా 151,047 
రాయ్‌ఘుర్‌ 
నంద్‌గావ్‌ 
6. ఖైర్‌ఘర్‌ 1 10. ఖర్‌ముర్‌ 3 277,569 
రూపూర్‌ థైర్‌ముర్‌ 157,400 
కంకర్‌ జాస్‌ పూర్‌ 193,698 
కొరియా కంకర్‌ 136.101 
వరన్‌ఘర్‌ నరన్‌ఘర్‌ 123,967 
కొరియా 90,886 
నంట్‌గావ్‌. 182,380 
డివిజన్‌ డివిజన్‌ 
పైన చెప్పిన డీవిజన్లలోకీ రావి పూన చెప్పిన డివిజన్లలోకి రావి 
రా(బాలు- ఈ పెడ్యూళ్ళు 12వ రాష్టైలు - ఈ పెడ్యూళ్ళు 12 వ 
భాగంలో వివరించబడ్డాయి. “భాగంలో వివరించబడ్డాయి. 
ఈ పట్టికలోని రా|షాల మొత్తం జనాభా 78.996,344 





అనుబంధాలు 445 





అనుబంధం - XVI 
చ(కవర్తి ప్రభుత్వం ఇచ్చిన కమ్యూనల్‌ అవార్డు - 1932. 


1. రౌండ టేబుల్‌ కాన్ఫరెన్స్‌ రెండవ సమావేశం ముగిశాక చక్రవర్తి వారి ప్రభుత్వం 
కీరపున (ప్రధానమంత్రి డిసెంబర్‌ 1వ తేదీన ఒక (ప్రకటన చేసారు. ఆ ప్రకటనను 
ార్దమెంటు ఉభయసభలు ఆమోదించాయి. ఆ ప్రకటనలో ఒక విషయం స్పషస్తసడింది. 
"న్ఫరెన్స్‌ మత సమస్యను పరిష్కరించడంలో విఫలమైంది, ఆ సమస్యల విషయమై 
నారతదేశంలోని మతవర్గాలు అన్ని పక్షాలకీ ఆమోదయోగ్యమై న ఒప్పందానికి రాలేకపోతే ఆ 
"రణంగా భారత రాజ్యాంగ పురోగతి విఫలం కాకూడదని (ప్రభుత్వం వారు తీర్మానించుకున్నారు. 
ఎదో తాత్కాలిక పథకాన్ని రూపొందించి, తామే దాన్ని అమలు పరిచి ఈ ఆటంకాన్ని. 
కొలగించాలన్న తీర్మానంలో ఉన్నారు. 


2. వివిధ మతవర్గాలు ఒక ఒప్పందానికి రాలేకపోవడంవల్ల నూతన రాజ్యాంగ 
రెర్మాణ పథకాలు పురోగతి కుంటుపడిందని తెలిసాక, మార్చి 19వ తేదీన ప్రభుత్వం 
కష్టభూయిష్టమై న వివాదాత్మక సమస్యల గురించి తీవ్రంగా పునఃపరిశీలన జరుపుతున్నట్లు 
ప్రకటించింది. నూతన రాజ్యాంగంలో అల్బ సంఖ్యాక వర్గాల స్టానం ఎలా ఉండాలన్న 
సమస్యల్లో కనీసం కొన్నింటీనై నా పరిష్కరించకుండా రాజ్యాంగ నిర్మాణంలో పురోగతి. 
వుండదన్న విషయం (ప్రభుత్వం గుర్తించింది. 


౩. భారత రాజ్యాంగ నిర్మాణానికి సంబంధించిన (ప్రతిపాదనలో ఈ కింద ఇచ్చిన 
(ప్రణాళిక అమలు జరిపేందుకు తగిన నిబంధనలను చేరుస్తారని తదనుగుణంగా (పభుత్వం 
న్నిద్ణయించింది. ఈ రాజ్యాంగ ప్రణాళికని త్వరలో పార్హమెంట్‌కీ సమర్చిస్తారు. రాష్ట్రయ 
శాసనసభల్లో |దిటిష్‌ ఇండియన్‌ కమ్యూనిటీల [ప్రాతినిధ్యానికి చెందిన ఏర్పాట్లు మేరకే ఈ 
ప్రణాళిక పరిధిని ఉద్దేశ్యపూర్వకంగా పరిమితం చెయ్యడం జరిగింది. కేంద్రంలోని శాసనసభలకు 
(ప్రాతినిధ్యం ఎలా ఉండాలన్న పరిశీలన కింద 20వ పేరాగ్రాఫ్‌ లో ఇచ్చిన కారణంగా వాయిదా 
వేశారు. ఈ ప్రణాళిక పరిదిని పరిమితం చెయ్యాలని తీర్మానించారు. అంటే అర్ధం, అల్ప 
వర్గాలకు ఎంతో [ప్రాముఖ్యం వున్న అనేక సమస్యల్ని రాజ్యాంగ నిర్మాణం విషయంలో 
పరిష్కరించాల్సిన అవసరం పడుతుందన్న గుర్తింపు లేకపోవడం కాదు. కానీ [ప్రాతినిధ్యం 
నిష్పత్తి, విధానం లాంటి సమకాలిక సమస్య గురించి ఒకసారి అంటూ (పకటన జరిగితే, ఆ 
వర్గాలు తమకి తామే ఇతర మత సమస్యల విషయంలో వినాద పరిష్కారానికి చేరగలవన్న 
ఆశతో అలా వాయిదా వెయ్యడం జరిగింది. మరి ఈ సమస్యల్ని అవసరమై న తీరులో ఇంకా 
పరిగిలించలేదు. 

4. ప్రభుత్వం ఒక విషయాన్ని స్పష్టం చెయ్యదలచుకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని 
పునఃపరిశీలించే దృష్టితో (ప్రారంభించే ఏ చర్చలలోనూ తాను భాగస్వామిగా ఉండదు. 





446 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - (ప్రసంగాలు 





సంబంధిత పక్షాలన్ని బలపరచకుండా, దీన్ని సవరించాలన్న ఉద్దేశ్యంతో సమర్పించే ఏ 
విజ్ఞాపననె నా గానీ (పభుత్వం పరినీలించలేదు. కాని అందరూ అంగీకరించే ఒప్పందం గనుక 
సంతోషంగా ఏర్పడేటట్టుంటే ప్రభుత్వం ఏ ఆబంకాల్ని ఉంచదు. అంచేత, కొత్త భారత 
(ప్రభుత్వ చట్టం ఆమోదం పాందే ముందు, సంబంధిత మతపక్షాలు, ఆదరణ యోగ్యమైన 
మార్గాంతర పథకం విషయంలో అంగీకారానికి వస్తే, ఆ పథకాన్నే ఇక్కడ సూచించిన 
నియమావళికి వదులుగా పరిగీలించమని పార్గమెంటుకి సిఫార్సు చెయ్యడానికి ప్రభుత్వం 
సంసిద్ధంగా ఉంది. ఆ పథకం ఏ ఒక). గవర్నర్‌ రా(షానికి చెందింది కానీ, అనేక రాత్చైలకు 
చెందేదీ కావచు న్డ్‌ లేదా యావత్‌ భారతానికి చెందిందీ కావచు గః 


5. గవర్నర్‌ రాష్టాల శాసనమండలుల్లోని సీట్లని, లేదా ఎగువసభ ఉండే 
సందర్భంలో దిగువసభల్లోని సీబ్లను ఈ కింద ఇచ్చిన అనుబంధ పట్టికలో కేటాయించి 
చూపడం జరిగింది. 


6. మహమ్మదీయ, ఐరోపీయ, సిక్కు నియోజకవర్గాల సీట్లకు జరిగే ఎన్నిక 
మొత్తం రాష్ట్రం అంతటికీ వాళ్ళ మధ్య ఉన్న ప్రత్యేక సందర్భాల్లో “వెనకబడ్డవి అని 
మినహాయించిన ఆయా (ప్రాంతాలు కాకూడదు. 


ఈ ఎన్నిక ఏర్పాటును పునః పరిశీలించే అధికారం నిమిత్తం రాజ్యాంగంలోనే వీలు 
కల్పించడం జరుగుతుంది. (కింద చూపించిన ఇతర ఏర్పాట్లు విషయానికి సంబంధించి 
ఇలాగే ఉంటుంది) ఇది పదేళ్ళ తర్వాత, సంబంధిత మతవర్హాల అనుమతితో, అలాంటీ 
అనుమతి పొందడానికి తగ్గ మార్గాల్ని రూపొందిస్తారు. 


7. మవిమ్మదీయ, సిక్కు, భారత క్రిస్టియన్‌ (కింది 10వ పేరా చూడండి) 
ఆంగ్లో-ఇండియన్‌ (కింది 11వ పేరా చూడండి) లేదా ఐరోపీయ నియోజక వర్గంలో 


ఓటర్లు కాని అర్లతగల ఓటర్రందరూ సాధారణంగా నియోజకవర్గంలో కిటి చెయ్యడానికీ 
అర్హులు, . 


8. బొంబాయిలోని కొన్ని ఎంపిక చేసిన బహు సభ్య సాధారణ నియోజకవర్లాల్జా 
ఏడు సీట్లను మరాఠా వాళ్ళకు కేటాయిస్తారు. 


9. ఓటు అర్లత ఉన్న “దళిత వరాలు సభ్యులు సాధారణ నియోజక వర్గాల్లో 
ఓటు వేస్తారు. ఈ మార్గాల ద్వారా, ఈ వర్గాలవాళ్ళు కొంతకాలం దాకా శాసనసభల్లో 
తగినంత [ప్రాతినిధ్యం పొందే అవకాశం ఉండదు, ఈ కారణంగా కింద చూపించిన పట్టికలో 
విధంగా, కొన్ని ప్రత్యేక సట్లను వాళ్ళకు కేటాయించడం జరుగుతుంది. ఈ సీట్లను (పత్యేక 
నియోజకవర్గాల నుంచి జరిగే ఎన్నిక ద్వారా భర్తీ చేస్తారు. ఆ నియోజకవర్గాల్లో “దళిత 
వర్గాల”లో ఎన్నికల రీత్యా అర్హత కలవాళ్ళే ఓటు చేస్తారు. అలాంటి ప్రత్యేక నియోజకవర్గంలో 


అనుబంధాలు 447 





' ఓటు చేసే యే వ్యక్తికి అయినా, పై న చెప్పినట్లు, సాధారణ నియోజకవర్గంలో కూడా ఓటు 
చేసే వాక్కు ఉంటుంది. ఈ నియోజకవర్లాల్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే ఏర్పాటు చేసే 
ఉద్దేశ్యం ఉంది, అంకే ఎక్కడ దళిత వర్షాలు సంఖ్య రీత్యా ఎక్కువ ఉంటాయో అక్కడ. 
అదీకాక, మద్రాసులో తప్పించి, అవి మొత్తం రాష్ట్రాల్లోని ప్రాంతమంతా ఉండవు. 


బెంగాల్‌లో, కొన్ని సాధారణ నియోజకవర్గాల్లో ఓటర్రలో అధిక సంఖ్యాకులు దళిత 
వర్గాలవాళ్ళుగానే ఉండే అవకాశం కన్పిస్తోంది. తదనుగుణంగా, మరింత విచారణ జరగకుండా, 
ఆ రాష్టంలో ప్రత్యక దళితవర్గాల నియోజకవర్గం నుంచి ఎన్నిక కావలసిన సభ్యుల సంఖ్యను 
నిర్ణయించడం లేదు. బెంగాల్‌ శాసనసభలో కనీసం 10కి తగ్గకుండా సీట్లను దళితవర్తాలు 
పొందాలని ఉద్దేశించారు. 


ప్రత్యేక దళితవర్గ నియోజకవర్గాల్లో ఓటు చేసే ఓటర్ర గురించిన కచి ఎ్రతమెన 
నిర్వచనం ( ఎన్నికల రీత్యా అర్లత పాందితే) ప్రతి రాష్ట్రంలోనూ ఏమి ందీ ఇదమిద్దంగా 
నిర్ణయం కాలేదు. ఓటింగ్‌ కమిటీ నివేదిక (ప్రతిపాదించే సామాన్య సూత్రాల మీద అది ఒక 
నియమంగా ఆధారపడుతుంది. ఉత్తర భారతంలోని కొన్ని రాష్ట్రాల్లో ఏమైనా కాన్ని 
సవరణలు అవసరం కావచ్చు. అశ్చృశ్యత అన్న సాధారణ కొలమానం ఆ రాష్ట్రాల్లోని (పత్యేక 
. పరిస్థితులను కొన్ని సందర్భాల్లో అయితే, అతకని నిర్వచనంగా తేలవచ్చు. ఈ ప్రత్యేక 
దళిత నియోజకవర్తాలు ఒక కాల పరిమితికి మించి అవసరమై ఉండెచ్చని (పభుత్వం వారు 
భావించడం లేదు. ఇవి ఇర్లవె సంవత్సరాల తర్వాత ముగీసిపోయేట్లుగా రాజ్యాంగంలో 
నిర్ణేశించాలని ప్రభుత్వం ఉద్దేశ్యం. అది కూడా 6వ పెరాలో సూచించిన ఎన్నకల సవరణ 
సాధారణ అధికారుల కింద అంతకు ముందే రద్దయిపోయినట్లయితే. 


10. భారత క్రిస్టియన్‌లకు కేటాయించిన సీట్లు (ప్రత్యక కమ్యూనల్‌ ఎలక్షరేట్ల 

ఓటర్లు వేసే ఓట్ల ద్వారా జరుగుతాయి. యావత్‌ రాష్టానికీ వర్తించే ఇండియన్‌ క్రిస్టియన్‌ 
0౧ op) వాని లు 
నియోజకవర్గాల ఏర్పాటుకు ఒక్క మద్రాసులో తప్ప ఆచరణలో ఇబ్బంది ఉన్నందువల్ల 
ఆటంకం రావచ్చన్నది దాదాపు ఖాయం. ఆ రకంగా భారతదేశంలో ప్రత్యేక క్రి స్టియన 
నియోజకవర్గాల్ని ఒకటి, రెండు ఎంపిక చేసిన [ప్రాంతాళ్థానే రాష్టంలో ఏర్పాటు త 
రావచ్చు. ఈ (ప్రాంతాల్లోని ఇండియన్‌ క్రిస్టియన్‌ ఓటర్లు సాధారణ నియోజకవర్గాల్లో ఓటు 
చెయ్యరు. ఈ (ప్రాంతాల బయట ఉన్న ఇండియన్‌ క్రిస్టియన్‌ ఓటర్జు సాధారణ 
నియోజకవర్గాల్లో ఓటు చేస్తారు. ఒరిస్సాలోనూ, బీహార్‌లోనూ ప్రత్యేక ఏర్పాట్లు అవసరం 
aap) — ర) 

కావచ్చు. ఆ తావుల్లో ఇండియన్‌ క్రిస్టియన్‌ మతస్తులు గణనీయమై న సంఖ్యలో ఆదిమతెగల్లో 
ఉన్నారు. 

li. ఆంగ్లో - ఇండియన్లకు కేటాయించిన సీట్లకు (పత్యేక కమ్యూనల్‌ ఎల్మక్రరిట్లలో 
ఓటింగ్‌ చేసే ఓటర్హ ద్వారా జరుగుతుంది. ప్రస్తుతం ఉద్దేశించింది ఏమిటంకు ప్రతి 


\ 


448 డాక్టర్‌ బాబాసహోహెబ్‌ అంబేద్కర్‌ రచనలు == ప్రసంగాలు 


రాష్ట్రంలోనూ ఆంగ్లో - ఇండియన్‌ నియోజకవర్గాలు మొత్తం (ప్రాంతాల్ని కలుపుకుని 
ఉంటాయి - ఇది కూడా ఆచరణలో తల ఎత్తే ఇబ్బందుల్ని విచారించడం షరతులకి లోబడే 
- పోస్టల్‌ బాలెట్‌ని ప్రవేశపెట్టడం ద్వారా మొత్తం (ప్రాంతాన్ని కలుపుకోవడం జరుగుతుంది. 
అయితే ఈ విషయమై తుది నిర్ణయం తీసుకోలేదు. 


12. వెనకబడిన (ప్రాంతాల నుంచి ఎన్నిక కావలసిన ప్రతినిధులకు కేటాయించిన 
సీట్లు తాత్కాలికం అనే పరిగణించాలి, అలాంటి (ప్రాంతాలకి సంబంధించి రాజ్యాంగ ఏర్పాట్లు 
ఏం ఉండాలో తుది నిర్ణయాన్ని ఇంకా తీసుకోవాల్సి ఉంది. 


13. నూతన శాసనసభల్లో క్రఫ సద్తతొఠ తమంద్రనా మహిళా సభ్యులుండాలన్న 
విషయానికి ప్రభుత్వం వారు గొప్ప (ప్రాముఖ్యం ఇస్తున్నారు. (ప్రారంభంలో, (ప్రత్యేకం 
మహిళలకు కొన్ని సీట్లను ఏర్పాటు చెయ్యడం ద్వారా తప్ప ఈ లక్ష్యం సాధించడం జరగదు, 


' అదీ కాకుండా ఒక మతవర్గం నుంచే మహిళా సభ్యుల్ని అసమతూకంగా తీసుకోకూడదు. అదీ 


ముఖ్యమనే (ప్రభుత్వం వారు భావిస్తున్నారు. ఈ అవాంతరం లేకుండా, తాము అనుసరించదల చు 
కున్న (ప్రాతినిధ్య పథకంలో మిగిలిన దాంతో తూగుతూ ఉండే పద్దతి ఏమిటో వారికి 
అందుబాట్లోకి రాలేదు. ఎలక్షరేట్‌ను ఒక్క మతవర్గానికో ఒక ప్రత్యేక మహిళాస్టానాన్ని 

. యె . లు గి డ్‌ 
ఓటర్తకు పరిమితం చెయ్యడం తప్ప. ఈ ప్రత్యేక మహిళా స్థానాన్ని, పట్టికలో చూపించినట్టుగా, 

౧ డు లు లొ 
వివిధ మతవర్లాల మధ్య తదనుగుణంగా నిర్దిష్టంగా విభజించడం ద్వారా జరిగింది. ఈ ప్రత్యేక 
నియోజకవర్గాల్లో నియోగించాల్సిన కచ్చితమై న ఎన్నిక యంత్రాంగం ఎలా ఉండాల్సిందీ 
ఇంకా పరిశీలనలో ఉంది. 


14. “కార్మికులకు కేటాయించిన స్టానాల్ని మతపక్షేతర నియోజకవర్గాల నుంచి 
భర్తీ చేస్తారు. వీటికి సంబంధించి ఎన్నికల యంత్రాంగం కూడా నిర్ణయించాల్సి ఉంది. అనేక 
రాష్ట్రాల్లో కార్మిక నియోజకవర్గాలు కొంత భాగం (శ్రైజ్‌ యూనియన్‌వీ, కొంతభాగం ప్రత్యేక 
నియోజకవర్గాలు ఎన్నికల సిఫార్సు మేరకు 'ఇవి ఉంటాయి. 


15. వాణిబ్యానికీ, పరిశమకూ కేటాయించిన (ప్రత్యేక సీట్టు, మై నింగ్‌ కూ, 
ఫాంటీంగ్‌కూ కేటాయించిన ప్రత్యేక ॥ నట్లు ఛాంబర్‌ ఆఫ్‌ కామర్సు, ఇంకా అనేక సంస్టల 


ఎన్నికల ద్వారా భర్తీ అవుతాయి. ఈ సీట్లకు సంబంధించిన ఎన్నిక ఏర్పాట్లు ఇంకా 
పరిశీలించాల్సి ఉంది. 


16. భూస్వాములకు కేటాయించిన (పత్యేక సీట్లకు (పత్యేక భూస్వాముల 
నియోజకవర్గాల ద్వారా ఎన్నికలు జరుగుతాయి. 


17. యూనివర్సిటీ సీట్లకు వినియోగించిన పద్ధతి ఇంకా పరిశీలనలో ఉంది. 


శ 


ఒక మినహాయింపులతో, చూడండి, నోట్‌ (2) ఆనుబంధం 26లోని పట్టిక. 


న 


అనుబంధాలు . 449 
rm ce ete న Ele రా వా eye) 


18. గణనీయమై న వివరణల్లోకి పోకుండా తపి ్పంచుకునే ట్లు ఈ స్థానిక శాసనసభల 
(ప్రాతినిధ్య సమస్యలను నిర్ణయించటం ప్రభుత్వం వారికి అసాధ్యంగా కనిపించింది. అయితే 
నియోజకవర్గాల నిర్ణయం ఉంది. భారతదేశంలో ఈ కర్తవ్యాన్ని ఎంత త్వరగా వ్లీలె తే అంత 
త్వరగా చేపట్టాలని ప్రభుత్వ ఉద్దేశం. 

కొన్ని సందర్భాల్లో నియోజకవర్గాల ఏర్పాట్లు, ఇప్పుడిచ్చిన సెట్ల సంఖ్యకు కొద్ది 
నూర్పులతో మెరుగు పరచుకోవచ్చు. అలాంటి చిన్నా చితకా మార్పుల్ని చేసే అధికారం 
ప్రభుత్వానికి ఉంది. అయితే మతవర్లాల మధ్య (ప్రధానంగా ఉన్న తూకాన్ని ఇది (ప్రస్తుతం 
మార్చదు. అయితే బెంగాల్‌, పంజాబ్‌ల విషయంలో అలాంటి మార్పులేమీ జరగవు. 


19. రాజ్యాంగపరమైన చర్చలో ఇంతవరకూ, రా(మ్రాల్టా రెండవసభల ఏర్పాటు 
సమస్య గురించి, ఒక రకంగా దృష్ట పెట్టడం జరగలేదు. ఏ ర్యామ్రైనికి -ఫెలడవ సభ అవసరం, 
అని తేల్చే లేదా వాటి ఏర్పాటు గురించిన పథకం తయారు చేసే ముందు ఇంకా పరిశీలన 


అవసరం. 


దిగువ సభల ఏర్పాటు ఫలితంగా వచ్చే కమిటీల మధ్య సమతూకం (ప్రధానంగా ఏమి 
భంగపడని రీతిలోనే ఒక రాష్ట్రంలో ఎగువసభ ఏర్పాటు ఉండాలని (ప్రభుత్వం భావిస్తుంది. 


20. కేంద్రంలో శాసనసభ పరిమాణం, నిర్మాణం ఎలా ఉండాలన్న సమస్య 
గురించి ప్రస్తుతం చర్చించే ప్రతిపాదన ప్రభుత్వం దగ్గరలేదు. ఏమంకు ఇతర సమస్యలతో 
బాటు పాతినిధ్యం సమస్య కూడా దీంట్లో ఉంది. దాన్ని ఇంకా పరిశీలించాల్సి ఉంది. అయితే, 
ఇది ఎలా ఏర్పాటవ్వాలన్న విషయాన్ని పరిశీలించేటప్పుడు, అందులో అన్నివర్గాలకూ 
తగినంత (ప్రాతినిధ్యం ఉండే అంశాన్ని పరిగణిస్తారు. 

21. సింధని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చెయ్యాలని సూతరీత్యా ప్రభుత్వం 
అంగీకరించింది, అందుకు తగ్గ నిధులు సమకూరే సంతృప్తికర మార్గం దారికితే అయితే 
ఇందులో చిక్కుకున్న ఆర్థిక సమస్యల్ని కేంద్ర ఆర్టిక సమస్యలతోబాటు పరిశీలించాల్సి 
ఉంది. ఆ కారణంగా, [పస్తుతదశలో ఇప్పుడున్న బొంబాయి రాష్ట్రానికి, సింధికి (ప్రత్యేక 
శాసనసభలుండాల న్న పథకాలకు తోడుగా జత చెయ్యడం మంచిదని ప్రభుత్వం భావిస్తోంది. 

22. ఒరిస్సా, బీహార్‌ రోప్రాలి విషయంలో ఇచ్చిన అంకెలు ఇప్పుడున్న రాష్టారివి. 
విడిగా ఒరిస్సా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే విషయం కూడా పరిశీలనలో ఉంది. 

23. బీరార్‌తో సహా కేంద్ర ర్యామ్రాల శాసనసభలకు సంబంధించిన అంకెల్ని 
పట్టికలో చేర్చినంత మాత్రాన బీరార్‌ భవిష్యత్తు రాజ్యాంగస్టానం విషయంలో ఒక నిర్ణయం 
జరిగినట్టు కాదు. 


అండన్‌, ఆగస్ట్‌ 4, 1932. 


(Gas కార్‌! 1) 


09 7 0 z ౭ z 0 0 bE 
(195 కా?) 
sit L | 7 L 9 ౭ 3 0౯ 
09 0 0 z 0 0 0 0 9g 
901 y 0 I ] 0 T bE 
zII ౭ | జ్జ జె I | 0 pl 
(fas కారి 1) 
LT క ] p 17 స్ట i z 77 
(197 
eg.) 
sit ౬ (2)9 | I 1 _ 09 
౧౮వ 
ఎర్త్‌! బ్ర) 
9౯7 g g ర్‌ జ ] ౭ 59. 
(fas కార్‌! 71) (Ges కాంగ్‌! ౮) 
097౭ 8 z g 61 It py z 611 
(165,641 1) 
007 8, | ౯ 9 py ౭ ౯ £9 
(505 (యన 
YD) బారి?) 
sz 9 I 9 9 e z 6 67 
osfpe) 
cerlgz 
కహి js 
_ ంక్షోలైల్లు osoafog ౦న టైగా Yoo గయా గొర్గంండ డాడ్‌ కా! ౧౧9 
ogre eee) Sie cami yoete ogo syon ogg Penge 


No 


0 


0 
(sas 


కొరి! 1) 


cE 


ce ogy 


(sas ,0% 1) 


0 0 61 904 
(195 
OI కషి mug) (౨౦౧౯౧ 
| or (G)601 goog) como g 
0 0 6 Geel megs Seqos 
(195 కార్‌! 1) 
p (C) bb olen 
G@S క (a9 
అధి ఇగ) 590g) slr) 
1 01 LL golog 
(19) ,00గ ఇర) 
రి L 66 (00% “99౯0 
(౪9న 
కార్స్‌) 1) 
0 0 వ Gog 
GBS 350 
ద NYP) ste) 
0 cI car కం జయం 
(19 కంటి ఇంగా) 
0 (అ (os guog 
(G05 కాంప్‌! 99) (Gas కకం) 
| ol (౮) £6 MONO G 
ఉన్‌ 35 
eq! Ng) 
| 8 ఫర? ole 
౧౧! 
. GRO] 
యణ... అధాగిం 
వణ వీట ధ్రంపణ Gee) 


(pls SE22N0) పొం ఇయం Rocomsg SERRE ogo) 


IHAX = ORO 


అనుబంధాలు 451 





అ) ఈ సీట్లకు ఎన్నికలు జరిగే కార్యవర్లాల నిర్మాణం, చాలా సందర్భాల్లో 
యూరోపియన్‌ [ప్రాముఖ్యతే వున్నా భారతీయ (ప్రాముఖ్యతే వున్నా నిబంధనల రీత్యా 
నిశ్చితం కాదు. ఎంతమంది యూరోపియన్‌లు, ఎంతమంది భారతీయులు వుంటారో ప్రతి 
ప్రావిన్స్‌లోనూ కచ్చితమై న సంఖ్యను తేల్చి చెప్పలేము. అయినా మొదట్లో ఈ సంఖ్య ఎలా. 
ఉంటుందో ఇంచుమించుగా చెప్పవచ్చు. అవి ; మద్రాసు - 4 యూరోపియన్లు. 2 
భారతీయులు; బొంబాయి (సింథ్‌తో కలిపి ) - 6 యూరోపియన్లు, 3 భారతీయులు; 
బెంగాల్‌ - 14మంది యూరోపియన్లు, 5 భారతీయులు; యునెటెడ్‌ (ప్రావిన్స - 2 
యూరోపియన్సు, 1 భారతీయుడు; పంజాబ్‌ - 1 భారతీయుడు; బీహార్‌ మరియు ఒరిస్సా 
- 2 యూరోపియన్లు, 2 భారతీయులు; సెంట్రల్‌ (ప్రావిన్సెస్‌ (బీరాద్‌తో కలిపీ) - 1 
యూరోపియన్‌, 1 భారతీయుడు; అస్తామ్‌ - 8 యూరోపియన్లు, ౩ .భారతీయులు; 
బొంబాయి (సింద్‌ లేకుండా) - 4 యూరోపియన్లు, 8 భారతీయులు; సీంద్‌ - 1 
యూరోపియన్‌, 1 భారతీయుడు. . 


ఆ) మరాఠాలకు 7 సీటు రిజర్వు చేయబడాయి. 
య (os 


ఇ) _ పేరా9లో వివరించినట్లుగా - బెంగాల్‌లో ప్రత్యేక అణచివేయబడ్డ తరగతిలో 
సంఖ్య - 10కి మించకూడదనడం - ఇంకా నిశ ఎయించబడలేదు. జనరల్‌ సీట్ల సంఖ్య 80 
(ఇవి ప్రత్యేక అణచబడ్డ తరగతి సీట్ల సంఖ్యను మినహాయిస్తే). 


ఈ) ఈ సీబ్లలో ఒకటి జమీందారు, ఏడు ప్రత్యేక నియోజకవర్గాలు, సంయుక్త 
ఎలక్రరీట్స్‌ నుంచి 4 భూస్వాముల కేటాయింపు సీట్లు భర్తీ చేయటం జరుగుతుంది. 
ఎలక్షరేట్‌ పంపిణీ ప్రకారం చూస్తే సభ్యులు ఒక హిందువు, ఒక సిక్కు, ఇద్దరు మవామ్మ 
దీయులుండే అవకాశం ఉంది. 


. ఉ) . మతరహిత నియోజకవర్గం షిల్లాంగ్‌ నుంచి స్త్రీల కేటాయింపు సీటు భర్తీ 
చేయబడుతుంది. 


అనుబంధం - XIX 


అనుబంధ కమ్యూనల్‌ అవార్డు 


“ఇక కేంద్రంలో మతవర్లాల (ప్రాతినిధ్యం సమస్య ఉంది, ముఖ్యంగా ముస్తం 
ుతవర్గాల (ప్రాతినిధ్యం. అక్కడ, ఫెడరల్‌ కేంద్రంలో ముస్తిం జనాభాకు ౩౩.5 శాతం 
న వ 

కేంద్ర (ప్రభుత్వంలో 33.5శాతం |పాతినిధ్యం ఉండాలన్న ముస్టీం అభ్యర్థన గురించి ప్రభుత్వం 
ఇచ్చిన కమ్యూనల్‌ ఆవార్డులో ( అనుబంధం 28) ఏ నిర్ణయం లేదు. ఈ అభ్యర్థన విషయమై మూడవ 


రౌండ్‌ కేబుల్‌ కాన్ఫరెన్స్‌లో ప్రకటన చేన్తూ 1932 డిసెంబర్‌ 24న సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ ఫర్‌ 
ఇండియా (పభుత్వ నిర్డయం (పకటించాడు. 


452... డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - (ప్రసంగాలు 


(ప్రాతినిధ్యం ఉండి తీరాలన్న విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలి. ఈ విషయం నేను 
కచ్చితంగా చెపుతున్నాను. ఇంతకుముందు చాలాసార్డు పరోక్షంగా చెప్పాను. ఈ విషయమై 

భారతదేశంలోని (బిటి ఇతర [ప్రాంతాలకు సంబంధించి, ఆయా మతవర్గాల వాళ్ళు, రాజులు 
ఒప్పందానికి రావాలి. కానీ, ఈ సమస్యలో బ్రిటిష్‌ ప్రభుత్వానికి ఏదైనా పాత్ర ఉంటే ఆ 
మేరకు మేం, ఏ సమయంలోనై నాగానీ, భవిష్యత్తులో సీట్ల కేటాయింపు విషయమై ఉభయ 
పక్షాల మధ్య ఒప్పందం కుదిరేందుకు సానుకూలపడేట్లు సాయం చేస్తాం.” 


అనుబంధం - XX 

పూనా ఒప ఏందం 
1. సాధారణ ఎలక్షరేట్‌ నుంచి దళితవర్లాలకి, రాష్ట్రీయ శాసనసభల్లో సీల్ల 
కేటాయింపు ఈ కింది విధంగా ఉంటుంది ః మద్రాస్‌-30; సింథ్‌తో కలిసి బొంబాయి-15; 


పంజాబ్‌-8; బీహార్‌, ఒరిన్సా-18; సెంట్రల్‌ .ప్రావిన్సెస్‌-20; అస్సాం-7; బెంగాల్‌-30; 
యునె బడ్‌ |పావిన్ఫెస్‌-20; మొత్తం 148. 


(పధానమం త్రి నిర్ణయంలో (పకటించినట్లు, మొత్తం రాష్ట కౌన్సిళ్ళ సభ్యత్వం ఎంత 
ఉంటుందో దానిమీద ఆధారపడి ఈ అంకెల్ని ఇవ్వడం జరిగింది. 


2 ఈ సీట్లకు ఎన్నిక సంయుక్త ఎల్బక్షరేబును బిట్ల ఉండాలి. అయితే ఈ కింది 
కార్యాచరణ (క్రమానికి లోబడి ఉండాలి. 


ఒక నియోజకవర్గంలోని సాధారణ ఎన్నికల జాబితాలో నమోదు!అయిన దళితవర్లాల 
సభ్యులందరూ ఎలక్షరల్‌ కాలేజ అవుతారు. కటాయింపు పైన ప్రతి ఒక్క సీటుకీ ఈ ఎలక్షరల్‌ 
దళితవర్తాలకి చెందిన నలుగురు అభ్యర్జ్థుముండే జాబితాను ఏ ఎను ఎకుంటుంది ఈ కరక కే 
ఓటు పద్దతి ద్వారా ఈ ఎన్నిక జరుగుతుంది. అలాంబి [ప్రాధమిక ఎన్నికల్లొ్‌ అత్యధిక ఓట్లు 


వచ్చిన నలుగురు అభ్యర్థులు, సాధారణ ఎలక్రరేట్‌ నుంచి జరిగే ఎన్నికలకు అభ్యర్థులుగా 
ఉంటారు. 


3. _ కేంద్ర శాసనసభల్లో దళితవర్గాల (ప్రాతినిధ్యం కూడా ఇదే మాదిరి సంయుక్త 
ఎలక్రరేట్‌, కేటాయింపై న సీట్లు అన్న సూత్రం మీద ఆధారపడుతుంది. ప్రాధమిక ఎన్నిక 


పద్దతి, పెన 25 అంకంలో చెప్పినట్లు రాష్ట శాసనసభల్లో వాళ్ళ (పాతినిధ్యానికి 
శం ఉంటింది. 


4. కేంద శాసనసభకు సంబందించి, (బ్రిటిష్‌ ఇండియాలోని సాధారణ ఎల్రరేట్‌కీ 
ఆ శాసనసభ నిమిత్తం కేటాయించిన సీట్లలో పద్దెనిమిది శాతం దళితవర్తాలకు రిజర్వు 
అవుతాయి. 


అనుబంధాలు 453 





5. కేంద్ర, రాష్ట్ర శాననసభలకి ఇంతకు ముందు చెప్పిన జాబితా అభ్యర్థుల 
ఎన్నికకు (ప్రాధమిక ఎన్నిక జరిగే పద్దతి మొదటి పది సంవత్సరాల తర్వాత ముగుస్తుంది. 
కింద చెప్పిన 6వ అధికరణంలోని నియమం ద్వారా పరస్పర అంగీకారంతో ఇంకా 
త్వరితంగానే రద్దు చెయ్యని పక్షంలో ఇలా జరుగుతుంది. 


6. రాష్ట కేంద శాననసభల్లో దళిత వర్గాలకుసీట్టు రిజర్వు చెయ్యడం ద్వారా 

ఉండే (ప్రాతినిధ్య విధానం - 1వ, 4వ అదధికరణలో ఏర్పాటు చేసినటు - ఈ ఏర్పాట్లలో 
౧ (ap) ౧ 

సంబంధిత మతవర్గాల మధ్య పరస్పర ఒప్పందం ద్వారా నిర్ణయించేంత వరకూ జరుగుతాయి. 


7.  శకేంద, రాష్ట శాసనసభల్లో దళితవర్గాల ఓటింగ్‌ “లోథియన్‌ కమిటీ" 
నివేదికలో సూచించినట్లు ఉంటుంది. 


8. స్టానిక సంస్థల ఎన్నికలకు గానీ ప్రభుత్వోద్యోగ నియమాలకు గానీ 
సంబంధిత దళిత వర్గాలకు చెందిన వాళ్ళన్న కారణంగా ఎవ్వళ్ళకి అనర్లత లేమీ ఉండవు. 
ఈ విషయాలకు సంబంధించి దళితవర్గాలకు న్యాయమైన స్టానం ఉండేట్టు అన్ని 
ప్రయత్నాలు జరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు అవసరమై నః విద్యార్లతలు ఉండారిన్న 
నియమావళికి లోబడే ఇలా జరుగుతుంది. 


9. (పతి రాష్ట్రంలోనూ విద్యకు కేటాయించిన ధనం నుంచి తగినంత మొత్తం 
దళితవర్గాల విద్యా సౌకర్యం నిమిత్తం (ప్రత్యేకించడం జరుగుతుంది. 


= $C gC 1+ an £ 88- ge 2 E- ౭౬9 09 ౬9౮ oo ong 








వ gt ge [+ జ ర 8- gg gt e+ L ol 77 olga 
- gc థం జ్ర $e ఖం p- ఫ్‌ gC ఆ. p ఫై 08౯ వః 
క FE gc అ ge ge gr: eI gt 8+ 6 ద్‌ 09  Gexlgagmo 

అ gC ge జ gt gt 8- 8 gt 61- 9౯ Lt 69 gyog 
న gC gC = gC gC వ ౯ gt T+ ర్‌ g 0౯ Moog 
- $C gt 1+ z £ 6- 6 $C ఈ bp L 99g mola 

GR ఇయం 
౮] 67- 007 IST 9౯+ gst T6r 999 జియా 

వ Es థం $C gC f= ౯ gC 6- Eh bE 09 04 
ఇ gC gC T+ gC 1 pe 6 g E+ | v 09 

z+ | ౯౭ న్‌ gc gC జ అ 90 07- OF 9౯ 09 Gc Dp 
- రం థం 1+ gC | a L L జః 9౯ be 8907 de 
- pC ధం క్ల gt థం ఆ. 07 07 6+ g PI CII  gagqpoe ny 
ప రం gC 1+ gC I g- 0౭ st 0౭+ 0౯ 07 ౭91 Iq 
E | gC జ ge ౭ 6z- 67 0౮ 10+ se 99 977 §99 ౧ 
జ రం gt [ee gC é ర్‌ ee 0౯ 81- LET 61] 097౭ guog 
ప Ey gC జ ౯6 ౯9 స 97 gt bI+ 01 oe 94! Mono g 
- se 6 - 6 6 g- se 0౯ I+ LT 67 giz mlm 

గ హై గా గాం 
MP wus MG ROG M6 జెర్రి గం see MP పహ గాం హం Mme పరి గాం 9a | 
Wp ౦౧.5] గంణంజారి Op ons! ౧00g Dp oqasc} ఇంయంాక Curr) ogasc} Corong Vee) 
( రా చయణ, ఇం్భాింట్లేిి (me బయల (9౦90ల (] bya Ge ౧ంకంద్ల్యో (mg చయణ ogo ogre 
ogg MRR gl Mogan ౧౧౧౧౯ fol ౧ంయాగ్గా 
2% 20 


02624) po 9వ G56! one poe eens ogo 
IXX = DీంRయణి 


z+ ౭ ఫై ల 7 gt ం[- Ic 9 


£+ ౬ 9 9+ ౬ 2 9T- st ‘él 
గాం గాం గ 


య్‌ Gos గం Rp TMG Goon Faq యభణ me ధరాం mag pa 
Dp ons}! goog వాడ ౦౧! 'రృాం౧౧౦౭గ౯ొన్టా Ip 0౫౮౨౩౯) రం(౧౧౦తొళ్డ్‌ 
Cee Cymer ఇంక్జంరోయ Come Avner] ణంంగోలా Coma తమొళై వా ఇ౦ఇ0టి్ల 





బం cE క] qogqn cacog fal 


6+ Ob Gr 
GI+ £9 cg 
అ 
CC 


MG slg గం ely) 
Op ons! Gacrorng 
Cor Ay Nay ఇంకంగోకా 


eam 


i 


చా 


RCE 





యల694] oped os) 9౯61 oR eE) pat pene flog 


XX — ంబ్ల్దింణంుణ 


—_ 





456 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 





అనుబంధం - XX 
(పభుత్వ ఉద్యోగాల్లో కుల్కమత (ప్రాతినిధ్యం 
భారత (పభుత్వ తీర్మానరో 
సిబ్బంది 
జూల 4, 1934 
విభాగం - 1, నాధారణ సిబ్బంది 


నం. ఎఫ్‌ 14/17-ది 33 (పభుత్వ ఉద్యోగాలకు నేరుగా చేసె నియామకాల్లో, 
కులమత అసమానతలను సవరించడానికి 1925 నుంచీ కొంతాతం (ప్రత్యేకించడం 
జరిగింది. ఈ విధాన ఫలితాన్ని భారత (ప్రభుత్వం శాసనసభలో ఇచ్చిన హామీ ప్రకారం [శ్రద్దగా 
సమీక్షించడం జరిగింది. ఈ విధానాన్ని (ప్రధానంగా ముస్తంలకు పభుత్వోదోోగాల్లో ఇతోధిక 
(ప్రాతినిధ్యం అందించడం కోసం అనుసరించినా, వాళ్ళకు తగినంత వాటాలో ఉద్యోగాలు 
లభ్యం కాలేదు. ముస్టిముల కోసమే (ప్రత్యేకం కొన్ని ఉద్యోగ ఖాళీలను ఇంతాతం అని 
నిర్ణయిస్తే తప్ప ఈ పరిస్టితి మెరుగవదని వాదించడం వినిపిస్తోంది. (ప్రత్యేకించి, రె ల్వే 
ఉద్యోగాల్లో ముస్తిముల సంఖ్య తక్కువగా ఉందని చూపిస్తున్నారు. అది కూడా మొత్తం 

జనాభాలో ముస్తిములు ఎక్కువ శాతం ఉన్న [ప్రాంతాల గుండా వెళ్ళే రెల్వేలలో. 


ఈ పరిస్టితిని సమీక్షించిన మీదట, ఈ ఫిర్యాదులు సమంజసమేనని తెలుస్తుంది. ఈ 
ఉద్యోగాల్లో ముస్తిముల స్థాయిని మెరుగు పరిచే దృష్టతో సిబ్బందిని నియమించే విధానానికి 
సబంధించిన సూచనల్ని పునఃపరిశీలిం చాలన్న విచారణలతో ప్రభుత్వం సంతృప్తి చెందుతుంది. 


2. ఈ సాధారణ సమస్యను పరిశిలించటప్పుడు, ఆంగ్లో-ఇండియన్లు వలస 
వచ్చిన యూరోపియన్లు, దళితవర్లాలు చేస్తున్న ప్రతిపాదనలను కూడా భారత (ప్రభుత్వం 
పరిగణనలోకి తీసుకోవాలి. ఆంగ్లో-ఇండియన్లు కొన్ని శాఖల్లో సర్వదా హెచ్చు శాతంలోనే 
_ఉద్యోగాల్భా ఉన్నారు. ఈ వర్గం ఈ ఉద్యోగాల: మీద ఆధారపడిన విషయాన్ని బట్టి, 
ప్రస్తుతం ఉన్న స్థానాల నుంచి వేగంగా వాళ్ళను తప్పించే రీతిలో ఏది నూతన పరిస్థితిలో 
ఉన్నా దాన్ని అడ్డగించేందుకు చర్యలు తీసుకోవాలి. వాళ్ళను తొలగిస్తే, ఈ షక్షీయుల ఆర్థిక 
పరిస్టితుల్లో తీవ్రమై న ఒడిదుడుకులు వస్తాయి. కొన్ని నిర్దిష్ట శాఖల్లో ఆంగ్లో-ఇండియన్లనీ 
వలస వచ్చిన యూరోపియన్లనీ, ఉద్యోగాల్లో నియమించడానికి సంబంధించి చేసిన 
సూచనలు ఆ విధానానికి ఆచరణ యోగ్యత కలిగించేందుకు ఉద్దేశించినవే. 


ఇండియా గెజెట్‌, 1వ భాగం, 1934 జూలె 7. 


అనుబంధాలు 457 


3. ఇక దళితవర్గాల విషయం (ప్రభుత్వ ఉద్యోగాల్లో వాళ్ళకు న్యాయమైన 
(ప్రాతినిధ్యం ఉండేందుకు సహేతుకమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నది సామాన్యాభి 
(పాయం. ఈ విషయానికి సంబంధించి అగ్రవర్ణ హిందువుల ఉద్దేశ్యం ఏమిబై ందీ 1932 
నాటి పూనా ఒప్పందంలో లాంఛన్నప్రాయంగా (పకటితమై ౦ది. చక్రవర్తి ప్రభుత్వం ఆ 
ఒప్పందాన్ని అంగీకరించడం ద్వారా ఆ అంశాన్ని గుర్తించినట్లయింది. ఇవాళ ఈ వర్గాల్లో 
ఉన్న సాధారణ విద్యాస్థాయిబిట్టి, హిందువులకు మొత్తంగా లభ్యమయ్యే ఉద్యోగాలలో ఒక 
కచ్చితమైన శాతం వాళ్ళకు రిజర్వు చెయ్యడం వల్ల ప్రయోజనం ఉండదని ప్రభుత్వం 
భావిస్తోంది. కానీ సార్వజనకమై న పోటీలో వాళ్ళు నెగ్గలేరన్న సూత్రం చేత దళితవర్గాల 
అర్హ్ములె న అభ్యర్థులు, తమకి న్యాయంగా ఉండాల్సిన ఉద్యోగావకాశాలు కోల్పోకుండా 
ఉండేట్టు చూడాలని భావిస్తున్నారు. 


4. పైన చెప్పిన వర్గాలే కాక ఇతర అల్బ సంఖ్యాక వర్గాల స్థితిని ప్రభుత్వం 
జా(గత్తగా పరిశీలించింది. ఇప్పుడున్నట్టుగానే, నూతన నియమాలు కూడా వూళ్ళకు 
ఉద్యోగాల్లో యుక్తమై న (ప్రాతినిధ్యం అందిస్తాయని సంతృప్తి కల్గింది. 


విభాగం :-|l 
సయమాల పరిధి 


5. ఈకింద చేర్చిన నియమాల్ని పాటించడం జరుగుతుందో లేదో కనిపెట్టి 
ఉండడానికి సాలుసరి నివేదికల్ని భారత (ప్రభుత్వం (పతిపాదిస్తోంది. 


6. ఈ లక్ష్యాల్ని సాధించే దృష్టిలో సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ ఆమోదంతో భారత 
ప్రభుత్వం అనుసరించిన సాధారణ నియమాల్ని ఈ కింద ఇస్తున్నాం. అవి నేరుగా జరిగే 
ఉద్యోగ నియమాకాలకు మా(తమే సంబంధించినవి, (ప్రమోషన్లకు వర్తించవు. ఇవి 
ఇప్పుడున్నట్టుగానే ప్రతిభ (ప్రాతిపదికగా ఉంటాయి. అవి ఇండియన్‌ సివిల్‌ సర్వీసెస్‌కీ, 
సెంట్రల్‌ సర్వీసెస్‌కీ, క్లాస్‌ 1, క్లాస్‌ 2, సబార్జినేట్‌ సర్వీసెస్‌ - ఇవి భారత (ప్రభుత్వ పరిపాలన 
అజమాయిషీలో ఉంటాయి - లాంటి అన్నిటికీ వర్తిస్తాయి. కానీ ఒక మినహాయింపు ఉంది. 
సాంకేతిక అర్హతలు అవసరమై నవాటికీ, లేదా ప్రత్యేక అర్హతలు అవసరమై న వాటికీ వర్తించవు. --- 
కానీ బర్మాలో ఈ ఉద్యోగాలకు జరిగే రికూట్‌మెంట్‌కీ వర్తించవు. నాలుగు రాష్ట్రాల 
ఏర్వవాణలో ఉన్న రె ల్వేలలో, తక్కువ (శ్రేణి ఉద్యోగాలకూ, కూలీలకు పె బడి ఉన్న అన్ని 
షీద్యోగాలనీ అవి వర్తిస్తాయి. కంపెనీ నిర్వవాణలో ఉన్న రై ల్వేల యాజమాన్యాన్ని ఈ 
ర ల్వేల ఉద్యోగాలకు ఈ మాదిరి నియమాల్ని అనుసరించమని అడుగుతారు. 


$8 డాక్టర్‌ బాబాసోహిబ్‌ పాల రచనలు - ప్రసంగాలు 





నిభాగం - 
యావదా ఎరతస్తాయిలో జరిగే ine నియామకాల నిబంధనలు 


7: ప్ర యావద్భారత స్టా స్తాయిలో ఉద్యోగ నియామకాల నిబంధనలు జరిగే 
ఇండియన్‌ సివిల్‌ సర్వీస్‌, కేంద్ర సర్వీ3 సెస్‌, సబార్డినేట్‌ సర్వీసెస్‌ ల ఉద్యోగ నియామకాలకు 
ఈ కింది నిబంధనల్ని అనుసరించాలి & 


అ) భారతీయుల్ని నేరుగా నియమించుకునే అన్ని ఖాళీల్లోను 25% ముస్తిము లకు, 
8.1/3 శాతం ఇతర అల్బ సంఖ్యాక వర్లాలనారికీ కేటాయించడం. 


ఆ) సార్వ|తికము న పోటీ ద్వారా నియీోముకం జరిగి, ముస్లిములు, ఇతర అల 
సంఖ్యాక వర్గాలవారు ఈ శాతాల కంకే తక్కువ పొందితే, ఈ శాతాల్ని నామినేషన్‌ ద్వారా 
వాళ్ళు పొందాలి; ఒకవేళ ముస్లిములు సార్వ|త్రికమై న పోటీలో తమకు కేటాయించిన శాతం 


కంటే ఎక్కువ పొందితే, ఇతర అల్ప సంఖ్యాక వర్గాలకి కేటాయించిన శాతంలో తగ్గింపు 
ఉండనక్కరలేదు. 


ఇ) సార్వ త్రికమై న పోటీలో ఇతర అల్ఫ సంఖ్యాక పర్గాల వాళ్ళకు కేటాయించిన 
శాతం కంటు తక్కువ లభిస్తే, నామినేసనకు అర్లత గల అభ్యర్దులు దొరక్క పోతే, 8.1/3 
శాతంలో మిగిలిన ముస్లిములకు చెందుతాయి. 


ఈ) ఇతర అల్ప సంఖ్యాక వర్గాలకు కేటాయించిన 8.1/3% వాళ్ళ మధ్య ఏ నిర్దిష్ట 
దామాషాలోనూ పంచడం జరగదు. 


ఉ) అన్ని సందర్భాల్లోనూ అర్లతకి సంబంధించి ఒక కనీస ప్రమాణాన్ని విధిస్తారు, 
రిజర్వేషన్లు, దానికి లోబడే ఉంటాయి. 


ఊం) దళితవర్గాలకు తగినంత ధర్మబద్ధమై న ప్రాతినిధ్యం కలిగేందుకు ఈ వర్గాల 
అర్హతలున్న వాళ్ళకు ప్రభుత్వోద్యోగాలకు నామినేట్‌ చెయ్యడం జరుగుతుంది. ఆ 
ద్యోగాల రికూట్‌మెంటు సార్వత్రికమై న పోటీ ద్వారా జరగాల్సి ఉన్నా కూడా. నామినేష్యన్‌ 
ద్వారా ఇలా వచ్చే ఈ వర్గాల వాళ్ళకు పన (1) నిబంధన కింద కేటాయించిన శాతం 
పరిధిలోని వాళ్ళుగా పరిగణించరు. . 


బి) ఈ తీర్మానంలోని 2వ పేరాగ్రాఫ్‌ లో సూచించిన కారణాల వల్ల, భారత 
ప్రభుత్వం యావద్భారత స్థాయిలో జరిగే రె ల్వే గెజిటెడ్‌ ఉద్యోగాలలో ఆంగ్లా-ఇ ఇండియన్లకు, 
వలస వచ్చిన యూరోపియన్లకు సంబంధించి [ప్రత్యేక ఆసక్తీ కనబరుస్తున్నది. ఈ 
ఉద్యోగాలలో వాళ్ళు 'ప్రస్తుతం ఉన్న స్థానాన్ని సుమారుగా నిలుపుకోవాలంకే, మొత్తం 
భారత వర్గాలన్నిటికీ అందుబాటులో ఉండే ఖాళీల్లో దగ్గర దగ్గర 9 శాతం ఆంగ్లో 


ఆసుబంధాలు 459 





ఇండియన్లకు, వలస వచ్చిన యూరోపయన్లకూ ఆవసరం అవుతాయి. ప్రస్తుతంలో ఈ 
వర్గం వాళ్ళకు, గెజి బడ్‌ ఉద్యోగాలకు ప్రమోషన్ల ద్వారా, నేరుగా జరిగే నియామకం ద్వారా 
9 శాతం పై బడే లభిస్తున్నాయని భారత ప్రభుత్వం సంతృప్తి పడుతుంది. ఎప డై నా ఒకవేళ 
ఈ 9 శాతం కంక తక్కువ దక్కుతున్నప్పుడు నేరుగా జరిగే నియామకాల్లో ఏఏ మార్పులు 
వాళ్ళ న్యాయమై న ప్రయోజనాల్ని కాపాడేందుకు చెయ్యాలో పరిశీలిస్తారు. 


విభాగం = 1౪ 
స్థానికంగా నియామకం జరిగే ఉద్యోగాల నిబంధనలు 


సి) అఖిల భారతస్థాయిలో కాక స్థానికంగా జరిగే నియామకాలన్నిటికీ, అం టే 
ర ల్వేలలో సబార్జినే ట్‌ ఉద్యోగాలకు, పోస్ట్‌, టెలిగ్రాఫ్‌ శాఖ ఉద్యోగాలకు, కస్టమ్స్‌ ఉద్యోగాలకూ, 
ఇన్‌ కమ్‌ టాక్స్‌ ఉద్యోగాల లాంటి వాటికీ, పెన నిర్దేశించిన సాధారణ నియమాలు ఈ కింది 
సవరణలకు లోబడి అమలు జరుగుతాయి. 


అ) ఆయా (పౌంతాల్లోని ముస్తిం జనాభా నిష్పత్తిని, ఇతర అల్బ సంఖ్యాక వర్గాల 
నిష్పత్తిని పరిగణనలోకి తీసుకుంటూ ప్రతి రె ల్వేకీ, స్థానిక సంస్థలకూ, మండలానికీ శాతం 
నిర్దేశించుకుని, ఆ సబంధిత [ప్రాంతంలోని స్థానిక ప్రభుత్వం రిక్రూట్‌మెంబ్‌క్‌ అనుసరించే 
నిబంధనల ప్రకారం అఖిల భారతదేశంలో ఉండాల్సిన ముస్లింలకు 25 శాతం, ఇతర అల్చ 
సంభఖ్యాకపరులకు 8.1/3 శాతం ఉండాలి. 


ఆ) ప్రస్తుతం ఆంగ్లో-ఇండియన్లు, వలస వచ్చిన యూరోపియన్‌ వర్గాల వాళ్ళు 
(ప్రధానంగా నియమిత్తులె న రై ల్వేలకూ, పోస్ట్‌ చెలిగ్రాప్‌ శాఖలకూ కస్టమ్స్‌ ఉద్యోగాలకూ పెన 
రెండవ పేరాలో చెప్పిన విధానానికి ఆచరణ యోగ్యత కలిగించేందుకు ఈ తర్వాతి 
పేరాగ్రాఫ్‌లో వివరించిన ప్రత్యేక నియమాలు అవసరమౌతాయి. 

9. _ ప్రస్తుతం రై ల్వేల సబార్డినేట్‌ ఉద్యోగాల్లో ఆంగ్శ్యా-ఇండీయన్సు, నలస వచ్చిన 
యూరోపియన్లు 8.8% ఉన్నారు. ఈ స్టానాన్ని అలా నిలబెట్టేందుకు నేరుగా జరిగే 
నియామకాలన్నిట్లోనూ ఈ వర్గాల వాళ్ళకురి % కేటాయించడం జరుగుతుంది. ఈ మొత్తం 
శాతం సాధించేందుకు విడిగా శాతాన్ని ఏర్పాటు చెయ్యాలి. 1) ప్రస్తుతం ఈ వర్గం వాళ్ళు 
నియమితులైన సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ప్రతి రైల్వేకీ; 2) ఆంగ్లా-ఇండియన్సు 
ఇప్పుడున్న శాఖలో కొనసాగేటందుకు రె ల్వేలోని ప్రతి విభాగానికీ, శాఖకూ ఇలా విడి శాతం 
ఏర్పాటు చెయ్యాలి. (ప్రస్తుతం ఆంగ్గా స ఇండియన్లు (ప్రధానంగా మెకానికల్‌ ఇంజనీరింగ్‌ , 
సివిల్‌ ఇంజనీరింగ్‌, (టూఫిక్‌ డి పార్రమెంబ్హలో నియమిళత్తుల ఉన్నారు. సబార్దిసటు ఉద్యోగాల 
హెచ్చుస్తాయి పోస్టులు ఏమీ రిజర్వు కావు. ఆ స్థానాలకు (ప్రమోషన్లు, ప్రస్తుతం ఉన్నట్లుగా 
(ప్రతిభ ఆధారంగానే జరుగుతాయి. 3) ముస్లిములకు 25 శాతం, ఆంగ్లో-ఇండేయన్లకు 8 


460 డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు == (ప్రసంగాలు 


శాతం రిజర్వేషన్ల వల్లి, అన్ని ఇతర అల్ప సంఖ్యాక వర్గాలకూ అనుసరిస్తున్న ప్రస్తుత ౩౩.1/ 
౩ శాతం రిజర్వేషన్‌ని పెంచవలసి వస్తుంది. ముస్లిములు, అంగ్లా-ఇండియన్లు కాని ఇతర 
అల్ప సంఖ్యాక వర్గాల ప్రయోజనాలను కాపాడడం కోసం ఇలా చెయ్యాల్సి వస్తుంది. అంచేత, 
నేరుగా చేసే నియామకాల్లో 5 శాతాన్ని వాళ్ళకోసం కేటాయించాలని తీర్మానించడం 
జరిగింది. (ప్రస్తుతం, సుమారుగా వాళ్ళు ఈ శాతంలోనే ఉన్నారు. ఈ మొత్తం రిజర్వేషన్లను 
ఈ తీర్మానంలోని పేరా 8(1)లో సూచించినట్టు అమలు జరుపుతారు. అల్బ సంఖ్యాక 
వర్గాలలో మళ్ళీ ఇలా ఉప విభాజనలుండవు. 


2) రెల్వేలలో మాదిరిగానే, పోస్ట్‌ "టెలిగాఫ్‌ డిపార్ట్‌మెంట్లలో ఇదే సూత్రాన్ని 
ఆంగ్లో-ఇండియన్‌, వలస వచ్చిన యూరోపియన్‌ వర్లాలవారి ప్రయోజనాల పరిరక్షణ 
కోసం అమలు చేస్తారు. (పస్తుతంలో ఈ శాఖల అన్ని సబార్జినేట్‌ సర్వీసెస్‌ లలోనూ వాళ్ళు 
2.2 శాతం ఉన్నారు. ఈ వర్గాల వాళ్ళు మామూలుగా ప్రవేశించే శాఖల్లో, డిపార్ట్‌మెంట్లలో, 
విభాగాలలో 5 శాతం గనక వాళ్ళకు కేటాయించినట్లయితే ఇప్పుడు వాళ్ళు సబార్డినేట్‌ 
ఉద్యోగాల్లో ఉన్న శాతం కంటే కొంచం తక్కువగా వాళ్ళకు లభ్యం అవుతాయని ధృవ 
పడింది. ఆంగ్లో-ఇండియన్హకు (ప్రత్యక రిజర్వేషన్‌. చేసిన డిపార్ట్‌మెంట్లలో, ఇతర అల్ఫ 
సంఖ్యాక వర్గాలకు (ప్రస్తుతం సబార్డినేట్‌ ఉద్యోగాల్లో వాళ్ళకు శాతానికి సుమారుగా తూగే 
ఖాళీల రిజర్వేషన్‌ వాళ్ళకు చేస్తారు. ముస్లిమేతర అల్బ సంఖ్యాక, వర్గాలకూ, ఆంగ్లో 
ఇండియన్లకీ జరిగే మొత్తం రిజర్వేషన్‌ ఏ విధంగానూ 8.1/3 శాతానికి తగ్గదు. 


3) ఆంగో-ఇండియను పెద ఓడ రేవులో ఎ(పె పింగ్‌ డఉపార్‌నెంటలోనూ, 
og) | గా య op లు 0౧ 

సుపీరియర్‌ (ప్రవంటీవ్‌ సర్వీసుల్లోనూ సబార్లినేట్‌ పోస్తులో ఎక్కువగా ఉనా ఎరు. మొదటి 
ssl డ ఈ (౧ 

దానికి సాంకేతిక అర్లతలు కావాలి. ఈ తీర్మానం 6వ పేరాలో సూచించిన సాధారణ 

సూత్రాలకు అనుగుణంగా, ఈ డిపార్ట్‌మెంట్‌ని ఈ నిబంధనల పరిది నుంచి మినహాయించడం 

జరిగింది. పివెంటీవ సర్వీసుల్లో ప్రత్యేక అర్లతలు కావాలి. ఆంగ్లో-ఇండియన్లకు ఉద్యోగాలు 
కేటాయిస్తే ప్రస్తుత రిక్రూట్‌మెంట్‌ పద్దతి కొనసాగుతుంది. 


ఆర్డర్‌ - అన్ని స్థానిక ప్రభుత్వాలకూ, పరిపాలనా శాఖలకూ, భారత (ప్రభుత్వ వివిధ 
శాఖలకూ సమాచారం అందించే నిమిత్తం (మార్గదర్శకత్వం నిమిత్తం) ఈ తీర్మానాన్ని 
అందజెయ్యాలని “గెజెట్‌ ఆఫ్‌ ఇండియా”లో దీన్ని ప్రచురించాలని ఆదేశించడమై ంది. 


ఎమ్‌.జి. హల్లెట్‌ 
భారత (ప్రభుత్య; కార్యదర్శి 


అనుబంధాలు 461 





అనుబంధం - XXIV 
(పభుత్వ ఉద్యోగాల్లో షెడ్యూల్‌కులాల వారి (ప్రాతినిధ్యం గురించి 
1943నాటి భారత ప్రభుత్వ తీర్మానం (ఆంతరంగిక శాఖ తీర్మానం) 
న్యూఢిల్లీ, 1943 ఆగస్టు 11 

నంబర్‌ 23/5/42 - పాలనా శాఖ (ఉద్యోగాలు) - 1942లో కేంద్ర శాసనసభలో 
ఇచ్చిన హామీల మేరకు, భారత (పభుత్వం దళితవర్గ్లాలు - భారత ప్రభుత్వం వారి 1935 
చట్టుంలో షెడ్యూల్స్‌ కులాలు అని వ్యవహరించడం జరిగింది. పాలనాశాఖలో ఉన్న స్థానానికి 
సంబంధించి జా(గత్తగా సమీక్ష చేసింది. 1934 జూలె కవ తేదీతో ఉన్న నం. ఎఫ్‌ 14/17- 
బి/33 తీర్మానంలో, ఆనాడు ఈ వర్గాల్లో ఉన్న సాధారణ విద్యాస్థాయి దృష్ట్యా, వాళ్ళకు ఒక 
నిర్దిష్ట శాతం ఉద గార్ని కేటాయించడం వలి అంత (ప్రయోజనం ఉండదని భారత 
పభుత్వం ప్రకటించింది. అయినాగానీ, షేడ్యూల్డ్‌ కులాల వారికి ఉచితమై న (ప్రాతినిధ్యం 
ఇచ్చేందుకు, ఈ వర్గాల నుంచి అర్హులైన వారికి ఉద్యోగాలకు నామినేట్‌ చెయ్యవచ్చు. ఆ 
ఉద్యోగానికి రిక్రూట్‌మెంట్‌ పోటి ద్వారా జరిగేట్లు ఉన్నా కూడా షెడ్యూల్డ్‌ కులాల వాళ్ళకు 
పభుతోద్యాగాలలో ఇతోధికంగా నియామకం జరిగేందుకు అప్పట్నుంచి అనేక చర్యల్ని 
తీసుకుంటున్నారు. అయితే, ఇప్పటీదాకా అందిన ఫలితాలు గణనీయమై నవిగా లేవు. దీనికి 
(ప్రధాన కారణం ఇప్పటిదాకా తగినంత అర్హతలున్న అభ్యర్థులు దొరక్క పోవడమేనని భారత 
(పభుత్వం గుర్తించినా, ఇప్పుడు ఉద్యోగాలలో ఒక నిర్దిష్టశాతాన్ని కేటాయించడం ఆ కులాల 
వాళ్ళకు [ప్రోత్సాహకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. రిజర్వేషన్‌ వుంటే మరింత 
మంచి లఅర్లతలు సాధించేందుకు, అనేక ప్రభుత్వ ఉద్యోగాలకి అర్హులు కాగలిగేందుకు 
వాళ్ళకు (ప్రోత్సావాం ఉంటుంది. వయసు పరిమితిలో మినహాయింపు ఇవ్వడం, ఫీజును 
తగ్గించడం ఇడ్యూల్లు కులాల వాళ్ళు అర్లత సాధించేందుకు తోడ్పడతాయని భావిస్తున్నారు. 
తదనుగుణంగా భారత ప్రభుత్వం కింద 4వ పేరాలో ఇచ్చిన నిబంధనల్ని ఏర్పాటు చేస్తోంది. 

2. ఇప్పుడున్న అన్‌ రిజర్వుడ్‌ ఖాళీల్లోకి వాటికి అర్లమైె న ఇతర కులాల జనాభా 
ఏ దామాషాలో ఉంటుందో దాని మీద ఆధారపడి, షెడ్యూల్డ్‌ కులాలకు 12.75 శాతం, ఆ 
మొత్తం ఖాళీల్లో భాగం ఉంటుంది. జనాభా రీత్యా తమకు ఉండే ఖాళిలని భర్త చెయ్యడానికి 
తగినంతమంది షెడ్యూల్డ్‌ కులాల నుంచి వచ్చే అవకాశం లేదు. అంచేత, ప్రస్తుతానికి, ఒకంత 
తక్కువ శాతం, అంటే 8.1 శాతం రిజర్వు చేస్తే సరిపోతుందని భారత ప్రభుత్వం 
నిర్ణయించింది. ఈ కులాల నుంచి అర్లత గల సభ్యులు తగినంతమంది లభ్యమై నప్పుడు ఈ 
శాతాన్ని పెంచే ఆలోచన చెయ్యవచ్చని (పభుత్వం ప్రతిపాదిస్తోంది. 

3. _ కింద సూచిస్తున్న నిబంధనలు నేరుగా జరిగే రి కూట్‌మెంటబ్లుకే గానీ ప్రమోషన్ల 
ద్వారా జరిగే వాటికి కాదు, ఇవి కుల, మత పరిగణనలేకుండా ప్రస్తుతం ఉన్నట్లు కొనసాగు 
తాయి. అవి భారత (పభుత్వ పరిపాలనా అజమాయిషీ కింద ఉన్న కేంద సర్వీసులకు (క్లాస్‌ 
Eo, సబార్తినేట్ల సర్వీస్‌కు వర్తిసాయి. అయితే హెచ్చు స్థాయి సాంకేతిక లేదా ప్రత్యేక 
అర్హతలు అవసరమై న ఉద్యోగాలకు, 1934 జూలె 4వ తేదీ, SOLS 14 170838 
తీర్మానంలో ఉన్న ) కమ్యూనల్‌ రిపజెంకేషన్‌ ఆర్హర్ల ఆరర్ల పరిధి నుంచి మినహాయించిన వాటికీ 


462 డాక్టర్‌ బ రాబాసాహెద్‌ అంబేద్కర్‌ రచనలు = (ప్రసంగాలు 





ఇవి వర్తించవు. రె ల్వేలకు సంబంధించి, తక్కువ (శ్రేణి ఉద్యోగులను కూలీలకూ కాక ఇతర 
ఉద్యోగాలకు ఈ నిబంధనలన్ని వర్తిస్తాయి. కంపెనీలు నిర్వహించే రైల్వే పరిపాలక 
మండలుల్ని ఆ రై ల్వేల ఉద్యోగాలకు సంబంధించి ఇలాంటి నిబంధనల్నే అనుసరించమని 
అడుగుతారు. 


4. అంచేత, ప్రభుత్వోద్యోగాల్లో షెడ్యూల్డ్‌ కులాలకు మరింత మెర్చుగిన 
ప. ఉండేందుకుగాను భవిష్వత్తులో ఈ కింద సూచించిన నియమం అనుసరిస్తారుః 
) కేంద్ర, సబార్జినేట్‌ 5 సరీ$సెస్‌లో నేరుగా భారతీయుల్ని చేర్చుకునే ఖాళిలన్నిటిలోనూ, 
అఖిలభారత స్థాయిలో జరిగే ఈ నియామకాలని ప్రటిలోనూ షెడ్యూల్డ్‌ కులాల [పతినిధులకు 
8.1/3 శాతం i |) అఖిలభారత స్థాయిలో కాక, స్థానిక (పాంతాల నుంచీ; 
మండలాల నుంచీ రిక్రూట్‌మెంట్‌ జరిగే ఉద్యోగాలకు సంబాధించి, భ్‌. చే పోస్ట్‌ 
బరి(గ్రాఫ్‌ డిపార్ట్‌మెంటులో, కస్టమ్స్‌ శాఖలో ఇన్‌కంటాక్స్‌ డీపార్ట్‌మెంటు వ్లగె రాలలో, 
సబార్డినేట్‌ ఉద్యోగాలకు యావత్‌ భారతంలోనూ' మొత్తం రిజర్వేషన్‌ షెడ్యూల్డ్‌ కులాల 
ఖాళీలకు 8.1/3 శాతం ఉంటుంది. (పతిస్టానిక (ప్రాంతాలకూ, మండలాలకూ ఫలానా ఇంత 
శాతం ఉంటుంది. ఆప్రాంతంలో లేక మం డలంలో ఉన్న ఇడూ్యూలీ కులాల జనాభాను బట్టి 
ఆ (పాంతాలకీ మండలాలకి స్థానిక (పభుత్వం అనుసరించిన రికూబ్‌మెంట్‌ నిబంధనల్ని 
బట్టి ఉంటుంది. il) రిక్రూట్‌మెంట్‌ సార్వ త్రిక పోటీ ట్రా నా జరిగే సందర్భంలో, య్యార్‌ 
కులాలవాళ్ళకు కేటాయించిన సీట్లకంచు తక్కువ సీట్ల వాళ్లకు ఉరిడో పక్షంలో ఆ తేడాని, 
వీలె తే ఆ కులాల్లో అర్హతలున్న వాళ్ళని నామినేట్‌ చెయ్యడం ద ర భర్తీ చేన్తారు. 1) షెడ్యూల్డ్‌ 
కులాల అభ్యర్థులు తమకు రిజర్వు చేసిన సీట్ల కంటు తక్కువ సీట్లను సార్వత్రిక పోటీలో 
పొందితే, శ తాల నుంచి తగిన అర్హత గల "అభ్యర్దులు లేకపోతే లేదు తగినంత సంఖ్యలో 
నామినేషన్‌లు లభ్యం కాకపోతే, అలాంటి అభ్యర్థుల కోసం కేటాయించిన మిగిలిన ఖాళీల్ని 
అన్‌ రిజర్వ్‌డ్‌గా భావించడం జరుగుతుంది. అయితే అందుకు అనురూపమై న ఖాళీల్ని ఆ 
ఏడాది పె అధికరణం (1) లేదా అధికరణం (2) (పకారం రిజర్వు చేసారు. wD అధికరణం 
(4) కింద మరుసటి సంవత్సరానికి తీసుకు వచ్చిన ముందటి సంవత్సరం ఖాళీలకు, అర్లతగరి 
షెడ్యూల్డు కులాల అభ్యర్థులు దొరక్కపోతే అలా ఖాళీగా ఉన్న ఉద్యోగాల్ని అనరజర్వ్‌డ్‌ 
పోస్టులుగా భావిస్తారు. ౪1) అన్ని సందర్భాల్లోనూ అర్లతకు కనీస ప్రమాణం నిర్ణయిస్తారు, 
రిజర్వేషన్‌ దీనికి లోబడే ఉంటుంది. Vii) ఇడ్వూల్డ్‌ కులాలకు చెందిన అభ్యర్థులకు, 
ఉద్యోగార్జులకు నిరీతం చేసిన గరిష్ట పరిమితిని మూడు సంవత్సరాలకు పెంచుతారు ౪) ఏ 
పరీక్షకు గానీ, ఎంపకకు గానీ ప్రవేశం కోసం నిర్ణయించిన రుసుమును పెడూల్డ్‌ కులాల 
అభ్యర్దుల విషయంలో 1/4 వంతకు తగ్గిస్తారు. ౫) ఈ పైన వివరించిన నిబంధనల్లోని . 
ఆదేశాలు మూడు నెలలు కాక ఇంకా నిక ఉండే తాత్కాలిక ఖాళీలకు కూడా వర్తిస్తాయి. 
వీటిలో పర్మనెంట్‌ ఖాళీలు ప్రభుత్వ ఉద్యోగాలల్లో పర్మనెంట్‌ కాని వ్యక్తులతో తాత్కాలికంగా 
భర్తీ చేసినవి కూడా, కలిసే ఉంటాయి. ౫) ఈ నిబంధనల నిమిత్తం, భారత (ప్రభుత్వ 
(షెడ్యూల్డ్‌కులాల) ఆర్హర్‌వ 1936, (ప్రకారం ఒక వ్యక్తీ, అతని కుటుంబం సాధారణంగా . 
నివసించే [పాంతంలో షడ్యూల్డ్‌ కులంగా ప్రకటితమై న కులాలకు చెంది ఉంటే అతన్ని 
షఇడ్యూల్లీ కులంగా పరిగణిస్తారు. 


ఆర్డర్‌ - సమాచారం నిమిత్తం, అనుసరణ నిమిత్తం తీర్మాన ప్రతిని చీఫ్‌ కమిషనర్హందరికీ 


అనుబంధాలు 463 


భారత ప్రభుత్వ వివిధ, డిపార్ట్‌మెంట్లకీ ఇంటలిజెన్స్‌ బ్యూరో డె రెక్టర్‌కీ, ఫెడరల్‌ రిపబ్లిక్‌ సర్వీస్‌ 
కమి షనర్‌కూ పంపించాలని ఆదేశించడమై ౦ది. క విభాగాలకీ, ప్రభుత్వ ఆర్దిక 
శాఖకూ, గవర్నర్‌ జనరల్‌ కార్యదర్శికి (పబ్లిక్‌) గవర్నర్‌ జనరల్‌ కార్యదర్శికి ( కీఫార్స్‌), 
గవర్నర్‌ జనరల్‌ కార్యదర్శికీ ( పెర్పనల్‌, శాసనసభ శాఖకూ*, ఫెడరల్‌ కోర్తుకూ, మహో రాజ శ్రీ 
వెస్రాయిగారి మిలటరీ కార్యదర్శికీ, అన్ని స్థానిక (పభుత్వాలకీ సమాచారం నిమిత్తం 
పంపించాల్సిందిగా ఆదేశించడమై ౦ది. ఈ తీర్మానాన్ని “గెజిట్‌ ఆఫ్‌ ఇండియా”లో ప్రచురించాలి. 


ఇ. కానాన్‌ వా స్మిత, 


కార్యదర్శి 


అనుబంధం - ౫ 
(క్రిప్స్‌ (పతిబా దనలు 
1941, మారి 29న |పకటీతం 
భారత నాయకులతో చర ఏలకోసం తయారుచేసిన ముసాయిదా (ప్రకటన 

భారతదేశ భవిష్యత్తు గురించి చేసిన నాగ్జానాల పరిపూర్తి విషయమై ఈ దేశంలోనూ, 
భారతదేశంలోనూ ఎల్లడవుతున్న ఆందోళనని చక్రవర్తి వారి పభుత్వం పరిశీలించింది. 
భారత దెకంలో స$ఃయంపాలనను నె సాధ్యమె నంత త్వరగా ఆచరణ యోగ్యం కావించేందుకు 
తాము ప్రతిపాదించే చర్యలను నిర్దిష్టమై న, స్పష్టమైన నిబంధనలలో ఉంచాలని తీరా ర్మానం 
జరిగింది. నూతన భారత యూనియన్‌ ము ఏర్పాటు చెయ్యడం ఇక్కడ లక్ష్యంగా ఉంది. అది 
యునై "మెట్‌ కింగ్‌డమ్‌తో సంబంధం ఉన" ఎ అభినివేశ రాజ్యంగా, చక్రవర్తికి ఉమ్మడి 
విధేయతతో ఉండ ఇతర అదధినివేశ రాజ్యాలుగా ఉంటుంది. కాని అవి అన్నివిధాలా 


సమానస్థాయిలో ఉంటాయి. తమ ఆంతరంగిక కానీ, అంతర్జాతీయ వ్యవహారాలకు కాని 
సంబంధించి ఎ రకంగానూ లొంగి ఉండవు. 

అంచేత చక్రవర్తి వారి ప్రభుత్వం ఈ కింది (పకటన చేస్తుంది. 

(అ) యుద్దచర్యల విరమణ జరిగిన వెంటనే. భారతదేశంలో ఎన్నికె న సభని స్టాపించే 
చర్యల్ని, ఈ కింద చెప్పిన విధంగా తీసుకోవడం జరుగుతుంది. బారత దేశానికి నూతన 
రాజ్యాంగాన్ని రూపొందించే కర్తవ్యం దానికీ అప్పగిస్తారు. (ఆ) రాజ్యాంగ నిర్మాణసభలొ, 
భారతదేశంలో ఉన్న రాజ్యాలు, ఈ కింద చెప్పిన విధంగా పాల్గొనేందుకు అవకాశం 
ఎర్బాటవుతుంది. ఇ) అలా రూపొందించిన రాజ్యాంగాన్ని చక్రవర్తి వారి ప్రభుత్వం తక్షణం 
ఆమోదించి, అమలు జరిపే బాధ్యత వహిస్తుంది. అయితే ఇక్కడ 'ప్రస్తావించబేోయే వాటికి 
లోబడే ; 

1) తన ప్రస్తుత రాజ్యాంగ స్టానాన్ని నిలుపుకునేందుకు, నూతన రాజ్యాంగాన్ని 
ఆమోదించలేని ఏ (బ్రిబిష్‌ ఇండియా రాజ్యాన్నికె నా, హక్కులుండాలి. ఆ రాజ్యం కనక 
కోరుకుంటే తర్వాత యూనియన్‌లో చేరేందుకు అవకాశం కలిగిస్తూ ఈ హక్కు ఉండాలి. 


| 


464 డాక్టర్‌ బాబాసోహెబ్‌ అంబేద్కర్‌ రచనలు = (ప్రసంగాలు 


అలా చేరకుండా ఉన్న రాజ్యాలలో, చక్రవర్తి వారి ప్రభుత్వం భారత యూనియన్‌ 
మాదిరిగానే పూర్తి హోదాని ఇచే ఎ నూతన రాజ్యాంగ విషయమై ఒప్పందానికి రావడానికి 
సిద్ధంగా ఉంది. వాళ్ళు అలా కోరుకుంటే ఆ రాజ్యాంగం ఇక్కడ పొందుపరచిన సరళికి 
అనురూపంగా ఉంటుంది. 

రాజ్యాంగ నిర్మాణ సభా, చృక్రవర్తివారి ప్రభుత్వం ఒప్పందం మీద సంతకాలు 
చేయ్యడం గురించి చర్చించుకోవచ్చు. బ్రిటిష్‌ వారి నుంచి భారమై న విషయాలని ట్లో ఈ 
ఒప్పందం ఇముడ్చుకుంటుంది. చ|క్రవర్తివారి ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు, జాతి, మత 
పర అల్చ సంఖ్యాక వర్గాల రక్షణకు అవకాశం కల్పిస్తుంది. కానీ బ్రిటిష్‌ కామనె ఏక సభ్యత్వ 
రాజ్యాలతో తమ భావి సంబంధాలు ఎలా ఉండాలో న్నిర్భయించుకునే ఇండియన్‌ యూనియన్‌ 
అధికారం ఏ ఆంక్షనీ విధించదు. 


ఒక ఇండియన్‌ స్టేట్‌ రాజ్యాంగానికి బద్దమై ఉండదలుచుకున్నా లేకపోయినా, తన. 
ఒప్పందం ఏర్పాట్ల పునః పరిశీలనలకోసం చర్చలు జరపడం అవసరం. నూతన పరిస్టితి" 
ఆపేక్షించే మేరకు అది అవసరం. 

ఈ) యుద్ధ విరమణ జరిగేలోగా, ముఖ్యమై న మతవర్లాల భారత నాయకులు వేరే 
ఇతర రూపం గురించి ఏకాభిప్రాయానికి రాకపోతే, రాజ్యాంగ నిర్మాణ సభ ఈ దిగువ చెపి ఎన 
మాదిరీ ఏర్పాటవుతుంది. 

యుద్ద విరమణ తర్వాత స్థానిక ఎన్నికలు జరుగుతాయి. వాటి ఫలితం తెలిసిన 
వెంటనే స్థానిక శాసనసభల దిగువ సభల మొత్తం సభ్యులంతా, ఒకే ఒక ఎలక్రరల్‌ కాలేజీగా, 
స్టానిక ప్రాతినిధ్య వ్యవస్థ ద్వారా రాజ్యాంగ నిర్మాణ సభని ఎన్నుకుంటారు. ఈ నూతన సభ 
ఎలక్రరల్‌ కాలేజీ సంఖ్యలో 1/10 వంతు ఉంటుంది. 

ఇం డియన్‌ స్టేట్స్‌ని ప్రతినిధుల్ని పంపమని అడగడం జరుగుతుంది. మొత్తం (బిటిష్‌ 
ఇండియా ప్రతినిధుల విషయంలో మాదిరీ, ఆ ఇండియన్‌ స్టేట్స్‌, తమ మొత్తం జనాభాను 
బట్టి అదే నిష్పత్తిలో ప్రతినిధుల్ని పంపవచ్చు. (బ్రిటిష్‌ ఇండియా సభ్యులకు ఉండే అదే 
అధికారాలు వాళ్ళకీ ఉంటాయి. 

ఉ) ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున ఎక్తీష్టసరిస్టితిలో, నూతన రాజ్యాంగం 
ఏర్పడేదాకా చక్రవర్తి వారి ప్రభుత్వం, ప్రపంచ యుద్ద ప్రయత్నంలో తమ భాగంగా, భారత 
రక్షణ అజమాయిషిని, దర్శకత్వాన్ని తమ ఆధీనంలో ఉంచుకోవడం, బాధ్యత వహించడం 
తప్పనిసరి అవుతుంది. అయితే, భారతదేశంలోని సైనిక, నై తిక, పాదార్ధిక వనరులను 
సంపూర్ణంగా వ్యవస్థీకరించే కర్తవ్యం భారత (ప్రభుత్వ బాధ్యత, కానీ భారత (ప్రజల సహాకారంతో 
దీన్ని నిర్వహించాల్సి ఉంది. చక్రవర్తిగారి ప్రభుత్వం భారత (ప్రజల ప్రధాన విభాగాల 
నాయకులు తమదేశ, కామన్వెల్త్‌, ఐక్యరాజ్య సమితుల సలహా మండలుల్లో తక్షణం, 
ఫలవంతమై న భాగస్వాములు కావాలని కోరుతుంది. ఆ రకంగా వారు, భారత భవిష్యత్‌ కోసం 
ప్రాణిభూతమూ, ముఖ్యమూ అయిన కర్తవ్య నిర్వహణలో తమ క్రియాశీలకమై న నిర్మాణాత్మక 
సహకారాన్ని అందించగలుగుతారు. 


అనువాదం $ ఆరి (యార్‌ 


డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ Dr. BABASAHEB AMBEDKAR 


WRITINGS & SPEECHES 
రచనలు = ప్రసంగాలు 
Vol-8 
సంపుటం "రీ 
సాదా ప్రతి రూ 40 Popular Edition Rs. 40/- 
లెబరీ ప్రతి రూ 80/- Library Edition Rs. 80/- 


సారధ్యం: 
తెలుగు ఏశ్వవిద్యాలయం 





